అనుబంధ చతుష్టయము 
అనబడు 


ళ్లో॥శుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయమ్‌ । 


నమామి భగవత్పాదం శంకరం లోకశంకరమ్‌ ॥ 
శ్లో॥శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు భగవాన్వయమ్‌ | 

ఆచార్యః శంకరాచార్యః సన్తు మే జన్మ జన్మని ॥ 
శ్లో1శుష్కవేదాన్తదన్తీశ బృన్ససన్నాప కేసరి। 

అసబ్బానన్చయోగీన్హ గురుర్విజయతే తరామ్‌॥ 


న్వ్‌ 


రో 
శ్రీ బ్రహ్మవిద్యానన్స స్వాములవారిచే 
సంకలిత 
అనుబంధ చతుష్టయము 


అనబడు 
అద్వైత వేదాన్త భూమిక 


-మహారేే 


శ్రీసద్గుడు మువార్రి ములయోాళన్యామి ఆశ్రమము 
పాటు నం. 4కి, కలావతి నగరగన్వూ సునిల్‌ నగర్‌), 
ఎముపుటే.నే; వరలాఫూల్‌ (యహారాష్ట్రయు/. 
వేన్‌.కోడ్‌.413006. 


Email: aumhreemaum @gmail.com 


శ్లో|యస్మిన్సర్వం యతః సర్వం యత్సర్వం సర్వతశ్చ యః। 

యశ్చ సర్వమయో నిత్యం తస్మై సర్వాత్మనే నమః॥(శాన్తిపర్వము 47-84) 

స్థితికాలములో ఎవనియందు సర్వము ప్రతిష్టితమైయున్నదొో,సృష్టికాలములో 
ఎవనినుండి సర్వముఉత్పన్నమైనదో,సంహారకాలములో ఎవడు స్వయముగా సర్వ 
స్వరూపుడైయున్నాడో,ఎవడు మూడుకాలములలో విద్యమానమై సర్వత్ర వ్యాపించి 
యున్నాడో,ఆరోపదశలో ఎవడు సర్వము తానేయై ఉండియు స్వరూపముచే నిర్గుణ 
నిరాకార,నిర్వికార,సనాతన బ్రహ్మముగానున్నాడో, అట్టి సర్వాత్మకు ప్రణామములు. 

పురుషార్థము: 

బ్రహ్మలోకపర్యన్తముగల సకలలోకాధివాసులగు సమస్తప్తాణికోట్లకు వారి 
మనంబున ఆధ్యాత్మిక,ఆధిభౌతిక,ఆధిదైవికములగు సర్వదుఃఖములనుండ విని 
ర్ముక్తులమై నిరతిశయము మరియు క్షయశూన్యమును అగు సుఖమును పొ 
దాలి అను స్వాభావిక అభిలాష ఉంటుంది.ఈ నైసర్గిక అభిలాషకే దార్శనిక శబ్ద 
ములలో మోక్షము లేదా పరమపురుషార్థము అంటారు.సకలపురుషుల ఇచ్చకు 
యేది విషయమో అది పురుషార్థమనబడును.వ్యక్తిభేదముచే పురుషుల ఇచ్చయు 
అనంతము.అయినను, పురుషార్థములు లోక,వేదములలో ధర్మము,అర్ధము,కామ 
ము మరియు మోక్షము అని ప్రసిద్ధములు .వీనిలో, 

1.ఇహలోక,పరలోకసాధనములగు(ధర్మజనక యాగాది సాధనములగు )స్త,పుత్రు 
లు,ధనము,గృహము ఇత్యాది ఉపభోగ్య విషయములు “అర్థము”లో అంతర్బూత 
ములగును. 
2.“ధర్మో మే భూయాత్‌”నాకు పుణ్యము కావాలి--అను ధర్మజనక యాగాదికర్మ 

లు చేయుటకు ప్రవర్తకమగు ఇచ్చ-కామము. పురుషులకు దుఃఖహేతువగు 
అధర్మజనక నిషిద్దకర్మలు చేయు ఇచ్చ కామము గాదు. 

శ్లో॥ధర్మావిరుదాధో భూతేషు కామో౭స్మి భరతర్షభ ।(గీత.7-11) 


ప్రసావన పురుషార్దము 


లేక,శరీరము, ఇంద్రియములు మరియు మనస్సుచే ఉపరోక్త విషయములన 
నుభవించవలెనను కోరికయే  “కామము”అగును.ఎందుకనగా,కొందజికి ధనాది 
విషయములు ప్తాప్త్రములున్నను శరీరాదులలో వాటిననుభవించు సామర్థ్యము లే 
కుండును,కొందటీకి వైషయిక భోగములననుభవించు శక్తిగలిగియున్ననూ విషయ 
ములు అప్తాప్త్రములుండును.కావున,పురుషులు ధనాది విషయప్తాప్తి విషయక 
ఇచ్చయు మరియు వాటిని నిరాటంకముగా అనుభవించాలి--అను కోరికయు స్వా 
భావికముగా కలిగియుందురు.అందువలన,ఈరెండును 'పురుషార్థము'లనబడును. 
3.శీఘ్రముగా నశించిపోవు విహితకర్మజన్య,కాలాంతరభావి ఫలజనక అపూర్వము 
“ధర్మము”. 
“వేదప్రతిపాద్యః ప్రయోజనవదర్భో ధర్మః1”(అర్ధసంగ్రహః) 
వేదముచేగాని,వేదానుసారి శాస్తముచేగాని ప్రతిపాదింపబడినదై,ప్రయోజనము 
గలదై,అనర్థముకానిదై యేపదార్థముండునో,దానిని “ధర్మము”అంటారు.లక్షణము 
లో“ప్రయోజనవత్‌”అని చెప్పనియెడల స్వర్గరూపప్రయోజనమునందతివ్యాప్తమగు 
ను.స్వర్గాదులు'యజేత స్వర్గకామః”ఇత్యాది_ విధిబ్‌ధితములును,ప్రయోజనరూప 
ములు(సుఖాదిరూపములు)నూ ఉన్నవి.వాటికి ప్రయోజనాంతరాభావమున్నందు 
న“ప్రయోజనవత్‌= ప్రయోజనముగలది”అని చెప్పుటచే అతివ్యాప్తిదోషము నివర్తించు 
ను.వేదప్రతిపాద్యము అను పదమును చేర్చనిచో భోజనాదులందతివ్యాప్తి పాప్తించు 
ను.ఎందుకంటె,భోజనాదులు తృప్వాది ప్రయోజనముగలవై అర్ధములున్నవి.అవి 
రాగాదివ్తాప్త్రములుగావునవేదప్రతిపాద్యములుకావు,యద్యపి “అష్టాగాసామునేర్భ 
క్యా,షోడశారణ్యవాసినాం,ద్వాత్రింశత్తు గృహస్థస్య, యథేష్టం బ్రహ్మచారిణామ్‌”ఇత్యాది 
వాక్యములచే భోజనాదులుగూడ విధిబధితములుగా తెలియబడుచున్న వి.తథాపి 
ఆవచనములు గ్రాసనియమపరకములున్న వి.భోజనవిధాయకములు కావు.అందు 
వలన,“వేదప్రతిపాద్యఃఅను శబ్దనివేశముచే భోజనాదులందుగలుగు అతివ్యాప్తిదోష 
ము నివర్తించును.అర్థపదమును ప్రయోగించనిచో శ్యేనాదులందతివ్యాప్తి గలుగును. 
శ్యేనాదులు“శ్యేనేనాభిచరన్‌ యజేత” (షడ్‌.బ్తా.4-2-1-2) ఇత్యాది వేదప్రతిపాద్యములు 
మరియు నరకప్తాప్తిరూప ప్రయోజనముగలవైయున్నవి.కాని,అనిష్ట నరకజనకము 


ప్రసావన పురుషార్దము 


లున్నందున అనర్థములున్నవి.అర్థ ములు కావు. 
ఇట్టి ధర్మము యాగాది కర్మరూపము గావచ్చును.లేక, యాగాదికర్మజన్య 
పుణ్యమై(అదృష్ట్రమై)ననూ కావచ్చును.శాస్త్రప్రక్రియా భేదముచే రెండునూ ధర్మ 
ముయొక్క స్వరూపమే. ఈధర్మము అర్థకామములకు సాధనము.యద్యపి కృషివా 
ణిజ్యాది లౌకికకర్మలుగూడ అర్థకామములకు సాధనములుగా కన్సట్టుచున్న వి.త 
థాపి,వాటియొక్కసఫలతా ధర్మముయొక్క అధీనమైయున్నది.అది ఈజన్మయొ 
క్క ధర్మాచరణరూపమై యుండవచ్చును, లేదా జన్మాంతరములోని పుణ్యరూపమై 
నా ఉండవచ్చును.లౌకిక ఉపాయములు ధర్మాధర్మజన్య ఫలాభివ్యక్తికి సాధనమా 
త్రములే .కావుననే,ధర్మము కామార్థములకు సాధనమని చెప్పబడినది. 
4.కారణసహిత సర్వదుఃఖములయొక్క అత్యంత నివృత్తి పరమానందబ్రహ్మ 
వాప్తికి మోక్షము అంటారు. 
ఈ చతుర్విధ పురుషార్థములలో మోక్షము పరమ పురుషార్థమనియు, ధర్మార్థ 
కామములు గౌణపురుషార్థములని చెప్పబడినవి.ఎందుకనగా? 
1.స్తే,పుత్ర,బంధు,మిత్ర,ధనాది “అర్థిరూప పురుషార్థమేది గలదో,అది అనిత్యము. 
ఎందుకంటె, వారి వియోగము అనివార్యము.సంబంధపడియున్నను “న వా అరే 
సర్వస్యకామాయ సర్వం ప్రియం భవతి,ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి” 
(బృ.2-4-5; 4-5-5)అని చెప్పబడినట్లుగా స్వార్థపూరిత ప్రేమను వలకబోసేవారేగాని, 
నిజముగా ప్రిమించువారెవ్వరునూ లేరు. యద్యపి, 
శ్లో॥ప్రీణశాతి యః సుచరితైః పితరం స పుత్తో, 
యద్భర్తురేవ హితమిచ్చతి తత్కళత్రమ్‌ | 
తన్మిత్రమాపది సుఖే చ సమక్రియం యత్‌, 
ఏతత్త్రయం జగతి పుణ్యకృతో లభన్తే॥ 
శ్రద్దాభక్తియుక్తుడై శుశూషలచే తండ్రిని సంతోషపెట్టు పుత్రుడే పుత్రుడు.కేవల 
ము పతియే దైవముగా భావించి,అతని హితమునుగోరు పతివ్రత స్త్రీయే నిజమైన 
పత్నియగును.సుఖములోనూ దుఃఖములోనూ సమానప్రితిగలవాడై ఆదుకొనువా 


ప్రసావన పురుషార్దము 


డే హిత్రెషి--మిత్రుడనబడును. ఈముగ్న్భురునూ జగత్తులో పుణ్యాత్మునికే లభింతురు 
గాన ఈ అర్థరూప పురుషార్థముగూడ నిత్యమని చెప్పవచ్చునుగదా? 

తథాపి,బుద్భుదతరంగఫేములు మరియు కమలములు జలజన్యములైనప్ప 
టికినీ అన్నియూ స్థిరములేయనుట కుదురదుగదా. 

2.ఎప్పుడైతే అర్థము అస్థిరమో,దానికి సంబంధించిన కామరూప పురుషార్థము 
గూడ అనిత్యమని అర్థతః సిద్ధమగుచున్నది. 

3.నచ ధర్మో=పి పరమపురుషార్హ, తస్య స్వర్గాదిసాధనత్వేనోపసరనత్వాత్‌ | తథా 
హి శుతి-_“జ్యోతిష్థోమీన స్వర్గకామో యజేత” (తాం.బ్రా.16-155; ఆప.శైా.10-2-1),“దర్శ 
పూర్ణమాసాభ్యాం స్వర్గకామో యజేత”(తై.సం.2-2-5);వాయవ్యం శ్వేతమాలభేత భూ 
తికామః”(యజు.2-1-1)ఇతి స్వర్గసాధనత్వమాహ ధర్మస్య ।స్వర్గసాధనముగా చెప్పబ 
డినందున ధర్మముగూడ పరమపురుషార్థము కానేరదు. 

మోక్షేతర ధర్మాదిత్రయాణామపి కృతకత్వేన అనిత్యత్వం ప్రత్యక్షత్వాత్‌ | “తద్యథేహ 
కర్మచితో లోకః క్షీయతే ఏవమేవాముత్రపుణ్యచితో లోకః క్షీయతే”(ఛాం.8-1-6).ఏ 
విధముగా ఈలోకంలో క్రియచే (కృషి, వాణిజ్యాదులచే )నిష్పాదితములగు ధాన్యము, 
ధనము నశ్వరములని సర్వలోక ప్రత్యక్షసిద్ధములో,అట్లే కర్మసాధ్యములగు స్వ 
ర్లాదిలోకములుగూడ కాలాంతరములో పుణ్యక్షయము కాగా నశించిపోవును.*క్షీ 
ణేపుణ్యే మర్త్యలోకం విశన్తి”(గీత.9-21). 

వాస్తవముగా విచారించినచో ఈ ధర్మాదిత్రయము పురుషార్ధములే కావు.ఎందు 
కంటె,“ఇష్టం మే భూయాదనిష్టం మే మాభూత్‌”మాకు నిరతిశయము అనగా దేని 
కంటె అధికమైనది లేదోోమరియు క్షయశూన్యము అనగా ఎప్పుడూ నశించనటు 
వంటి సుఖము కావాలి--అను నైసర్గిక ఇచ్చ ప్రతి పాణికి ఉంటుంది.ఇటువంటి సు 
ఖము కేవలము మోక్షసుఖము దప్ప వేరొండు లేదు.ఇట్లు ధర్మము అతీంద్రియ 
ముగావున శ్రుతిస్క్పృతులచే అనిత్యమని సిద్దంచినమీదట తదధీన అర్థ,కామము 
లు అనిత్యములని వేరుగ చెప్పనక్కర లేదు.ప్రత్యక్షసిద్దములు.కావున,ధర్మార్టకామ 
ములు పురుషార్థములే కావు. 


ప్రసావన పురుషార్దము 


తర్హి,కథమేతేషాం పురుషార్థకోటిప్రవిష్టత్వమ్‌? అట్లెనచో,ధర్మార్గకామములు పురు 
షార్థములని ఎందుకు చెప్పబడుచున్న వి? - 

మోక్షమునకు జ్ఞానముద్వారా పరంపరాసాధనములున్నందున గౌణముగా పు 
రుషార్థములని చెప్పబడినవి.జీవనమునకు సాధనమైనందున నాగలిని కృషీవలుని 
జీవనము “లాంగలం జీవనమ్‌” అని చాపచారికముగా చెప్పుదురు. ఆయుర్వుద్ధికి 
హేతువున్నందున నెయ్యిని “ఆయుర్వైఘృతమ్‌”అని ఎట్లు చెప్పబడుచున్నదో,అట్లే 
ధర్మాదిత్రయమునకు గౌణముగా పురుషార్థములని వ్యవహారము కలదు. 

పరిశేషన్యాయముచే“తరతిశోకమాత్మవిత్‌” (ధాం.7-1-3);“బ్రహ్మవిదాప్నోతి పరమ్‌” 
(తై.2-1-1) ఇత్యాది శ్రుతులచే అజ్ఞానసహిత సర్వదుఃఖముల అత్యంతనివృత్తి మరి 
యు పరమానందబ్రహ్మపాప్తిరూప మోక్షమే పరమపురుషార్థమని ప్రతిపాదించబడి 
నది.మరియు“న స(చ) పునరావర్తతే” (నా.పరి.9-22; ఛాం.8-15-1)“తేషాం న పునరా 
వృత్తిః”(బృ.6-1-15)“ఏతేన ప్రతిపద్యమానాః ఇమం మానవమావర్తం నావర్తన్తే”(ఛాం.4- 
15-6) ఇత్యాది శ్రుతులచే మోక్షముయొక్క నిత్యత్వము ప్రతిపాదించబడినది.అట్లే, 

“యజ్ఞాత్వా ఒమృతమశ్నుతే”(గత.13-13);“యజ్ఞాత్వానపునర్మోహమేవం యాస్య 
సిపాండవ”(గీత.4-35) “జ్ఞానంలబ్భ్వాపరాంశాన్తి మచిరేణాధ గచ్చ్భతి” (గీత.4-39)“ఆబ్ర 
హ్మభువనాల్లోకాః పునరావర్తినోఒర్జున [మాము పేత్య తు కౌన్తేయ పునర్జన్మ న విద్య 
తే”(గీత.8-16)“యద్గత్వా న నివర్తన్తే తద్ధామ పరమం మమ”(గీత.15-6) “దుఃఖాల 
యమశాశ్వతమ్‌”(గీత.8-15) ఇత్యాది సృతివచనములచేగూడ అనిత్యవిలక్షణ మోక్ష 
ముయొక్క నిత్యత్వము ప్రతిపాదించబడినది. 
“నాస్త్యకృతః కృతేన”(ముం.1-2-12“యత్కృతకం తదనిత్యమ్‌”అను న్యాయముచే 
ఏది కర్మసాధ్యమో అది అనిత్యముంటుంది. 

శ్లో[అశ్వమేధసహస్తాణి వాజపేయ శతాని చ। 

న తరన్తి జరామృత్యూ నిర్వాణాధిగమాద్వినా ॥ (మ.భా.అను.దానధర్మపర్వము. 145) 

వేలకొలది అశ్వమేధయాగములొనర్చిననూ,వందలకొలది వాజపేయయజ్ఞము 
లు చేసిననూ మోక్షము పొదనిచో జన్మ జరా మృత్యువులు తప్పవు. 


ప్రసావన పురుషార్దము 


మోక్షము కర్మచే కలుగదు గావున నిత్యమని సిద్దించుచున్నది.కర్మఫలములు 
ఉత్పాద్యము,వ్తాప్యము,సంస్కార్యము మరియు వికార్యము అని నాల్గువిధము 
లు.ఈ విషయమున మూలగ్రన్గములో 336 వ పృష్టమునందు విస్తృతముగా వివ 
రించబడినది. అక్కడ చూడగలరు.మోక్షము నిత్యమని సర్వమోక్షవాదులచే స్వీకరిం 
చబడినది. 

శ్లో[ఉత్పాద్యమాప్యం సంస్కార్యం వికార్యం పరిగణ్యతే। 
చతుర్విధం కర్మసాధ్యం ఫలం నాన్యదితః పరమ్‌ ॥(స.వే.సి.సా.సం.154) 
ఉత్పత్తిరాప్తిః సంస్కారో వికారశ్చ విధేః ఫలమ్‌! 
ముక్తి ర్విలక్షణైతేభ్యస్తేనేహానర్థకో విధిః! (బృ.వా.సంబన్థ భాష్యవార్తికము 236) 

తస్మాన్ని త్యత్వాత్స్యతః పుమర్ధత్వాత్‌ మోక్ష ఏవ పరమపురుషార్ణః। 

శంక:_“అక్షయ్యం హ వై చాతుర్మాస్యయాజినః సుకృతం భవతి”(శ.బ్రా.2-6- 
3-1); “అపామనిమమృతా అభూమ”(బుగ్వే. 6-4-11;8-48-3);మరియు, 

శ్ఞో[యన్న దుఃఖేన సంభిన్నం నచ గ్రస్తమనన్తరమ్‌ | 
అభిలాషోపనీతం యత్‌ తత్సుఖం స్వ పదాస్పదమ్‌ ॥(బృ.వా.సారము.1-1-246 & 
తంత్రవార్తికము) 

ఇత్యాది వచనములు సోమపానమునకు అమృతరూప ఫలము,చాతుర్మాస్య 
యాగమునకు అక్షయసుఖరూప ఫలము చెప్పబడినది.ఏది దుఃఖమిశ్రితము కా 
నిదోకాలాంతరములో నశించనిదో మరియు సకలపురుషుల ఇచ్చకు విషయ 
మో--దానిని స్వర్గమందురు.ఇట్లు కర్మఫలముగూడ నిరతిశయ నిత్యసుఖరూప 
ముగా ప్రతిపాదింపబడుచున్నది.కావున,మోక్షమే నిత్యమని,పరమపురుషార్థమని 
యెట్లు చెప్పనగును? 

సమాధానము:_“తద్యథేహ” అను శ్రుతిచే మరియు “యత్కృతకం తదనిత్య 
మ్‌”అను న్యాయముచేతనూ కర్మఫలము అనిత్యమగునని పూర్వమే చెప్పియు 
న్నాము.కర్మచేత ఏదైతే అమృతరూపఫలము మరియు అక్షయసుఖరూప ఫలము 
చెప్పబడినదో అది ప్రళయస్థాయిపర్యంత సుఖమేగాని శాశ్వతసుఖముమాత్రము 
కాదు. 


VI 


ప్రసావన పురుషార్దము 


శ్లో[ఆభూతసంప్లవం స్థానమమృతత్వం విభావ్యతే । 
త్రెలోక్యస్థితికాలో ఒయమపునర్మార ఉచ్యతే ॥(వి.పు.2-8-95) 


మోక్షముగూడ ఐదువిధములుగా నుండును. .సాలోక్యముక్తి:-రాజుయొక్క 
ప్రజలవలె వారివారి ఉపాస్యదేవతా లోకములో నివసించుట.2.సామీప్య ముక్తి:-రా 
జుయొక్క సేవకునివలె ఉసాస్యదేవతా సమీపములో నివసించుట.3.సారూప్య ము 
క్తి--రాజుయొక్క అనుజునివలె ఉపాస్యదేవతా సమానాకారదేహమును పొదుట.4. 
సాయుజ్య ముక్తి: రాజుయొక్క పుత్రునివలె సగుణఈశ్వరుని అహంగ్రహాపాసనచే 
ఉపాస్యముతో తాదాత్మ్యమగుటచేత సకలైశ్వర్యములను పొదుట--దివ్యభోగముల 
ననుభవించుట,బహుకాలసంకల్పసిద్ది, ఇచ్చవచ్చిన రూపమును ధరించుట,అనేక 
దేహములను ధరించుట,హిరణ్యగర్భునితో పాటు ప్రళభయపర్యంతము ఉండి కల్పాంత 
మున బ్రహ్మదేవునితోపాటు విదేహముక్తిని పొదను. 
సూత్రము: జగద్వ్యాపారవర్డం ప్రకరణాదసన్నిహితత్వాచ్చ. (బ్ర.సూ.4-4-17) 
ఉపాసకునికి జగత్‌ సృష్ట్యాది వ్యాపారం తప్ప సకలైశ్వర్యములు పాప్తించును. 
పై సాలోక్యాది చతుర్విధ ముక్తులు ఉపాసకులకు చెప్పబడినవి. 
5.కైవల్యముక్తి:--సచ్చిదానందనిత్యశుద్ధబుద్ధముక్తస్వభావప్రత్యగభిన్న కూటస్థబ్ర 
హ్మస్వరూపముతో అవస్థితమైయుండుట.దీనినే అవిద్యానివృత్తి అనిగూడ అంటారు. 
అవిద్యాస్తమయోమోక్షః సాచ బంధ ఉదాహృతః।(బ్రహ్మసిద్ధిః పృష్టము 119) 
నివృత్తిరాత్మా మోహస్య జ్ఞాతత్వేనోపలక్షితః | (చిత్సుఖీ.4-8) 
అందువల్ల ఈ కైవల్య ముక్తియే ముఖ్యమగు ముక్తి.నిత్యమగు పరమపురుషార్ధ 
ము.అట్లే సూతసంహితలోగూడ-- 
షడ్భావవిక్రియాహీనా శుభాశుభవివర్థితా | 
సర్వద్వంద్వవినిర్ముక్తాసత్యవిజ్ఞానరూపిణీ ॥ 
కేవలం బ్రహ్మరూప్య్మొ సర్వదాసుఖలక్షణా | 
న హేయా నాప్యుపాదేయా సర్వసంబంధవర్జితా ॥ 
న దృష్టా న శ్రుతా విష్ణో న చాస్వాద్యా న తర్కితా॥ 


VII 


ప్రసావన పురుషార్దము 


సర్వావరణ నిర్ముక్తా న విజ్ఞేయా నిరాశ్రయా॥ 

వాచ్యవాచకనిర్ముక్తా లక్ష్యలక్షివర్జితా | 

సర్వేషాం ప్రాణినాం సాకాదాత్మభూతా స్వయంప్రభా ॥ 

ప్రతిబంధవినిర్ముక్తాసర్వదా పరమార్థతః। 

అవిచారదశాయాం తు ప్రతిబద్దా స్వమాయయా ॥ 

ఏపైవ పరమా ముక్తి: ప్రా వేదార్థవేదిభిః। 

అన్యాశ్చ ముక్తయః సర్వా అపరా పరికీర్తితాః॥ 
(సూతసంహితా.ముక్తిఖండము 2-30 నుండి 35 వరకు) 
శంక:--అట్లెనచో సాలోక్యాదులందు ముక్తి శబ్బ్దప్రయోగము ఎందుకు చేయబడినది? 

సమాధానము: సాలోక్యాది ముక్తిని పొదిన ఉపాసకునికి పునరావృత్తి లే 
దు.క్రమముగా ముఖ్యముక్తిని పొదును గావున ఉపచారముచే ముక్తిశబ్బము ప్ర 
యోగించనైనది. 

బ్రహ్మణాసహ తే సర్వే సంప్తాప్తే ప్రతిసళ్చురే। 

పరస్యాన్తే కృతాత్మానః ప్రవిశన్తి పరం పదమ్‌ ॥(కూర్మపురాణము 1-12-269) 

“న స(చ) పునరావర్తతే”(నా.పరి.9-22; ఛాం.8-15-1);అనావృత్తి శబ్బాత్‌ అనావృత్తి 
శబ్బాత్‌. (బ్రహ్మసూత్రము.4-4-22) 

శంక:--ముఖ్యముక్తి యేదిగలదో,అది ముముకువుయొక్క స్వరూపమై,స్వతః 
సిద్ధమై స్వప్రకాశరూపమైయున్నందున, అతనికి గురువులను ఆశ్రయించి శ్రవణాది 
విచారముచేయుటకు ప్రవృత్తి కలుగనేరదు. 

సమాధానము:-స్వతఃసిద్ధమైనప్పటికిని కంఠచామీకర న్యాయమువలౌ పరిపూ 
ర్ససచ్చిదానందప్రత్యక్వరూపముచే అజ్ఞాతమున్నందున ,అపరోకానుభవము కొటి 
కు గురుశాస్తాలను ఆశ్రయించి శ్రవణాది విచారముచేయుటకు ప్రవృత్తి ఉపపన్నమగును. 

శ్లో॥ఆత్మా తు సతతం ప్రాప్తోహ్యపాప్తవదవిద్యయా | 

తన్నాశే ప్రాప్తవద్భాతి స్వకంఠాభరణం యథా ॥ (ఆత్మబ్‌ఫ.44) 
అవిచారమువల్ల కలిగిన బంధము విచారముచే నివర్తించును. 
శ్లో ॥అవిచారకృతో బన్టీ విచారేణ నివర్తతే । 


VIII 


ప్రసావన పురుషార్దము 


విచారేణ వినష్టాయాం మాయాయాం శిష్యతే స్వయమ్‌ ॥ 
తస్మాజ్ఞీవ పరాత్మానౌ సర్వదైవ విచారయేత్‌ | (వే.పం.10-5) 
ఎల్లప్పుడు జీవపరమాత్మల విచారము చేయగాచేయగా జ్ఞానోత్సగలిగి, జ్ఞానము 
చే అజ్ఞానము నివర్తింపబడి పరమముక్తి లభించును.అందుకే, 
శ్లో॥జ్ఞానాదేవ తు కైవల్యమితి శ్రుత్యా నిగద్యతే। 
జ్ఞానస్య ముక్తిహతుత్వమన్యవ్యావృత్తిపూర్వకమ్‌ ॥ (సర్రనేదాన్తసిద్దాన్తసారసం. 171) 
పరమముక్తి యేదిగలదో,అది జ్ఞానముచేతనే కలుగుతుంది.అన్యమైన కర్మఉపా 
సనాదులచేగాదు-- అని శ్రుతిమాత ముక్తకంఠముతో చాటుచున్నది. 
నాన్యః పన్నా విద్యతేజయనాయ।(శ్వే.3-8;6-15);బుతే జ్ఞానాన్న ముక్తి;జ్ఞానాదే 
వ తు కైవల్యమ్‌; జ్ఞాత్వా దేవం ముచ్యతే సర్వపాశైః।(శ్వే.2-15);తరతి శోకమాత్మవి 
త్‌॥(ధాం.7-1-3);నాస్త్యకృతః కృతేన |(ముం.1-2-12);బ్రహ్మవిదాప్నోతి పరమ్‌ ।(తై.2-1-1); 
బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి ।(ముం.3-2-9). 
ఆ జ్ఞానమెట్టిదనిన--శ్రీఆద్యగురు శంకరాచార్యులవారు “శ్రీఅపరోకానుభూతి”లో 
24 నుండి 28 వరకు ఇట్లు సెలవిచ్చియున్నారు. 
క్లో॥ బ్రహ్మైవాహం సమః శాన్తః సచ్చిదానన్గలక్షణః। 
నాహం దేహో హ్యసదూపోజ్ఞానమిత్యుచ్యతే బుధైః॥ 
క్లో॥నిర్వికారో నిరాకారో నిరవద్యోఒహమవ్యయః। 
నాహం దేహో హ్యసదూపోజ్ఞానమిత్యుచ్యతే బుధైః॥ 
ళ్లో॥ నిరామయో నిరాభాసో నిర్వికల్పో ఒహమాతతః। 
నాహం దేహో హ్యసదూపోజ్ఞానమిత్యుచ్యతే బుధైః॥ 
శ్ఞ॥నిర్గుణో నిష్కియో నిత్యో నిత్యముక్తోఒ౭హమచ్యుతః। 
నాహం దేహో హ్యసదూపోజ్ఞానమిత్యుచ్యతే బుధైః॥ 
శ్లా॥నిరమలో నిశ్టలోఒనన్ల శుద్దీ£హమజరో =మరః । 
నాహం దేహో హ్యసద్తూపో జ్ఞానమిత్యుచ్యతే బుదైః॥ 
అజ్ఞాన తత్కార్యరూప బంధముయుక్క అత్యంత నివృత్తి పరమానంద బ్రహ్మ 


ప్తాప్తిరూప పరమముక్తికి సాక్షాత్సాధనమగు తత్త్వృజ్ఞానమును స్వతంత్రముగా అన్వే 


ప్రసావన పురుషార్దము 


షణముచేయగూడదు."శాస్త్రజ్ఞోఒపి స్వాతంత్రేణ బ్రహ్మజ్ఞానాన్వేషణం న కుర్యాత్‌”। 
(ముం.భాప్యే.2-1-12). 

శ్రోత్రియుడు బ్రహ్మనిష్టుడగు శ్రీగురుదేవుని శ్రీముఖముద్వారా ప్రజ్ఞానం బ్రహ్మ! 
(ఐ.5-3);అయమాత్మాబ్రహ్మ |(మాం.2); తత్త్వమసి ।(ఛాం.6-8-7;6-9-4) మరియు అ 
హంబ్రహ్మాస్మి 1(బృ.1-4-10)ఇత్యాది మహావాక్యములను నిత్య నిరంతర ఆదరణీయ 
ముగా శ్రవణ మనన నిదిధ్యాసనరూప విచారముచేసి జీవబ్రహ్మైక్యజ్ఞానమును పొ 
దవలసియున్నది.“తద్వి జ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్‌ సమిత్పాణః శ్రోత్రియం 
బ్రహ్మనిష్టం” 1(ముం.2-1-12)“తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవ యా |ఉపదేక్ష్యన్తితే 
జ్ఞానం జ్ఞానినః తత్త్వ 
నిదిధ్యాసితవ్యః।(బృ.2-4-5;4-5-6).మరియు,జ్ఞానప్తాప్తికి వలసిన సాధనక్రమము 


దర్శినః” ।(గీత.4-34);ఆత్మా వా అరే ద్రష్టవ్యః శ్రోతవ్యో మన్తవ్యో 


పద్మపురాణాంతర్షత *శ్రీశివగీత”లో 13-17 నుండి 25 వరకు ఇట్లు నుడువబడినది. 
శ్రీరామ ఉవాచ: 
ళ్లో॥|కథం భగవతో జ్ఞానం శుద్ధం మర్తస్య జాయతే । 
౧ ణః థి య్య 
తత్రోపాయం హర బ్రూహి మయి తేఒ౭నుగ్రహాయది ॥ 
శ్రీభగవానువాచ:-- 
శ్లో[విరజ్య సర్వభూతేభ్య ఆవిరిశ్చిపదావధి। 
ఘృణా వితత్య సర్వత్ర పుత్రమిత్రాదికేష్వపి ॥ 
శ్లో ॥శ్రద్ధాలుర్భక్తిశాస్త్రేషు వేదాన్తజ్ఞానలిప్పయా । 
ఉపాయనకరో భూత్వా గురుం బ్రహ్మవిదం వ్రజేత్‌ ॥ 
శ్లో॥సేవాభిః పరితోప్యైనం చిరకాలం సమాహితః। 
సర్వవేదాన్తవాక్యార్థం శ్రుణుయాత్సుసమాహిత:ః॥ 
శ్లో॥సర్వవేదాన్తవాక్యానాం మయి తాత్పర్యనిశ్చయమ్‌ | 
శ్రవణం నామ తత్సాహుః సర్వే తే బ్రహ్మవాదినః॥ 
శ్లో|లోహమణ్యాది దృష్టాన్స యుక్తిభిర్యద్విచిన్తనమ్‌ | 
౧ ల అతి అతి వటి 
తదేవం మననం ప్రాహుర్వాక్యార్థన్ఫోపబ్బంహణమ్‌ I 
శ్లో॥నిర్మోహో నిరహంకారః సమః సబ్గవివర్థితః। 


ప్రసావన పురుషార్దము 


సదా శాన్మాదియుక్తః సన్నాత్మన్యాత్మానమీక్షతే ॥ 
శ్లో|యత్సదా ధ్యానయోగేన తన్నిదిధ్యాసనం స్మృతమ్‌ । 
సర్వకర్మక్షయవశాదృత్సాక్షాత్కారో ఒపి చాత్మనః॥ 
శ్లో॥[కస్యచిజ్ఞాయతే శీఘ్రం చిరకాలేన కస్యచిత్‌ ॥ 
శ్రిమద్భగవద్గీతలో గూడ-- 
శ్లో |మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్దయే । 
యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః॥(7-3) 
తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనంతరమ్‌ 1(18-55) 
మోక్షమునకు సాధనము బ్రహ్మాత్మె కత్వవిజ్ఞానము. జ్ఞానమునకు శ్రవణాదులు 
ఇ ఇ 
సాధనములు .శ్రవణాదులకు సాధనము వివేకము, వైరాగ్యము, షట్సంపత్తి మరియు 
ముముక్షుత్వము--అను సాధనచతుష్టయసంపత్తి. 
వివేకము:--“తద్యథేహ కర్మచితో లోకః క్షీయతే ఏవమేవాముత్రపుణ్యచితో లోకః 
క్షీయతే”(ఛాం.8-1-6);“+యో వా భూమా తదమృతమ్‌” (ధాం.7-24-1);“అతో ఒన్యదార్త 
మ్‌”(బృ.3-4-2). 
వైరాగ్యము:_“పరీక్ష్యలోకాన్‌ కర్మచితాన్‌ బ్రాహ్మణో నిర్వేదమాయాత్‌ నాస్త్యకృతః 
కృతేన”;(ముం.1-2-12)*నవాజరే సర్వస్య కామాయ” (బృ.4-5-6; 2-4-5). 
షట్సంపతతి:--“శాన్సో దాన్త ఉపరతి స్తితిక్తుః సమాహితః(శ్రద్దావితో భూత్వా౭ 
త్మన్యే వాఒత్మానం పశ్యతి”(బృ.4-4-23) 
ముముక్షుత్వము:_“నచపునరావర్తతే” (ఛాం.8-15-1);“నసపునరావర్తతే తత్కై 


వల్యమ్‌”(నారదపరివాా.9-22),నతస్య ప్రాణాఉత్రామన్త్యత్రెవ సమవలీయన్తే; బ్రహ్మైవ 
సనహ్మాప్యేతి"”(బృ.4-4-6&నృసింహాత్తరతా.5-2 );“సోఓన్వేష్టవ్యః, సవిజిజ్ఞాసితవ్యః” (ధాం. 
8-7-1). 

పై సాధనచతుష్టయము గలిగి మోక్షమును పొదగోరువాడు వేదాన్తశ్రవణము 
నకు 1.అధికారియనడును. 

2.మోక్షము వేదాన్లములకు ప్రయోజనము. 


3.జీవబ్రహ్మల ఏకత్వము వేదాన్తములకు ప్రతిపాద్య విషయము. 


Xl 


ప్రస్తావన పురుషార్దము 


4.ప్రతిపాద్యప్రతిపాదకభావము, వాప్యవాపకభావము,కర్పకర్తవ్యభావము,నివర్శ్య 
నివర్తకభావము, బధ్యబీధకభావము ఇత్యాది సంబంధములు. 
శ్లో ॥అధికారీ చ విషయః సంబంధశ్చ ప్రయోజనమ్‌। 
శాస్తారంభఫలం వ్రాహురనుబన్సచతుష్టయమ్‌ ॥ (స.వే.సి.సా.సం.7) 
అధికారి,సంబంధము,విషయము మరియు ప్రయోజనము అనుయీ నాగ్గింటి 
సమూహమునకే అనుబంధ చతుష్టయమందురు. ఈ అనుబంధచతుష్టయముయొ 


క్క విస్పతవిచారణయే ఈ సంపూర్ల గ్రనము--అని విజ్ఞులు తెలియగలరు. 
(x) థి ఇ 


ప. 


Xl 


న్వ్‌ 


రు 


--:సప్తజ్ఞానభూమికలు:-- 
ఎందరో మహానుభావులు,అందరికి వందనాలు. 
లోకంలో ఎంతోమంది జ్ఞానిపురుషులున్నారు.కాని, అందరియొక్క స్థితి,వ్యవహా 
రము ఒకేతీరుగ లేదు.భిన్నభిన్నంగా ఉంది. 
ళ్లో ॥కృష్ణోభోగి శుకస్తాగీ రాజానౌ జనకరాఘవా । 
వసిష్ట కర్మకర్తా చ ఏతే జ్ఞానినః సమాః॥ 
శ్లో॥దిగంబరో వాపి చ సాంబరో వా,త్వగంబరో వాపి చిదంబరస్టః। 
ఉన్మత్తవద్వాపి చ బాలవద్వా,పిశాచవద్వాపి చరన్య్యవన్యామ్‌ ॥ (వి.చూ.541) 
జ్ఞో॥కేఒపి వర్ణాశ్రమాచారనిష్టాపరా,ముగ్గబాలప్రమత్తోపమాశ్చాపరే | 
రాగినో భోగినీ యోగినశ్చేతరే జ్ఞానినాం లక్ష్యతే నైకరూపా స్థితిః॥ (స్వారాజ్యసిద్ధిః 
3-22) 
బ్రహ్మవేత్తలందరికి ఒకేతీరు ప్రారబ్దము సంభవించదు.వారివారి కర్మానుసారము 
వారివారి ప్రారబ్దము వేర్వేటుతీరుగనుందురు. సాధనాభ్యాస పరిపాకముచేగూడ వారి 
అవస్థలు (భూమికలు) విచిత్రముగానుండును.వసిష్టాదులు కొందరు వర్ణాశ్రమతత్స 
రులైయుందురు.జడభరతాదులు కొందరు మూఢుల(అజ్ఞుల )వలెను,బాలురవల 
ను,ఉన్మత్తులవలెను,పిశాచములవలెను,కొందరు దిగంబరులై(నగ్నముగాను),మ 
రికొందరు సాంబరులై(వస్తములు ధరించి) సంచరించుచుందురు.సాభరివంటివారు 
రాగి(విషయీ )పురుషులవలె కన్పట్టుచుందురు.కృష్ణుడు మొదలగువారు భోగివలె 
గాన్సింతురు.శ్రీరామచంద్రుడు,జనకుడు మొదలగువారు చక్రవర్తులుగనుండి రాచ 
కార్యములలో నిమగ్నులై ఉందురు.జైగీషవ్యాదులు ఎల్లవేళల ధ్యాననిష్థాతత్పరులై 
బ్రహ్మానందమున తేలియాడుచుందురు.శుకుడు మొదలగువారు పరిపూర్ణవిరక్తులై 
సంచరింతురు.ఇట్లు విద్వాంసుల విచిత్రవ్యవహారమునకు (నడతలకు) వారి ప్రారబ్ద 
ము మరియు సాధనాభ్యాస పరిపాకవైచిత్ర్యమే హేతువగును. 
మహాపనిషత్తునందు ఐదవ అధ్యాయములో సప్తజ్ఞాన భూమికలు చెప్పబడి 


ప్రస్తావన సప్తజ్ఞానభూమికలు 


నవి.వరాహాపనిషత్‌ 4 వ అధ్యాయము, యోగవాసిష్ణము ఉత్ప త్తిప్రకరణము 118వ 
రము మరియు శ్రీఆద్యజగద్గురు శంకరాచార్యులవారిచే రచింపబడిన సర్వవేదా 


Ry ల 


సిద్దాన్తసారసంగ్రహములో 939(హిందీ) వ శ్లోకమునుండి సప్కజ్ఞానభూమికలు 
విస్తారంగా వర్ణించబడినవి. 
ళ్లో॥ జ్ఞానభూమిః శుభేచ్చాఖ్యా ప్రథమా సముదాహృతా । 
విచారణా ద్వితీయా తు తృతీయా తనుమానసీ॥ 
తో ॥సత్త్వాపత్తిశ్చతుర్జీ స్యాత్తతో ఒసంసత్తినామికా | 
౧ యాం యూ. (a) వావి వావి 
ఆ, ఆ, క్రీ Viv ఆో 
పదార్థాభావనా ష్య సప్తమీ తుర్యగా స్కృతా॥ 
శ్లో ఆసమన్తః స్థితా ముక్తిర్యస్యాం భూయో న శోచతి। 
ఏతాసాం భూమికానాం త్వమిదం నిర్వచనం శ్రణు ॥ 
శ్లో॥స్టితః కిం మూఢ ఏవాస్మి ప్రిక్షేజహం శాస్త్రసజ్ఞనైః। 
౧ 0 చా జా 
వైరాగ్యపూర్వమిచ్చేతి శుభేచ్చేత్యుచ్యతే బుధైః॥ 
క్లో ॥శాస్త్రసజ్ఞనసమ్సర్క వైరాగ్యాభ్యాసపూర్వకమ్‌ | 
సదాచారప్రవృత్తిర్యా ప్రోద్యతే సా విచారణా ॥ 
యీ (న 
ళ్‌ ॥ విచారణాశుభేచ్చాభ్యామిన్టియార్ధేషు రక్తతా। 
యత్ర సా తనుతామేతి ప్రోద్యతే తనుమానసీ॥ 
ళ్లో | భూమికాత్రితయాభ్యాసాచ్చిత్తే తు విరతేర్వశాత్‌ | 
సత్వాత్మని స్థితే శుద్దే సత్తాపత్తిరుదాహృతా || 
క్లో | దశాచతుష్ట్రయాభ్యాసాదసంసర్గకలా తు యా। 
రూఢసత్త్వచమత్కారాప్రోక్తాసంసత్తినామికా | 
శ్లో॥ భూమికా పశ్చాకాభ్యాసాత్స్వాత్మారామతయా దృఢమ్‌ | 
ఆభ్యాన్తరాణాం బాహ్యానాం పదార్గానామభావనాత్‌॥ 
శ్లో|| పరప్రయుక్తేన చిరం ప్రయత్నేనావబథనమ్‌ | 
పదార్గాభావనా నామ షష్టి భవతి భూమికా॥ 
ళ్లో | భూమిషట్కచిరాభ్యాసాద్చేదస్యానుపలమృనాత్‌ | 


యస్త్వభావైకనిష్ణత్వం సా జ్ఞయా తుర్యగా గతిః॥ 


& 


సావన సప్తజ్ఞానభూమికలు 


శ్లో ఏషా హి జీవన్ముక్తేషు తుర్యావస్థేతి విద్యతే। 
విదేహముక్తి విషయం తుర్యాతీతమతః పరమ్‌ ॥ 
క్లో॥యే నిదాఘ మహభాగాః సాప్తమీం భూమిమాశ్రితాః। 
ఆత్మారామా మహాత్మానస్తే మహాపదమాగతాః॥ 

మొదటి జ్ఞానభూమిక శుభేచ్చ అని చెప్పబడినది.రెండవది సువిచారణము, 
మూడవది తనుమానసము,నాల్లవది సత్తాపత్తిఐదవది అసంసత్తి, ఆరవది పదార్థా 
భావనము మరియు ఏడవది తుర్యగము--అని జ్ఞానభూమికలు ఏడు పేర్కొనబడి 
నవి.పురుషుడు మళ్ళీ శోకాకులుడు కానట్టి ముక్తి,వీటిలో నిహితమైయున్నది.ఓ 
పాపరహితుడా! ఇప్పుడు ఒకొ [క్క భూమికయొక్క లక్షణమును చెప్పెదను వినుము. 

1.నేను ఎన్నో జన్మల సుకృతవశముచే పొదిన అత్యుత్తమమైన, అమూల్యమైన 
మానవదేహమును పశుపక్యాదులవలె కేవలము క్షణికవైషయికసుఖములకై వ్యర్థ 
పుచ్చుచుంటిని గదా.అహోఏమి నా దౌర్భాగ్యము? ఇంకను మూఢునివలె ఉండనే 
ల?ఇప్పటికైనను వేదాన్తశాస్త్రమును మరియు శ్లోత్రియబ్రహ్మనిష్టగురుదేవులను ఆ 
శ్రయించి,వారి యనుగ్రహమునకుపాత్రుడనై నా యథార్థస్వరూపమును తెలిసికొని 
నిశ్రయసమగు మోక్షమును పొదెదను-అనునిట్టి వైరాగ్యపూర్వక సత్సంకల్పమే 
శంభేచ్చ యనిబుధజనులు నుడువెదరు.నిష్కర్షయేమనగా! నిషిద్ధకర్మలను సర్వదా 
సర్వథా త్యజించి,విధివిహిత యజ్ఞదానాది కర్మల నిష్కామానుష్టానముచే కలిగిన 
శుద్దాన్త:కరణమున ఉదయించిన వైరాగ్యోపలక్షిత సాధనచతుష్టయసంపత్తిచే ముక్తి 
పర్యంతము నిలిచి ఉండునటువంటి,శ్రవణాదులందలి ప్రవృత్తికి ఫలరూపమగు ఆత్మ 
సాక్షాత్కారముయొక్క ఉత్కట ఇచ్చయే శుభేచ్చ యను మొదటి భూమికయగును. 

2.సద్గురువుచెంత వేదాన్తశాస్త్రమునభ్యసించుచు,వారి సహవాసములోనుండి 
వారికి యథోచిత పరిచర్యలుచేస్తూ,దోషదృష్టితో వైరాగ్యమును వృద్దిపరచుకొనుచూ, 
మహాత్ముల అడుగుజాడలననుసరించి ప్రవర్తించుటయే సువిచారణము అను రెండ 
వ భూమికయగును.తాత్పర్యమమనగా !గురుశుశూూష, భికాన్న భోజనము, శౌచాది 
యతిధర్మముల సహితముగా శ్రవణమననములే యిచ్చట సదాచారమనబడును. 


అన్య సదాచారము చిత్తశుద్దికిమాత్రము తో డ్పడును.అది మొదటనే సిద్దించియున్నది. 


& 


సావన సప్తజ్ఞానభూమికలు 


3.పూర్వోక్త భూమికలచే సాధనచతుష్టయసంపత్తిపూర్వకముగా చేయబడిన శ్రవ 
ణ మననయుక్త నిదిధ్యాసనముచే శబ్బాదివిషయములపట్ల (అసక్తి) విరక్తిగలిగి,మన 
స్సులోని వాసనలన్నియు క్షీణించుటవలన మనస్సు(సవికల్పసమాధిరూప)సూ 
క్కతను పొచును. (తను సూక్ష్మ తమం మానసం యస్మామితి తనుమాననమ్‌/ఈ భూమిక 
లో మనస్సు అత్యంత సూక్ష్మ తనొందుటవలన దీనిని తనుమానసము అందురు. 

యోగశాస్త్రములో ఇట్లు చెప్పబడినది 

శ్లో ॥శ్రోతాదికరణైర్యావచ్చబ్బాది విషయగ్రహః] 

తావద్ధ్యానమితి ప్రోక్తం సమాధిః స్యాత్తతః పరః॥ 
అనగా,ఎంతవరకు శ్లోత్తాది యింద్రియములద్వారా శబ్దాదివిషయములు గ్రహిం 

పబడుచుండునో,అంతవరకు ధ్యానమనబడును.శబ్దాది విషయములనుండి శ్లోత్తాది 
యింద్రియములయుక్క ఉపరతి సమాధి యగును. 

4.ఉపరోక్త భూమికాత్రితయ అభ్యాసముచే మనస్సు శబ్బాది బాహ్యవిషయముల 
నుండి అత్యంత విరక్తినొంది,అట్టి విరతిస్థెర్యముచే,మాయ-తత్కార్యమగు దేహత్రయ 
ము,అవస్థాత్రయము మరియు పంచకో శములను శోధించగా,వాటన్నిటికి అధిష్టాన 
మై సన్మాత్రరూపముచే నవశిష్ట ఆతృ్యయందు--జలమిశ్రిత క్షీరమును మరిగించగా 
మరిగించగా కేవలము దుగ్భాశముమాత్రము శేషించునట్లు-జ్ఞాత,జ్ఞానము,జ్ఞేయ 
ము(త్రిపుటి)వినాశమగుటచే సాక్షారపర్యంతము యే నిర్వికల్పసమాధిస్థితి యుం 
డునో, దానిని సత్త్వాపత్తి యందురు. (మనసః వరమాల సత్వాత్మనైవావన్స త్వా దిల్ళర్ణః) 
మనస్సు పరమాత్మ సత్వరూపముచే స్థరపడినందున సత్వాాపత్తి యనబడును.ఈ 
భూమికయందుండు వివేకి ట్రవ్మూ విత అనబడును. 

5.పై నాల్గు భూమికలను లెస్సగ నభ్యసించుటచే బాహ్యాంభంతర విషయములచే 
గాని,తద్గతసంస్కారములచేగాని స్పృశింపబడక,అసంగరూపమగు సమాధిపరిపాక 
ముచే వృద్ధినొందిన నిత్య అపరోక్షమును,నిరతిశయానందమునూ అగు బ్రహ్మాత్మ 
భావసాక్షారరూప చమత్కారము దేనియందు ఉత్పన్నమగునో ; అట్ట భూమిక అసం 
సత్తి యను ఐదవ భూమికయగును. 


& 


సావన సప్తజ్ఞానభూమికలు 


యద్యపి,ఉత్తమాధికారులకు ద్వితీయభూమికలో గూడ శబ్దజన్య అపరోక్షజ్ఞానము 
చే సాక్షాత్కారముగలుగుట ప్రసిద్దమున్నది.తథాపి మందమధ్యమాధికారులకుగూ 
డ చతుర్ణభూమికాంతమున గల్లు సాక్షాత్కారమునకంటె పంచమభూమికలో ద్వైత 
సంస్కార అత్యంత ఉచ్చేదోత్కర్ణాతిశయముయొక్క దృఢతర ఉపపత్తిని సూచించుట 
కై చమత్కారమునకు “డూఢ'అని విశేషణమివ్వనైనది.అందుకే చతుర్ణబూమికను 
దాటి పంచమభూమికలో ప్రవేశించిన ఒకానొక జ్ఞానిపురుషుడు బ్రవ్మావిద్వరుడు 
అనబడును. (న విద్భతే అవిద్యా తత్కార్భ సంసక్తు సర్వథా యస్ఫామిత్త్ససంసక్త)/ఈ భూమిక 
లో అవిద్యా తత్కార్యమగు దేహాదులతో ఏమాత్రముగూడ సంసర్గము లేకుండును 
గాన దీనిని అసంసత్తి అని అంటారు. 

ఈ భూమికయొక్కఅత్యంత పరిపాకముచే ఉత్తర భూమికాద్వయము వాప్తిం 
చునను అభివాయముచే చెప్తున్నా డు-“భూమికా పంచకాభ్యాసాత్‌'--అంటూ, 

ఈ ఐదు భూమికలను బాగుగా నభ్యసించుటవలన అత్యంత ఉపరతిగల్లి ఆత్మా 
రామరూప దృఢస్థితి వాప్తమగును దానిచే భాహ్యాభ్యంతర పదార్థములవ్వియును 
భాసింపవు (అభావమగును ).దీనికే ఆరవ భూమికయగు పదార్థాభావనము అందురు. 

శంక:--పదార్థములేమియు గోచరింపనిచో దేహయాత్ర ఎట్లు సంపన్నమగును? 

సమా:-పరప్రయుక్తేతి-చాలా కాలమువరకు పరప్రయత్నముచే ప్రబధీతుడై 
ఆయాపదార్థములనుగూర్చి యించుక భానముగల్లి యుండును.ఏలయన?దీని 
యందు జ్ఞానికి పదార్థములనుగూర్చిన రాగయుక్తమగు భావనయుండనేరదు.ఈ 
భూమికయందు ప్రతిష్టితుడైన జ్ఞాని బ్రహ్మ విద్వరీయుడు అనబడును. 

ఈ యారవ భూమికనే చిరకాలమభ్యసించుటచే జ్ఞానిమహాత్ముడు పరప్రయ 
త్నముచేగూడ ఉల్బానస్టితికి రాజాలడు.కావున,అతడు భేదభావమంతయు సమసి 
ఐలు,కవలము స్వస్వరూపమునందు స్థితిని బడయుటచే యేడవదగు తుర్భగము 
అను భూమికను అధిరోహించును. 

“నాన్తప్రజ్ఞం నబహిష్పృజ్ఞం నోభయతః ప్రజ్ఞం నప్రజ్ఞానఘనం నప్రజ్ఞం నాప్రజ్ఞం [.... 
సీన్ల ప్రపళ్చోపశమం శాన్తం శివమద్వైతం చతుర్థం మన్యన్తే స ఆత్మా”।(మాం.?7; 
నృసింహోత్తరతాపని.1 ) ఇట్లు జాగ్రదాద్యవస్థాత్రయమునుండి విముక్తుడై కేవలము,శి 


(ర 


సావన సప్తజ్ఞానభూమికలు 


వము,అద్వైతమునగు తురీయస్థితియందు నిలకడజెంది అనుభవసిద్ధ అఖండబ్ర 
హ్మాత్మస్టితియందుండు జ్ఞానిపురుషుడు ఎద్వుద్వరిమృుడు అనబడును. 

ఉక్త బ్రహ్మ విద్వరిష్ణుడు-బ్రహ్మవిత్‌, బ్రహ్మవిద్వర్‌,బ్రహ్మవిద్వరీయాన్‌ అనునీమూ 
డింటిని అతిక్రమించి చతుర్థఅవస్థను చేరుకున్నందున అది తుర్భగము అని చెప్ప 
బడుచున్నది. కిబ్బో త్కుర్వన్తి వష్టభూమికాయోం న వా కుర్వన్తి సవమభూమికాయామిత్సతి 
శయి/షష్టభూమికలో దేహయాత్రకోసము కించిత్కార్యము జరుగును.కాని,సప్తమ 
భూమికలో యేమియును జరుగదు.రెంటికి ఇంత విశేషము గలదు. ఇహ=అన్మీ న్నే వ 
దేహే విద్భతే/అతో౭ స్మా అవన్హాయా వరం విదోహముక్తివిషయిస్తురీయాతీతం బ్రహ్మా వేతి భూమి- 
కాం న గజ్బత ఇతృర్టు/ఈ తుర్యగ భూమిక ఈ దేహమునందే పాప్తించును.విదేహము 
క్తికి సంబంధించిన తరీయాతీత స్థితి యేది గలదో అది బ్రహ్మమే గావున దానిని 
భూమికలలో లెక్కిచలేదు. 

ఓరామా!ఈ తురీయస్థితి జీవన్ముక్తునికే లభించును.విదేహముక్తికి సంబంధిం 
చిన తురీయాతీతస్థితి దీనికి పరమై యొప్పును.ఏ మహాత్ములు యీ యేడవ భూ 
మికను అధిరోహించెదరో,వారు బ్రహ్మరూపమగు మహత్పదవిని పాప్తినొందిరనియే 
యెజుంగుము. (శ్రీయోగవాసిష్టము--ప్రకాశాఖ్య సంస్కృత టీకనుండి). 

1-3.పైన వివరించబడిన సప్తభూమికలలో ప్రథమ ,ద్వితీయ, తృతీయభూమికలు 
తత్త్వ 


4.చతుర్ణభూమిక తత్త్వజ్ఞానరూపమున్నందున, అది జీన్ముక్తికి మరియు విదేహ 


ముక్తికి హేతువగును.ఈ నాల్గవ భూమికారూప జ్ఞానమునకు అధికారులు యిరుతె 


జ్ఞానమునకు సాధనములు. 


అంగులు.!.జ్ఞానముకలుగుటకు పూర్వము సగుణసాక్షాత్కారపర్యంతము సంపూర్ణ 
ముగా ఉపాసనలు చేసినవాడు కృతోపాసకుడనబడును.!! జ్ఞానమునకు పూర్వము 
సంపూర్ణముగా ఉపాసనలు చేసినవాడు కాదు-అకృతోపాసకుడు. 

వీరిలో కృతోపాసకుడు వైరాగ్యాది సకలసాధనములచే సంపన్నడై ఉండును.జ్ఞాన 
ము కలిగినపిమ్మట అల్పాభ్యాసముచేతనే పంచమాదిభూమికలలో తొందరగా 
ఆరూఢుడు కాగలడు. 


VI 


& 


సావన సప్తజ్ఞానభూమికలు 


అకృతోపాసకుడైనచో--ఇతనిలో యేవో ఒకటి రెండు సాధనలు స్పష్టంగా గోచరి 
స్తాయి.మిగతావి గోప్యంగా ఉంటాయి.తీవ్రమైన పట్టుదలగల బుద్ధిమంతుడగుచో 
చతుర్ధ్థభూమికను పొదగలడు.కాని,బహుకాల అభ్యాసము చేసిననేగాని కదాచిత్‌ 
ఒకానొకడు పంచమాదిభూమికలను చేరుకోగలడు.శీఘ్రముగా కాదు. 
5-.7.పంచమ,షష్ట్రసప్తమభూమికలు జీవన్ముక్తవిలక్షణానందమునకు సాధన 
ములగును.ఇవ్విధమున సప్తజ్ఞానభూమికలు సవిస్తరముగ వర్ణించబడినవి. 


0 


౮ 


gull, 


a: \lii 


VII 


ప్రస్తావన గ్రనరచనా ప్రయోజనము 


షి 


ఈ 
—ర్రన్థరచనా ప్రయోజనము:-- 


పైన వివరించబడినరీతిగా అజ్ఞాన తత్కార్యరూప దేహాదిక బంధముయొక్క 
అత్యంత నివృత్తి మరియు పరమానంద బ్రహ్మప్తాప్తిరూప మోక్షము(పరమ పురుషా 
ర్థము)ను పొది,క్రమేణ ఉత్తరోత్తర ఉత్కృష్టభూమికలనధిరోహించుటకు పూర్వము 
అల్ప (నికృష్ణ)భూమికయొక్క అత్యంతావశ్యకత ఉంది.మొదటిమెట్టు ఎక్కనిదే తరు 
వాతి పైమెట్లు ఎక్కలేరుగదా!"భూమిక” శబ్దమునకు అర్థము కుద్రభూమి 
అగును.“భూమి” శబ్దమునకు క్షేత్రము అని అర్థము.ప్రశస్తమైన ఉన్న తభూమిని 
అధిరోహించుటకు అల్పభూమిస్వరూపనిపానముయొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. 
సత్త్వాపత్తి మొదలుకొని తుర్యగ పర్యంతము ఉత్తరోత్తర ఉత్కృష్టభూమికలను క్రమం 
గా అధిరోహించవలెనన్న పూర్వపు శుభేచ్చాది భూమికాత్రితయమునధిరోహించు 
ట అనివార్యము క్లిష్టమైన ,గంభీరమైన,సూక్కాతిసూక్ష్మమైన పరబ్రహ్మతత్త్వానుభూ 
తిని బడసి లోకోత్తరమగు బ్రాహ్మీస్థితిలో ఉండగలుగాలి అంటే ప్రథమమున 
గురుసాన్ని ధ్యములో తత్త్య్వమస్యాది వేదాన్తవాక్యశ్రవణ మనన నిదిధ్యాసనరూప 
విచారమావశ్యకము.వేదాన్తవిచారము చేయుటకు సాధనచతుష్టయసంపత్తి నిహిత 
మైయున్న శుభేచ్చ,సువిచారణ,తనుమానసము అను భూమికాత్రితయసంపన్ను 
డై యుండవలెను. 
ఒకానొక కృషీవలుడు విస్పతక్షేత్రములో పుష్కలముగా శస్యమును(ధాన్యము 
ను) పండించదలచినచో,ప్రథమమున అల్పమైన కొంతభూమిలో నారు పిసి,దానిని 
పరిరక్షిస్తూ అదేసమయంలో తాను చేనువేయదలచిన విస్పతభూమినిగూడ బాగు 
గా దున్ని చదునుచేసి ఉంచుతాడు.సరియగు సమయము చూసి అల్పక్షేత్రములో 
ని నారును తీసి విస్పతభూమిలో నాటుతాడు.నాలుగైదు మాసములవరకు ఎరువు 
లు వేస్తూ,నీటిని విడిచి,కలుపుతీసి,ఆ పంటచేనును పశుపక్ష్యాదులనుండి కాపాడు 
తూ,తుదకు పంటను తీసి అనుభవిస్తాడు. 
ఎట్లు విస్పతభూమినుండి విపులపంటను(ఫలమును)పొది అనుభవించుటకై 
అల్పక్షేత్రముయొక్క ఆవశ్యకతగలదో, అట్లే చతుర్ణ,పంచమాది భూమికలయందా 


& 


సావన ర్రన్థరచనా ప్రయోజనము 


రూఢుడై బ్రహ్మానందరసామృతపానము (మోకరూపఫలము)ను అనుభవిచవలెన 
న్న,వివేకము వైరాగ్యము షట్సంపత్తి మరియు ముముక్షుత్వము--అను సాధనచ 
తుష్టయ యుక్తమైన శుభేచ్చాది అల్పభూమికలయొక్క ఆవశ్యకత ఉన్నది.లేక, 

“భూమిక"శబ్బమునకు భూమి లేదా క్షేత్రము(భూమిరేవ భూమిక) అని అర్థము. 
అంకురిత బీజము ఏపుగా పెరిగి(పరిణతిజెంది ) ఫలోపకారియగుటకు యోగ్యస్థాన 
ము-భూమిక.శస్యము (పంట)ను ఉత్పన్నముచేయుటకు భూమినిచక్కగా సంస్క 
రింపవలసి ఉండును.అనగా,కంటకములు, కలుపుమొక్కలు తీసివేయుట, ఎత్తుపల్ల 
ములను సమముచేయుట,బాగుగా దున్ని చదునుచేయుట--ఇత్యాదిక్రియలు చే 
యవలసియుండును. అట్టే, విచారబహుళ,దురూహ,దుర్చోధమగు _ గ్రన్థమునందు 
ఆసమాప్తిపర్యంతము అధ్యయన ప్రవృత్తికి మరియు అవగతి (అర్ధముచేసుకునే )శక్తి 
ఉత్పాదనమునకు భూమికయొక్క ఆవశ్యకత ఉంది. 

నిష్కర్ణయేమనగా,“అధికారీ తు.......సాధనచతుష్పయసంపన్నః ప్రమాతా”(వేదా 
న్తసారము) మరియు, 


శ్లో ॥అధికారిణమాశాస్తే ఫలసిద్దిర్విశేషతః। 


ఉపాయా దేశకాలాద్యాః సన్మ్యస్యాం సహకారిణః॥ 
శ్లో॥అతో విచారః కర్తవ్య: జిజ్ఞాసోరాత్మవస్తునః। 
సమాసాధ్య దయాసింధుం గురుం బ్రహ్మవిదుత్తమమ్‌ ॥ 
ళ్లో మేధావీ పురుషోవిద్వాన్‌ ఊహాపోహవిచక్షణః। 
అధికార్యాత్మ విద్యాయాం ఉక్తలక్షణలక్షితః॥ 
శ్లో ॥వివేకినో విరక్తస్య శమాదిగుణశాలినః। 
ముముక్షోరేవహి బ్రహ్మజిజ్ఞాసా--యోగ్యతా మతా ॥ 
శ్లో ॥సాధనాన్యత్ర చత్వారి కథితాని మనీషిభిః। 
యేషు సత్స్వేవ సన్నిష్టాయదభావేన సిద్ధ్యతి I 
ళ్లో॥ఆదా నిత్యానిత్యవస్తువివేకః పరిగణ్యతే । 
ఇహాముత్రఫలభోగవిరాగస్తదనన్తరమ్‌ ॥ 
శమాదిషట్కసంపత్తిః: ముముక్షుత్వమితి స్ఫుటమ్‌ ॥1(వి.చూ.14 నుండి 19) 


& 


సావన ర్రన్థరచనా ప్రయోజనము 


ఇత్యాది అభియుక్తోక్తుల ప్రకారము మరియు “ఆత్మా వా౭రే ద్రష్టవ్యః శ్రోతవ్యో 
మన్తవ్యః నిదిధ్యాసితవ్యః”(బృ.2-4-5;4-5-6);“తమేతం వేదానువచనేన బ్రాహ్మణా 
వివిదిశన్తి యజ్ఞేన దానేన తపసా ఒనాశకేన”(బృ.4-4-22)“శాన్సో దాన్తః ఉపరతిస్తితిక్షుః 
సమాహితో (శ్రద్ధావిత్తో్ర)్ర భూత్వా ఒ ఒత్మన్యేవాత్మానం పశ్యేత్‌”(బృ.4-4-23)కిం ప్రజయా 
కరిష్యామో యేషాం నోజ౭యమాత్మా౭యం లోకః (బృ.4-4-22)ఇత్యాద్యనేక శ్రుతివచ 
నముల అనుసారము వివేకాదిసాధనచతుష్టయ సంపన్నుడే వేదాన్లవిచారమునకు 
అధికారియగును.శ్రవణాది విచారముచే బ్రహ్మాత్మై కత్వవిజ్ఞానము పిడమును.జ్ఞాన 
ముచే అజ్ఞాననివృత్తిద్వారా మోక్షము సిద్ధించును.కావున, వేదాన్తతత్త్వ జిజ్ఞాసువు 
నకు ప్రప్రథమమున సాధనచతుష్టయసంపత్తి గలిగి ఉండుట అత్యంతావశ్యకము.అ 
నివార్యముగూడ .దీనికే ప్రథమభూమికారూప “శుభేచ్చ "అంటారు.అట్టే శ్రీమద్భగవ 
ద్గీతలో చెప్పబడినట్లు అమానిత్వాది, అద్వేష్టుత్వాది, అభయత్వాది సద్గుణములు 
గలిగియుండి “స గురుమేవాభిగచ్చేత్‌ శ్రేత్రియం బ్రహ్మనిష్ట్ణమ్‌”(ముం.1-2-12);“శిష్యస్తే 
హం శాధి మాం త్వాం ప్రపన్నమ్‌”(గీత.2-7) అను విధ్యుక్త ప్రకారముగా శ్లోత్రియుడు 
బ్రహ్మనిష్ణుడునూ అగు శ్రిగురుదేవులను శరణువెళ్ళి తత్త్వమస్యాదిమహావాక్యము 
లను శ్రవణమనన నిదిధ్యాసనములను చేయగాచేయగా “దృశ్యతేత్వగ్యయా బుద్ధ్యా 
సూక్షయా సూక్ష్మదర్శిభిః:”(కఠ.1-3-12)అను శ్రుత్యుక్త ప్రకారముగా అత్యంత బుద్ది 
సూక్ష్మ ముకాగా-సువిచారణ,తనుమానసము అను భూమికలను దాటి చతుర్ధభూ 
మికయగు సత్వాపత్తిని చేరుకొని ముక్తుడగును.ఆపైన సాధనాభ్యాసపరిపాకముచే 
పంచమాది భూమికలనధిరోహించి జీవన్ముక్తవిలక్షణానందముననుభవించును. 

అందువల్ల,ఈ గ్రన్ధములో అవాంతరవిషయములు ప్రసంగానుసారము అనేకము 
చెప్పబడిననూ ముఖ్యముగా 1. “అధికారం "అనుబంధము విశేషముగా,విసారముగా 
ప్రతిపాదించబడినది.ఆనుషంగిక ఇతర 2.నంబంధము, 3.విషయము మరియు 
4. వ్రయాజనము అను అనుబంధములనుగూడ సంక్షేపముగా వివరించనైనది. 

శ్లో॥గురవో బహవస్సన్తి శిష్యవిత్తాపహారకాః। 

దుర్లభో =యం గురుర్దేవి శిష్య దుఃఖాపహారకః ॥(కులార్ణవతంత్రము 3-108) 

అని చెప్పబడిట్లు ఈ వర్తమానకాలంలో శ్లోత్రియులు బ్రహ్మనిష్ణులునగు గురువు 


& 


సావన ర్రన్థరచనా ప్రయోజనము 


లు చాలా విరళమైపోయారు.ఐనను అక్కడక్కడ సద్గురువులు ఉన్నారు.ఆత్మతత్తో 
పదేశాలు చేస్తూఉన్నారుగూడ.కాని,వివేకాది సాధనచతుష్టయసంపన్నులగు అధి 
కారి ముముక్షువులు అత్యంత దుర్గ్లభమైపోయారు.బుభుక్షువులే ఎక్కువైపోయా 
రు.పాశ్చాత్య సంస్కృతి ప్రబలిపోయింది.పాచిన భారతీయ ఆర్యసంస్కృతి అడుగం 
టిపోయింది.సంస్కృతభాష పూర్తిగాసన్న గిల్లిపోయింది.వైదికసంప్రదాయమును రక్షిం 
చే నాథుడులేక అనాథ అయిపోయింది.బుషిసంప్రదాయము మచ్చుకుగూడ లేదు. 
పాంతీయభాషలుగూడ మరుగైపోతున్నాయి.కేవలము భుక్తికోసమని లాకికవిద్యల 
ను మాత్రము పోషిస్తున్నారు. 

ఈనాడు ప్తాపంచిక విషయాలు ప్రబలి వాటియందే మునకలు వేస్తున్న జనంలో 
నూటికో,కోటికో యేఒక్కరో,ఇద్దరో బ్రహ్మవిద్యను అభ్యసించుటకు ప్రవృత్తులైనను,ఉ 
న్నతమగు లాకికవిద్యను అభ్యసించామన్న ధీమాతో,గురువులను ఆశ్రయించి వారి 
శుశూషలు చేస్తుంటే తోటివారిముందు మాకు అవమానమౌతుందను అహంకార 
ముతో ,వేదాన్తర్రన్థములను స్వతంత్రముగా చదివి మాకు అంతా తెలిసింది అనుకొని, 
వేదాన్తతాత్సర్యమును యధథాతథముగానెబుగజాలక విపరీతజ్ఞానమును పొది సం 
సారకూపమున కూలుచున్నారు.వర్తమానకాలంలో కొందరు దూరదర్శనులలో ప్రవ 
చనాలు విని కృతార్థులమని తలంచుచున్నారు.కొంతమంది సాధకులకు అధికారి 
యెవరో,వివేకాది సాధనలేమిటో,గురుశుశూష ఏమిటో,ఆర్షసంప్రదాయమంటే ఏమి 
టో,మహాత్ములసహవాసంలో ఎలా వ్యవహరించాలో తెలియుటలేదు.కాని,వీదాన్త 
రగ్రన్ధాలను మాత్రము స్వతంత్రముగా తిరుగవేస్తున్నారు. 

కొంతమంది సాధకులు వారివారి గురువులచెంత శ్రీశంరాచార్యులవారి గ్రన్ధాలను 
అధ్యయనముచేసి సాధనములగూర్చి తెలిసిగూడ ఆచరించుటలేదు.కనుక,ఈ విష 
యాలనన్ని టిని దృష్టియందిడుకొని ఏకొద్దిమంది సాధకులకైనా ఉపయోగపడుతుం 
దను అభిప్తాయముతో ఈగ్రన్సమున సాధనచతుష్ట్రయము గూర్చి విస్తారంగా వివ 
రించనైనది. 

శంక:--శ్రీవివేకచూడా మణి, అపరోక్షానుభూతి, సర్వవేదాన్తసిద్దాన్తసారసంగ్రహము 
మున్నగు గ్రన్థములలో శ్రిఆద్యజగద్దురు శంకరాచార్యులవారు వివేకాది సాధనముల 


& 


సావన ర్రన్థరచనా ప్రయోజనము 


నుగూర్చిచెప్పారు.వేదాన్ససారములో శ్రిసదానందమునీంద్రులవారు చెప్పారు.ఇంకా 
భాషార్రన్థాలైన శ్రివిచారసాగరము, వేదాన్లబాలబీధము ఇత్యాది గ్రన్చములలో సాధనచ 
తుష్టయముగూర్చి చెప్పబడినది.అలాంటప్పుడు మీ గ్రన్సములో విశేషమేమిటి? ఒక 
వేళ వారు చెప్పిందే మీరు చెబితే పిష్ణపేషణమే అవుతుందిగదా! 

సమా:--అవును.మహాత్ములు వివేకాదిసాధనములను వారివారి మూలగ్రన్థము 
లలో చెప్పియున్నారు.వారిని అధిగమించి అధికంగా చెప్పే అధికారముగాని,సామ 
ర్యముగాని వారి కింకరులము,అల్పమతులమైన మనకెక్కడిది.అయినాగూడ ఆ- 
యా మూలగ్రన్థములలో చెప్పబడిన విషయాలను టీకాకారులు మరికొన్ని యుక్తు 
లు ప్రమాణములిచ్చి మరింత విస్తరించి చెప్పియున్నారు.అట్టి వ్యాఖ్యానాలను ఆధా 
రంగాజేసికొని,మూలగ్రన్థకర్తలకు మరియు టీకాకారులకు అవిరుద్ధముగా వారు చె 
ప్పిన విషయాలకు సంబంధించిన అనుకూల ప్రమాణములు యుక్తులు దాదాపు 
సకల వేదాన్తగ్రన్ధాలలో అన్యత్రాన్యత్ర ఏవైతే చెప్పబడినవో,వాటినిన్నింటిని ఏకత్ర సంగ్ర 
హించనైనది.అనుబంధచతుష్టయ విషయంలో ఈ ఒక్క గ్రనమును అవలోకించినచో 
అన్యగ్రన్గములను చూడపని ఉండదు.ఎందుకంటే,సకల గ్రన్థకర్తలయొక్క అభిప్రాయ 
మును ఇచ్చట క్తోఢీకరించనైనది.సాధనాల విషయంలో కేవల వేదాన్తగ్రన్సములేకాక 
వేదాన్తేతర దర్శనగ్రన్ధాలనుగూడ పరిశోధించి సాధకులకుపయుక్త విషయాలను సం 
గ్రహించనైనది.ఒక్కొక్క విషయము కూలంకశముగా అవగతిపర్యంతము చర్చించబ 
డినందున ముముక్షువులకు,వక్తలకు,వ్యాఖ్యానకర్తలకు మరియు వేదాన్త పరీక్షల 
లో పాల్గొను విద్యార్థులకు ఈ గ్రనము ఒక నిమంటువు వలె ఉపయోగపడుతుంది. 
ముఖ్యమైనవిషయములను అంకములతో సూచిస్తూ శీర్షికలలో తెలిపి,విషయసూ 
చికలోగూడ సూచించనైనది.అవాంతరవిషయములనుగూడ విషయసూచికలో చూ 
పనైనది. 

“న గుడుమేవాభిగబ్బే త్‌” “కాస్త్రజ్ఞో2౭ వీ స్వాతంత్ర ణ బ్రవ్మోన్సేషణం న కుర్యాత్‌” 
(ముం.ఉప.భాష్యమ్‌ 1-2-12)అని శ్రుతి మరియు ఆచార్యులు చెప్పినట్లు ముముక్షు 
వులు,సాధకులు ఈ ర్రన్థమును స్వతంత్రముగా చదువక,గురువులద్వారా అధ్యయ 
నము చేసి తరించగలరని మనవి. ఇతి కము. 


ఒక్కమాట 


ఒక్కమాట: 
పవిత్ర భాగీరథి తీరములో మా శ్రీగురుదేవులగు శ్రీశాన్తిధర్మానన్స సరస్వతీ స్వా 
ములవారి సన్నిధానములో బృహత్‌ ప్రస్థానమును అధ్యయనముచేయు కాలము 
లో శ్రీకాళవాన్తి వాస్తవ్యులు (ప్రస్తుతము మైసూరులో ఉంటున్నారు) “గజోంద్ర” (ఇంటి 
పేరు-పేట)అను ఒక భక్తుడు దూరశ్రవణముద్వారా మాతో మాట్లాడుతూ-స్వామీ 
జీ! మీరు ఇంతకుపూర్వము కర్మ,ఉపాసనమును (భక్తిని ) ఆధారంగా చేసికొని శ్రీభ- 
క తుకారాం అభంగవాణి'అను సద్ధన్గమును ('శ్రీతుకారాం గాథ” లోనుండి కొన్ని(108) 
అభంగములకు వ్యాఖ్యానమును) రచించారు.ఆ గ్రన్ధ్థములో 
శ్లో ॥స్వవర్థాశ్రమధర్మేణ తపసా హరితోషణాత్‌ | 
సాధనం చ భవేత్పుంసాం వైరాగ్యాది చతుష్టయమ్‌ ॥(అపరోక్షానుభూతి:) 
శ్లో |ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైతవాసనా । 
మహద్భయపరిత్రాణాద్విప్రాణాముపజాయతే ॥(అవధూతగీత) 
అని చెప్పబడినరీతిగా వారివారి స్వస్వవర్ణాశ్రమములకు విధానముచేయబడిన 
కర్మలను ఫలాభిసంధిరహితముగా (నిష్కామబుద్ధితో-ఈశ్వరార్పణబుద్ధితో ) ఆచరి 
స్తూ,అనన్యభక్తితో ఈశ్వరుని ఆరాధించినచో, ఈశ్వరుని అనుగ్రహముచే సకల పాప 
ములు తొలగింపబడి,చిత్తెకాగ్రతద్వారా అంతఃకరణము శుద్దిపడి వివేకాది సాధనచ 
తుష్టయ సంపత్తి పాప్తమై వేదాన్త విచారమునకు అధికారి కాగలుగుతాడు అని 
చెప్పబడినది.ఇంతవరకు చాలా బాగుంది. 
శ్లో॥కో=హం కథమిదం జాతం కోవై కర్తాఒ౭స్య విద్యతే। 
ఉపాదానం కిమస్తీహ విచారః సో=యమీదృశః ॥ (అపరోకానుభూతిః 12) 
అను ఆచార్యోక్తి ప్రకారము:-- 
ఆపైన,సాధనచతుష్టయమనగానేమి?ఆ సాధనాలుగల్లిన అధికారి కర్తవ్యమే 
మి?గురూపసత్తి అనగానేమి?గరూపదేశ ప్రకారమెట్టిది? ఆత్మ అనగా యెవరు?పర 
మాత్మ అనగా యెవరు? ఈ జగత్తేమిటి?దీనికి కారణమేమి? ఇత్యాది ప్రశ్నలు మా 
అంతకరణములో రేకెత్తుచున్నవి.వాటికి సమాధానము పొదాలను జిజ్ఞాస కలుగు 


ఒక్కమాట 


చున్నది.కావున,మా యీ జిజ్ఞాస శాంతించుటకై మాయందు దయదలచి ఒక వేదా 
న్త ర్రన్థమును రచించి మమ్ములననుగ్రహించండి--అని పార్థించినారు. 
వారి ప్రార్థన మాకు ఈశ్వరుని ప్రేరణగా అనిపించింది.సరే,ఇది ఈశ్వరుని సంకల్ప 
మే కాబీలు,అని తలంచి శీతలవాహినియగు శ్రీగంగామాత చల్లని ఒడిలో కూర్చొని 
గ్రన్గరచన ప్రారంభించాము. ఎట్ట్లెట్లు గ్రన్గరచన సాగతూ ఉంటె అట్లట్లు,వ్రాసిన విషయ 
మును ఛాయాచిత్రములు తీసి దూరశ్రవణయంత్రముద్వారా శ్రీగజేంద్రగార్కి పంపిం 
చేవారము.శ్రీగజేంద్రగారు వాటిని వెంటవెంట ముద్రించి,ఆ దస్తావేజును తిరిగి మాకు 
పంపించేవారు.మళ్ళీ మేము వాటిని సరిజేసి ఉంచేవారము.ఇట్లు అంచెలంచెలుగా 
కొన్నాళ్ళు సాగింది.ఆ దస్తావేజులనన్నింటిని పునఃపునః తిరుగవేసి,చక్కగా పరిశీ 
లించి, తప్పులను సరిచేసి గ్రన్గరూపములో తీర్చిదిద్దడమైనది. 
అయితే,ఈ గ్రన్ధములో మేము స్వబుద్ధితో ఒక్క అక్షరముగూడ నివేశము 
చేయలేదు. 
శ్లో॥1యస్య కస్య తరోః మూలం యేనకేనాపి ఘర్షయేత్‌। 
యస్మై కస్మై ప్రదాతవ్యం యద్వా తద్వా భవిష్యతి ॥ (సుభాషితము) 
శ్లో ॥మృగతృషాంభసి స్నాతః ఖపుష్పకృతశేఖరః। 
ఏష వంధ్యాసుతో యాతి శశశృంగ ధనుర్ధరః॥ (తై.భాష్యమ్‌ 2-1-1) 
అన్నట్లుగాగాక, మేము మా కపోలీకల్పన ఏమియు చేయకుండా మహాత్ములు 
అన్యత్తాన్యత్ర చెప్పిన,సాధకులకుపయుక్తములగు విషయాలనే ఒక క్రమపద్ధతిలో 
చేర్చి ప్రసంగమునకు భంగముకాకుండా ప్రకరణానుసారముగా కేవలము సంకలన 
ము మాత్రము చేసినాము. 
శ్లో[అమంత్రో అక్షరం నాస్తి నాస్తి మూలమనౌషధమ్‌। 
అయోగ్యో పురుషోనాస్తి యోజకస్తత్ర దుర్గభః॥(సుభాషితము) 
అన్నట్లు,సరియైన సంబంధమును కూర్చి యోజనమాత్రము చేసినాము.అయి 
నాగూడ భ్రమ,ప్రమాద ,విప్రలిప్స,కరణఅపాఠవములు అను బుద్ధిగతదోషాలు అక్కడ 
క్కడ ఎమైనా దొరలి ఉండవచ్చును.విజ్ఞాలు వాటిని సరిదిద్దుకొని చదువుకోగలరని 
మనవి.“సునిపుణానామపి సూక్ష్మ అపరాధ దర్శనాత్‌” (బ్ర.సూ.భాష్యమ్‌ 4-3-14). 


ఒక్కమాట 


“నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే” 1(గీత.4-38)అను శ్రిమద్భగవద్వ 
చనానుసారము మాకు అత్యంత పవిత్రమగు బ్రహ్మవిద్యను ప్రసాదించిన శ్రీశాన్తిధ 
ర్మానన సరస్వతి మరియు అన్యాన్య సద్ద్గురుదేవులందరికి మాయొక్క హృత్పూర్వ 
క ప్రణామములు. 

ఈ గ్రన్గనిర్మాణములో ఎంతో ఓపికతో బహుళశ్రమకోర్చుకొని మాకు సహాయపడిన 
శ్రీగజేంద్రగార్కి మరియు మాకు చేదోడుగా ఉండి చక్కటి సేవలనందించిన బ్రహ్మ 
చారి అజయ్‌ చైతన్యకు ఈశ్వరునియొక్క కరుణాకటాక్షములు సదా ప్పాప్తించుగాక! 

ఈ తత్సత్‌ శే 
శ్రీసద్గుడు ముహర్థి మలయోీళన్యామి చరణరజు కణము 
స్వామి బ్రహ్మ విద్వానన్హ 


సమర్పణము 


సమర్పణము 
మ 
ఈ 
శ్ఞో[మూకం కరోతి వాచాలం నిర్చుద్దిం బుద్దిమత్తమమ్‌ । 


యత్కృపా తమహం వన్దే అసబ్బానన్హ సదురుమ్‌॥ 


౧ ౧ 


నతి 


శ్లో |శుష్కవేదాన్త దన్తీశ బృన్ధసన్తాప కేసరి। 
అసజ్ఞానన్స యోగీన్ట్‌ గురుర్విజయతే తరామ్‌ ॥ 
విశాలాన్హ తెలంగాణములలో అధ్యాత్మిక సాధకులుగాని, బ్రహ్మపథాభిముఖుల 
గు ముముకువులుగాని శ్రీసద్గురు మహర్షి మలయాళస్వాములవారిని యెజుగని 
వారుండరు.అనుత్తమ తపోమహిమగల,అనల్పమగు ఆత్మశక్తిగల, అకుంఠితమగు 
పవిత్రసత్రవర్తనగల,సకలప్తాణికోట్ల శ్రీయోభిలాషియు,అమృతోపములైన అధ్యాత్మిక 
సందేశములనందించిన శ్రీగురుదేవుల కీర్తిని,దివ్యమైన లీలలను వర్ణించుటకు శ్రీశా 
రదాదేవికే సాధ్యముకాదు. అట్టుండ,అల్పమతినగు నేనెంతటివాడను. 
శ్లో ॥|అసితగిరిసమం స్యాత్కజ్ఞలం సింధుపాత్రే, 
సురతరువరశాఖా లేఖనీ పత్రముర్వీ। 
లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం, 
తదపి తవ గుణానామీశ పారం న యాతి॥ 
శ్రీసద్గురుదేవులు మా హృదయములో ప్రతిష్టితులై,గ్రన్గరచనా శక్తినిచ్చి,బద్దికి 
చక్కటి స్ఫూర్తినిచ్చి, మమ్ములను ఒక ఉపకరణముగా చేగొని వారే స్వయముగా ఈ 
సద్ధన్థమును రచించినారు. అట్టి శ్రీసద్గురు మహర్షి మలయాళస్వాములవారియొక్క 
దివ్యచరణారవిందములకు యీ అల్పమగు సధ్ధన్గపుష్పమును సమర్పించుకుంటు 
న్నాము. 
చరాచర సుఖాభిలాషియగు 
శ్రీసద్గురు మహర్షి మలయాళస్వామి దివ్యపాదారవిందార్పణమస్తు. 


ఈ శాన్తిః శాన్వి శాన్వి 


అనుబన్న చతుష్టయము 
మ! 
అనబడు 
అద్వైత వేదాన్త భూమిక 


శ్రీవ్యాసాశ్రమ గురుపరమ్సరా స్తోత్రమ్‌ 


అద్వైత శబ్బార్గః 
అద్వైతశబముయొక్క లక్షణ పరీక్ష 
లక్షణముయొక్క లక్షణము,పరీక్షా 
వేదాన శబారము 
శారీరక శబారము 

(ara) 
ప్రకరణము 
శాస్త్రమనగా నేమి? 
కలణ్ఞామనగా నేమి? 
ప్రమాణము--అంటే ఏమిటి? 
“బాధ” లక్షణము 
“వేదము శబారము 

(ara) 

అధికారి నిర్వేదము 
మంగళాచరణము 
అనుబంధ చతుష్టయము 


అధికారి లక్షణము 
మలదోషము 
ఈశ్వరనామోచ్చారణ రీతి 
వికేపదోషము 

అజపా గాయత్రి 

దినేదినే తు వేదాన్త శ్రవణం 
అజ్ఞానముయుక్క లక్షణము 
ఆవరణశక్తి 

విక్షేపశక్తి 

అవిద్యయొక్క నామాంతరములు 
అజ్ఞానము త్రిగుణాత్మకము 
అజ్ఞానము అనిర్వచనీయము 
అజ్ఞానము భావరూపము 


నణార్థా షట్రకీర్తితా: 


వ్యాఘాతము 
అజ్ఞానము అనాది 
దనాదయ; 
పంచము ప్రవాహరూప అనాది 
పంచమిథ్యాత్వ వర్ణనము 
రస పష్నమిమం విద్ది 
శ్రుతిప్రాశస్తము 
ననివర్త్వము అజ్ఞానము 
ఆత్మమాయ మూడువిధములుగానశించును 
ఆత్మనః స్వప్రకాశత్వమ్‌ 
ఆశ్రయత్వ విషయత్వభాగిని అజ్ఞానము 
కౌన్తేయ ఇవ రాధేయో 


జీవేశ్వర స్వరూప నిర్ణయము 
అధ్యాసకారణము అజ్ఞానము 
పంచవిధ భ్రమలు 
మానాభాదయుక్తేశ్చ న భిదేశ్వరజీవయోః 
అధ్యాస లక్షణము 
అధ్యాసవిషయే శ్రుతిప్రమాణమ్‌ 
అధ్యాస లక్షణ పరీక్ష 
అర్జాధ్యాసముయొుక్క భేదములు 

(n) 
సత్తాతెవిధ్యము (నటుని దృష్టాన్రము) 
అధ్యాస ప్రసంగమున చతుర్విధ శంకలు 
చతుర్విధ శంకలకు సమాధానము 
అనిర్వచనీయముయొక్క నిర్వచనము 
అజానము ఎక్కడనుండి వచ్చినది? 

షో 
అవిద్యయొక్క దుష్టత్వము 


అజానం జ్ఞాతుమిచ్చేద్యో 
ఇ ఇ న 


విచారమెంతవరకు చేయాలి? 
అధికారి విశేషనిరూపణము 
విహిత కర్మ, నిబద్ధ కర్మ 
చతుర్విధ విహిత కర్మలు 
ప్రాయశ్చిత్తమనగా 
జ్ఞానవృద్దస్య కింకరాః 

ఇ ధ 
పణ్చాసూనాః గృహస్తస్య 
వేదానానుసారము కర్మవ్యవస్థ 

జ్‌ థి 

ఉపాసనలు 

సాధనచతుష్టయ విషయములో ప్రమాణములు 
వివేకము 


చిళామృతం నామృతమేవ విద్ధి 

వైరాగ్యము 

“కృష్ణు మరియు “గోవింద” శబ్దార్థములు 
దోషదర్శన ప్రకారము;1.భోగవిషయక దోషము 
యే హి సంస్పర్శజా భోగాః దుఖయోనయః 


చీలను పెరికిన చపల మర్కటము 


వైషయికసుఖము ఎవరిధర్మము? 

2.భోగ్య విషయక దోషదర్శనము 

పంచవిషయములలో పంచత్వమునొందిన ప్రాణులు 
రాత్రిర్లమిష్యతి భవిష్యతి సుప్రభాతమ్‌ 
పంచవిషయములలో పంచత్వమునొందిన మేధావులు 
మద్యపాన విషయంలో లోకమునకు సందేశము 
దేహనింద 

సర్వవేదాన్తసిద్దాన్లసారసంగ్రహములో దోషదర్శన ప్రకారము 
నహి నిందా నింద్యం నిందితుం ప్రక్రమతే 
అనిత్యాశుచిదుఃఖానాత్మసు 

కామము నింద(కామస్య పంచ బాణాః) 

ధననింద 

యదహరేవవిరజేత్తదహరేవప్రవ్రజేత్‌ 

3.భోక్త విషయక వైరాగ్యము 

కామసంకల్పో విచికిత్సా 

మనోరథానాం న సమాప్తిరస్తి 

నిస్సంగతా ముక్తిపదం యతీనాం 
విశ్వామిత్రపరాశరప్రభృతయో 

సామ దాన భేద దండోపాయములు 

నజాతు కామః కామానాం 


అకామస్య క్రియా కాచిద్‌ 

అపరా వైరాగ్య్వము(యతమానాది) 
శమముయొక్క లక్షణము 

శ్రవణం తు గురోః పూర్వం 

బ్రహ్మచర్యాది సాధనలు 

అభిమానం సురాపానం 

మోక్షసాధన సామగ్వాం భక్తిరేవ గరీయసీ 
చిత్తమునకు నానా నామాంతరములు 
చిత్తనదీ నామ ఉభయతోవాహినీ 


చంచలం హి మనః కృష్ణ 

మనోనామ మహావ్యాఘహ్రా 

నహ్యస్త్యవిద్యా మనసో=తిరేకాత్‌ 
అభ్యాసేన తు కౌన్తేయ వైరాగ్యేన చ గృహ్యతే 
అధ్యాత్మ విద్యాధిగమః 

దృశ్యం నాస్తితి బధీన 

శానా మహాన్తో నివసన్తి సన్తః 

వాసనా సా ప్రకీర్తితా 

ద్వే బీజే చిత్తవృక్షస్య 
అభ్యాసవైరాగ్యాభ్యాం తన్ని రోధః 

చిత్తమే అవిద్య,మనసః మనసైవ ఛేత్తవ్యం 
అనాత్మచింతనం త్యక్త్వా 
టిట్టిభోపాఖ్యానము 

దమముయుక్క లక్షణము 


ఇన్టియాణి ప్రమాథీని హరన్తి ప్రసభం మనః 


“భగవానొశబారము 
(ara) 
బలవానినియగాయో విద్వాంసమపి కర్షతి 
అ యి 
శబ్బాది విషయముల ప్రకారాంతర చింతన 
జితం సర్వం జితే రసి 


జిహ్వోపస్ట పరిత్యాగే పృథివ్యాం కిమ్పయోజనమ్‌ 


అత్రాహారార్థం కర్మకుర్యాదనింద్యం 
యేరమన్తినమస్తేభ్య:సాహసం కిమతః పరమ్‌ 
జిహ్వేకీర్తయ కేశవం మురరిపుమ్‌ 
అధోక్షజుడను శబ్బార్థము 

కమలాక్షునర్చించు కరములు కరములు 
శమదమాది విషయే అవాంతర విచారణము 
శంకరః ఏవ సాక్షాత్‌ శంకరాచార్య: 
పాఠక్రమాదర్ధక్రమో బలీయసీ 

ఉపరతి లక్షణము 

ఉత్పాద్యమాప్యం సంస్కార్యం వికార్యం కర్మఫలము 
స్వరూపలక్షణము, తటస్థలక్షణము 

మోకాధికీరీ సంన్యాసీ గృహస్టు కిల కర్మణి 
క్రమసముచ్చయము,సమసముచ్చయము 
ఆసుప్తేరామృతేకాలం నయేత్‌ 

యదహరేవ విరజేత్తదహరేవ ప్రవ్రజేత్‌ 

ప్రవృత్తి లక్షణం కర్మ జ్ఞానం సంన్యాసలక్షణమ్‌ 
తమేతం వేదానువచనేన బ్రాహ్మ ణా వివిదిషన్తి 
ముఖ్య గౌణ భేదముచే ఉపరతి రెండు విధములు 
యతి నియమములు 

అపి వృన్గావనే శూన్యే శృగాలత్వం స ఇచ్చతి 
గృహస్థుడుగూడ జ్ఞానమునకు అధికారియగును 


ధర్మేణపాపమపనుదతి, కర్మణాం విశుద్ధిహేతుత్వాత్‌ 
జ్ఞానముత్పద్యతే పుంసాం క్షయాత్సాపస్య కర్మణః 
గృహస్తులకు ప్రాప్తమగు ఐదు దోషములు 
జ్ఞానము మరియు కర్మలకు సాధ్యసాధనభావము 
శ్రిశంకరాచార్యులవారి అభిప్రాయము 

“అత ఏవ చాగ్నీ న్గనాద్యనపేక్షా”(బ్ర.సూ.3-4-25) 


తితీకా నిరూపణము 
శ్రద్ద నిరూపణము 


శ్రద్ద విషయంలో వృక్ష రూపకము 


శ్రవణ మనన నిదిధ్యాన నిరూపణము 
మూలావిద్యా విషయే శ్రుతిప్రమాణమ్‌ (టిప్పణము) 
సంశయ నిరూపణము 

శ్రద్ధావిషయే అన్యరూపకమ్‌ 

సమాధానము నిరూపణము 

శమాది ఆరుసాధనముల పరస్పర సహకారితా 
శమాదిషట్కసంపత్తివిషయే శ్రుతిసృతయః 
ముముక్షుత్వము 

దుఃఖమునుగూర్చిన విశేషచింతనము 
అధ్యాత్మికాది త్రివిధ దుఃఖములు 
అతీతాదిభేదముచే దుఃఖత్రెవిధ్యము 

అక్కే చేన్మధు విస్టేత కిమర్థం పర్వతం వ్రజేత్‌ 
ముముకా నాలుగు విధములు 

జంతూనాం నరజన్మదుర్లభమ్‌ 
ఆహారనిదాభయమైథునం చ 


2.సంబన్ద వర్ణనము 

గ్రంథ ప్రతిపాద్య విషయము 

ప్రయోజన వర్ణనము 

ప్రయోజన విషయే శంకా సమాధానము 
అధిష్టానావశేపో హి నాశః కల్పితవస్తునః 
సతోర్షిభేదః పరికల్పనీయో నాసత్సతోః 

అస్య శాన్తానుసారిత్వాదనుబన్ట చతుష్టయమ్‌ 
మధ్య మంగళము 

అధికారియొక్క కర్తవ్యము (గురూపసత్తి) 
సూచకాది ప్రభేదేన గురవో బహుధాస్మృతాః 
గురులక్షణములు(ఉపదేశసాహస్రినుండి ) 

“దయ' నిర్వచనము 
బ్రహ్మైవాహమిదంజగచ్చసకలం చిన్మాత్రవిస్తారితమ్‌ 
శ్రోత్రియో౭వృజినో=కామహతోయో బ్రహ్మవిదుత్తమః 
దయాళుం గురుం బ్రహ్మనిష్ణం ప్రశానమ్‌ 

శ్రోత్రియో బ్రహ్మనిష్టోాయః ప్రశాంత సమదర్శనః 
శ్రీవిచారసాగరోక్త గురు లక్షణములు 

పౌనరుక్ష్యం న దోషోఇత్ర శబ్దేనార్ధేన వా భవేత్‌ 


ఆచినోతి హి శాస్తార్ధానాచారేస్తాపనాదపి 


జటిలోముండీ లుజ్చిత కేశు, 

గురూపసత్తి ప్రకారము 

కార్పణ్యదోషిపహత స్వభావః పృచ్చామి త్వామ్‌ 
సాష్టాంగ ప్రణామము 

గంధర్వతంత్రోక్త నమస్కారముయొక్క మహిమ 
మంత్రరాజప్రకాశోక్త నమః శబ్దార్థములు 
గురుసేవా ప్రకారము 


యస్య దేవే పరాభక్తిర్యథా దేవే తథా గురౌ 
గురుబైషజ్య సిద్ధ్యర్థమపి గచ్చేద్రసాతలమ్‌ 
గురోర్ని న్లాపవాదం చ శ్రుత్వా కర్ణౌ పిధాపయేత్‌ 
౧ ణా 

కదాచిదపి నో కుర్యాదద్వైతం గురుసన్నిధా 
ఆజీవితం త్రయః సేవ్యావేదాన్న్తో గురురీశ్వరః 
శివేరుప్టే గురుస్తాతా గురౌరుష్టే న కశ్చన 
అఖణ్జమణ్ణలాకారం వ్యాప్తం యన చరాచరమ్‌ 
తదపి తవ గుణానామీశ పారం న యాతి 
దృష్టాన్తీ నైవ దృష్ట స్తిభువనజరరే సద్గురోః 

= న చే ౧ 
తమారాధ్య గురుం భక్తా ప్రహ్వః ప్రశ్రయసేవనైః 
సంపూర్ణశరణాగతి (శరణ్యమన్యం యదహం న జానే) 
గురుదేవుని అభయప్రదానము 


ప్రోవాచ తాం తత్త్వతో బ్రహ్మవిద్యామ్‌ 


ఆత్మ జ్ఞానోపదేశమునకు అధికారి,అనధికారి వర్ణన 
అనధికారికి ఉపదేశం చేయగూడదు 

అపరీక్ష్య యః శిష్యం ప్రశాస్యతి విమూఢధీః 
బుగ్వేదభాష్యారంభమున శ్రీసాయనాచార్యులు 
నా పృష్ట కస్యచిదృృయాన్నచాన్యాయేన పృచ్చతః 
రజ్జుసర్ప దృష్టాన్తము (చిత్రము) 

పరిప్రశ్నము 

గురుప్రసన్నతా,ఉపదేశవిషయే ఆశ్వాసః 

ప్రహ్లాద నారద పరాశర పుణ్ణరీక 
మంగళాచరణపూర్వక గ్రన్స సమా 

శ్రీ సద్గురుపాదుకా స్తవము 

శ్రీ అద్వైత మకరన్టము 


షి 


౮0 


శ్రివ్యాసాశ్రమ 
_:గురుపరమ్పరా స్తోత్రము: 


౬ 


శు నారాయణం పద్మభువం వసిష్టం శక్తి తాపసమ్‌। 


పరాశరష్బాతత్పుత్రం వ్యాసం వేదాబ్బభాస్కరమ్‌ ॥ 


శే విరక్తం శ్రీశుకం దేవం జ్ఞానవైరాగ్యరూపిణమ్‌ | 


గౌడపాదంచగో విన్ధం యోగీన్ధం జ్ఞానినాం వరమ్‌॥ 


ఈ తచ్చిష్యం శబజ్కరాచార్యమద్వైత స్థాపకం గురుమ్‌। 
తచ్చిష్యాన్పద్మపాదాదీన్‌ శ్రాతతత్తార్థబోధకాన్‌ ॥ 


శ్రేం అసజ్ల్ఞానన్గగుర్వాదీనస్మద్దురువరాన్సరాన్‌ | 
౧ 2 ౧ 


సంభిన్నాజ్ఞానతమసోవన్చే జ్ఞానప్రదాయినః॥ 
Ca “SR 


శే శ్రీనారాయణగుర్వాద్యాం శివలిజ్లార్యమధ్యమామ్‌ | 
అసజ్లానన్సపర్యన్నాం వన్దే గురుపరమ్పరామ్‌॥ 
౧ ౦౧ జి ౧ 


త పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్లముదచ్యతే । 
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే I 
శే శాన్తిః శాన్తిః శాన్తిః 


ఇతి శ్రీగురుపరమ్పరా స్తోత్రమ్‌ 


అనుబంధ చతుష్టయము అనబడు 


అనుబన చతుష్టయము 
ధ 
అనబడు 

అద్వైత వేదన్న భూమిక 


1.అద్వైత శబ్బార్థము 
అద్వైతమనగా నేమి? “అద్వైత”శబ్బార్మును తెలుసుకొందము. “నవిద్యతే 


ద్వైతం-ద్విధాభావోయత్రతదద్వైతమ్‌”. లేదోనాస్యద్వితీయం వస్త్వన్తరం విద్యత 


ఇత్యద్వైతమ్‌”.అనగా-దేనికి సజాతీయ విజాతీయ (రెండవ )వస్త్వంతరము లేదో 


అది అద్వితీయమని వ్యుత్పత్యర్థము.పరమాత్మఏకమే; అయినప్పటికిని అనా 
దికల్పిత మాయాయోగముచే ద్విధాభావమును పొదింది.“ద్విధా ఇతం-గతం 
ద్వీతం,తద్భావో ద్వైతమ్‌”.రెండవదిగా అనగా ప్రపంచాకారముగా అయ్యింది. 
ఏవిధంగా నిద్రాదోషముచే స్వప్నములోసాక్షియే,కల్సిత స్వాష్ని కపదార్థముల 
ఆకారమును పొదునో,అట్లే పరమాత్మ తనయొక్కమాయనుతీసుకొని నానా 
నామరూపాత్మక ద్వైతప్రపంచరూపంలో అయ్యి గోచరించుచున్నది. 


“తదైక్షత బహుస్యాం ప్రజాయేయ”(ధాం.ఉ.6-2-3) “తత్సృష్ట్వా తదేవానుషావిశత్‌, 
తదనుప్రవిశ్య సచ్చత్యచ్చాభవత్‌”(తై.ఉ.2-6),“అనేన జీవేనాఒఒత్మనాఒనుప్రవి 
శ్య నామరూపే వ్యాకరవాణి”(ధాం.ఉ.6-3-2) మొదలగు ఉపనిషత్రమాణములు 
పరమాత్మయ స్వయముగా స్వమాయాయోగముచే జగద్రూపములో (ద్వైత 
రూపములో )అయినాడని చెబుతున్నాయి.కాని,"నతు పరమార్థతః” సత్యము 
మాత్రంకాదు.స్వరూపముచే శుద్ధం,ఏకం మరియు అద్వితీయమయ్యే ఉన్నాడు. 


అద్వైత వేదాన్త భూమిక 


శ్లో॥పరమాత్మాద్వయానన్సపూర్ణః పూర్వం స్వమాయయా। 
స్వయమేవ జగద్భూత్వా పావిశజ్ఞీవరూపతః॥(వే. పం.10-1) 
కల్పాదియందు అద్వితీయానందస్వరూపుడైనట్టి,పరిపూర్ణుడైనట్టి పరమాత్మ 
యే స్వమాయచేత స్వయముగా జగద్దూపముగా అయ్యి, స్వరచితజగత్తులో 
జీవరూపముచే తానే ప్రవేశించెను. 
ఇటు అవివేకిపురుషులయుక్క మిథ్యానుభవమును అనువాదముచేసిన 
పిమ్మట“అధ్యారోపాపవాద న్యాయము”చే ఆరోపితప్రపంచమును నిషేధిస్తూ 
ఉత్తరత్ర అపవాదము చేయబడినది. 


“విచారేణ వినష్టాయాం మాయాయాం శిష్యతే స్వయమ్‌” ॥| (వే.పం.10-3) 


విచారజనితజ్ఞానముచే మాయ నశించగా తత్కార్యమగు ద్రైతప్ర పంచము 


నివర్తిపబడును.ఇక స్వయం అనగా అద్వయానంద పరిపూర్ణ పరబ్రహ్మమే 
అవశిష్టమై ఉంటుంది. కావున, 


“మాయామాత్రమిదం ద్వైతమద్వైతం పరమార్దతః” | (మాం.కా.ఆ.17) 


రజ్జువునందు బ్రాంతదృష్టిచే కల్పింపబడిన సర్పము ఎట్లు వాస్తవంగా లేదో, 
అట్లే బ్రహ్మమునందు అవివేకులచే కల్పితమగు ఈప్రతీయమాన ద్వైతప్రపం 
చము పరమార్ధముచే లేనిదేయగును.అద్వైత పరమాత్మయే పరమార్ధము 
(సత్యము). "త్రిషుకాలేష్వేకరూపేణ అవస్థితః యో వస్తుః స పారమార్థిక”. 


అందుకే,శ్రీసురేశ్వరాచార్యులవారు ఉపరోక్తవిషయమును తమ వార్తికములో 
స్పష్టము చేయుచున్నారు. 


శ్లో! ద్విధేతం ద్వీతమిత్యాహు స్తద్భావో ద్వెతముచ్యతే | 


అనుబంధ చతుష్టయము అనబడు 


తన్నిషేధేన చాద్వైతం ప్రత్యగ్వస్త్వృభిధీయతే ॥ (బృహదారణ్యక వార్తికము 4-3-196) 


రెండు ప్రకారములుగా అయిన వస్తువునకు ద్వీతమందురు.ఆ ద్విధాభావ 
మునకే ద్వైతమంటారుద్విధా ఇతం-గతం ద్వీతం(ద్విప్రకారమ్‌ )”.పారమార్ధిక 
నిత్యవస్తువగు అద్వితీయ పరబ్రహ్మమే,జగదీశజీవ భేదముచే చిదచిదూప 
ముగా ద్వైధీభావమును పొదినది.కాని,సద్గురుసచ్చాస్తములనాశ్రయించి 
సమ్యగ్విచారము చేసినచో,తజ్ఞనిత చరమసాక్షాత్కారరూప అప్రతిబద్ధదృథఢాప 
రోక్షబ్రహ్మజ్ఞానముచే జగదీశజీవభేదభిన్న జడాజడరూప ద్వైతము నిషేధింప 
(బాధము అనగా త్రెకాలిక అభావనిశ్చ్వయముచేయ)బడగా అద్వితీయప్రత్యగభి 
న్న పరమాత్మయే శేషించును. 


“న విద్యతే ద్వైతం ద్విధాభావో యత్ర తదద్వైతమ్‌”అనువ్యుత్పత్యర్థమును 
యింతవరకు తెలిసికుంటూ వచ్చాము.ఇప్పుడు,“లక్షణప్రమాణాభ్యాం వస్తుసి 
ద్ది"అను నియమానుసారము“అద్వైత”శబ్బముయొక్క లక్షణ,ప్రమాణములను 
గూర్చి యథామతిగా విచారించెదము. 


“మానాధీనా మేయసిద్దిః మానసిద్ధిశ్చ లక్షణాత్‌"అను వచనానుసారము- 
తొలుత అద్వైతశ్రుతి ప్రమాణములను కొన్నింటిని అవలోకించెదము. 


“ఏకమేవాద్వితీయంబ్రహ్మ”(ధాం.ఉ.6-2-1).ఏకం,ఏవ మరియు అద్వితీయం 
అను యీమూడు శబ్దములయొక్క ప్రయోగప్రయోజనము ఇలా ఉంది.“ఏకమి 
త్యనేన స్వగతభేదశూన్యం”ఏకం అను పదము స్వగతభేదరాహిత్యమును;“ఏ 
వేత్యనేన సజాతీయభేదశూన్యం”ఏవ అను పదము సజాతీయభేదరాహిత్య 
మును;“అద్వితీయమిత్యనేన విజాతీయభేద శూన్యంపరిగృహ్యతే”అద్వితీయమ 
నుపదము విజాతీయ భేదమును నిషేధించుచున్న దని తెలియవలెను. 


అద్వైత వేదాన్త భూమిక 


శ్లో॥వృక్షస్యస్వగతోభేదః పత్రపుష్పఫలాదిభిః। 
వృకాన్నరాత్సజాతీయో విజాతీయశ్శిలాదితః ॥ (వే.పం.2-20) 


స్వగతాదిభేదములు అనాత్మవస్తువులలో ఈప్రకారంగా ఉంటాయి.1.వృక్ష 
ములో శాఖలు,పత్రములు,పుష్పములు మరియు ఫలములు మొదలగువాటి 
లో పరస్పర భేదమున్నది.వృక్షము ఒకటే అయినప్పటికిని దాని అవయవ 
ములగు పత్రపుష్పఫలాదులందుగల భేదమును స్వగతభేద మందురు. (స్వకః= 
వృక్షము;గత=వృక్షగత=వృక్షములోఉన్న అవయవ;భేదమునకు స్వగతభేద 
మందురు).లేదా తనలోని పదార్థములతో తనకుగలుగు భేదము స్వగతభేదమ 
నబడును.2.ఒకవృక్షమునకు మరొకవృక్షమునకు వృక్షత్వజాతి ఏకమే అయి 
నప్పుటికిని రెంటిలో వ్యక్తిభేదమున్నది.అనగా ఆవృక్షమంటే ఈవృక్షముగాదు. 
ఈవృక్షమంటే ఆవృక్షంగాదు.దీనికి సజాతీయ భేదమందురు.సజాతి అనగా 
సమానజాతి(ఒకేజాతి)గల అనేక వస్తువులలోగల భేదము--సజాతీయభేదమ 
నబడును.3.వృక్షమునకు మరియు వృక్షేతరములకు అనగా శిలాదులకు 
(వృక్షత్వము మరియు శిలాత్వాది)జాతిభేదముండియు వ్యక్తిభేదముగూడ ఉ 


న్నందున, వీటిలోవిజాతీయ (విరుద్ధ జాతీయ)భేదమున్నది. 


శ్లో[తథా సద్వస్తునో భేదత్రయంపాప్తం నివార్యతే। 
ఐక్యావధారణద్వైత ప్రతిషేధై స్త్రిభిఃక్రమాతీ ॥(వే.పం.2-21) 
అనాత్మవస్తువులలో భేదత్రయమును ప్రదర్శింపజేసి,సద్వస్తువగు పరమా 
త్మకుగూడ వస్తుత్వసామాన్యముచే ఆభేదత్రయము ప్రసక్తమగునను శంకను 


నివారించుటకు పదత్రయప్రయోగముచే భేదత్రయమును నిషేధిస్తూ “ఏకము 
వాద్వితీయంబ్రహ్మ”(ఛాం.ఉ.6-2-1)అంటూ ప్రవృత్తమైనది-శుతిమాత. ఏకం, ఏవ 


అనుబంధ చతుష్టయము అనబడు 


మరియు అద్వితీయం అను మూడుపదములు క్రమంగా ఐక్య, అవధారణ ము 
రియు ద్వైతప్రతిషధములకు అభిదాయకములు (వాచకములు )అగుచున్న వి. 


ఎట్లనగా-ఐక్యం = సత్పదార్హము“ఒక్కటి"అనిచెప్తూ శుతిలోని“ఏకం”"అనుపదము 


బ్రహ్మమునందు అవయవములులేవని స్వగతభేదమును నివారించుచున్న 
ది.అవధారణ(ఏవ ) =సత్పదార్థము“ఒక్కటియే”అని నిశ్చ్వయమును భోధిస్తూ 
“ఏవ” పదము బ్రహ్మమునకు(సమానమైన ) సజాతీయ రెండవ వస్తువులేదని 
సజాతీయభేదమును నిరాకరించుచున్నది. ద్వైతప్రతిషేదః= “సత్ప్సదార్థముకంటె 
భిన్నమైనదిలేదు”అనంటూ బ్రహ్మమునకు భిన్నజాతీయమైన రెండవవస్తువు 
ఉండదని నిరూపిస్తూఅద్వితీయం“అనుపదము విజాతీయభేదమును నిషేధిం 
చుచున్నది. 


అట్టే, “స లిలఏకో ద్రష్టాఒద్వైతః”(బ్బృ.4-3-32)అను శ్రుతిగూడ పరమాత్మ “అద్వై 
తము”అని ప్రతిపాదించుచున్నది.“సలిలిము అనగా పరబ్రహ్మము జలము 
వలా నిర్మలము (స్వచృము,శుద్దము )అని అర్థము. “అస్నావిరం శుద్ధమపాప 
విద్ధమ్‌”(ఈశావాస్య.ఉ.8),“స్వాతిరిక్తకల్మషాభావాత్‌” = ఆత్మకంటె అన్యమగు అవి 
ద్యా,తత్కార్యమగు ప్రపంచము కల్పితమై,పరమార్థముచే నత్యంతాభావము 
న్నందున మరియు దానితో ఏమాత్రముగూడ సంస్పర్శలేనిదై(అసంగమై) 
యున్నందున ఆత్మ“నిర్మలము”.పరమాత్మకు సమానమైన అన్యవస్తువు లే 
దని“ఏకో"అనుపదము చెబుతుంది. స్వాజ్జ్ఞదృష్టిపరికల్పిత ద్వైతముయొక్క భా 
వాభావాలను ప్రకాశించుచున్నందున ద్రష్ట్రత్వమును అనువాదముచేసిచెబు 
తుంది.”ద్రష్టా"అను పదము. 


“అధ్యస్తమునకు ద్రష్టయే అధిష్ణానముంటుంది“-అను నియమానుసారము 
ద్రష్టయున ఆత్మకంటె వ్యతిరిక్తమగు అజ్ఞానము,తత్కార్యమగు ప్రపంచము అధి 


అద్వైత వేదాన్త భూమిక 


ష్టానజ్ఞానానంతరము బాధితమగుచున్నందున మిథ్యయే. మిథ్యాభూతమగు 
(అధ్యస్తమగు)పదార్ధములకు అధిష్టానాతిరిక్తసత్త (స్వతంత్ర సత్త= అస్తిత్వం )ఉం 
డదు,గనుక ద్రష్టయగు పరమాత్మకంటె అన్యమగు విజాతీయవస్తువులను 
నిషేధిస్తుంది “అద్వైతః”అను పదము. 


“సలిలఏకో ద్రష్టాఒద్వైతకొాఅను యీశ్తుతి సారాంశమిట్లున్న ది:-సుషుప్తిఅవ 
స్థలోని ఆత్మస్వరూపమును వర్ణిస్తున్నది శ్రుతిమాత.కావునోసలిలఏకోఒద్ర 
ష్టా"అని పదచ్చేదముచేయుటలో అనుపపత్తి యేమియు లేదు.ఆత్మవ్యతిరిక్త 
అవిద్య మరియు అవిద్యాకల్పితప్రపంచమే ఆత్మకు మలము.సుషుప్తిలో అవి 
ద్య ఉపశాంతిని పొదినందున ఆత్మ నిర్మలమైయున్నది.అక్కడ దృశ్యజాత 
ము అదర్శనమై పోవుటవలన దృశ్యసాపేక్ష ద్రష్ట్రత్వముగూడలేదు.అత్మ కేవ 
లము దృజ్మాత్రమై,ఏకమే అయిజఉన్నది.సుషుప్తిలో ఆత్మసలిలము =నిర్మల 
ము అని చెప్పబడినందున,ఆత్మకు విజాతీయములగు అవిద్యతత్కార్యరూప 
జగత్తును నిషేధిస్తూ విజాతీయ భేదరాహిత్యమును సూచించడమైనది.మరి 
యు అచ్చట ఆత్మ నిరర్మకమైయున్నందున స్వగతభేదము నిషేధింపబడి 
నది.“ఏక*అను పదప్రయోగముచే నానాత్మవాదమును నిరాకరిస్తూ 
సజాతీయభేద శూన్యమును తెలుపడమైనది.ఈప్రకారంగా సజాతీయ,స్వగత, 
విజాతీయభేదరాహిత్యమునే“అద్వైతః”అను పదము దృఢపరుచుచున్నది.కా 
వున ప్రత్యగభిన్నపరమాత్మయే“అద్ర్వైతము”. 

అట్లే,“ప్రపళ్చోపశమం శాన్తం శివమద్వైతమ్‌”(మాం.7 ) “అద్వైతమనిర్వాచ్యం 
బ్రహ్మ”,“అద్వైత పరమానందో విభుర్నిత్యో నిష్కలజ్క నిర్వికల్పో నిరశ్చానో 


నిరాఖ్యాతః శుద్దీదేవ ఏకోనారాయణో=ద్వితీయో౭స్తి కశ్చిదితి”(త్రి.మ.నా.1 అధ్యా), 


“అద్వితీయమనాద్యన్తమ్‌” (అన్నపూర్ణ. 5-64), “అద్వితీయ ఓత శ్చ ప్రోతశ్చ'" (నృసింహో8-1 ) 


అనుబంధ చతుష్టయము అనబడు 


“అద్వైతేబోధితేతత్త్వే వాసనా వినివర్తతే”(వరా.2-70),“అద్వయానన్ద మాత్తోఒహం 


చిద్దవైకరనిఓ౬స్మ్యహమ్‌”(తే.బిం.6-65) ఇత్యాద్యనేక శ్రుతులు పరమాత్మను అద్వి 
తీయస్వరూపముగా వర్ణించుచున్నవి. 

1.“సర్వస్య ప్రపశ్చాస్య బ్రహ్మవ్యతిరిక్తస్య కల్పితత్వేన మిథ్యాత్వాద్విజాతీ 
యభేదశూన్యతా","వాచారమృణంవికారో నామధేయం మృత్తి కేత్యేవసత్యం” 
(ఛాం.6-1-4),“తదనన్యత్వమారమృణశబ్బాదిభ్యః” (బ్ర.సూ.2-1-14) ఇత్యాదిశ్రుతిసూత్తా 
భ్యాం కార్యస్యకారణాదవ్యతిరేకాత్సర్వస్య కల్పితత్వమ్‌. 

బ్రహ్మమునందు విజాతీయభేదము సంభవించదు-ఎందుకనగా!బ్రహ్మభి 
న్నమగునోక సద్వస్తువుండినచో విజాతీయభేదము సిద్దించును.కాని,బ్రహ్మభి 
న్న(మరొక)సద్వస్తువనునది లేదు. అవిద్యాసహిత సంపూర్ణకార్యప్రపంచము 
బ్రహ్మరూప అధిష్ణానమునందు కల్పితము.కావున“మిథ్యాఅయివున్నది.పై 
నుదహరించిన ఛాందోగ్య (6-1-4)మరియు బ్రహ్మసూత్రము (2-1-14)లు-బ్రహ్మ 
మునందు విజాతీయభేదము లేదనుటలో ప్రమాణములు. 


శ్లో||సతోర్టిభేదః: పరికల్పనీయో, నాఒసత్సతోర్వాస్తవ భిన్నతాస్యాత్‌। 
గజ్లొదకస్యా౭థ మృగోదకస్య, భేదః కథం వాస్తవతాముపైతి॥। (స్వానుభవాదర్శః 159) 


రెండు సద్వస్తువులయందే భేదము సంభవిస్తుంది.కాని,ఒక సద్వస్తువు 
నకు మరొక అసద్వస్తువునకు భేదము ఎలాసంభవించును? సత్యమగుగంగా 
జలమునకు మరియు మిథ్యామృగజలమునకు వాస్తవ భేదము ఎట్లుసంభ 
వించును? ఘటిల్లదని భావము. 


“కార్యకారణయోరనన్యత్వమ్‌” అను నియమానుసారము ఈపరిదృశ్యమా 
న నామరూపాత్మక ప్రపంచము (కార్యము), "యతోవాఇమానిభూతానిజాయ 


అద్వైత వేదాన్త భూమిక 


న్తే"(త3.3-1)మరియు“జన్మాద్యస్యయతః”(బ్ర.సూ.1-1-2) ఇత్యాది శ్రుతి, సూత్ర ప్రసిద్ధ 
జగత్కారణమగు బ్రహ్మముకంటె పృథకృత్తలేనిదై,కల్పితమైయున్నది.కల్పిత 
వస్తువు అధిష్థానస్వరూపమయ్యే ఉండును.కావున అనాద్యనిర్వచనీయ అ 
విద్యగూడ బ్రహ్మవ్యతిరిక్తముగ పరమార్థతః సిద్దించుట లేదు.మరియు“ఏక 
మేవా౭ద్వి తీయం“(ధాం.6-2-1),“నేహనానాస్తికించన“(బృ.4-4-19) ఇత్యాది శ్రుతు 
లు బ్రహ్మభిన్న సర్వమును నిషేధించుచున్నందున బ్రహ్మము విజాతీయ 
భేదరహితమని నిర్వివాదముగా సిద్ధమైనది. 


2.“తత్వమసి” (ధాం.6-8-7816-9-4),“అహంబ్రహ్మాస్మి “(బృ.1-4-10), “కేత్రజ్ఞంచాపి 
మాంవిద్ధి”(గఈ.13-3)ఇత్యాది శ్రుతిస్మృతిభిర్జీవపరమాత్మనో రత్యంతైక్యప్రతిపాదనే 
న చేతనాన్తరస్యాసమృవాజ్జీవభావస్య మిథ్యాత్వేనాఒజ్ఞాన కల్పితత్వాదృహ్మ 
ణః సజాతీయభేదశూన్యత్వమ్‌. 

జీవచైతన్యము, ఈశ్వరచైతన్యము మరియు బ్రహ్మచెతన్యము అను చైతన్య 
సాజాత్యమున్నందునబ్రహృమునందు సజాతీయభేదమున్నదిగదా! అనునీశం 
క సముచితముగాదు.ఎందుకనగా !రెండువస్తువులుండిననేగదా భేదముచెప్పు 


టకువీలుపడును కాని,“తత్త మసి”అహం బ్రహ్మాస్మి”, “అయమాత్మబ్రహ్మ”(మాం. 


2) మరియు" క్షేత్రజ్ఞంచాపిమాంవిద్ది” (గీత.13-2) ఇత్యాదిశ్రుతిస్సృతులు జీవబ్రహ్మల 
కు అత్యంతైక్యమును ప్రతిపాదించుచున్నవి.ఒకేవస్తువునందుభేదము చెప్పు 
టకు వీలుపడదుగదా!జీవభావముగాని ఈశ్వరభావముగాని మిథ్యాఒజ్ఞాన 
కల్పిత ములు. కావున చేతనాంతరము ఘటిల్లనేరదు. 


శ్లో[మాయాభాసేనజీవేశౌకరోతీతిశ్సుతత్వత:। 


కల్పితావేవ జీవేశౌ తాభ్యాం సర్వం ప్రకల్పితమ్‌ ॥(వే.పం7-3) 


అనుబంధ చతుష్టయము అనబడు 


"జీవాభాసేన కరోతి మాయాచావిద్యా చ స్వయమేవ భవతి"(నృ.ఉ.తా.9) 
త్రిగుణాత్మకమైన ప్రకృతి జీవేశ్వరులనిరువురను చిదా భాసులుగా(చిత్పతి 
బింబములుగా)చేసినదని శ్రుతియందు చెప్పబడినందున జీవేశ్వరులుభ 
యులును మాయాకల్పితులగుచున్నారు. 

శ్లో ॥కార్యోపాధిరయంజీవః కారణోపాధిరీశ్వరః। 


కార్యకారణతాంహిత్వా పూర్ణబోధోఒవశిష్యతే 1 (శుకరహస్యోపనిషత్‌ 12) 


అవిద్యా అథవా అంతఃకరణోపాధికుడు జీవుడని,మాయోపాధికుడు ఈశ్వ 
రుడని వ్యవహరింపబడుచున్నారు.సమ్యగ్విచారము (శ్రవణ,మనన,నిధిధ్యాస 


నము)చేసి కార్యకారణోపాధులను (అవిద్య,మాయలను)పరిత్యజించినచో నిష్ప 


తియోగిక పూర్ణబీభయే మిగిలియుండును. 


కావున, జీవేశ్వరవిభాగము మిథ్యాఒజ్ఞానకల్పితమున్నందున జీవేశ్వరుల 
ను ప్రతిపాదించుటయందు శ్రుతిమాతకు తాత్సర్యములేదు.శుతిషడ్డింగము 
లచేత జీవబ్రహ్మైక్యమునందే పరమతాత్పర్యంగలదు.ఇట్ట్లు,చేతనాంతరము సి 
ద్ధింపకవిపుటవలన బ్రహ్మమునందు సజాతీయభేదము నిరాటంకంగా నిషేధిం 
పబడుచున్నది. 


3.“నిష్కలం నిష్కయం శాన్తం నిరవద్యం నిరజ్ఞనమ్‌”(శ్వే.ఉ.6-19), “కేవలో 
నిర్గణశ్చ”(శ్వ.ఉ.6-11 )“అసంగో హ్యయంపురుషః” (బృ.4-3-15816).“నిత్యః సర్వగతః 
స్థాణురచలో ఒయంసనాతనః”(గత.2-24)ఇత్యాది శ్రుతిస్మృతిభి రవయవగుణక్రి 
యాజాతిసంబంధప్రతిషేధేన సృష్ట్యాదివాక్షైర్ధాయమానావయవగుణాదీనాంశ్రుతి 
ప్రతిపాద్యత్వాభావేన మాయాకల్పితత్వేన చ మిథ్యాత్వాద్పహ్మణః స్వగతభేద 
శూన్యత్వమితి భావః। 


అద్వైత వేదాన్త భూమిక 


అవయవము,గుణము,క్రియ,జాతి మరియు సంబంధము ఈ ఐదింటిలో 
యే ఒక్కటైనను ఉన్నయెడల స్వగతభేదము సంభవిస్తుంది.కాని, పైనుదహ 
రించినోనిష్కలంనిష్కియ”మిత్యాది శ్రుతిస్కృతి వచనములచే బ్రహ్మమునం 
దు అవయవాది ఐదింటిని అత్యంతనిషధముచేయుట జరిగింది.అచ్చటచ్చ 


ట సృష్ట్యాదిప్రసంగమునందు బ్రహ్మమునకు అవయవగుణాదులను చెప్పిన 


ప్పటికిని-అవి ఆరోపితములేగాని వాటిని ప్రతిపాదించే తాత్పర్యం శ్రుతిమాత 
కులేదు.మరియు అవయవగుణాదులు మాయాకల్పితములు.కావున మిథ్యా 
భూతములే.అందువల్లు బ్రహ్మము స్వగతభేదశూన్యమై యున్నది. 


కావున,“మానాధీనామేయసిద్ది”అనువచనానుసారము ఉపరోక్త అద్వైతప్రతి 
పాదక శ్రుతిప్రమాణములను విచారించగా పరమాత్మ“అద్రైతస్వరూపము”అ 
ని సిద్దమైనది.మరియు “విజాతీయ సజాతీయ స్వగత భేదశూన్యత్వం అద్వై 
తత్వమ్‌”అని అద్వైతముయొక్క “లక్షణము”గూడ అరతః నిష్పన్నమైనది. 


2.అద్వైత శబ్ధముయొక్క లక్షణపరీక్ష 


“సజాతీయవి జాతీయస్వగతభేద శూన్యత్వం అద్వైతత్వమ్‌ “అను "అద్వైత "లక్ష 
ణముయొక్క పదకృతి(పరీక్ష) ఈ క్రింది విధంగానున్నది. 


“స్వగతభేదశూన్యత్వమద్వైతత్వమ్‌”అని ఇంతమాత్రమే“అద్రైత” లక్షణము 
చేసినయెడల సాంఖ్యాభిమత ఆత్మయందు అతివ్యాప్తిగలుగుచున్నది.ఎందు 
కనగా!సాంఖ్యులుకూడ ఆత్మను అవయవ గుణ క్రియ జాతి సంబంధశూన్య 
మని స్వీకరించెదరు.కావున స్వగతభేదశూన్యత్వము సంభవించుచున్నది. 
అందువల్ల,వారి ఆత్మయందుకలుగు అతివ్యాప్తిదోషపరిహారార్థము అద్వైతలక్ష 
ణములో“సజాతీయభేదశూన్యత్వం”అని ఇంతభాగమును అవశ్యముగా నివే 


10 


అనుబంధ చతుష్టయము అనబడు 


శింపనైనది.సాంఖ్యులు జీవనానాత్వమును స్వీకరించినందున(జీవులలో పర 
స్పరభేదమును స్వీకరించినందున ) సజాతీయభేదశూన్యత్వాభావము ప్రసక్తమ 
గుచున్నది.అనగా,సజాతీయభేదమే  సిద్దించుచున్నది.కావున,“సజాతీయభేద 
శూన్యత్వం”చెప్పినచో అతివ్యాప్తిదోషం ప్రాప్తించదు. 


“సజాతీయస్వగతదభేదశూన్యత్వమద్ర్వైతత్వమ్‌”అని అద్ర్వైతముయొక్క 
లక్షణముచేసినచో ఆకాశమునందు అతివ్యాప్తికలుగుచున్నది.ఎందుకనగా! ఆ 
కాశముఒక్కటేగదా.నానా (అనేక )ఆకాశములులేనందున ఆకాశమునకు సజా 
తీయభేదశూన్యత్వము సిద్దించుచున్నది.మరియు నిరవయవము, నిష్కియ 
ముగూడఉన్నందున స్వగతభేదశూన్యత్వంగూడ ప్పాప్తిస్తుంది.అందువల్ల లక్ష 
ణము అతివ్యాప్తిదోషగ్రస్తమగుచున్న ది.తన్ని వారణార్థము 'అద్రైత'లక్షణము 
నందు“విజాతీయభేదశూన్యత్వమ్‌”అనికూడా అవశ్యముగా జోడించవలెను.అ 


ప్పుడు ఆకాశమునకు పృథ్వ్యాదులచే విజాతీయభేదమున్నందున విజాతీయ 


భేదశూన్యత్వముసిద్దింపకపోవుటవలనఅతివ్యాప్తిదోషముప్రసక్తము కాజాలదు. 


ఒకవేళ “విజాతీయభేదశూన్యత్వమద్వైతత్వమ్‌”అని ఇంతమాత్రమే లక్షణ 
ము చేసినచో,సజాతీయ స్వగతభేదములను అంగీకరించినట్లువుతుంది. అట్ల 
గుచో“ఏకమేవా౭ద్వితీయంబ్రహ్మ”(త్రి.మ.నా.3), (ఛాం.6-2-1), (పైంగ.1)అను అద్వైత 
శ్రుతికి విరోధమేర్పడును.కావున, ఆశ్రుతివిరోధపరిహారము కొటికు “సజాతీయ 
భేదశూన్యత్వముచెప్పబడింది. మరియు బ్రహ్మమునందు ఏకరసత్వ 
సిద్ధికొఅకు“స్వగతభేదశూన్యత్వము”చెప్పబడింది. ఈప్రకారంగా“సజాతీయ,విజా 
తీయ,స్వగతభేదశూన్యత్వమద్వితీయత్వమ్‌”అని నిర్దుష్టమైన సల్లక్షణము చే 
యబడినది. 


ఇంతకుపూర్వము మనము అద్వైతముయుక్కలక్షణము మరియు లక్షణ 


అద్వైత వేదాన్త భూమిక 


పరీక్షగూడ చేస్తూవచ్చాము.ఇప్పుడు వ్తాసంగికముగా లక్షణముగూర్చి కొంచె 
ము విచారించెదము. 
3.దోషత్రయరహితము సల్గక్షణము 
ప్రశ్న:--లక్షణస్య కిం లక్షణమ్‌ ? 
లక్షణముయుక్క లక్షణమేమిటి ? 
సమాధానం:_అసాధారణధర్మో లక్షణస్య లక్షణమ్‌ । 
అసాధారణధర్మము లక్షణముయొక్క లక్షణము. 
ప్ర:-లక్షణస్య నిష్కృష్టం లక్షణం కిమ్‌? 
లక్షణముయొక్క నిర్దుష్ట(సారభూత)మైన లక్షణమేమిటి? 


స:-అవ్యాప్తతివ్యాప్త్యసంభవరూపదోషత్రయశూన్యత్వేసతి అసాధారణ ధర్మవ 


త్వం లక్షణస్య లక్షణము. 


అవ్యాప్తి,అతివ్యాప్తి మరియు అసంభవము అను మూడు దోషములు లేనిదై 
న అసాధారణధర్మముయేదో అది లక్షణముయొక్క లక్షణము. 


ప్ర:-అసాధారణధర్మః కీదృశో భవతి? 


అసాధారణధర్మము ఏవిధంగానుండును? 


స:--అవ్యాప్త్యతివ్యాప్య్యృసంభవదోషరహిత ఏవాసాధారణధర్కో భవితుం శక్నోతి. 


అవ్వాప్తి, అతివ్యాప్తి మరియు అసంభవము అనబడు దోషత్రయము లేనిదై 
యేధర్మముండునో అదియేఅసాధారణధర్మమనబడుటకు యోగ్యము. 


ప్ర :-కింనామ లక్ష్యమ్‌? 


12 


అనుబంధ చతుష్టయము అనబడు 


లక్ష్యమనగా ఏమిటి? 


సవాయస్య లక్షణం క్రియతే, తల్లక్ష్యం భవతి. యథా గోర్లక్షణం క్రియతే చేత్‌ 


గౌ; లక్యాభవతి. 


దేనియొక్క లక్షణము చేయబడుతుందో,అది లక్ష్యమనబడును.ఉదా:--గోవు 
యొక్క లక్షణముచేసినచో గోవు లక్ష్య్వమనబడును. 


ప్ర:-లక్షణే కతి దోషాః సంభావ్యన్తే? 


స:--లక్షణే అవ్యాష్తి,అతివ్యాప్తి,అసంభవశ్చ ఏతేత్రయోదోషాః భవితుం శక్ను 
వన్ని. 


లక్షణమునందు అవ్యాప్తి, అతివ్యాప్తి మరియు అసంభవమను మూడు దోష 
ములు వాస్తించే సంభవముంది. 


ప్ర:-అవ్యాప్తేః: కిం లక్షణమ్‌? అథవా అవ్యాప్తిదోషస్య కిం లక్షణమ్‌? 
అవ్యాప్తిదీషముయొక్క లక్షణమేమిటి? 
స:--లక్ష్యైకదేశావృత్తిత్వమవ్యాప్తేర్లక్షణమ్‌. యథా కపిలత్వం గోర్లక్షణమ్‌. 


లక్ష్యమునందు లక్షణము ఏకదేశమునవర్తించక(ఉండక)పోవుట అ 


వ్యాప్తిదోషమనబడును.ఉదా:--గోవుయొక్క లక్షణము చేయునప్పుడు గోవు 


లక్ష్యమగుచున్నది.అయితే లక్ష్యమగు గోవు ఒకటియా?లేక సకలగోవు 
లా?కపిలరంగుగలది గోవు(ఆవు)అని గోవుయొక్క లక్షణము చేసినచో 
కపిలరంగు అన్ని గోవులలో ఉండదుగదా!మరి,ఇతర గోవులు గూడగోవులే 
గదా!వాటియందు కపిలత్వమను గోవులక్షణము వర్తించుట (ఉండుట )లేదు. 
లక్షణము సకలగోవులలో అనుగతమై అసాధారణధర్మమై యుండవలను. 


అద్వైత వేదాన్త భూమిక 


కావున,లక్ష్యముగూడ సకలగోవులు అని తెలియవలౌను.అందువల్ల, కపిల 
త్వము(కపిలరంగు) లక్ష్యృభూతమగు సకలగోవులలో ఉండక-కొన్ని గోవుల 
లో మాత్రముజండి కొన్నిగోవులలో లేకపోవుటవలన“కపిలత్వం గోర్లక్షణమ్‌” 
అనునది అవ్యాప్తిదోషగ్రస్త మగుచున్నది. 
ప్ర:--అతివ్యాప్తే కిం లక్షణమ్‌? 
అతివ్యాప్తిదోషముయొక్క లక్షణమేమి? 
స:--లక్ష్యవృత్తిత్వేసతి అలక్ష్యవృత్తిత్వమతివ్యాప్తేర్లక్షణమ్‌. 
లక్ష్యమునందువర్తించి (ఉండి )లక్ష్యముకానిదాని (వాటి) యందు లక్షణముపవో 
వుటఅతివ్యాప్తియనబడును. యథా"“శృబ్గిత్వంగోర్లక్షణమ్‌”. ఉదా:-కొమ్ములుగల 
ది ఆవు అని గోవుయొక్కలక్షణము చెప్పినచో,లక్ష్వభూతమగు సకలగోవుల 
లో లక్షణము వర్తిస్తుంది.అంటే,సకల గోవులకుకొమ్ములు ఉండుట సామాన్య 
ముకాని,లక్ష్యముకానిమహిష్యాదులలో (బట్టెలు,గొల్జెలు,మేకలు,జింకలుమొద 
లగువాటిలోగూడ )లక్షణము పోవుచున్నది. మహిష్యాదులకుగూడ కొమ్ములుం 
టాయిగదా.కావున ,“శృంగిత్వంగోర్లక్షణమ్‌”అనునది అతివ్యాప్తిదోషగ్రస్తమగుచున్నది. 


ప్ర:-అసంభవస్య కిం లక్షణము? 


అసంభవదోషముయొక్క లక్షణమేమిటి? 


స:--లక్ష్యమాత్తావృత్తిత్వమసంభవస్య లక్షణమ్‌.యథా ఏకశఫవత్వం 
గోర్లక్షణమ్‌. 


లక్షణము సంపూర్ణముగా లక్ష్యమునందు ఎచ్చటగూడ వర్తింపకుండుట 
(ఉండకుండుట ) అసంభవదోషముయొక్క లక్షణము.ఉదా! ఒంటిగిట్టె (డెక్కె)గల 


14 


అనుబంధ చతుష్టయము అనబడు 


ది ఆవు--అని లక్షణము చెప్పినచో,సంపూర్ణ లక్ష్యభూతమగు సకల గోవు 
లలో అసంభవదోషము ప్రసక్తమగుచున్నది.ఎందుకంటే,ఒంటిగిట్టె గుజ్జముల 
కు మరియు గాడిదెలకు ఉంటుంది.కాని, ఏ దేశంలోగాని, ఏ కాలంలోగాని 
ఆవులకు ఒంటిగిట్టె ఉండుట సంభవించదు. 


ప్ర:--అవ్యాప్యాది దోషత్రయశూన్యం కస్యాపి లక్షణముచ్యతామ్‌? 


అవ్యాప్తి,అతివ్యాప్తి మరియు అసంభవమను మూడుదోషములులేని లక్షణ 


స:_“సాస్నాదిమత్వం గోర్లక్షణమ్‌” ఇత్యత్ర దోషత్రయే కో౭పి దోషో నాస్తి. 
మెడక్రింద వ్రేలాడబడు పొడుగాటిచర్మము (గళకంబలము,గంగడోలు )గలిగియుం 
డుట ఆవుయొక్కృ సల్లక్షణమనబడుతుంది.ఈలక్షణమునందు పైనచప్ప 
బడిన అవ్యాప్యాది మూడుదోషములలో యే ఒక్కదోషముగూడలేదు.అందు 
వల్ల“సాస్నా దిమత్వంగోర్లక్షణమ్‌"అనునది గోవుయొక్క నిర్దుష్ట లక్షణమనబడును. 


ప్ర:-లక్షణస్య ప్రమోజనం కిమస్తి? 
లక్షణముయొక్క ప్రయోజనమేమున్నది? 
స:_ఇతరభేదజ్ఞానం లక్షణస్య ప్రయోజనమస్తి. 


లక్ష్యమును లక్ష్యేతరములనుండి వేరుచేసి తెలుపుటయ లక్షణముయొక్క 
ప్రయోజనమున్నది.ఉదా:-గోవుయొక్క లక్షణము“సాన్నా దిమాన్‌”(గంగడోలు 
గలది ఆవు)అన్నప్పుడు ఆ“సాస్నా దిమత్వ”లక్షణము తన లక్ష్యమగు గోవు 
ను గవేతరములైన అశ్వగజాదులనుండి వేరుచేసి చూపెడుతుంది. అనగా! ఈ 
ఆవు అశ్వము,గజము ఇత్యాదులు కాదు--అని తెలుపుతుంది.ఇదియే లక్ష 


అద్వైత వేదాన్త భూమిక 


ణముయొక్క ప్రయోజనము.మరియు వ్యవహారము (ప్రవృత్తి) గూడప్రయోజన 
మున్నది. 


ప్ర:ః-కా నామ పరీక్షా? 
పరీక్ష అనగా యేమి? 
స:--లక్షితస్యలక్షణం సంభవతి నవేతి ప్రమాణతర్కాభ్యాం విచారః పరీక్షా. 


లక్ష్యపదార్థము(వస్తువు)నకు చేయబడిన లక్షణము, ఆలక్ష్యపదార్ద్హమును 
బీధించుటకు యోగ్యమైనదా?కాదా? అని ప్రమాణములచేత మరియు తర్క 
ముచేత చక్కగా విచారించుటయే“పరీక్ష"అనబడును. 


ప్ర :-పరీకాయాః ప్రయోజనం కిమస్తి? 
పరీకయొక్క ప్రయోజనమేమున్నది? 
స:--లక్షణే దోషాణాం పరిహార పరీకాయాః ప్రయోజనమ్‌. 


లక్షణమునందు ప్రసక్తమగు దోషములను(అవ్వాప్తి, అతివ్యాప్తి, అసంభవమ 
ను దోషత్రయమును)పరిహారము చేయుటయే పరీక్షయొక్క ప్రయోజనము. 


ఉపరోక్త అవ్యాష్యాదిదోషత్రయమేకాకుండా ఇంకా అనేక దోషములు గూడ 


ప్రసక్తమగును.1.ఆత్మాశ్రయదోషము. 2.అన్యోన్యాశ్రయదోషము, 3.చక్రికాదోషము 
4.అనవస్థాదోషము,5.వినిగమనవిరహము మరియు6.ప్తాగ్గోపము మొదలగు 
నవి.ఏదేనివస్తువుయొక్క నామనిర్దేశముచేసినపిమ్మట ఆవస్తువుయొక్కలక్ష 
ణము మరియు పరీక్ష(ప్రమాణ,తర్కములచేత చక్కగా విచారము)చేసిన 
పుడే ఆ వస్తువుకు సంబంధించిన సమ్యక్‌ జ్ఞానము కలుగుతుంది. అందుకే 
లక్షణ, ప్రమాణ, పరీక్షలయొక్క అత్యంతావశ్యకత ఉంది. 


16 


అనుబంధ చతుష్టయము అనబడు 


సరే,ప్తాసంగికమునువదలి ప్రకృతముననుసరించెదము. ఇంతదనుక*అద్వైత” 
శబ్బముయొక్క విస్త్పతవివేచనము చేస్తూవచ్చాము.దీనితో  విజాతీయసజాతీ 
యస్వగతభేదరహితమైన ప్రత్యగభిన్నపరబ్రహ్మమే సకలవేదాన్తములకు ప్రతి 
పాద్యవిషయమని,దానిని ప్రతిపాదించుటయందే ముఖ్యతాత్పర్యముగలవని 
మరియు తద్విషయక సమ్యుక్‌ జ్ఞానమునుబధించి సుకలముముకువులను- 
ద్ధరించుటయేవాటియొక్కముఖ్యలక్ష్యమని సుస్పష్టముగా తెలియబడుచున్నది. 


4.వేదాన్నము 


వేదానమనగా యేమిటి? వేదములయొక్క అన్యభాగము,అవసానభాగము, 
వేదశిరస్సులు వేదాన్నములు- ఉపనిషత్తులు. “వేదాన్తోీనామోపనిషత్రమాణం త 
దుపకారీణి శారీరకసూత్తాదీని చ” (వేదాన్తసారము) ఆత్మ విషయక ప్రమకు(యథా 
ర్థజ్ఞానమునకు )కరణమగు (ప్రమాణమగు ) ఉపనిషత్తులే "వేదాన్త"శబ్బముచే చెప్ప 
బడుచున్నవి.అట్లే 'బ్రహ్మసూత్రములు' మరియు 'శ్రిమద్భగవద్ధీత' ఇత్యాదులు 
గ్రహించదగును.అనధిగత (అజ్ఞాత ), అబాధిత, అసందిగ్దార్థబథధజనకత్వం అనున 
ది ప్రమాణముయొక్కవ్తామాణ్యత అని శ్రీవాచస్పతిమిశ్రులవారు (బ్ర.సూ.1-1-4) 
లో చెప్పినట్లుగా అబాధితము,అనధిగతమునగు ఆత్మవిషయక నిస్సందిగ్ద 
ప్రమకు కరణమగు ఉపనిషత్తులే “వేదాన్లము”అను శబ్దవాచ్యములు. 


"వేదాన్త"శబ్బార్మములో "'ఉపనిషత్స్పమాణమ్‌"అను పదము ప్రసక్తమైనది. ఈ 


పదమునకు మూడువిధములుగా సమాసము చెప్పవచ్చును.ఒకటి కర్మధా 
రయము,రెండవది తత్పురుషము, మూడవది బహువ్రీహి. ప్రథమ పక్షములో 
'ఉపనిషచ్చతత్పమాణమ్‌ 'ఉపనిషత్రమాణమ్‌. ఏది ఉపనిషత్తు గూడ ఉన్నది 
మరియు ప్రమాణముగూడ.ఈపక్షములో ఆత్మవిషయక జ్ఞానమునకు ఉపనిష 
త్తు ఏకైక సాధనము-అను అర్థము నిష్పన్నమగుచున్నది. ఉపనిషత్తులకంటె 


అద్వైత వేదాన్త భూమిక 


వ్యతిరిక్తమగు ప్రత్యక్షము, అనుమానము ఇత్యాది ప్రమాణములచేత ఆత్మ 
యాథాత్మ్యజ్ఞానము కలుగనేరదు. ఈకారణమువల్లనే ఉపనిషత్తులకు 'ఉపనిష 


త్పమాణమ్‌'అని చెప్పబడినది.ఒకవేళ ద్వితీయపక్షమునంగీకరించిన చో-'ఉప 


నిషదః ప్రమాణమ్‌'ఉపనిషత్సుమాణమ్‌.ఏది ఉపనిషత్తునకు ప్రమాణమో అది 
ఉపనిషత్రమాణమ్‌-అని తత్పురుషమగును.'ఉపనిషచ్చట్టేనచ వేద్యవస్తువిష 
యావిద్యా ఉచ్యతే 'తధాచవక్ష్యతి-"నిచాయ్యతం మృత్యుముఖాత్సముచ్యతే" (కర. 
1-3-15) అథవా 'పరం బ్రహ్మ గమయతీతి బ్రహ్మగమయితృత్వేన యోగాద్‌ బ్రహ్మ 
విద్యాఉనిషత్‌'.తథా చ వక్ష్యతి-"బ్రహ్మ ప్రాప్తో విరజోఒభూద్విమృ త్యుః"(కర.2- 
3-19)అందువల్ల బ్రహ్మవిద్యయే ఉపనిషత్తు అనబడును.(ఉపనిషదితి బ్రహ్మ 
విద్యా). ఈప్రకారముగా ఆత్మవిషయక యథార్థజ్ఞానమే ఉపనిషచ్చబ్దముద్వారా 
విదితమగుచున్నది.అట్లే ప్రమాణ పదమునకు అర్థము కారణము అని గ్రహిం 
చవలెను. ఇట్లు ఉపనిషత్రమాణమ్‌ అను పదమునకు అర్థము "ఆత్మవిషయక 
యథార్థ జ్ఞానమునకు కారణము"అని తెలియవలెను. ఇక తృతీయ పక్షములో 
'ఉపనిషదః యత్ర ప్రమాణమ్‌' ఉపనిషత్తులు దేనియందు ప్రమాణములో అవి 
ఉపనిషత్రమాణములు.అంటే, ఉపనిషత్తు దేనియందు అనగాఆత్మయాథాత్మ్య 
జ్ఞానమునందు ప్రమాణము,కారణము అని చెప్పినట్లగును. ఈపక్షములోగూడ 
ఉపనిషత్తలకు ఆత్మజ్ఞానమునకు కారణత్వము ద్యోతితమగుచున్నది.యద్య 
పిమూడు విధములుగా అర్థసంగతి కుదురుచున్నది.అయితే,తత్పురుషము 
మరియు బహువ్రీహి సమాసములలో లక్షణా చేయవలసి ఉంటుంది. కాని 
లక్షణావృత్తి జఘన్యము(నికృష్ణము,).'ముఖ్యే సమృవతి లక్షణా న న్యాయ్యః 
ముఖ్యవృత్తిచే అర్జావగతి కలుగుచుండగా లక్షణా చేయుట న్యాయము కాదు. 
ఈ వచనానుసారము కర్మధారయ సమాసమునే అభియుక్తులందరు స్వీక 


రించారు. 


18 


అనుబంధ చతుష్టయము అనబడు 


5.శారీరక శబారము 
దధ 


అట్లే ఉపనిషత్తుల అడుగుజాడల్లో నడుస్తూ, ఉపనిషత్పతిపాద్యమగు బ్రహ్మా 


త్మైకత్వమును ప్రతిపాదించు'శారీరకసూత్రము”గూడ*“వేదాన్తోశబ్బముద్వారా చె 
ప్పబడుతుంది.'శరీరమేవ శరీరకం తత్ర భవో జీవః శారీరకః సః సూత్ర్యతే యథా 
తథ్యేన నిరూప్యతే యైస్తాని శారీరకసూత్తాణి'"అథాతో బ్రహ్మజిజ్ఞాసా"(బ్రసూ.1-1-1) 
ఇత్యాదీని. యద్వా శారీరకస్య సూత్తాణి తద్యాథాత్మ్యవాదివేదానాార్థ సంగ్రహవా 
క్యాని (విద్వన్మనోరజ్ఞని) శరీరమే 'శరీరకం 'అని చెప్పబడును.అనగా శరీరము కుత్సి 
తమైనదని అర్థము.ఎందుకనగా-ఈశరీరము నాశవంతమైనది,అనేక దుఃఖాది 
భోగములకు సాధనమున్నది.కావున కుత్సితశరీరము గనుక శరీరక మనబ 
డుచున్నది. "శరీరకే భవః శారీరకః"శరీరములో ఉండువాడు శారీరకుడు. శరీరం 
లో ఉండుట,అనగా శరీరముతో అభేదభ్రమకు విషయమగుట.శరీరసంబంధ 
ముద్వారానే సుఖదుఃఖాది ఉపభోగము సంభవించును. శరీరము జన్మించినచో 
మరియు మరణించినచో ఆత్మయందు'నేను పుట్టాను, నేను మరణిస్తాను'అను 
ఆరోపితవ్యవహారము జరుగుతుంది. కావున ఆత్మయే శారీరకుడనబడును. ఈ 
శారీరకుడే (ఆత్మయే ) పరమాత్మ (పరబ్రహ్మము) అని సకలోపనిషత్తులయొక్క 
తాత్సర్యమును శ్రుత్యనుకూల యుక్తులచే (న్యాయములచే )నిర్ణయించు, వ్యాస 
భగవానునిచే రచింపబడిన సూత్తాత్మక గ్రంథవిశేషమునకే శారీరకసూత్రములు, 
బ్రహ్మసూత్రములు,వేదాన్తసూత్రములని అంటారు.దీనికే న్యాయప్రస్థానము, 
యుక్తి ప్రసానము, అనిగూడ అంటారు. 


౨-0 


బ్రహ్మసూత్ర అధ్యాసభాష్యాంతమున స్వయముగా శ్రిభాష్యకారులు ఇలా 
చెప్పారు.“అస్యానర్ణహేతోప్రహాణాయ ఆత్మై కత్వవిద్యాప్రతిపత్తయే సర్వేవేదాన్నాః 
ఆరభ్యన్తే[యథాచాయమర్హః సర్వేషాం వేదాన్తానాం తథా వయమస్యాం శారీరక 


అద్వైత వేదాన్త భూమిక 


మీమాంసాయాం ప్రదర్శయిష్యామళ”. 


“సకలానర్ణములకు హేతువైన ఈఅధ్యాస నివృత్తికొణకు, తద్దారా ఆత్మైక 
థి ఉం యై ద్వ 
త్వవిజ్ఞానవ్తాప్తికొ లకు _ వేదాన్తములన్ని (ఉపనిషత్తులన్ని ) ప్రవృత్తములైనవి(వి 
చారించబడుచున్నవి).సకలవేదానములకు ఇదేప్రయూజనం అనేవిషయం ఈ 
శారీరకమీమాంసలో మేము ప్రదర్శించనున్నాము”.కావున, బ్రహ్మసూత్రము 

గూడ వేదాన్తశాస్తముగా పరిగణించబడుతుంది. 


"వేదాన్న మీమాంసాశాస్త్రస్య వ్యాచిఖ్యాసితస్యేదమాదిమం సూత్రమ్‌".(బ్ర.సూ. 
భాష్యం1-1-1),వేదాన్నవాక్యకుసుమ గ్రథనార్దత్వాత్సూత్లాణామ్‌ .వేదాన్నవాక్యానిహిసూ 
త్రెరుదాహృత్య విచార్యన్తే.వాక్యార్థవిచారణాధ్యవసాననిర్వృత్తాహి బ్రహ్మావగతిః. 
(బ్ర-సూ.భాష్యము1-1-2)వ్యాఖ్యానమునకు విషయీభూతమగు వేదాన్తమీమాంసా 
శాస్త్రమునకు మొదటిసూత్రము“అధథాతో బ్రహ్మ జిజ్ఞాసా” (బ్ర.సూ.1-1-1)._ సూత్రాలు 
వేదాన్తవాక్యాలు అనే పుష్పాలను గ్రుచ్చడంకోసం ఉద్దిష్టమైనవి.సూత్తాలువేదా 
న్తవాక్యాలను ఉదాహరించి వాటి అర్జాన్నిగూర్చి విచారిస్తాయి.బ్రహ్మసాక్షాత్కా 
రం వాక్యార్ణవిచారణచేసి దానిని నిర్ణయించడంచేత కలుగుతుంది.కాని,అను 
మానం మొదలైన ఇతర ప్రమాణాలచేత కలిగేదికాదు. (బ్ర.సూ.1-1-2) 


శ్రిభాష్యకారులయొక్క ఉపరోక్తవాక్యాలనుబట్టి శ్రీబాదరాయణాచార్యులగు వేద 
వ్యాసభగవానులచే ప్రణీతమైన బ్రహ్మసూత్రములనబడు శారీరకమీమాంసా 
శాస్త్రమునకు వేదాన్తవాక్యవిచారణ ముఖ్యకార్యముగా,బ్రహ్మాత్మైకత్వ అవగతి 
(జ్ఞానము )/గౌణకార్యముగా మరియు బ్రహ్మసాకాత్కారము అవధి(ఫలము)గ- 
లదిగా తెలియబడుచున్న ది.ఉపనిషత్తులలో ఎక్కడెక్కడ సందేహాన్ని కలిగిం- 


చేవాక్యాలున్నాయో మరియు పురుషబుద్దికి అగోచరమైన సన్నివేశములు 


న్నాయో వాటిని సూత్తాలచే నుదహరిస్తూ విచారించడమైనది. 


20 


అనుబంధ చతుష్టయము అనబడు 


బ్రహ్మవిచారశాస్త్రమనబడు బ్రహ్మసూత్రంలోని- 
అధ్యాయ విషయములు 
శ్లో||శాస్త్రం బ్రహ్మవిచారాఖ్యమధ్యాయాః స్యుశ్చతుర్విధాః! 
సమన్వయావిరోధా ద్వౌ సాధనం చ ఫలం తథా!!(వైయాసికన్యాయమాలా) 


1.సమస్తవేదాన్రములకు బ్రహ్మప్రతిపాదనమునందే తాత్పర్యము గలదని 
చెప్పడానికి శ్రికృష్ణదైపాయనులు“సమన్వయాధ్యాయ”మను ప్రథమాధ్యాయ 


మును రచించినారు. ఈ అధ్యాయములో ఉపనిషద్వాక్యాల అర్జనిర్ణయం 


చేయబడింది.2.సాంఖ్యాదితార్కికమతములకు మరియుఅద్వైతసిద్దానమునకు 
గలుగు విరోధమును పరిహారముచేస్తూ“అవిరోధాధ్యాయ”మను రెండవ అధ్యా 
యమును రచించారు.3.బ్రహ్మవిద్యాసాధనాలనుగూర్చి“సాధనాధ్యాయ” (తృతీ 
యాధ్యాయ)ములో చర్చించడమైనది.4.బ్రహ్మవిద్యాఫలాన్ని ప్రతిపాదించేదిగా 
నాలుగవదగు “ఫలాధ్యాయము”ను రచించడమైనది. 


“వేదాన్తదర్శనం దర్శనేషు సర్వేషు దర్శనీయతమం దర్శనమ్‌” 
సాంఖ్య,యోగ,న్యాయ,మీమాంసాది సమస్తదర్శనశాస్తములలో అద్వైతవేదాన్త 
దర్శనమే అతీవదర్శనయోగ్యము; విచారించి తత్త్వమును అవగతమొనర్చుకొ 
ని అనుభవించుటకు ప్రశస్తమైన దర్శనము.“అనుభవావసానత్వాద్భూతవస్తు 
విషయత్వాచ్చ బ్రహ్మ జ్ఞానస్య” (బ్ర.సూ.భాష్యము1-1-2).బ్రహ్మ సూత్రము వ్యవహారభూ 
మిలో అనేకపేర్లతో పిలువబడుచున్నది. 


బ్రహ్మ సూత్రముయొక్క వివిధనామాంతరములు 


1.సకలఉపనిషత్తులయుక్కతాత్పర్యము బ్రహ్మమునందే ఉంది అని సూత్ర 


అద్వైత వేదాన్త భూమిక 


ములద్వారా సమన్వయించి చెప్పబడినందున“బ్రహ్మసూత్రము”అను పేరుతో 
విఖ్యాతమైనది. 

“సూచనాత్పూత్రమిత్యాహుఃసూత్రం నామ పరం పదమ్‌”(బ్రహ్మోపనిషద్‌) 

శ్లో | అల్పాక్షరమసందిగ్దం సారవద్విశ్వతోనుఖమ్‌, 

స ధి 

అస్తోోమనవద్యశ్చు సూత్రంసూత్రవిదోవిదుః! (పరాశర ఉపపురా.18-13/14) 


అను వచనానుసారము అత్యల్పమగు శబ్దములద్వారా అతిసంకేపముగా 


పరబ్రహ్మస్వరూపమును, తత్సాప్తిసాధనములు, సగుణనిర్గుణఉపాసనలు మరి 


యు విజ్ఞానఫలమగు మోక్షము మొదలగు సమగ్రవిషయాలు సాంగోపాంగ 
ముగా నిరూపింపబడినందువల్లగూడ“బ్రహ్మసూత్రము”అను పేరు సార్థకమైన 
ది.2.బుగ్వేదాదులయిక్క అంతిమసిద్ధాన్తమును దర్శింపజేసినందువల్ల “వీ 
దాన్లదర్శనము”అని వ్యవహరింపబడుతుంది. 3.చతుర్వేదముల ఉత్తర(అంతి 
మ)భాగముయొక్క అనగా వేదశిఖలగు జ్ఞానకాండాత్మక ఉపనిషత్తులయొ 
క్క మీమాంసా (పూజితవిచారణ )చేయబడినందువలన బ్రహ్మసూత్రమునకు" 
త్తరమీమాంసా"అనిగూడఅంటారు. అట్లే4.“దర్శనప్రస్థానమిని, 5.“యుక్తిప్రస్థాన 

మిని,6.“న్యాయప్రస్థానమినిగూడ అంటారు.7.బ్రహ్మసూత్రమునకు'శారీరకమీ 
మాంసా”అనిగూడ నామాంతరము గలదు.“కుత్సితంశరీరం(స్ఫూల,సూక్ష్మ)శరీ 
రకం”.అత్యంతమలిన (హయ )మైన స్టూలసూక్ష్మ శరీరములకు శరీరకం అంటా 
రు.“తత్ర భవ శారీరకమ్‌”ఆ స్టూలసూక్ష్మ శరీరములతో సంబంధపడి వాటిని 
అభిమానించే ప్రతిబింబచైతన్యమునకు (జీవునకు )“శారీరకుడు”అంటారు.“తం 
బ్రహ్మత్వేన కాయతి బోధయతీతి శారీరకంశాస్త్రం”.ఆజీవున్ని బ్రహ్మముతో 
అభిన్నముగా బిధించు శాస్త్రమునకు శారీరకమీమాంసాశాస్తము”అందురు. 


22 


అనుబంధ చతుష్టయము అనబడు 


“మీమాంసా”అనగా“పూజితవిచారణ”.జీవబ్రహ్మైక్యవిచారమే ప్రశస్యతరమైనందు 
న“పూజితవిచారణ”మనబడును.ఎందుకనగా!విచారముచేయకుండా జీవునికి 
పరమపురుషార్ధము (మోక్షము )సిద్ధించదు. ఆపూజితవిచారణ ఈ బ్రహ్మసూత్ర 
గ్రంథముద్వారా చేయబడినందున శారీరకమీమాంసా”అని వ్యవహరింపబడు 
చున్నది. 

ఉపనిషత్తులలో ప్రాణాద్యుపాసనల వర్ణన యేదిగలదో,అది చిత్తశుద్ధి మరి 
యు ఏకాగ్రతద్వారా జీవబ్రహ్మల అభేదజ్ఞానమునకు సాధనము(సహాయ 
ము)న్నందున ఉపాసనలుగూడ జీవబ్రహ్మైక్యమునందే పరమతా త్పర్యము 


గలవైయున్నవి.కావున, వేదాన్తతత్త్వ జిజ్ఞాసువులకు దర్శనీయ (విచారణీయ )శా 


స్త్రము వేదాన్లదర్శనము (శారీరకమీమాంసాశాస్త్రము ).అందుకే, సంప్రదాయుల 
గు వృద్దులు ఇలా చెబుతున్నారు. 


శ్లో॥శాస్త్రం శారీరమీమాంసా, దేవస్తు భగవాన్వయమ్‌ | 
ఆచార్యః శజ్కరాచార్యః సన్లు మే జన్మజన్మని।! 
అర్థం స్పష్టము. 
6.ప్రకరణము 
శ్లో ॥శాస్రెకదేశసంబద్ధం శాస్త్రకార్యాన్నరేస్టితమ్‌ | 
ఆహుః ప్రకరణం నామ గ్రంథభేదవిచక్షణాః ॥ (పరా.ఉపపు.18-21) 


అర్హము:--దేనియందు శాస్త్రముయొక్క సమస్త ప్రతిపాద్య విషయములు 
చర్చింపబడక,ఏకదేశముతో సంబంధపడి అనగా కొన్ని విషయములు మాత్రమే 
ప్రతిపాదింపబడుతాయో మరియు శాస్త్రముయొక్క డ కార్యాంతరమునందే 


అద్వైత వేదాన్త భూమిక 


ఉద్దేశముగలదై,శాస్త్రముయుక్క ఆశయమునే(అభిపాయమునే) అన్యాన్యప్రక్రి 
యలచే ప్రతిపాదించు గ్రంథవిశేషమునకు“ప్రకరణము”అని గ్రంథభేదమునెజిం 
గిన విద్వత్పురుషులు చెబుతారు. 


అధికారియగు ఆత్మతత్త్వజిజ్ఞాసువునకు శారీరకమీమాంసాశాస్త్రమే (బ్రహ్మ 
సూత్రమే)పరమాదరణీయమని తెలిసికుంటూ వచ్చాము.కావున, ఈ'అద్వైత 
వేదాన్న భూమిక”అను గ్రంథమూవేదాన్నదర్శనమ”ను శాస్త్రముయొక్క ఏకదే 
శముతో సంబంధపడిఉంది.శారీరకమీమాంసాశాస్త్రముయొక్క అర్థము (ప్రయో 
జనము)"మోక్షము"మరియు విషయము“బ్రహ్మాత్మె కత్వము”. బ్రహ్మాత్మైకత్వ 
అవగతి (నిరుణబ్రహ్మవిద్య = బ్రహ్మ సాక్షాత్కారము) ముఖ్యఉద్దేశ్యముగలదై ఉంది. 
అనగా! విస్పత ఉత్తరమీమాంసాశాస్త్రములో సగుణనిర్లుణఉపాసనలు మరియు 
పరపక్షనిరాసాది విచారాంతరముచేస్తూ, బ్రహ్మ విద్యాప్రతిపాదనముచేయబడింది 
కాని,ఇక్కడ (ప్రకరణములో )కేవలము నిర్లుణబ్రహ్మవిద్యకు వలసిన తత్సాధన 


నిరూపణ మాత్రము చేయబడుచున్నందున  శాస్తెకదేశసంబద్దమై ఉన్నది. 


మరి యు,వేదానదర్శనముయొక్క ముఖ్యకార్యము వేదాన్తవాక్యవిచారము, 
అట్లే,కార్యాన్తరము (గౌణకార్యము అవగతి = బ్రహ్మాత్మైకత్వవిజ్ఞానము ) నకుసాధన 
ములను ప్రతిపాదించుటయే ప్రధాన విషయముగలదైయున్నందున (ప్రకరణల 
క్షణము సమన్వయమగుచున్నందున)ఈగ్రంథము"ప్రకరణగ్రంథము” అని సి 
ద్దించినది. 


7.శాసము 
ఇ 


ప్రసంగవశమున ప్రకరణమంటే యేమిటో తెలుసుకున్నాము.దానికి ఆను 
షంగికమగు“శాస్త్రము”అను శబ్బార్మమును తెలిసికొనుట అత్యంతావశ్యకము. 


“శాస నాచ్చాస్త్రమ్‌ "అథవా 'శిష్యతే ఒను శిష్య తేబోధ్యతే ఒనే నాపూర్వోఒర్జః( అజ్ఞాతో జ 


24 


అనుబంధ చతుష్టయము అనబడు 


రు) ఇతిశాస్తం-వేదః:,తదుపజీవిస్మృతీతిహాసపురాణాదిచ” శాసనముచేయునది 
శాస్త్రమనబడును.శాసనమనగా మనుష్యుణ్ణి ఏదైనా కార్యమునందు ప్రవృత్త 
ము(ప్రేరణ)చేయుట లేక నివృత్తముచేయుట.వేదాదులు మనుష్యులను 


స 
త్కృర్మలయందు ప్రవృత్తమగుటకు మరియు అసత్కార్యములనుండి నివృత్త 


మగుటకు ఆదేశిస్తాయి.అందుకే'శాస్త్రము” అనబడుతాయి.ముఖ్యంగా కర్తవ్య, 
అకర్తవ్యములను బిధీంచు గ్రంథవిశేషమునకు శాస్త్రమందురు.ఏదైనా క్రియా 
నుష్టానమునందు పురుషుణ్ణి ప్రేరేపించు (ప్రవర్తక)వాక్యము విధివాక్యమనబ 
డును.ఉదా: “అగ్ని హోత్రంజుహుయాత్స్వర్గకామః” (మై.సం.1-8-6)“దర్శపూర్ణమా 
సాభ్యాం స్వర్గం భావయేత్‌”(ఆ.శ.సూ.3-14-81),“'యజేతస్వర్గకామః” స్వర్గమును 
కోరువాడు అగ్నిహోత్రమను యాగముననుష్టించవలెను.అట్లే ఇంద్రియకాము 
లు,పుత్రకాములు, స్వారాజ్యకాములు,భూతి (ఐశ్వర్య )కాములు,పశుకాములు, 
బ్రహ్మవర్పస్కాములు మొదలగువారికి,వారివారి యభీష్టము నెరవేర్చుటకు 
అనేకకర్మలను విధానముచేసింది శాస్త్రము.మరియు అనర్ధ హితువులగు 
అసత్కార్యములనుండి విముఖులనుచేసి పాపప్రవృత్తిని ప్రతిఘటించు వాక్య 
ములు నిషధవాక్యములనబడును.ఉదా:- “కలళ్చుం న భక్షయేత్‌”, (గీతాభాష్యమ్‌ 
13-2)“సురాంనపిబేత్‌”,“మాంసంనభక్షయేత్‌”ఇత్యాదులు. కలంజమునుభుజించ 
గూడదు.ఏవిధమైన మద్యపానము చేయరాదు.మాంసమును భుజించరాదు. 
(అభక్ష్య్యభక్షణము, అపీయపానముచేయగూడదు ) ఈమొదలగునవి నిషిధవాక్య 
ములు. కలంజమనగా_ 


శ్లో॥విషాక్తేనైవ బాణేన హతా యౌ మృగపక్షిణా। 


తయోర్మాంసం కలంజం స్యాచ్చుష్కమాంస మథాపి వా ॥(శబ్బశక్తిప్రకాశికా.ప్ప.411) 


అద్వైత వేదాన్త భూమిక 


అర్ధము:--విషముబూసిన బాణముచే కొ ట్టగా చంపబడిన మృగ(లేడి )మరి 
యు పకులయొక్కమాంసమును లేదా శుష్క (ఎండు )మాంసమును కలంజ 
మందురు.ఉపలక్షణముగా ఎర్రవెళ్ళిపాయలను,మరియే యితర ప్రాణులయొ 
క్క మాంసమునుగూడ భకించగూడదని వేదము “కలగ్థాంనభక్షయేత్‌” అని 
నిషిధించినది. 


కర్తవ్యాకర్తవ్యములను జ్ఞాపకము చేయుచున్నందున “శాసనాచ్చా సం” 
— ఐవి లో ఏ ఆ 

అని చెప్పబడినది.అయితే కేవలము విధినిషిధపరక గ్రంథవిశేషమునకే శా 
స్రమంటారు-అని ఇంతేగాదు,మరేమనగా“శంసనాత్‌ శాస్త్రమ్‌”ఏదైనా గూఢత 
త్త్యమును“శంసన్‌”అనగా ప్రతిపాదించే గ్రంధవిశిషమునకుగూడ శాస్త్రమంటారు. 
“ఏష సర్వేషు భూతేషు గూఢాత్మా న ప్రకాశతే”(కఠ.1-3-12)ఈ ఆత్మ సకల 


ప్రాణులలో నిగూఢమైయున్నందున తెలియబడుటలేదు-అని చెప్పబడినట్లు 


గా బ్రహ్మతత్త్వమతిగోప్యమైనది.అటువంటి పరమరహస్యమైన బ్రహ్మతత్త్యము 


ను ప్రతిపాదించు వేదాంతములు (ఉపనిషత్తులు )/గూడ“శాస్త్రమ్‌”అని చెప్పబ 


డుతాయి. 
భామతీకారులగు శ్రీవాచస్పతిమిశ్రులవారు 1-1-4 బ్ర.సూ.లో ఇలాసెలవిచ్చారు. 
అపిచ వేదాన్తానాం వేదత్వాత్‌ శాస్త్రత్వ ప్రసిద్ధిరస్తి, ప్రవృత్తి నివృత్తి 
పరాణాం చ సందర్భాణాం శాస్రత్వమ్‌ | 
యథాహు:--ప్రవృత్తిర్వా నివృత్తిర్వా నిత్యన కృతకేన వా। 
పుంసాం యేనోపదిశ్యేత తచ్చాస్త మభిధీయతే॥ (శ్లోకవార్తికము.శబ్దపరి.శ్లో.4) 


వేదాన్తవాక్యములు వేదమే అయినందున'శాస్తము”అనబడును. ప్రవృత్తి 
నివృత్తిపరక పదసందర్భమే శాస్త్రపరిభాషలోవస్తుంది.నిత్యమగు అపౌరుషేయ 


26 


అనుబంధ చతుష్టయము అనబడు 


వేదముద్వారాగాని,కృతకము (అనిత్యమగు )పౌరుషేయ స్మృతీతిహాసపురాణాది 
పదసందర్భముచేతగాని పురుషులను ఏదైనావిషయము (క్రియ) నందు ప్రవృ 
త్తిని లేక ఏదైనవిషయము (అనర్థకారియగుపాపప్రవృత్తి )నుండినివృత్తిని బీధిం 
చు పదసందర్భమునకు“శాస్త్రము”అంటారు.నిష్కర్షయేమనగా! విధినిషేధము 
లను బభధించునటువంటి మరియు నిగూఢమగు బ్రహ్మతత్త్వమును ప్రతిపా 
దించు వాక్యసందర్భమునకుగూడ శాస్త్రమందురు. అందువలన మనుష్యుల 
కు శాస్త్రమే ప్రమాణము. 


శ్లో[శాసనాచ్చంసనాచ్చైవ శాస్త్రమిత్యుచ్యతేబుధైః। 


శాసనం ద్వివిధం ప్రోక్తం శాస్త్ర లక్షణవేదిభిః॥ 


శ్లో॥తతైకం విధిరూపేణ తదన్యత్పతిషేధతః 


శంసనం భూతవస్తే కవిషయం న క్రియాపరమ్‌ ॥(పరాశర ఉపపు.18-2/3) 
అర్హము:“శాసనాచ్చాస్త్రమ్‌”మరియు“శంసనాచ్చాశాస్త్రమ్‌”అని రెండు 
థి బత ౫ ఆ 
విధములగు పుత్సత్యర్ణము బుధజనులచే చెప్పబడుచున్నది. అందులో 
శాసనము పునః రెండుప్రకారములున్నదని శాస్త్రలక్షణము నెటింగిన శాస్ర 
వేత్తలచే చెప్పబడుతుంది. ఒకటి విధిరూపమని,రెండవది ప్రతిషధరూపమని. 
శాసనము అనగా ఆదేశించునది. మానవులకు కర్తవ్యాకర్తవ్యములను బ్‌ధి 
స్తూ సత్కర్మలయందు ప్రవృత్తిని,దుష్కర్మలనుండి నివృత్తిని ఆదేశిస్తూ క్రియా 
సాధ్యములగు లోకపరలోకసంబంధ ఫలములను తెలియజేస్తుంది శాసనా 
త్మకశాస్తము.ఇక శంసనాత్మకశాస్త్రము నిత్యసిద్ధము అనగా క్రియాసాధ్యము 
చే చే ® 
కానిదగు బ్రహ్మవస్తువునుమాత్రం బీధిస్తుంది.ఈ శంసనాత్మకశాస్తము-- వేదా 
న్రములనబడు ఉపనిషద్బాగము. 


అద్వైత వేదాన్త భూమిక 


“అపిచ వేదాన్తానాం వేదత్వాచ్చాస్తత్వ ప్రసిద్ధిరస్తి” అని శ్రీవాచస్పతి 
మిశ్రులవారు సూచించిన ప్రకారంగా వేదశిరస్సులగు వేదానములనబడు 
ఉపనిషత్తులుగూడ వేదమే.కావున శాస్త్రము అని ప్రసిద్ది. “శంసనాచ్చాస్రమ్‌” 
అను వ్యుత్పత్యనుసారము వేదాన్తశాస్త్రము అనాద్యజ్ఞానముచే ఆవృతమైన 
జీవులయుక్క నిజస్వరూపం--ప్రత్యగభిన్నపరబ్రహ్మతత్వము క్రియాసాధ్యము 
కాదంటూ నిషేధిస్తూ కేవలము సమ్యగ్విచారజనిత అప్రతిబద్ధ దృఢాపరోక్షబ్ర 
హ్మజ్ఞానమను చరమసాక్షాత్కారముచేతమాత్రమే అనుభవగమ్యమను తలే 


థె 
మును బధిసూ,మోక్షమునకు బ్రహ్మాత్మె కత్వవిజ్ఞానమే ఏకైకసాధనమని తెలి 


8.ప్రమాణము 


“తస్మాచ్చాస్తంప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ” ॥(గీత.16-24) 


అరము:-ఏది కర్తవ్యము,ఏది అకర్తవ్యము అనే వ్యవస్థచేయడంలో నీకు 


శాస్త్రమే ప్రమాణము. 


తత్ర ప్రమాకరణం ప్రమాణమ్‌.తత్ర స్మృతివ్యావృత్తం ప్రమాత్వమ్‌--అనధిగ 
తాబాధితాసనిగ్ధార్ణవిషయకజ్ఞానత్వమ్‌. (వే.పరిభాషప్రమకు యేది కరణమో (అసా 
ధారణకారణమో)అది ప్రమాణమనబడును. అట్లీ, అనధిగతము (స్వ అవ్యవహిత 
పూర్వక్షణావచ్చిన్నజ్ఞానవిషయభిన్నము ) అనగా యేపదార్థముయొక్క జ్ఞాన 
ము వర్తమానమునందు కలుగుచున్నదో,ఆ జ్ఞానముకలుగుటకు పూర్వక్షణ 
ములో ఆవస్తువుకు సంబంధించిన జ్ఞానములేకుండుట అంటే పురుషునికి 
ఆపదార్థము ఇంతకుముందు తెలియబడనిదై యుండాలి.మరియు అబాధిత 
మై(జ్ఞానాంతరముచే బాధింపబడనిదై)యుండాలి మరియు ఎలాంటి సం- 


28 


అనుబంధ చతుష్టయము అనబడు 


దేహములేనిదై యుండాలి.అటువంటి అర్థము (విషయము )నకు సంబంధిం 
చిన జ్ఞానమునకు" ప్రమాఅంటారు.“అయంఘటఃఇది ఘటము (కుండ )అను 
జ్ఞానముకలుగుటకు పూర్వము ఆఘటము అనధిగతము (అజ్ఞాతము )న్నది. 
మరియునా యం ఘటూ(ఇది ఘటము కాదు)అను ఘటనిషేధజ్ఞానమునకు 
విషయమగుటలేదు.అనగా బాధింపబడుట లేదు.అందువల్ల ఆ ఘటము అ 
బాధితమున్నది.మరియు దానికి సంబంధించిన సందేహంగూడలేదు.కావున 
“ప్రమ” లక్షణము సమన్వయమగుచున్నది. 


“ఇదంరజతమ్‌”ఇత్యాకారక భ్రమజ్ఞానమునందు రజతము (ముత్యపుచిప్ప 
యందు బ్రాాన్తిచే కనిపించు వెండి ) పూర్వము అనధిగతమై (తెలియబడనిదై) 
యున్నప్పటికిని,“నేదంరజతమ్‌”ఇత్యాకారక నిషిధజ్ఞానముచే బాధితమగుచు 
న్నది.అనగా*“ఇది రజతము కాదు”అని మిథ్యాత్వనిశ్చయము గావింపబడుచు 


న్నది. అందుకని, “ప్రమ” లక్షణము బాన్తిస్థలములో అతివ్యాప్తమగుటలేదు. 


అట్లే,స్మృతికి విషయము అబాధితమున్నప్పటికిని అనధిగతముండదు,మరే 
మనగా అధిగతమే (పూర్వముతెలియబడినదే ) ఉంటుంది. కావున'“ప్రమోలక్షణ 
ము సృతియందుగూడ అతివ్యాప్తియగుటలేదు. 


కావున,వేదాన్తశాస్తము--అనధిగతము, అబాధితము మరియు అసందిగ్బార్ధ 
మునగు ప్రత్యగభిన్న బ్రహ్మముయొక్క ప్రమ అనగా యథార్ధజ్ఞానమును కలుగ 
జేయుటకు అసాధారణకారణము (సాధనము )న్నందున ప్రమాణముగా స్వీకరిం 
పబడినది మరియు“ అజ్ఞాతార్థజ్ఞాపకం ప్రమాణమ్‌”అను“ప్రమాణ” లక్షణము 
గూడ వేదాన్తశాస్తమునకు ఘటించుచున్నది. 


కర్తవ్యాకర్తవ్యములను బ్‌భించు విధినిషిధాత్మక వేదభాగము,పంచాగ్ని 
విద్య,దహరవిద్య,సంవర్షవిద్య,వైశ్వానరవిద్య,శాండిల్యవిద్య-- ఇత్యాది ఉపాసనల 


అద్వైత వేదాన భూమిక 


RIS 


ను బిధించు వేదభాగము,అట్లే,స్మృతీతిహాసపురాణాదులుగూడ శాస్తములేయ 
ని తెలిసికుంటూ వచ్చాము.అందువల్లనవియును ప్రామాణికములే.ఎందుకం 


టే వాటియందుగూడ “అనధిగతాబాధితాసందిగ్దార్దబథ కత్వమ్‌”అను“ప్రమాణ”ల- 


క్షణము ఘటిల్లుచున్నది. వీటిచే బధింపబడు స్వారాజ్యప్తాప్తి, సంతానప్పాప్తి, 
ఐశ్వర్యప్తాప్తి ఇత్యాది లౌకికఫలములు మరియు స్వర్గాది పరలోకసంబంధమ 
గు ఫలములు వ్యవహారదశలో అబాధితములు. శ్రిశంకరాచార్యులకు 
పూర్వీకులైన,బ్రహ్మవేత్తయగు సుందరపాండ్య అను ప్తాచినాచార్యులు ఈ 
క్రిందివిధంగా చెప్పియున్నారు. 


శ్లో||దేహాత్మప్రత్యయో యద్వత్‌ ప్రమాణత్వేన కల్పితః। 
లౌకికం తద్వదేవేదం ప్రమాణంత్వాత్మనిశ్చయాత్‌!! (బ్రసూ.భాష్యము 1-1-4చివరలో) 
అర్ధము:--దేహమే ఆత్మ అనే జ్ఞానం బ్లాన్తి మూలకమే అయినా వ్యవహారా 
నికి సంబంధించినంతవరకు అది ప్రమాణముగా ఎట్లు వైదికులచేత ప్రతిపా 
దించబడినదోఅట్లే బెపనిషదులకుగూడా ఈలాకికవ్యవహారమంతా ఆత్మసాక్షా 
త్కారంకలిగే వరకు ప్రమాణమే.పారమార్థిక సత్తచేత కాదు.“వేదా అవేదా భవ 
న్తి”(బృ.4-3-22)వేదములు అవేదములగుచున్నవి.“లోకాఅలోకా భవన్ని”(బృ.4-3- 
22) లోకములు అలో కములగుచున్న వి.“యత్రత్వస్యసర్వమాత్మైవాభూ త్తత్కేన 
కంపశ్యేత్‌”(బృ.4-4-15)బ్రహ్మసాకాత్కారానన్తరం జ్ఞానిదృష్టిలో సర్వము ఆత్మయే 
(తానేఅయినదశలో ఏసాధనముచే దేనిని చూడగలడు?అనగా సమస్తదేహా 
దికప్రపంచము బాధింపబడును.“బాధ * = మిధ్యాత్వనిశ్చయము"”అనిఅర్థము. 


* శ్ల||సాకాత్కతేత్వధిష్టానే సమనంతరనిశ్చితిః। అధ్యస్యమానం నాస్తేతి బాధ ఇత్యుచ్యతే 


బధైః॥| (వేదాన్తసిద్దాన్లముక్తావళి-కారికా40);నిపాధికం వా నిరుపాధికం వా పూర్వం ప్రతీతిర్యదిహా 


30 


అనుబంధ చతుష్టయము అనబడు 


స్తి తస్య,జ్ఞానాంతరాసత్త్వ తయా ప్రతీతి: స బాధఇత్యుక్తఇహ ప్రవీణైః।| (స్వానుభవాదర్శః 64) 

అధిష్టాన జ్ఞానోత్తరక్షణములో ప్రతిపన్న ఉపాధియందు అధ్యస్యమానమగు జగత్తు మూడు 

కాలములలో అత్యంతాభవమున్న దను నిశ్చయజ్ఞానము కలుగుతుంది. ఈ అజ్ఞానతత్కా 

ర్యముయొక్క తైకాలికాభావనిశ్చయమునకే విజులచే“బాధ”అని చెప్పబడుచున్నది.అన 
ఆ (ay 

గా,అధిష్టానసాక్షాత్కారానంతరము (నిపాధికము లేక నిరుపాధికమునగు )అధ్యస్త పదార్హ 


మనునది ఏమీ లేదు అను నిశ్చయమునకే “బాధ” లేక “బాధము” అంటారు. 


“యత్రహి ద్రైతమివ భవతి తదితర ఇతరంపశ్యతి”(బృ.4-4-15)కాని, 
సంసారదశలోమాత్రము లోకలోకాంతరములతోసహితమగు సంపూర్ణప్రపంచ 
ము అబాధితము.“ఎక్కడ ద్వైతము--సత్యమువలె తోచునో అక్కడే ఒకరు 
మరొక దానిని చూచెదరు”. 

కావున,వేదస్మృతితిహాసపురాణాది సకలశాస్తముల పరమతాత్సర్యము 
బ్రహ్మాత్మై కత్వప్రతిపాదనమునందే ఉన్నందున వ్యవహారదశలో ప్రమాణములే. 


అందుకే“తస్మాచ్చాస్తం ప్రమాణం తే కార్యాకార్యావ్య వస్థితా”అనంటూ శ్రీకృష్ణ 


పరమాత్మ శ్రిమద్భగవద్ధీత 16-24 లో సెలవిచ్చియున్నారు. 


“అజ్ఞాతజ్ఞాపకం ప్రమాణమ్‌”అని చెప్పబడిన ప్రకారము మనుష్యులకు 
ప్రత్యకానుమానములకు అగమ్యములగు 'ప్రేయస్సు,*శ్రేయస్సులగు స్వర్గ, 
మోక్షములగూర్చి బీధీస్తుంది--ప్రమాణభూతమగు శాస్త్రము (వేదము). పూర్వ 
మీమాంస వార్తికకారులగు శ్రీకుమారిలభట్టుగారు ఇలా చెప్పియున్నారు. 


1 *విషయాభిముఖ్యేన ఉదేతీత్యభ్యుదయో విషయాధీనం సుఖం స్వర్గాదికమ్‌।నిత్యం 


నిరపిక్షం శ్రేయో నిశ్రేయసం_మోక్షః।(రత్న ప్రభ) 


అద్వైత వేదాన్త భూమిక 


వేదము అనగా-శ్లో||ప్రత్యక్షేణానుమిత్యా వా యస్తూపాయో న బుధ్యతే। 
ఏనం విదన్తి వేదేన తస్మాద్వేదస్య వేదతా॥ 


అర్ధము:--ప్రత్యక్షప్రమాణముచేతగాని, అనుమాన ప్రమాణముచేతగాని (స్వర్గ, 
మోక్షములకుసంబంధించిన ) ఏజపాయము= సాధనము తెలియ బడదో,(దాని 
ని) ఆజపాయమును వేదము తెలియజేస్తుంది. అదియేవేదముయుక్క వేదత్వ 
ము.(విద = జ్ఞానే = తెలిసికొనుట ) అలమితివిస్తరేణ. అథ ప్రకృతమనుసరామ:. 

తతః అన్యాంశ్చ సనకసనన్దనాదీనుత్పాద్య నివృత్తిలక్షణం ధర్మం జ్ఞానవైరాగ్య 
లక్షణం గ్లాహయామాస!ద్వివిధో హి వేదోక్తో ధర్మః ప్రవృత్తిలక్షణో నివృత్తిలక్షణః 
చ!! (శ్రిమద్భగవద్గీతా ఉపిట్టాతభాషమ్‌) 

తరువాత సనక-సనందనాదులను సృష్టించి వారికి జ్ఞానం వైరాగ్యం అనే 
స్వరూపముగల  నివృత్తిలక్షణధర్మమును బభించాడు--భగవంతుడు. ఆయా 
వర్ధాశ్రమములకు శాస్త్రముచే విధానముచేయబడిన కర్మలను ఆచరించుట 
యను ప్రవృత్తిలక్షణమను ధర్మమును మరియు వాటినుండి విరమించి జ్ఞాన 
మార్గమునవలంబించుటయను నివృత్తిలక్షణమను ధర్మమును లో కహితార్థ 
ము ప్రకటముజేసెను. 


శ్లో||సంసారమేవ నిఃసారం దృష్ట్వా సారదిదృక్షయా! 
ప్రవ్రజన్త్యకృతోద్వాహాః పరం వైరాగ్యమాశ్రితాః॥। 


ప్రవృత్తిలక్షణం కర్మ జ్ఞానం సన్యాసలక్షణమ్‌! 


తస్మాజ్ఞానం పురస్కృత్య సన్యసేదిహ బుద్దిమాన్‌!!(నారదపరి.3-15,16) 


శ్లో||కర్మణా బధ్యతే జన్తుర్విద్యయా చ విముచ్యతే! 


32 


అనుబంధ చతుష్టయము అనబడు 


తస్మాత్కర్మ న కుర్వన్తి యతయః పారదర్శినః! | (సన్యానిపనిషత్‌ 2-18) (శాం.ప.241-7) 
సంసారము సారహీనమైనదని చూచి,పరమవైరాగ్యమునాశ్రయించి వివేకి 


పురుషులు సారభూతవస్తువగు ఆత్మతత్త్వమునెటుంగదలచి వివాహము చేసి 
కొనకుండా “బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్‌ అధవా యదహరేవ విరజేత్‌ తదహరేవ 
ప్రవ్రజేతీ”(జాబాలదర్శనోపనిషత్‌ 4)అని చెప్పబడినట్లు బ్రహ్మచర్యమునుండియే 
సన్యసించెదరు.కర్మ ప్రవృత్తిమార్గము (ప్రయోమార్గము),సన్యాసము జ్ఞానమార్గ 
ము(శ్రేయోమార్గము-మోక్షమార్గము).జీవుడు కర్మచేత బంధింపబడును, జ్ఞాన 
ముచేత బంధవి ముక్తుడగును.అందువలన,తత్త్వమునెణిగన యతులు సర్వ 
కర్మలను విధిపూర్వకముగా విడిచిపెట్టుదురు (సన్యసించెదరు). 

కిం ప్రజయా కరిష్యామో యేషాం నో౭యమాత్మా౭యం లోకః ఇతి! తే హస్మా 
పుత్రెషణాయాశ్చ విత్తెషణాయాశ్చ లోకైషణాయాశ్చ వ్యుత్ణాయాథ భిక్షాచర్యం 
చరన్సి!! (బృ.4-4-22) 


ప్రజలతో (సంతనానముతో ) మాకేమి ప్రయోజనము?మోక్షకాములమగు మా 
కు ఆత్మలోకమే అభీష్టమున్నది--అని యిట్లు ముముక్షుపురుషులు పుత్రే 
షణమునుండి, విత్తేషణమునుండి,లోకేషణమునుండి పైకిలేచి భికాచర్యమును 
స్వీకరింతురు(సన్యసించెదరు). 


“పరీక్ష్యలోకాన్కర్మచితాన్మ్రాహ్మణో నిర్వేద మాయాన్నాస్త్యకృతఃకృతేన | 


తద్విజ్ఞానార్థంస గురమేవాభిగచ్చే త్సమిత్పాణిః శోత్రియం బ్రహ్మనిష్ణమ్‌ ॥” 
(ముం.1-1-12)"యత్కృతకం తదనిత్యమ్‌" ఎదికర్మజన్యమో అది అనిత్యము 


అను న్యాయానుసారము,లోకలోకాన్తరములలోని ఫలోపభోగములన్ని యును 
కర్మ సాధ్యములు గనుక అనిత్యములే (అశాశ్వతములే )అనిబాగుగా విచారిం 


అద్వైత వేదాన్త భూమిక 


చి వాటిపట్ల పరమవైరాగ్యమును పొది,కేవల మోక్షకామియగు అధికారి 


౧ 


పురుషుడు బ్రహ్మాత్మైకత్వవిజ్ఞానముకొఅకు శ్రోత్రియుడు మరియు బ్రహ్మని 


~~ 


షుడు అయిన సద్భురుదేవుని శరణాగతినొంది,వారియొక్క ముఖారవింద 


మునుండి తత్త్వమస్యాదివాక్యరూప వేదాన్తశాస్త్రమును  శ్రుతిషడ్లింగసహిత 


ముగ శ్రవణాదులు చేస్తాడు.విధినిషేధరూప సమస్తకర్మలను శాస్తోక్తప్రకారము 


గా పరిత్యజించి కేవలము వేదాన్తశాస్తమునే ఆశ్రయిస్తాడు. 


శ్రుతిస్మృతులలో చెప్పబడినరీతిగా మోక్షకామియగు యే అధికారిపురు 
షుడు శ్రద్దాభక్తిపురస్సరముగా వేదాన్తశాస్తమును మరియు సధ్గరువులను 
ఆశ్రయించి యే ప్రత్యగభిన్నపరబ్రహ్మతత్తృమును దెలిసికొని జన్మమరణరూప 
సంసారమునుండి ముక్తుడగుటకు ఇచ్చగించుచున్నాడో, ఆ వేదాన్త శాస్త్రమున 
కు అనుబన్టములేమిటి? వేదాన్లశ్రవణమునకు అధికారి యవరు?అధికారి 
కర్తవ్యమేమిటి? గురులక్షణములేమిటి? గురుసేవా ప్రకారమెట్టది? ఈముదలగు 
సమగ్ర విషయములను తెలిసికొనుట ముముకువులకు అత్యంతావశ్యకమై 
యున్నది.కావున,పై విషయములను సత్పురుషుల అడుగుజాడలననుసరి 
స్తూ యథామతిగా సవిస్తరముగా తెలిసికొనుటకు ప్రయత్నించెదము. 


34 


అనుబంధ చతుష్టయము అనబడు 


షు 


రు 
9.మంగళాచరణము 


శే ప్రత్యక్పమాణకమసత్యపరాక్పభేదం, 
ప్రక్షీణకారణవికారవిభాగమేకమ్‌! 
చైతన్యమాత్రపరమార్ణనిజస్వభావం, 


ప్రత్యశ్చామచ్యుతమహం ప్రణతో ఇస్మి నిత్యమ్‌|॥(సంక్షేపశారీరకము 1-3) 


ప్రత్యక్స్వరూపమే దేనియందు ప్రమాణమో,పరాగూప బుద్ధి,ఇన్టియ, ప్రపంచ 


బేదము దేనియందు సర్వథా అసత్యమో(బాధితమో);మాయా,ఆకాశాది కార్య 
కారణవిభాగము జ్ఞానముచేత దేనియందు బాధింపబడుచున్న వో ;దైతన్యస్వ 
రూపమే దేనియొక్క వాస్తవస్వరూపమో;ఏకమై ప్రత్యగాత్మచేనభిన్న అచ్యుతస్వ 
రూపమగు యే పరమపదము గలదో,దానికి నేను ప్రతినిత్యము ప్రణమిల్లు 
చున్నాను. 


“ఏకమ్‌” అను విశేషణయుక్త ప్రత్యక్‌ మరియు అచ్యుత శబ్బములచే 
ఏకవిభక్తిబలముచే జీవబ్రహ్మల ఏకత్వమను మహావాక్యార్ధరూప అఖండార్థము 
వ్యక్తమగుచున్నది.సత్యజ్ఞానాది విభిన్న పదముల వాచ్యార్థములలో ఏకత్వము 
సంభవించనప్పటికినీ లక్ష్యభూత దైతన్యమాత్రము అభిన్నమే. “బైతన్యమాత్రమే 
వ పరమార్గోజత్యన్తాబాధ్యః,పరమానస్థరూపత్వాత్‌, పరమప్రయోజనరూపత్వాత్‌, 
అనౌపాధికస్వభావత్వాద్వా”!|పరాగూపమగు బాహ్య దేహాదికప్రపంచము (మా 
యా తత్కార్యరూప)దృశ్యవర్గ్షము అత్యన్త అసత్‌(బాధితము)గావున ప్రత్యగభి 
న్నపరమాత్మయుక్క అద్వితీయత్వమునకు హాని లేదు.అందువల్ల కార్యకార 


అద్వైత వేదాన్త భూమిక 


ణవిభాగరహిత నిర్వికార అఖండైకరస మహావాక్యార్థరూప ప్రత్యగభిన్న పరమా 
త్మ(నిర్గుణవస్తువు )యొక్క స్మరణాత్మక మంగళము చేయబడినది. 


1.జీవబ్రహ్మల ఏకత్వము సకలవేదాన్తములకు (ఉపనిషత్తులకు ) ప్రతిపాద్య 
విషయము.“అజ్ఞాతబ్రహ్మవిషయం జ్ఞాతం బ్రహ్మ ప్రయోజనమ్‌”అను అభియు 
క్తోక్తి ప్రకారము అజ్ఞానకాలంలో వేదాన్తప్రతిపాద్య విషయమే జ్ఞానోత్తరకాలంలో 
ప్రయోజనమౌతుంది.మోక్షరూప ప్రయోజనము మరియు బ్రహ్మవస్తువు ఈ 
రెండు భిన్నములుకావు.2.సర్వానర్థ అత్యన్తనివృత్తి బ్రహ్మానన్ట పాప్తి యేది 
గలదోఅదియే (మోక్షము ) ప్రయోజనము. 3.ప్రయోజనప్తాప్తికామో =ఒధికారి.4.సం 
బన్ధ్థము యథాయోగ్యమూహనీయము.పై మంగళళ్చేకంలో ప్రత్యక్‌ మరియు 
అచ్యుత శబ్దములచే జీవబ్రహ్మైక్యరూప విషయము సూచింపబడినది.తదాధా 
రముగా అనుబన్ధచతుష్ట్రయమును ఊహించవలయును. ఈ అనుబన్ధచతుష్ట 


య నిరూపణమే ప్రకృత గ్రంథముయుక్క ప్రతిపాద్య విషయము. 
శు ఓంకారరూపం త్ర్య 
త్రెగుణ్యాతీతనీలం కలయతి మనసస్తేజసింధూరమూర్తిమ్‌। 


హమితిచ పరం యత్స్వరూపం తురీయం, 


యోగీంద్లా బ్రహ్మరంధ్రే సకలగుణమయం శ్రీహరేంద్రేణ సంగం, 
గం గం గం గం గణేశం గజముఖమభితో వ్యాపకం చిన్నయని!! 


ప్రణవస్వరూపుడును,త్రిగుణాత్మకమగు ప్రకృతికి పరమైనవాడును,తురీయ 
రూపుడును,.మనస్సును ప్రకాశింపజేయువాడును,తేజోరూపు డును,సింధూర 
కాంతిగలవాడును,సకలకళ్యాణ గుణమయుడును,గజ ముఖుడును,సర్వవ్యా 
పియునగు విఘ్నేశ్వరుని యోగులు బ్రహ్మరంధ్రమున పరబ్రహ్మైక్యము కొజకై 


36 


అనుబంధ చతుష్టయము అనబడు 


ధ్యానించుచున్నారు. (సంకష్టహరణ గణేశాష్ట్రకమ్‌ 1) 
శ్లో||వంశీవిభూషిత కరాన్నవనీరదాభాత్‌, 
పీతాంబరాదరుణబింబఫలాధరో ష్టాత్‌! 


పూర్ణేందుసుందరముఖాదరవిందనేత్తాత్‌ 


కృష్ణాత్సరం కిమపి తత్త్వమహం న జానే!॥॥ (శ్రీమద్భగవద్గీత మధుసూదని 15-20; 


18-78) 


ఎవని చేతులు మురళిచే సుశోభితమైయున్నవో,ఎవని శరీరము జలపూరి 
తమేఘమువలె నీలవర్ణము గలదియో,ఎవడు పీతాంబరమును ధరించినవా 
డో,ఎవడు ఎర్రని దొండపండువలె అధరోష్టము(పెదవులు)గల వాడో,ఎవని ముఖ 
ము పూర్ణచంద్రునివలె సుందరమైనదో,ఎవడు కమలములవంటి నేత్రములు 
గలవాడో,అటువంటి సర్వోత్కృష్టమైన శ్రికృష్ణునికంటె అన్యమగు తత్తంమును నే 


ఏ 
నెటుగను. 


శ్లో|| శ్రివిద్యాం శివవామభాగనిలయాం హ్రీంకార మంత్రోజ్వలాం 

శ్రీచక్షాంకిత బిందుమధ్యవసతీం శ్రీమత్సభానాయికామ్‌। 
శ్రీమత్‌ షణ్ముఖ విఘ్నరాజజననీం శ్రీమజ్జగన్మోహినీం, 
మీనాక్షీం ప్రణతోఒస్మి సంతతమహం కారుణ్యవారానిధిమ్‌॥। 


ఎవరు శ్రివిద్యాస్వరూపిణియు, భగవంతుడగు శంకరునియొక్క వామ (ఎడ 
మ)భాగమున విరాజమానమైనదియు,“హీం”అను బీజమంత్రముచే సుశోభిత 
మైనదియు  శ్రిచక్రబిందుమధ్యమున  నివసించునదియు,దేవసభకు అధినేత్రి 


అద్వైత వేదాన్త భూమిక 


యును, శ్రిషణ్మఖస్వామి (కార్తికేయుడు ) మరియు విఘ్నేశ్వరులకు తల్లియు,జగ 
త్తును మోహింపజేయునదియు,భక్త అభక్తులపట్ల సముద్రములాంటి కరుణగల 
దియునగు శ్రీమీనాక్షీదేవికి నిరంతరము వందనమాచరించుచున్నాను. 


శ॥|శుక్లాం బ్రహ్మవిచారసారపరమామాద్యాం జగద్వ్యాపినీం, 


వీణాపుస్తకధారిణీమభయదాం జాడ్యాన్సకారాపహామ్‌। 
హస్తేస్సాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం, 


వన్దే తాం పరమేశ్వరీం భగవతీం బుద్దిప్రదాం శారదామ్‌॥! 
టబ టి 


శేతవర్ణ్లముగల్లిన,సంపూర్ణచరాచర జగత్తును వ్యాపించియున్న ఆదిశక్తియు, 
పరబ్రహ్మవిచారమునకు పరమ అవధిభూతమును,సకలభయములనుండి అ 
భయదాత్రియును, అజ్ఞానాన్లకారమును పోగొట్లునదియును,తనచేతులలో వీణా, 
పుస్తకము మరియు స్పటికమాలను ధరించునదియును,పద్మాసనమున విరా 
జమానమైనదియును,సర్వైశ్వర్యముల చేనలంకృతమైనదియును మరియు స 
ద్చుద్దిప్రదాత్రియునగు భగవతిశ్రిశారదాదేవికి (సరస్వతీదేవికి ) ప్రణమిల్లుచున్నాను. 


శ్లో||జ్ఞానాననమయందేవం నిర్మలస్ఫటికాకృతిమ్‌। 
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే!! 
శ్లో అతీతవైరాగ్యమఖండబోధః,కదా ను మే సిద్ధ్యతి హే దయాళో! 
సమాధియోగస్య పరస్యనిషా, సర్వేషుభూతేషు సమత్వ బద్ధిః॥ 
పరమదయాస్వరూపుడవగునో పరమాత్మా!అతీతమగు వైరాగ్యము,అఖండ 
మగు బీధ,ఉత్తమమగు సమాధియోగనిష్ణ,సమస్తపాణులయెడల సమభావము 
నాకెప్పుడు సిద్ధించును? 


38 


అనుబంధ చతుష్టయము అనబడు 


శ్లో [యస్యప్రసాదాదహమేవ సర్వం మయ్యేవసర్వం పరికల్పితం చ! 
ఇత్సం విజానామి సదాత్మరూపం తస్యాంస్రిపద్మం ప్రణతోస్మి నిత్యమ్‌।। 


ఎవరియొక్క అనుగ్రహముచే “ఈసమస్తము నేనే,నాయందే ఈసమ స్తము 
కల్పింపబడినది”అని ఈప్రకారముగా సద్రూపఆత్మను యెజుగుచున్నానో, అట్టి 
శ్రీగురుదేవుల పాదపద్మములకు సదా ప్రణమిల్లుచున్నాను. 


శ్లో! ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే। 


వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః॥|। 


నిర్గుణము,నిరాకారము, ఆకాశమువలెసర్వవ్యాపకదేహము (స్వరూపము) 
గల్లియును,ఈశ్వరుడు,గురువు మరియు ఆత్మ--ఈముగ్గరు మూర్తులుగ(సగు 
ణసాకారముగా) ప్రకటమైన శ్రిదక్షిణామూర్తి గురుదేవులకు నమస్కారము. 


శ్లో | అవధూతసదానన్స పరబ్రహ్మస్వరూపిణే! 
విదేహదేహరూపాయ దత్తాత్రేయమహం భజే! 
శ్లో|| కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితేరతమ్‌। 
వేదాబ్బ్దభాస్కరం వన్దే శమాదినిలయం మునిమ్‌॥। 
శ్లో వక్తారమాసాద్య యమేవ నిత్యా,సరస్వతీ స్వార్థసమన్వితాసీత్‌। 
నిరస్తదుస్తర్కకళంకపంకా నమామి తం శంకరమర్చితాంఘ్రిమ్‌!| 
(సంక్షేపశారీరకము 1-7) 
నిత్యా=వేదవాణి(సరస్వతి)యే ఏకైక వ్యాఖ్యాతనుజేరి సమస్త కుతార్కి 
కాది కళంకరూపపంకము(బురద)నుండి ముక్తురాలాయెనో,మరియు తన 


అద్వైత వేదాన్త భూమిక 


వాస్తవిక అర్హయుక్తయై సార్దక్యమునొందెనో అనగా యే వ్యాఖ్యాతచే వ్యావహారిక 

దృష్టిచేత కర్మకాండము మరియు పారమార్తికదృష్టిచేత జ్ఞానకాండముయొక్క 
ల | ల ఇ 

ప్రామాణికత్వము రక్షింపబడెనో,తం అర్చితాంఘ్రిం శంకరం నమామి= అటువంటి 

పూజ్యచరణులగు శ్రిశంకరాచార్యులకు నమస్క రించుచున్నాను. 


శ్లో|| శుష్కవేదాన్తదన్తీశ బృన్ససంతాపహారిణే! 


అసంగానన్చయోగీన్హ గురుర్విజయతే తరామ్‌॥। 


శ్లో |విద్యాప్రకాశనామానం వేదవేదాన్తకోవిదమ్‌। 
గీతాతత్త్వ ప్రబోద్ధారం సద్గురుం ప్రణతోఒస్మ్యహమ్‌॥। 
శ్లో||సదాశివసమారమ్బాం శంకరాచార్య మధ్యమామ్‌। 


అస్మదాచార్యపర్యనాం వనేగురుపరంపరామ్‌॥! 


10.అనుబంధ చతుష్టయము 


40 


అనుబంధ చతుష్టయము అనబడు 


ఏశాస్త్రముయొక్క అభిప్రాయమును సంక్షేపముగా తెలియజేయు ఉద్దేశ్య 
ముతో ప్రకరణము ప్రవృత్తమైనదో,ఆ శాస్త్రముయొక్క“అనుబంధమూలే గల్లి 
యుండుట ప్రకరణగ్రంథముయొక్కవైశిష్టము.“వేదాన్తసారము”అను గ్రంథా 
రంభమున శ్రిసదానన్సయతీన్థులవారుగూడ ఇలాచెప్పియున్నారు.“అస్య వేదా 
న్తప్రకరణత్వా త్రదీయైరేవానుబంధై స్తద్వత్తాసిద్ధే ర్నతే పృథగాలోచనీయా"। 
ఈగ్రంథము వేదాన్ల్తదర్శనముయొక్క ప్రకరణము.గావున,వేదాన్తశాస్ర 
మునకు యే అనుబంధచతుష్టయము గలదో,అదియే యీప్రకరణ గ్రంథము 
నకుండును.అందువలన అనుబంధచతుష్టయమును ఈప్రకరణ గ్రంథమున 


కు వేరుగా చెప్పనక్కరలేదు.ఏ శాస్తెకదేశసంబద్దమై ఏ ప్రకరణముండునో,ఆ 


ప్రకరణగ్రంథమునకు ఆశాస్త్రీయ అనుబంధములుగలిగియుండుట యుక్తము. 
లేనిచో శాస్త్రమునకు మరియు ప్రకరణమునకు భిన్న భిన్న విషయాదులుం 
డినయెడల శాస్త్రముతో సంబంధములేనిదై (ప్రకరణమునకు ) అసంబద్దప్రలాప 
మను దోషము ప్రసక్తమగును. 


అయితే;ప్రకరణము శాస్త్రియ అనుబంధముగలదై యుండునను విషయ 
ము శాస్త్రవిదులెజుంగుదురు.కాని,శాస్త్రియ విషయాద్యనభిజ్ఞులగు సామాన్య 
జిజ్ఞాసువులు ప్రకరణమునందెట్లు ప్రవృత్తులగుదురను శంకప్తాప్తించగా అను 
బంధచతుష్టయమును అవశ్యముగా చెప్పవలసిన ప్రసక్తి యేర్పడుతుంది. 
పూర్వమీమాంసావార్తికకారులగు శ్రికుమారిలభట్టుగారు తమ శ్లోకవార్తికము 
ప్రతిజ్ఞాసూత్రమునకు పండ్రెండు మరియు పదిహేడవ పద్యములలో ఈ క్రింది 


~~ 


విధముగా సూచించారు. 


శ్లో[సర్వస్యైవహి శాస్త్రస్య కర్మణో వాపి కస్యచిత్‌! 


అద్వైత వేదాన్త భూమిక 


యావత్పయోజనం నోక్తం తావత్తత్కేన గృహ్యతే ॥ 
శ్లో | |సిద్ధార్ధం జ్ఞాతసంబంధం శోతుం శ్లోతా ప్రవర్తతే। 
శాస్తాదౌ తేన వక్తవ్యః సంబంధః సప్రయోజనః॥ 
అర్థము: కర్మ శాస్త్రముగాని మరియే యితరశాసముగాని (శాస్రముయొక్క) 
(a) = = = 
ప్రయోజనం చెప్పనంతవరకు దానియందు యెవరును ప్రవృత్తులుకాజాలరు. 
శోతాపురుషునికి యేశాస్తముయొక్క ప్రయోజనము మరియు సంబంధము 
జ్ఞాతమైయుండునో,ఆ శాస్త్రమునే శ్రవణముచేయుటకు ప్రేకావత్పురుషుడు(వి 
వేకి)ప్రవృత్తుడగును.అందువలన శాస్త్రకర్తయగు విద్వత్పురుషుడు శాస్త్రము 


యొక్క ఆదియందు (శాస్తారంభమున )శ్లోతృపురుషప్రవృత్యర్ణము శాస్త్రప్రయోజ 


నము మరియు సంబంధమును అవశ్యముగా సూచించాలి. అనగా,అనుబం 
ధచతుష్టయమును తెలుపాలియని అర్థము. 


శ్లో[ప్రయోజనం సంప్రవృత్తేః కారణం ఫలలక్షణమ్‌। 
ప్రయోజనమనుద్దిశ్య మన్గోడపి న ప్రవర్తతే॥(స.వే.సి.సా.సం. 11) 


అర్హము:-ఫలలక్షణమ్‌ =ఫలమురూప ప్రయోజనము-కార్యమునందు సమ్య 
క్పవృత్తికి హేతువౌతుంది.ఫలమునపేిక్షించకుండా ఎంత మందబుద్దిగలవాడు 
గూడ యేకార్యమునందు ప్రవృత్తుడుకాడు. 


అట్లే, శ్రియాస్కమునింద్రులవారుగూడ వారి నిరుక్తము(3-1-7)లో“మనుష్య” 
శబ్దమును నిర్వచిస్తూముత్వా కర్మాణి సీవ్యతీతి మనుష్యః”అనిచెప్పారు.మ 
నుష్యుని స్వభావమేమిటంటే-యేకార్యము (పనిని )గూడ ముందుగా విచారిం 
చకుండా (ఆలోచించకుండా ) చేయుటకు తలపెట్టడు.ఇది లోకంలో అనుభవ 
ముగూడ ఉంది.మనుష్యుడు ఎప్పుడైతే, ఈ(అముక)కార్యము చేయుటవలన 


42 


అనుబంధ చతుష్టయము అనబడు 


నాకు ఇష్టసాధనమౌతుంది (నాఅభీష్టసిద్దికి హేతువౌతుంది)“ఇదంమదిష్టసాధ 
నమ్‌”అని,మరియు ఈ(అముక)కార్యమును(పనిని)చేయుటకు నేను సమ 
ర్లుడను(నేనుచేయగలను)“ఇదంమత్కృతిసాధ్యమ్‌”అను నిశ్చయానికొస్తాడో,అ 
ప్పుడే ఆకార్యమునందు ఉత్సాహముతో ప్రవృత్తుడౌతాడు(చేయుటకు పూను 
కుంటాడు).లేనిచో ఆ కార్యమును చేయుటకు ముందుకు రాడు. పై రెండు 
ప్రకారముల_అనగా,“ఇదంమదిష్టసాధనమ్‌”మరియు“ఇదంమత్కృతిసాధ్యమ్‌” 
అను జ్ఞానముచేత అనుబంధచతుష్ట్రయము అనాయాసముగా బధపడుతుం 
ది.“ఇదమ్‌”శబ్దముచే త“విషయము”.“మత్‌”శబ్దముచే త“అధికారి”;“ఇష్టి”శబ్దము 
చేత“ప్రయోజనము”(ఫలము ) మరియు“సాధన -సాధ్య"శబ్బములచేత“సంబంధ 

ము"యొక్కజ్ఞానము _ కల్నుతుంది.1.అధికారి,2.విషయము,2. ప్రయోజనము, 
4.సంబంధము అను ఈనాలుగు కలిస“అనుబంధచతుష్టయము”అనబడును. 


“గ్రంథప్రవృత్తి ప్రయాజక జ్ఞానవిషయత్వమ్‌-అనుబంధత్వమ్‌”.గ్రంథమునం 
దు ప్రవృత్తిచేయగల (ఇదంమదిష్టసాధనమ్‌,ఇదంమత్కృతిసాధ్యమ్‌)అను జ్ఞాన 
మునకు విషయీభూతములగు ఉపరోక్త విషయాదులు నాలుగు అనుబంధ 
ములగును.ఈ అనుబంధచతుష్టయజ్ఞానము కలిగినపిదపయే ప్రికావత్సురు 
షడు(వివేకి)గ్రంథమునందు నిస్సందేహంగా ఉత్సాహముతో శ్రవణాదులు చే 
యుటకు ప్రవృత్తుడగును. 


శ్లో||అధికారీ చ విషయః సంబన్సశ్చ ప్రయోజనమ్‌! 


ఆః ఆః ఆ! a 
శాస్తారమృఫలంవ్రాహురనుబన్సచతుష్టయమ్‌। | 
అధికారి,విషయము,సంబన్గము మరియు ప్రయోజనము అను యీ అనుబ 


నములు నాల్నును శాస్తారంభమను ఫలమునకు నిమిత్తమని పండితులు 


వచించుచున్నారు. (అనగా ఎచట యీఅనుబన్స చతుష్ట యముండునో అచటనే 


అద్వైత వేదాన్త భూమిక 


శాస్త్రమునారంభించవలయునని పండితులు నుడువుచున్నారు).వాయికము 
గా యీఅనుబన్టచతుష్టయమును బట్టియే ముముక్షువులు (పాఠకులు )గ్రన్హ 
మునందు నిశ్శంకముచే ఉత్సాహముతో ప్రవృత్తులగుదురు. (సర్వవేదాన్తసిద్ధాన్తసార 
సంగ్రహము 7). 


11.అధికారి వర్ణనము 


1.అధికారి: —“మలవిక్షేపరహితత్వేసతి సాధనచతుష్టయసంపన్నత్వే సతి 
స్వస్వరూపాఒజ్ఞానవాన్‌--అధికారీ ఎవరియందు మలదోషముగాని,విక్షేప దోష 
ముగాని లేవో,స్వస్వరూప అజ్ఞానము మాత్రముగలదో మరియు సాధనచతుష్ట 
యసంపత్తి (వివేకము, వైరాగ్యము, షట్‌ సంపత్తి మరియు ముముక్షుత్వము 
గల్లియుండునో,అతడు వేదాన్త శాస్తవిచారమునకు “అధికారి” యగును. 


ఈఅభిప్రాయమునే వ్యక్తీకరిస్తూ శ్రీసాధునిశ్చలదాసుస్వామీజీగారు “శ్రీవిచార 
సాగరము”న అధికారి లక్షణమును ఇలా చెప్పియున్నారు. 


హిందుస్తానీ దోహ:-- మలవిచ్చేప జాకే నహి,కింతు ఏక అజ్ఞాన | 


వై చవ సాధన సహిత నర, సోఅధికృత మతిమాన ॥ 


అట్లే, శ్రివేదాన్ల బాలబీధములో శ్రీపండిత పితాంబరజీగారుగూడ చెప్పారు :-- 
హిందుస్థానీ దోహ:-- నాస్యో మల విక్షేప జిస,శేషరహ్యో అజ్ఞాన । 
సాధనచవ సంయుక్త జో,సో అధికారీ జాన॥ 


ఎట్టు,స్టూల శరీరములో--వాత, పిత్త మరియు కఫరూప దోషము లుండున్‌ో, 
వాటి నివారణార్ణము ధన్వంతరిబుషి, చరకముని,ఆచార్య సుశ్రుత,వాగ్ళట్‌ 
మొదలగు వారు ఆయుర్వేద శాస్త్రమును చెప్పియున్నారో అట్లే అంతఃకరణము 


44 


అనుబంధ చతుష్టయము అనబడు 


నందు(సూక్ష్మ శరీరములో ) గూడ మలదోషము,విక్షేపదోషము మరియు ఆవరణ 
దోషము(అజ్ఞానము)అను మూడు దోషములుండును. వాటి నివారణార్థము 
కర్మకాండము,ఉపాసనాకాండము మరియు జ్ఞానకాండాత్మక చతుర్వేదము 
లను పరమేశ్వరుడు ప్రకటముచేసెను."అస్యమహతోభూతస్య నిశ్వసితమేతద్‌ 
బుగ్వేదో యజుర్వేదః సామవేదో$ీథర్వాబ్బీరసః"(బ్బ.2-4-10) 

12.మలదోషము 


మలదోషమనగా పాపదోషము.దీనినే అధర్మము,అపూర్వము మరియు 
అదృష్టము అనిగూడ పర్యాయముగా చెప్పారు. ఇది జన్మాంతరములలో 
చేయబడిన అశుభకర్మలచే గలిగిన అతిశయ సూక్షసంస్కారవిశేషము,అప్ర 
త్యక్షము.కాని,యే పురుషుడు నిషిద్ధకర్మలుచేయుటకు లేక శబ్బాది విషయా 
లను పొదుటకు ఇచ్చచేయునో,అతని అంతఃకరణములో “మలదోషము”న్నద 
ని అనుమానము చేయవచ్చును. 


శ్లో! యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి। 
౧ ధఖ 
తదా గన్నాసి నిర్వేదం శోతవ్యస్య శ్రుతస్య చ! (గీతా.2-52) 
హే అర్జునా!నీవు ఈశ్వరార్పణబద్దితో నిష్కామకర్మలు చేయగా చేయగా 
ఎప్పుడైతేనిబుద్దిలోని (అంతుకరణములోని ) మోహాత్మక = అవివేకము వలనగర్లి 
న అహంమమాభిమానరూపమగు (అల్లి రాగము,ద్వేషము,కామము, క్రోధము 
మొదలగు)కాలుష్యము పరిత్యజింపబడునో,అనగా రజోగుణ తమోగుణరూప 
మలము నివృత్తమై కేవలశుద్ధసత్త్వ భావమును పొదుదువో,అప్పుడు ఇంకా 
వినదగిన అగ్ని హోట్రాదికర్మలకుఫలరూపమైన స్వర్లాదివిషయములకు సంబం 


ధించిన వైరాగ్యమును మరియు అధ్యాత్మశాస్తాతిరిక్త శాస్తములద్వారా విని 


యున్న కర్మ ఫలరూపస్వర్లాదిభో గములపట్ల వైరాగ్యమునుపొదగలవు.ఇచ్చట 


అద్వైత వేదాన్త భూమిక 


భగవంతుని తాత్పర్యము ఇలాఉంది.ఏమనగా,అశుద్దాన్తుకరణమున వైరాగ్య 
ము కలుగుటకవకాశము లేదు. మరేమనగా,శుద్దాన్తుకరణముననే గల్గును. 
అందువలన,యే కాలములో నీ అంతకరణమునందు ఈలోకసంబంధమైన 
శబ్దాది విషయములందును మరియు స్వర్గాదిలోకములలోని దివ్యభోగము 
లందును దోషదృష్టిపూర్వక తీవ్రవైరాగ్యము గలుగునో,ఆకాలమున ఆ వైరా 


గ్యమునకు ఫలరూపముగా నీ అంతకరణము శుద్దిపడినదని తెరిసికొను 


ము.ఎంతవరకు ఆ విషయాలలో వైరాగ్యము కలుగదో,అంతవరకు నీ అం- 
తఈకరణము మలినముగానున్న దని తెలియవలెను. (మధుసూదనీ 2-52) 


ఈ మలదోషము నిష్కామకర్మచేతను,సర్వభూతదయచేతను లేక ఈశ్వర 
(ఇష్టదేవత )నామోచ్చారణ,ఆరాధనచేతను నివృత్తమగును.రీతిపూర్వకి ఈశ్వర 


* శ్లో॥|సన్నిందా5సతినామవైభవకథా శ్రీశేశయోర్ఫేదధీః, 
అశ్రద్దా శ్రుతిశాస్త్రదైశికగిరాం నామ్న్యర్థవాదభ్రమః] 
నామాస్తీతి నిషిద్ధవృత్తి విహితత్యాగో హి ధర్మాన్తరై, 
సామ్యం నామ్ని జపే శివస్య చ హరేర్నామాపరాధా దశ॥। 
ఈశ్వర నామజపముయొక్క రీతి ఇట్టున్నది.1!.సత్పురుషులను నిందంచుట, 2.అస 
త్పురుషులవద్ద నామవైభవమును చెప్పుట, 3. శివకేశవులు (ఉపలక్షణముచే సూర్యుడు, 
దేవి మరియు గణపతి మొదలగు)దేవతలయందు భేదబుద్ధి కలిగియుండుట, 4.వేదవ 
చనములయందు అశ్రద్ధ, 5.శాస్త్రవచనములయందు అశ్రద్ధ, 6.గురు వచనములయందు 
అశ్రద్ధ, 7. ఈశ్వరనామమహిమయందు (ఆదిత్యోయూపః-తై.బ్రా.2-1-5,యజ్ఞస్తంభము ఆది 
-త్యుడు,ఇత్యాది వచనములవల స్తుతిబధకత్వరూప) అర్థవాద భ్రమను కలిగియుండుట, 
8.సర్వపాపనివర్తకము నామమున్నదను బుద్ధిదే నిషద్ద్ధకర్మ లాచరించుట, ౩.మహత్తర 


మెన పుణో;తాాదకమగు నామమునదను బదిచే విహితకర్మలను తా?గముచేయుట 
మ్‌ శత ల ధి క్ర ఫే 


46 


అనుబంధ చతుష్టయము అనబడు 


నామోచ్చారణచేత మలవిక్షేపములు--రెండు దోషములు నాశనమగును.అన్య 
మగు నిష్కామకర్మాదులచే కేవలము మలదోషము నివర్తించును. 


శ్రీవసిష్టమునీన్లులవారు శ్రీరామచన్నలవారికి ఆత్మతత్తోపదేశము చేస్తూ-ఓ 
క్‌ © చ 


రఘునన్లన!విషయాసక్తమగు మలినచిత్రముగల పురుషుడు ఆత్మజ్ఞానము 
యొక్క చమత్కారమునందు ఎప్పుడుగూడ స్థెర్యమునొందజాలడు.ఆత్మవివే 
కలాభశూన్యుడు, అజ్ఞానయుక్తమనస్సునకు వశీభూతమైనవాడు పరమేశ్వరు 
నియిక్క సగుణస్వరూపమును ఆరాధించవలయును. 


శ్లో Iచిన్మయనస్యా౭ద్వితీయస్య నిషకలస్యాఒశరీరిణ:! 
ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణోరూపకల్పనా!! (రామపూర్వతాపన్యుపనిషత్‌.1-7) 
బ్రహ్మము చిన్మయము, అద్వితీయము,నిష్కలము (నిరవయవము) మరియు 


శరీరరహితుడు. అయినను, ఉపాసకులయొక్క కార్యార్దము (అనుగ్రహించుటకై) 
మత్స్యకూర్మాది వివిధరూపములను ధరించి ఆవిర్భవించెను (అవతరించెను). 


శ్లో|| శబ్ధ్బచక్రగదాపాణిమర్చయేత్సరమేశ్వరమ్‌! 
అ "ఫీ చె ఎ 
తత్పూజనేన కష్టీన తపసా తస్య రాఘవ! 


కాలే నిర్మలతామేతి చిత్తం వైరాగ్యకారిణా!!(యో.వా.ఉప.ప్ర.43-30 & 31) 


మరియు 10.అన్యధర్మముతో నామము సమమైనదను బుద్దిగలిగియుండుట--ఇవి దశనా 
మాపరాధములనబడును. వీటిని పరిత్యజించి, 1.పాతకాలము, 2.మధ్యహ్నకాలము, 
3.సాయంకాలము మరియు మధ్యరాత్రికాలములలో విభాగపూర్వక లక్షపరిమితి లేక 
అధికముగా ఈశ్వరనామోచ్చారణ చేయుట మరియు దానియందు చిత్తమును స్థరపర 


చుట యేది గలదో, అది ఈశ్వరనామజపముయొక్క సామాన్య రీతి యగును 


అద్వైత వేదాన్త భూమిక 


ఓరాఘవ!శంఖము,చక్రము,గదాధారియగు పరమేశ్వరుని పూజించవలెను. 
పరమేశ్వరుని ఆరాధనవలనను మరియు వైరాగ్యకారియగు క్లేశప్రద తపస్సు 
వలనను కొంతకాలానికి చిత్తములోని మాలిన్యము తొలగింపబడి నిర్మలమ 
గును(శుద్దిపడును). 


13.విక్షేపదోషము 
చిత్తచాంచల్యమునకు విక్షేప దోషమందురు. ఎవని చిత్తము వేదాన్త శ్రవ 
ణాదులందు లేక మహావాక్యార్దరూప స్వస్వరూపమునందు స్థిరతను పొదుట 
లేదో,కాని అన్యవిషయములందు భ్రమించుచున్నదో,అతని చిత్తము చంచలము 
న్నందున _ అతడు విక్షేపదోషయుక్తుడని యెజుగవలెను.కావున,అతనికి ఈ 


శ్వరనామోచ్చారణ, అజపా (సోహం) మంత్రోచ్చారణ, ఈశ్వరమూర్తిధ్యానము మ 


3.స్రోహం”"అను మంత్రమునకు అజపామంత్రము లేక అజపాగాయత్రీయని అంటారు. దీని 
జపమునకు అజపాజపము అంటారు. దీనిని రెండవ టిప్పణములో చెప్పబడినట్లుగా 
జపించననుగూడ చిత్తశుద్ధి కలుగును. లేక దీర్షకాలపర్యంతము జపముజేస్తూ, ఎప్పుడు 
వృత్తి అంతర్ముఖమగునో అప్పుడు శ్వాస బయటకు ఎడలునప్పుడు (సోసకారమును 
ధ్యానముచేస్తూ మరియు శ్వాసలోనికి ప్రవేశించునపుడు(హం)హకార ధ్యానమును 
చేయుచుండిన--ఇది“అజపాగాయత్రీ యనబడును. ముఖ్యముగా దీనియందు నివృత్తి 
పరాయణులగు సంన్యాసులకే అధికారము గలదు. ఈ “సోహం” ధ్యానము నిపాధిక 


ధ్యానమనబడును. 


దీనియందు సకారహకారరూప వ్యణ్థాన అక్షరములను తొలగించగా అవశిష్ట “రం” అక్షర 
ఉపాసన నిరుపాధికమగును. యద్యపి “సోహం” మరియు “యు” ఈ రెండు శబ్దములకు 


ప్రత్యగభిన్న పరబ్రహ్మమును ఒకే అర్థము గలదు. అది శుద్దము గావున నిరుపాధికమే. 


48 


అనుబంధ చతుష్టయము అనబడు 


రియు నిర్గుణబ్రహ్మచింతన మొదలగు ఉపాసనలచే చిత్తెకాగ్రత గల్లి విక్షేప 
దోషము నివర్తింపబడును. 


శ్లోనిర్విశేషం పరంబ్రహ్మ సాక్షాత్కర్తుమనీశ్వరాః। 
యే మన్నాస్తే౭నుకమ్బ్యన్తే సవిశేషనిరూపణైః॥। 
వశీకృతేమనస్యేషాం సగుణబ్రహ్మశీలనాత్‌। 
తదేవా౭ ఒవిర్భవేత్సాకాదపేతో పాధికల్పనమ్‌। | (శ్రీమద్భగవద్గీత-మధుసూదని 12-12) 


నిరుణపరబ్రహ్మమును సాక్షాత్కరించుకొనుటకు అసమర్జుడైన ఏ మందాధికారి 
ఉన్నాడో,అతడుసగుణబ్రహ్మ నిరూపణముచే (ఉపాసనచే ) అనుగృహితుడగును. 
నిరంతరము సగుణబ్రహ్మ శిలనముచే మనస్సు వశీభూతమైనయెడల,దాని 


యందు ఉపాధికల్పనారహిత నిర్విశేష పరబ్రహ్మము ఆవిర్భావించును. 


శ్లో||శుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా! 


సమాధావచలా బుద్దిస్తదా యోగమవాష్స్యసి!! (గ౧త.2-53) 


చిత్రభూమికలు ఐదు విధములు.క్షిప్తము,మూఢము,విక్షిప్తము, ఏకాగ్ర 
ము మరియు నిరుద్దము.1.అత్యంత చంచలచిత్తమునకు కిప్తము అంటారు. 


అయినను, శే అకరమునకు సకారహకారరూప ఉపాధులను జోడించినచో “సోహం” 
శబ్దము నిష్పన్నమగును. అది నిపాధికమగును. కేవల “యే” కారధ్యానము నిరుపాధిక 
మగును. ఈ “ఈ” కార ఉపాసనయొక్క విస్త్పత వివరణము శ్రీవిచారసాగరము 281 వ 


అంకమునుండి పంచమతరంగ సమాప్తి పర్యంతము వ్రాయబడినది. 


అద్వైత వేదాన్త భూమిక 


2.నిద్ర,తంద్ర,ఆలస్యాదులుగల చిత్తము మూఢము అనబడును.3.అప్పుడ 
ప్పుడు మాత్రం స్థెర్యంగల చిత్తము విక్షిప్తమనబడును. 4.ఒకే విషయమును 
విషయముచేయు. వ్యవధానరహిత (పూర్వవృత్తులకంటేె )విలక్షణ సదృశ(సమా 
న)వృత్తి ప్రవాహముగల చిత్తము ఏకాగ్రము అనబడును.5.సర్వవృత్తులు 
నిరోధింపబడిన చిత్తము నిరుద్ధమనబడును.అంతిమ భూమికాద్వయము (ఏ 
కాగ్రము,నిరుద్దము ) తత్త్వ జ్ఞానోపయుక్తమగును.ప్రథమ భూమికాత్రయము (క్షి 
ప్తము,మూఢము,విక్షిప్తము ) తత్త్వ జ్ఞానోప యుక్తముకాదు.వాటిని శుద్దపరచిన 


ప్పుడే తత్త్వృజ్ఞానము కలుగును. ఇవియే గాక, 


నిర్వికల్పసమాధికి విఘ్నములగు లయ,వికేపాదులుగూడ గలవు.అఖండ 
బ్రహ్మవస్తువును అవలంబనము చేయలేకపోవుటవలన చిత్తము (చిత్తవృత్తు 
లు)నిద్రించుటను "లయ "మందురు.అన్య (అనాత్మవస్తువులను)చిత్తము ఆశ్ర 
యించుటను "విక్షేపము "అందురు. ప్రస్తుతము అర్జునుని చిత్తము విక్షిప్తావస్ట 


ను చేరుకున్నందున,అతనికి తత్త్వజ్ఞానోదయమగుటకై నిష్కామకర్మ, ఉపాస 


నలద్వారా విక్షిప్తబుద్ది నివృత్తి కొటికు ఉపదేశము చేయబడినది. 


శ్రుతివిప్రతిపన్నా =వేదములో చెప్పబడిన అనేక ఫలములను శ్రవణము 
చేయుటవలన,వాటి తాత్పర్యమును తెలియజాలక,అనేక ప్రకారముల సంశ 
యములు మరియు విపరీతభావనలచే యుక్తమగుటవలన మొదలే విక్షిప్త 
మైన నీబుద్దియదా= ఏసమయమున నిష్కామకర్మజన్య చిత్తశుద్దిచే కలిగిన 
వివేకముతో దోషదర్శనముద్వారా ఆ"విక్షేపము"ను త్యజించి సమాధియం 
దు=పరమాత్మయందు నిశ్చలము=నిలకడ గలిగియుండునో అనగా జాగ్రత 
మరియు స్వప్నదర్శనరూప విక్షేపరహితము మరియు అచలము= సుషుప్తి, 
మూర్చ ,స్తబ్ధీ భావాదిరూప"లయ"లక్షణ చలనరహితమై స్థిరపడునో, అనగా 


50 


అనుబంధ చతుష్టయము అనబడు 


లయ విక్షేపరూప దోషములను పరిత్యజించి సమాహితమగునో, అప్పుడు-- 
లేక,నిశ్చలా =అసంభావనా మరియు విపరీతభావనలచే రహితమై,అట్లే అచ- 


లా =దీర్ణకాలంగా నిరంతరము మరియు సత్కారపూర్వకముగా సేవించుటవ 
లన విజాతీయ ప్రత్యయములచే దూషితముగానిదై వాయురహిత ప్రదేశ 
మునందు ఉంచబడిన దీపముయొక్క జ్వాలవలె నీబుద్ది యెప్పుడు ఆత్మ 
యందు స్థిరపడునో,అప్పుడు-నీవు జీవబ్రహ్మైక్యరూప సమస్త యోగముల 
యొక్క ఫలము, తత్త్వమస్యాదివాక్యజన్య అప్రతిబదఅఖండ సాక్షాత్కారమును 
ణ్‌ టి 
పొందగలవు. అభివాయమేమనగా! సాక్షాత్కారం కలిగిన పిమ్మట,పునః సాధ్యాన్త 
రము(సాధించవలసినది మరొకటి) లేనందున కృతకృత్యుడవు, స్థితప్రజ్ఞుడవు 


కాగలవు. (మధుసూదని 2-53). 


లేక,శరీరము,వాణి(వాక్కు),మనస్సు మరియు ధనముచే శ్లోత్రియుడు, 
బ్రహ్మనిష్ణుడు మరియు దయాళువునగు శ్రీ గురుదేవున్ని ఈశ్వరభావముచే 
సేవించినచో కర్మోపాసనలను ఆచరించకుండానే చిత్తశుద్ధి మరియు ఏకాగ్రతలు 
గలుగును .విక్షేపదోషము దూరమగును.లేక,కర్తవ్యకార్యవిస్మరణరూప ప్రమాద 
ములేనివాడై (అప్రమాదియై )మందజిజ్ఞాసచేతనైనా వేదాన్తశ్రవణము లేక అభ్యా 
సమునందు ఆదరపూర్వకముగా ప్రవృత్తుడైనచో, అతనికిగూడ కర్మోపాసనలు 
లేకుండానే చిత్తశుద్ది మరియు ఏకాగ్రతలు గలుగును. 


శ్లో|| నిత్యాభ్యాసవివేకాభ్యాంచిత్తమాశు ప్రసీదతి! 


ఆమ్ర ఏవ దశామేతి సహకారీం శనైః శనైః!!(యో.వా.ఉప.43-32) 


"తచ్చింతనం,తత్కథనం, అన్యోన్యంతత్పబోధనమ్‌" (వే.పం.7-106) 


అనిచెప్పబడినట్లుగా నిరన్తరఅధ్యాత్మచింతనముయుక్క అభ్యాసముమరియు 


అద్వైత వేదాన్త భూమిక 


విచారముచే అతిశీఘ్రముగా చిత్తము నిర్మలమగును.ఎట్లు మామిడి క్రమక్ర 
మంగా మొగ్గలు,పుష్పములు,పిందెలు,కాయలు మున్నగు అనేక అవస్థల 
లో పరిణామాలను పొదుతూ చివరకు అతిసుగంధమును, మధురాతిమధు 
రమును అగు ఫలరూపదశను చేరుకుంటుందో,అట్లే చిత్తముగూడ సాధనా 
భ్యాస పరిపాకముచే క్రమక్రమంగా నైర్మల్యావస్టను చేరుకొనును. 


శ్లో ॥దినే దినే తు వేదాన్తశ్రవణాదృక్తిసంయుతాత్‌ । 
గురు శుశూషయా లబ్బాత్‌ కృచ్చాశీతి ఫలం లభేత్‌ ॥ 
అర్థము :--శ్రద్దా,భక్తి మరియు శ్లోత్రియబ్రహ్మనిష్ణ సద్గురు దేవున్ని ఈశ్వరా 


భిన్నముగా భావించి సేవిస్తూ, ప్రతిదినము వేదాన్త శ్రవణము చేయుచుండినచో 


ఎనుబదికృచ్చృచాందాయణ వ్రతముల ఫలము లభించును.దానిచే పాపరూప 


మలనివృత్తిపూర్వక చిత్తశుద్ది కలుగును. 


మరియు“స తు దీర్హకాల నైరన్తర్యసత్కారాసేవితో దృఢభూమిః(పాతంజల 
యోగసూత్రము 1-14)నిత్యము,దీర్ణకాలము,అంతరాయము లేకుండా (ఎడతెగ 
కుండా)మరియు ఆదరపూర్వకముగా వేదాన్తశ్రవణాభ్యాస ములుచేయుచుం 
డినచో,బుద్ధి వినోీదముద్వారా విక్షేపరూప మలనివృత్తిపూర్వకముగా శుద్ధపడి, 
చిత్తెకాగ్రత కలుగును. దృష్టాంతేతిహాసములతో కూడిన నాటకదర్శనముచే ఎట్లు 
బుద్దికి వినోదము కలుగునో-అట్లు అని తెలియవలెను. 


ఇక్కడ ఈరహస్యమున్నది:--1.ఎవరికి అప్రతిబద్దదృఢఅపరోక్షబ్రహ్మజ్ఞాన 
ము కలిగినదో, అతనికి యే విధమైన కర్తవ్యముండదని శాస్త్రము చెప్పుంది. 


స్ట జ్ఞానామృతేన తృప్తస్య కృతకృత్యస్యయోగినః। 


52 


అనుబంధ చతుష్టయము అనబడు 


నచాస్తి కించిత్కర్తవ్యమస్తి చేన్న స తత్త్వవిత్‌ ॥ 


లోకత్రయేఒపి కర్తవ్యం కించిన్నాస్తాత్మవేదినమ్‌”! (జాబాలదర్శ 1-23&24) 


అర్హము:--బ్రహ్మజ్ఞానామృతముచే పరితృప్పుడైన కృతకృత్యుడగు యోగికి 
® ఇ రా 

(జీవబ్రహ్మైక్యానుభూతిని పొదిన జ్ఞానికి) మూడులోకములలోగూడ యేమియు 
ను కర్తవ్యము లేదు.ఒక వేళ కర్తవ్యమున్నచో అతడు తత్త్వ 
2.ఎవరికి తీవ్రజిజ్ఞాస ఉండి, మందబీధ (అదృడజ్ఞానము )కలిగినదో,అతనికి శ్ర 


వేత్తయేకాదు. 


వణాదులయందు కర్తవ్యముంది.కర్మోపాసనలు చేయపని లేదు. 
3.ఏ సుబుద్దికి మందజిజ్ఞాసచే వేదాన్తశ్రవణాదులయందు ప్రవృత్తి కలిగిన 


దోఅతనికిగూడ శ్రవణాదులయందే కర్తవ్యమున్నది గాని కర్మఉపాసనల 
యందు లేదు. 


4.ఎవరికి మందజిజ్ఞాస అయితే ఉంది,కాని శ్రవణాదులయందు ప్రవృత్తి 
కలుగుటలేదు. అతనికి కర్మోపాసనలయందే కర్తవ్యముంది,కాని శ్రవణాదుల 
యందధికారము లేదు. 


5.ఎవరికి వైరాగ్యము లేశమాత్రముగూడ లేదో,మరియు మందజిజ్ఞాస గూడ 
లేదా-అతనికి సకామకర్మోపాసనలయందే కర్తవ్యమున్నది.ఇట్లు శ్రీమద్భాగ 
వతము ఏకాదశస్కంధము ఇరువదియవ అధ్యాయములో జ్ఞానము,భక్తి 
మరియు కర్మరూప మూడుయోగముల వ్యవన్చ చేయనైనది. 


అజానము 
C= 


“ఆవరణ విక్షేపరూప శక్తిద్వయవత్‌ త్రిగుణాత్మకం సదసద్భ్యామనిర్వచనీ 


యం అనాది భావరూపం జ్ఞాననివర్త్యమ్‌ చిన్మాత్రాశ్రయవిషయ కమధ్యాసకార 


అద్వైత వేదాన్త భూమిక 


ణమజ్ఞానమ్‌ [అహం బ్రహ్మ న జానామి,అహమజ్ఞః ఇత్యాద్యనుభవాత్‌ |దేవాత్మ 
శక్తింస్వగుణైర్ని గూఢామ్‌ (శ్వ.1-3),అనృతేన ప్రత్యూఢాః(ఛాం.8-3-2)తమఆసీ త్‌బు. 
10-11-129)నీహారేణప్తావృతాః(బు.10-82-7) ఇత్యాది శ్రుతేః। అజ్ఞానేనా వృతం జ్ఞానం 
తేన ముహ్యన్తి జన్తవః॥జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః(గీత 5-15 
&16)నాహంప్రకాశసర్వస్య యోగమాయా సమావృతః(గత7-25 ) ఇత్యాది స్కృతేశ్చ”। 


ఆవరణము మరియు విక్షేపము అనబడు రెండు శక్తులుగలది, సత్త్వ 
రజ తమస్సులనబడు మూడు గుణములు గలది,సత్తు అసత్తులకంటె విల 
క్షణమైనది అనగా అనిర్వచనీయమైనదియు,అనాదియు,భావరూపము, జ్ఞాన 
ముచే నివర్తింపబడుటకు యోగ్యమైనదియు,చైతన్యమును ఆశ్రయించుకొని, 
చెతన్యమునే తెలియకుండా జేయుస్వభావము గలదై మరియు దేహాదికప్ర 
పంచము అను కార్యాధ్యాసకు కారణము యోదియో అది అజ్ఞానము" అని 


తెలియవలెను. 
14.ఆవరణ శక్తి 


అజ్ఞానము ఆవరణ విక్షేపరూప రెండు శక్తులు గలది.ఆవరణము అన 
గా కప్పివేయునది(ఉన్న వస్తువును తెలియకుండా చేయునది )అని అర్థము. 
అట్టు చేయు శక్తి(సామర్థ్యము) ఆవరణశక్తి అనబడును.“నేనుబ్రహ్మమును తెలి 
యజాలకున్నాను”(నాకు బ్రహ్మము తెలియదు ) ఈప్రకారంగా బ్రహ్మమును తెలి 
యకుండా జేయునది ఆవరణశక్తి. బ్రహ్మము యొక్క స్వరూపలక్షణమగు సతీ, 
చిత్‌ మరియు ఆనందము (సచ్చిదానందత్వము )--ఈ మూడింటిని కప్పివేయు 
ఆవరణశక్తి మూడువిధములు.1.“బ్రహ్మములేదు”అనునీరీతిగా బ్రహ్మముయొ 


క్క అసద్భావమును(అస్తిత్వము-సత్తును కప్పివేయునది) ఆపాదించునది“అ 


సత్త్వాపాదక ఆవరణ”మనబడును.ఇది"బ్రహ్మము ఉన్నది”అను పరో క్షజ్ఞానము 


54 


అనుబంధ చతుష్టయము అనబడు 


చే నివర్తింపబడును.2.“బ్రహ్మము భాసించుటలేదు” (తెలియబడుటలదు ) అను 
నీవిధముగా అభానమును అనగా బ్రహ్మముయొక్క అప్రతీతిని ఆపాదించున 
ది-“అభానాపాదకావరణము”"అనబడును.ఇది“సచ్చిదానందబ్రహ్మమును నేనే” 
అను ఈప్రకారమగు దృఢాపరోక్షబ్రహ్మజ్ఞానముచే నశించును.3.నిత్య నిరతిశ 
య నిరావరణపరిపూర్ణ ఆనందస్వరూపుడు స్వయముగా తానే ఉండగా“అహం 
దుఃఖీ”నేను దుఃఖితుడను_అనునీపగిది అనానందమును(దుఃఖమును)ఆపా 
దించునది“అనానందాపాదకావరణము”అనబడును.ఇదిగూడ దృఢాపరోక్షబ్రహ్మ 
జ్ఞానము చేతనే నివర్తించును. 


15.విక్షేప శక్తి 


రెండవది విక్షేపశక్తి.విక్షేప మనగా కార్యము.స్తూలసూక్ష్మ శరీరసహిత (పం 
చకోశములనభిమానించు )చిదాభాసుడు (జీవుడు ) మరియుకర్పత్వభోకత్వము 
లు,జన్మమరణములు, ఆకలిదప్పులు,దర్శనస్పర్శనాది ధర్మయుక్త ప్రపంచము 
మరియు దాని జ్ఞానము"విక్షేప"మనబడును.దానిని ఉత్పన్నముజేయు సామ 


ర్ల 


ర్భ్యమునకు'విక్షేప శక్తి”అందురు. 


శ్లో॥శక్తి దయం హి మాయాయా విక్షేపావృతిరూపకమ్‌ । 
విక్షేపశక్తిర్ణింగాది బ్రహ్మాండాంతం జగత్సృజేత్‌ ॥(వాక్యసుధా. శ్లో.13) 
అన్తర్హగ్పశ్యయోర్చ్ఫేదం బహిశ్చ బ్రహ్మసర్గయోః। 


ఆవృణోత్యపరాశక్తిసాసంసారస్య కారణమ్‌ 1(సరస్వతీ రహస్యోపనిషత్‌ 17,18,19) 


అర్హము:--మాయ తనయొక్క విక్షేపశక్తిచే స్తావరజంగమాది విభాగపూర్వక 


వివిధాకార స్త్టూలసూక్ష్మ వ్యష్టిసమప్టిరూప బ్రహ్మాండాంత జగత్తుగాపరిణతిజెం 


దును(సృష్టించును). మరియు ఆవరణశక్తిచే అంత=హృదయమందు దృక్‌=ప్ర 


అద్వైత వేదాన్త భూమిక 


త్యగాత్మకు మరియు దృశ్యం = అంతఃకరణముకు,అట్లే బహిః= బాహ్యమున సచ్చి 
దానందశుద్దబ్రహ్మమునకు మరియు సర్గ= నామరూపాత్మక సృష్టికి (ఆత్మ అన 
(a) ౧ ల 
గా స్వరూపమును ఆవరించి) భేదమును కల్పించి, ఆవరణావచ్చిన్న ఆత్మకు క 
ర్పత్వభో కృత్వ,సుఖ,దుఃఖ,మోహాదిరూప సంసారమునకు కారణమగుచున్నది 
(మూాయ).ఉదా:-రజ్జవుయొక్క అజ్ఞానము--స్వావృత రజ్ఞావునందు సర్ప,దం 
డ,భూచిధ్ర,జలధార,పూలమాల ఇత్యాదులను ఎట్లు ఉత్పన్నము చేయునో, 
అట్లే మూలాజ్ఞానము (స్వరూపాజ్ఞానము )గూడ తనచేనాచ్చాదింపబడిన ఆత్మ 
యందు విక్షేపశక్తిద్వారా ఆకాశాది బ్రహ్మాండాంతమువరకు సంపూర్ణ ప్రపం 


చమును ఉత్పన్నముచేయును. 
16.అవిద్యయుక్క నామాంతరములు 
శ్లో ॥ ఏషా హ్యవిద్యాకథితా మాయైషా సా నిగద్యతే । 


పరమేతత్తదజ్ఞానం సంసారాది విషప్రదమ్‌ ॥ (యో. వా. 5-13-89) 


ళో [| మాయావిద్యాదిశట్టైెర్యా శ్రుతిషు స్మృతిషూదితా। 


సా జగత్పకృతిర్మాయా యతో మాయామయా భ్రమాః॥ | (ఇష్టసిద్దిః 1-33) 


ఇష్టసిద్దికారులు శ్రివిముక్తాత్మాచార్యులు మరియు దానిపైన శ్రీజ్ఞానోత్త 
మాచార్యులవివరణములో-మాయ, అవిద్యా, తమః, కారణమ్‌, లయ,, శక్తి, 
సుప్తిః, మహాసుప్తి, నిద్రా; అక్షరము, ఆవ్యాకృతమ్‌, అగ్రహణమ్‌, అవ్యక్తమ్‌, 
ప్రధానమ్‌, ప్రకృతి,మనస్‌,ఆకాశమ్‌ ఇత్యాది శబ్దః “మాయాం తు ప్రకృతిం విద్యా 
త్‌”(శ్వ.ఉ.4-10) ఇత్యాది శ్రుతిస్కృతీతిహాస పురాణాదివాక్యేషు ఉకాయా మాయా 
సైవ మహదాదేస్సమస్తస్య జగతః ప్రకృతిః! యతో లోకేపి శుక్తిరూప్యాది భ్రమాః 


56 


అనుబంధ చతుష్టయము అనబడు 


సవిషయా మాయామయాః ప్రదర్శితాస్తస్మాద్తూప్యాది భ్రమవదాత్మనోబ్రహ్మతా 
భ్రమస్యాపి జ్ఞానమాత్తాపనోద్యత్వం సిద్ధమ్‌! 

శ్రుతి స్మృతి ఇతిహాస పురాణాదులలో మాయ మొదలుకొని ఆకాశపర్యం 
తము అనేకపర్యాయశబ్దములచే పిలువబడు మాయయే మహదాది సంసార 
రూపసకలానర్థములకు హేతువు (ప్రకృతి =కారణము). శుక్తియందు(ముత్యపు 
చిప్పయందు)రూప్యము (వెండి )తజ్ఞానరూప భ్రమయేదిగలదో,అది మాయామ 
యమని(మాయికమని)లోకంలో సుప్రసిద్దము.శుక్తిరూప్యభ్రమ శుక్తిరూప అధి 
ష్టానజ్ఞానముచే నివర్తించునట్లు ఆత్మయందు అబ్రహ్మత్వభ్రమ మరియు దేహా 
దిక సంసారభ్రమగూడ జ్ఞానముచే నివర్తించుట సుప్రసిద్ధము. 


శ్లో॥న నిరూపయితుం శక్యా విస్పష్టం భాసతే చ యా 
సా మాయేతీన్ధజాలాదా లోకాః సంప్రతిపేదిరే ॥(వే.పం.6-141) 


శ్లో ॥విచిత్రకార్యకరణా అచింతితఫలప్రదా 


స్వప్నే న్ధజాలవల్సొకే తేన మాయా ప్రకీర్తితా ॥ (దేవీభాగవతము) 


శ్లో ॥ప్రకృష్ణవాచకః ప్రశ్చ కృతిశ్చ సృష్టివాచకః 
సృష్టా ప్రకృష్ణా యా దేవీ ప్రకృతిః సా ప్రకీర్తితా ॥(దేవీభాగవతము) 
అవిద్యాయా అవిద్యాత్వమిదమేవ తు లక్షణమ్‌ 
యత్పమాణాసహిష్టుత్వమన్యథా వస్తు సా భవేత్‌ ॥(బృ.వా.181) 
శ్లో ॥అజ్ఞానముచ్యతేపాపం తద్విచారేణనశ్యతి | 


పాపమూలచ్చిదం తస్మాద్విచారం న పరిత్యజేత్‌ I (యో.వా.5-42-8) 


అద్వైత వేదాన్త భూమిక 


అర్దము: దేనిని నిరూపించుటకు అశక్యమో మరియు దేని కార్యము స్పష్ట 
ముగా గోచరించుచున్న దో, అదియే మాయయొక్క స్వరూపము. ఘటింపదగని 
కార్యమును ఘుటింపజేయునదియు, అచింత్యఫలమునిచ్చునదియు, స్వప్న 


మువలె మరియు లోకంలోని ఇంద్రజాలమువలె ప్రసిద్ధమైనది యేదో, దానినే 


లోకులు మాయ అందురు. సృష్టిరచనలో చాలా పటు(నేర్పరి)గావున ప్రకృతి 
అనబడును.ప్రమాణముయొక్క అసహనము,ప్రమాణముచే నిరూపింపబడ 
కుండుటయే అవిద్యయొక్క లక్షణము.ఒకవేళ ప్రమాణముచే సిద్దించినచో దాని 
యొక్క అవిద్యాత్వము కోల్పోయి, వస్తువేయగును, అవస్తువెట్లగును?విద్యచే 
నశించును గావున అవిద్య అనబడును.స్వరూపమునాచ్చదించుట వలన అ- 
జ్ఞానమనబడును. అజ్ఞానమే పాపమనిచెప్పబడుచున్న ది.ఈపాపము విచారజ 
నిత జ్ఞానముచేతనే దూరమగును.కావున,పాపములను ఛేదించు విచారము 


ను త్యజింపగూడదు. 
17.అజ్ఞానము త్రిగుణాత్మకము 


సత్త్వగుణము,రజో గుణము మరియు తమోగుణము అను మూడు గుణ 


ములే స్వరూపముగా గలది-అజ్ఞానము.కావున,అది త్రిగుణాత్మకము. అజ్ఞాన 
ముయుక్క కార్యము సుఖ,దుఃఖ,మోహాత్మకత్వము జగత్తులో ప్రత్యక్షసిద్దము 
న్నది.ఈ సుఖాదులు(మూడు )/యధథాక్రమముగా సత్వాది మూడు గుణముల 
పరిణామములున్నవి.“కారణముయుక్కతుల్యస్వభావముగలది కార్యముండు 
ను"అను నియమానుసారము జగద్రూపకార్యమునందు త్రిగుణాత్మకత్వ దర్శ 
నముచే,దానికి కారణభూత అజ్ఞానముగూడ త్రిగుణాత్మకమున్నదని కల్పన 
జేయబడుతుంది.అందుకే, జీవుడు విషయజన్యసుఖానుభవకాలములో సత్త 


స్‌ 
గుణము గలిగిఉంటాడు.క్రియాశీలుడైనప్పుడు రజోగుణమును మరియు మోహ 


58 


అనుబంధ చతుష్టయము అనబడు 


గ్రస్తుడైనప్పుడు తమోగుణమునుగల్లియుంటాడు. ఇదియే వాస్తవముగా మూడు 
గుణాలయొక్క స్వరూపము.గుణము అనగా రజ్ఞావు (జాడు )అని అర్థము.ఎట్లు 
దృఢమైన ముప్పురిత్తాడు పురుషులకు బంధనహేతువుండునో,అట్లే దృఢమగు 
త్రిగుణాత్మక అజ్ఞానముగూడ జీవులకు బంధనహేతువగుచున్నది. 


శ్లో ॥త్రిభిరుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్‌ । 
మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్‌ 11 (గీత.7-13) 


అర్హము:--ఈత్రిగుణాత్మకమగు ఉత్పత్తిధర్మముగల జాగతికపదార్హములచేత 


సంపూర్ణజగత్తు(వాణిసమూహము ) మోహితమై (వివేకహీనులై ),సత్త్వ,రజ,తమ 


స్సులకు(మూడుగుణములకు ) అతీతమై = విలక్షణమై,అవినాశియై,జన్మాది ష- 
డృావవికారరహితమైయున్న నన్ను (పరమాత్మను )తెలియజాలకున్నారు. 


“అజామేకాంలో హితశుక్లకృష్ణామ్‌” (శ్వ.4-5);“దైవీహ్యేషాగుణమయీ” (గత.7-14); 
“త్వం మాయయా త్రిగుణయాత్మనిదుర్విభావ్యం,వ్యక్తం సృజస్యవసి లుమ్పసి 
తద్నుణస్టః" (శ్రీమద్భాగవతము11-6-8) ఇత్యాది శ్రుతి స్మృతులు అజ్ఞానము త్రిగుణాత్మ 
కమనుటలో ప్రమాణములు. 


అజా = అనాది = ఉత్పత్తిలేనిది;ఏక = అనేకముకాదు-ఒక్కటే;లో హితం = రజోగు 
ణము;శుక్లం = సత్త్యగుణము;కృష్ణం = తమోగుణము(మూడుగుణములుగలది 


అజ్ఞానము )గుణమయిీా = సత్త్వ 


పముగాగలది--అజ్ఞానము అని అర్దము. 


రజతమస్సులనుమూడుగుణములే తనస్వరూ 


18.అజ్ఞానము అనిర్వచనీయము 


అజ్ఞానము అనిర్వచనీయమున్నది. సద్రూపమనిగాని,అసద్రూపమనిగాని 
నిరూపించరానిది గనుక అనిర్వచనీయము. ఒకవేళ అజ్ఞానమును సత్యమ 


అద్వైత వేదాన్త భూమిక 


న్నచో సదూూప బ్రహ్మమువలె అది ఎప్పుడూ నాశనము కానేరదు.అప్పుడు 
ద్వైతాపత్తి మరియు అనిర్మోక్షప్రసంగమేర్పడును.ఒకవేళ అసత్యమన్నచో 
స్వరూపహీనమగు వంధ్యాసుతునివలె ప్రత్యక్షముగాగూడదు.కావున సదస 
ద్విలక్షణమున్నది.సద్విలక్షణమనగా అసదూూప వంధ్యాసుతునివల-అని భా 
వించగూడదు.బ్రహ్మసాక్షాత్కారానంతరము బాధము కలుగుచున్నందున-స 
ద్విలక్షణము.అసద్విలక్షణమనగా బ్రహ్మమువలా అబాధ్యము (సత్యము )అని 
కాదు.మరేమనగా!అపరోక్షముగా ప్రతీయమానమగుచున్నది.అందుకే శ్రీమ 
ధుసూదనసరస్వతీస్వాములవారు ఇలా చెప్పారు_-“సచ్చేన్న బాధ్యేత,అసచ్చే 
న్నప్రతీయేత, బాధ్యతేప్రతీయతే=పి,తస్మాత్సదసద్విలక్షణత్వాదనిర్వచనీయమ్‌” 
(అద్వైతసిద్ది పృ.690 స్వామి యోగీండానంద).కావున సద్విలక్షణము = బాధయోగ్యము, 
అసద్విలక్షణము = ప్రత్యక్షయోగ్యస్వరూ పముగలదైనందున అజ్ఞానమును అని 
ర్వచనీయము (మిథ్యా )అని చెప్పుదురు.అట్లే అజ్ఞానకార్యములు సకల సాంసా 
రిక వస్తువులుగూడ మిథ్యయే అని స్వీకరించబడుచున్నవి. 


శ్లో ॥నాసదాసీద్విభాతత్వాన్నో సదాసీచ్చబాధనాత్‌ 1(వే.పం.6-129) 
అర్హము:--అజ్ఞానము (మూయ)అందరికి ప్రత్యక్షముగాఅనుభవసిద్దమున్నం 
దున అసదూూపము గాదు. మరియు, “నేహనానాస్తికించన” (బృ.4-4-19) ఇత్యాది 
శ్రుతులచే ఆత్మభిన్న సమస్తము బాధింపబడుచున్నందున సదూూపము గూడ 
కాదు. 


శ్లో ॥ ప్రత్యేకం సదసత్తాభ్యాం విచారపదవీం న యత్‌ । 


గాహతే తదనిర్వాచ్య మాహుర్వేదాన్తవేదినః॥ (చిత్సుఖీ 1-13) 


అర్హము:--ఏది సత్త్వరూపముచేగాని,అసత్త్వరూపముచేగాని లేక సదసదు 


60 


అనుబంధ చతుష్టయము అనబడు 


భయరూపముచేగాని నిరూపణీయము గాదో(విచారపథములోకి రాదో) అది 
అనిర్వాచ్యము--అని వేదాన్తవేత్తలు చెప్పున్నారు. 


అట్లే-బుగ్వేదము 10-11-129 లో “నాసదాసీన్నో సదాసిత్‌” అని చెప్పబడినది. 
శ్లో ॥నాసద్రూపా న సద్రూపా మాయా వై నోభయాత్మకా | 
అనిర్వాచ్యా శ్రితా జ్ఞేయా భేదబుద్ధిప్రదాయినీ ॥ (బృహన్నారదీయము 21-70) 


అర్థము: భేదబుద్దిని (జగదీశజీవభేధమును ) కలుగజేయు మాయ 
సత్‌,అసత్‌ మరియు ఉభయరూపముగానిదై అనిర్వాచ్యమున్నది. 


బ్రహ్మసూత్రం 1-4-3 లో శ్రీభాష్యకారులు “తత్తాన్యత్వనిరూపణస్యాశక్య 


త్వాత్‌” అవ్యక్తరూప మాయ సదూపమనిగాని, అసదూూపమనిగాని,బ్రహ్మము 
చేనభిన్నమనిగాని లేక భిన్నమనిగాని నిరూపించుటకు శక్యముగానిది--అని- 
ర్వాచ్యము,అని చెప్పారు.అట్లే,వివేకచూడమణి నూటపదకొండవ శ్లోకంలోగూడ 
ఈవిధంగా సెలవిచ్చారు. 
శ్లో ॥సన్నాప్యసన్నా ప్యుభయాత్మికా నో, 
భిన్నాప్యభిన్నాప్యుభయాత్మికా నో। 
సాంగాప్యనంగాప్యుభయాత్మి కా న 
మహాద్భుతా౭నిర్వచనీయరూపా ॥ 
వ్యాఖ్య:--అబాధితమైనది సత్తని,బాధితమైనది అసత్తని లోకంలో ప్రసిద్ధము. 
కుందేటికొమ్ము, ఆకాశపుష్పము,వంధ్యాసుతుడు,నరశృంగము ఇత్యాదులు ఎవ 


రికి ఎప్పుడు ఎక్కడ కనుపించునవి కావు.కావుననవి యసత్పదార్దములు. 
కాని ఈమాయ,జ్ఞానముచే బాధింపబడుచున్నదని శ్రుతిస్మృతులు చెప్పుచు 


అద్వైత వేదాన్త భూమిక 


న్నవి.“భూయశ్చాన్తే విశ్వమాయా  నివృత్తిః”(శ్వ.1-10)చివరకు మాయ 
నివర్తించును; 


శ్లో ॥తరత్యవిద్యాం వితతాం హృది యస్మిన్నివేశితే । 
యోగీ మాయామమేయాయ తస్మైవిద్యాత్మనే నమః॥(వి.పు.5-17-14) 


యోగి తన హృదయమందు ఎవ్వడిని స్టైిరముగ నిలిపినంత మాత్రము 
ననే,విస్తతమగు మాయను దాటగలదోఅట్టి విద్యాస్వరూపుడగు అప్రమేయు 
నకు నమస్కారము. 


“మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే”। (గీత. 7-14) 


నన్నే శరణుబిరిదువారు ఈమాయను దాటగలరు.కావున,మాయ ఆత్మవ 
లె సత్పదార్థమని చెప్పవీలులేదు. సత్పదార్థము ఎప్పుడు లేకుండా పిదు.“నా 
భావో విద్యతే సతః”(గత.2-16)అను యీ గీతా వాక్యానుసారము జ్ఞానానంతరము 
తప్పకుండా అభావమును పొదు యీ మాయకు సత్త్వము లేదు.జ్ఞానము 
కలుగక పూర్వము దృశ్యమానకార్యరూపమున (జగద్రూపమున )ప్రతీతి యగుట 
వలన,కార్యరూపమున పరిణామమును చెందుటవలన,మరియు*'యద్యత్కా 
ర్యం తత్తత్సకారణకమ్‌”ఏదేదికార్యముండునో,అది కారణపూర్వకమయ్యే ఉండు 
నను నియమానుసారము, ఈజగద్రూపకార్యమునకు పరిణామి ఉపాదానకారణ 
ము(మాయ)ఉన్నది-అను అనుమితికి విషయమగుటచేతను,ఈమాయ శశ 
విషాణమువలె అసత్తని చెప్పుటకు వీలులేదు.ఇది సదసదుభయాత్మకము 


గూడ కాదు.ఎందుకంటే,సదసత్త్వృములు వ్యాప్యవృత్తులు.అనగా సత్త్వమున్న 


చోట అసత్త్సముండుట కవకాశము లేదు.అసత్తమున్నచోట ఎన్నటికి సత్త 


ఏ ఏ 
ముండుటకు అవకాశము లేదు.అందుచే మాయయందు కాలభేదముదేత స 


62 


అనుబంధ చతుష్టయము అనబడు 


త్ల్వాసత్త్వములను స్వీకరించుటకు వీలులేదు.అనగా మాయ కొంతకాలము 


'సతొగా ఉండి,తరువాత'అసత్‌ొ'అగునని చెప్పి,దానికి సదసదు భయాత్మక 
త్వమును అంగీకరింప వీలులేదు.మరియు సదూూపత్వము అసదూూపత్వము 
అనునవి వేరువేరుగ లేనప్పుడు తదుభయరూపత్వము అత్యంత అసంభవ 
మగును.స్వాప్నికపదార్హములు,ఐంద్రజాలిక పదార్ధములు దృష్టనష్టస్వభావము 
గలవై(కనబడి నశించునవై)సదసద్విలక్షణములై(సత్‌ గాని అసత్‌ గాని 
కాక )మిథ్యాభూతములై యెట్లుండునో, అట్లే మాయగూడ మిథ్యాభూతమైయు 
న్నది. అందుకే శ్రీకృష్ణపరమాత్మ శ్రీ మద్బగవద్గీతలో ఇలా ఉపదేశించాడు. 


శ్లో ॥ నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః । 


ఉభయోరపి దృష్టిఒన్నస్త్వనయోస్తత్త్వ దర్శిభిః ॥ (గీత. 2-16) 


అర్థము: అసత్తునకు సత్త్వము లేదు.సత్తునకు అసత్యము లేదు.తత్త్వ 
వేత్తలు ఈరెంటియొక్క అన్తమును(నిర్ణయమును)బాగుగా చూడగలరు. 

కేవలము వాకృత (లౌకిక ) దృష్టిగలవారు ఉత్పత్తికిపూర్వము అసత్తుగాను 
న్న ఘటాదికము ఉత్పన్నమై సత్తుగా అగుచున్నదనియు ఇదియే నశించి 
మరల అసత్తుగా అగుచున్నదని అనుకొనుచుండవచ్చును.కాని, అది అయుక్త 
మని భగవంతుడే“ఈరెండింటీయొక్క నిర్ణయము తత్త్వ 
ది”అని చెప్పియున్నాడు.కావున ఈమాయ సద్వస్తువు కాదు,అసద్వస్తువు 


వేత్తలచే చూడబడిన 


కాదు,ఉభయాత్మకముగూడ కాదు.సత్త్వాసత్త్వ 


నిదిగాన అనిర్వచనీయము.ఈమాయ సద్వస్తువా లేక అసద్వస్తువా అని 


ములచే నిర్వచింప శక్యముగా 


నిర్వచించుటకు ఎట్లు శక్యముగాదో, అట్లే- 


ఇది బ్రహ్మము కంటే భిన్నమైనదా అభిన్నమైనదా అనిగూడ నిర్వచింప 


అద్వైత వేదాన్త భూమిక 


శక్యముగాదు.ఇది బ్రహ్మముకంటె అత్యంతభిన్నము అన్నచో అద్వైతప్రతిపాదక 
శ్రుతులకు విరోధము కలుగును.లోకంలో శక్తికి శక్తిగలవానికి అత్యంత భేదము 
కనిపించుట లేదుగదా!ఒకవేళ బ్రహ్మముచే నత్యంతఅభిన్నము అని స్వీకరిం 
చినచో బ్రహ్మమువలెనే ఇదిగూడ కాలత్రయాబాధ్యము కావలసియుండును. 
కావున అభిన్నము కాదు.భిన్నాభిన్నత్వములు పరస్పర విరుద్ధ ధర్మములు 
గాన మాయ భీన్నాభిన్నమని గూడ చెప్పశక్యము గాదు. 


“అనాది మాయయా సుప్తో(ఆగమ.ప్ర.16)అని శ్రిగౌడపాదాచార్యులు చెప్పినట్లు 
ఈమాయ అనాది (కారణరహితము-ఉత్పత్తిరహితము )ఉన్నది.అందువలన 
ఇది సావయవము అని చెప్ప శక్యము గాదు. ఏది సావయవముండునో అది 
జన్యముంటుంది. ఒకవేళ నిరవయవము అని చెప్పినచో జగదూపముగా పరి 
ణామము పొదుట అసంభవమగును.మరియు సావయవత్వ నిరవయవత్వ 
ములు పరస్పర విరుద్ధములుగాన ఉభయాత్మ కముగూడ కాజాలదు. ఈవిధ 
ముగా'సత్‌'అనిగాని,'అసత్‌'అనిగాని;బ్రహ్మభిన్న మనిగాని,అభిన్న మనిగాని;సా 
వయవమనిగాని,నిరవయవమనిగాని నిర్వచించుటకు శక్యముకానందున మా 


య అనిర్వచనీయము మరియు అత్యంతాశ్చర్యకరమైనది అని అర్హము.కావున, 


ఉపరోక్త ప్రకారముచేత అనేక యుక్తులు మరియు శుతి స్మృతి ప్రమాణము 
లచేత అజ్ఞానము (మాయ ) అనిర్వచనీయము అని నిర్ణయింపబడినది. 


19.అజ్ఞానము భావరూపము 


అజ్ఞానము (మాయ )భావరూపము.అజ్ఞానము సామాసిక శబ్దము. 
న్‌ తత్పురుషసమాసము. న+జ్ఞానమ్‌ = అజ్ఞానమ్‌. నిషిధార్దక “న” కారము 
న్‌. దీనికి ఆటు అర్థములు గలవు. 


64 


అనుబంధ చతుష్టయము అనబడు 


శ్లో [తత్సాదృశ్యమభావశ్చ తదన్యత్వం తదల్పతా । 
అప్పాశస్త్యం విరోధశ్చ నశుర్జాః షట్‌ ప్రకీర్తిత్తాః ॥(వాచస్పత్యమ్‌) 


(౭) సాదృశ్యము:--న+ బ్రాహ్మణః = అబ్రాహ్మణః= బ్రాహ్మణసదృశుడు = బ్రా 
హ్మణేతర క్షత్రియుడు, వైశ్యుడు. 

(0) అభావః:--న+అస్తి=నాస్తి; అస్తిత్వాభావము లేక న+పాపమ్‌ = 
అపాపమ్‌-పాపము యొక్క అభావము. 

(0) అన్యత్వము:--న+ఘటః= అఘటః = ఘటభిన్నము = పుటః 
(వస్త్రము ) ఇత్యాదులు.లేక న+అశ్వః= అనశ్వః, అశ్వభిన్నము గోవు 
ఇత్యాదులు. 

(1) అల్పత్వము:--న +ఉదరా = అనుదరాకన్యా (కృశోదరీ )-అల్పమైన 
వొట్ట(కడుపు) గల కన్య. 


(6 )అప్రాశ్యస్త్యమ్‌:-న +కేశి= అకేశి-అకశోభనమైనవెంట్రుకలుగలది. 


(1) విరోధము:--న+ ధర్మః= ధర్మవిరోధి = అధర్మఃలేక న+మిత్రః= అమిత్రు, 
శత్రువు,లేక న+సురః =అసురః= సురవిరోధి అసురుడు. 


పైఆటు అర్థములలో వేదాన్త సిద్దాన్తానుసారము“విరోధము”అను అర్దము 

అంగీకరించబడుతుంది.న + జ్ఞానమ్‌ = అజ్ఞానము = జ్ఞానవిరోధి అజ్ఞానమ్‌ అని అర్హ 

ము.“జ్ఞానవిరోధము”నుగూడ రెండు విధములుగా చెప్పుకోవచ్చు.1 .జ్ఞానము 

నకు విరోధి జ్ఞానవిరోధి = అజ్ఞానమ్‌. (జ్ఞానస్య విరోధి జానవిరోధి).2.జానము విరో 
ఇ ఇ ఇ ఇ ఇ 

ధి దేనికి గలదో అది = అజ్ఞానమ్‌. (జ్ఞానం విరోధి యస్య తదజ్ఞానమ్‌).ఈ రెండు 

విధములవిరోధారము అజ్ఞానమునకుసుసంపన్న మగును.అజ్ఞానము జ్ఞానము 
నకు విరోధి ఉన్నది. జ్ఞానము అజ్ఞానమునకు విరోధిగూడ ఉన్నది. 


అద్వైత వేదాన్త భూమిక 


“సనాతనం పరం బ్రహ్మ జ్ఞాన శబ్దేన కథ్యతే” |(బృహన్నారదీయము 21-72) 


“ప్రత్యక్ష ప్రమా చాత్ర చైతన్య మేవ, యత్సాకాదపరోకాదృహ్మ ఇతి శ్రుతే?” 


(వేదాన్త పరిభాష-ప్రథమ పరిచ్చేదము) 

పై ప్రమాణములచే చైతన్యమే(ఆత్మ లేక బ్రహ్మమే)జ్ఞానశబ్దముచేత చెప్ప 
బడుచున్నది.అజ్ఞానము తనయొక్క ఆవరణశక్తి ప్రభావముతో ఆత్మ (స్వరూప) 
సాక్షాత్కారము కలుగకుండాచేస్తుంది.ఈకారణముచేత అజ్ఞానము జ్ఞానమునకు 
విరోధియను మొదటి పక్షము సమన్వయమగుచున్నది.మరియు దీపము 
వెలిగించిన తత్‌క్షణమే చీకటి నివర్తింపబడినట్లు-ఆత్మసాకాత్కారము (జ్ఞాన 
ము)కలుగుటతోడనే (అహంబ్రహ్మాస్మియనువృత్తియందు ఆరూఢచైతన్యము =వి 
శేష చైతన్యము ఉత్పన్నమగుటతోడనే ) అజ్ఞానము నివృత్తమగుచున్నందున అ 
జ్ఞానమునకు విరోధి జ్ఞానము--అను రెండవ పక్షముగూడ సంపన్నమగు 
చున్నది. 


ముఖ్యగమనిక:--సామాన్యచైతన్యము అజ్ఞానమునకు విరోధి(బాధకము)కా 
దు.మరేమనగా సాధకమున్నది.అజ్ఞానమునకు స్వతంత్ర సత్త స్ఫూర్తి లేదు. 
చైతన్యముయొక్క సత్త స్ఫూర్తిని తీసికొనియే మనుగడ సాగిస్తున్నది.అజ్ఞా 
నము“ఉన్న ది”,“ప్రతీతిఅగుచున్న ది-అను వ్యవహారమునకు విషయమగుచు 
న్నది.కావున,వృత్తిఆరూఢ విశేషచైతన్యమే అజ్ఞానమునకు విరోధి ఉన్నది.సరే, 


నైయాయికులు-పైన పేర్కొన్న నజర్థషట్కములో అభావారమును గ్రహిం 
చి,న+జ్లానమ్‌ = అజ్లానమ్‌ = “జ్ఞానముయొక్కఅభావము”అజ్ఞానము  అనిచెప్పు 
ఇ ఇ ఇ ఇ 
దురు. అద్వైతమతానుసారము అజ్ఞానము భావరూపము.ఒకవేళ అజ్ఞానము 
అభావమని స్వీకరించినచో , ఈదృశ్యమాన జగత్తు(కార్యము)భావరూపముగాన, 
దీనికి ఉపాదానకారణముగూడ భావరూపమయ్యే ఉండవలను. అభావమునుం 


66 


అనుబంధ చతుష్టయము అనబడు 


డి భావరూపకార్యము ఉత్పన్న ముకాజాలదుగదా!“కథమసతఃసజ్ఞాయేత?” (ధాం. 
6-2-2).ఒకవేళ,అజ్ఞానమును భావరూపమన్నచో బ్రహ్మమువలె సద్రూపమగు 
టచే ద్ర్వైతాపత్తి ప్రసక్తమగునని శంకించవలదు.ఎందుకంటె,అజ్ఞానము వ్యావ 
హారికము,చైతన్యము పారమార్థికము గావున ద్వైతాపత్తి ప్రసక్తిగూడ రాదు. 


అజ్ఞానము భావరూపమున్న దనుటలో అనుభవము యుక్తులు మరియు 
శ్రుతులు ఆధారములుగానున్న ఏ.“అహముజ్ఞః,మామన్యం చ నజానామి;అహం 


బ్రహ్మ న జానామి;శాసారం న జానామి”నేను అజ్ఞానిని;నన్ను మరియు ఇత 
౫కి ఇ 


రమునుగూడ ఎజుగను;నేను బ్రహ్మమును ఎజుగను;శాస్త్రముయుక్క అర్థము 
ను(తాత్సర్యమును)నేను తెలియను-- ఇత్యాది అనుభవము అజ్ఞానముయొ 
క్క“భావత్వము”నందు ప్రమాణము. 


ఈఅనుభవము జ్ఞానాభావమును విషయము చేస్తుంది-అని అనుటకు 
వీలులేదు.“అహంసుఖొఅను అపరోకానుభవమువలె"అహమణజూఇత్యాద్యనుభ 
వముగూడ భావరూపమున్నది.అభావము ప్రత్యక్షమునకు (ఇంద్రియమునకు) 
విషయము కాదు, అనుమానగమ్యము, అనుపలబ్ధివేద్యముండును. 


అభావము ప్రత్యక్షగమ్యమని నైయాయికులంటారు.ఒకవేళ వారిని సంతోష 
పెట్టుటకు వారి మతమును“తుష్యతుదుర్ణనన్యాయము"చే స్వీకరించినను ఈ 
సమస్య ఎదురౌతుంది.ఏమనగా! అభావజ్ఞానమునకు“ప్రతియోగిమరియు“అను 
యోగొయొక్క జ్ఞానము ఆవశ్యకమున్నది.“అహమజ్ఞూనేను అజ్ఞానిని,అను ఈ 
అజ్ఞానానుభవమునకు,జ్ఞానాభావముయుక్క అనుయోగి అహమాత్మక“జ్ఞాన 
ముమరియు జ్ఞానాభావమునకు ప్రతియోగియగు“జ్ఞానము"యుక్క జ్ఞానము 
గూడ ఉండవలెను. అలాంటప్పుడు, ఆతృ్మయందు జ్ఞానాభావాత్మక అజ్ఞానము 
నకు ప్రతియోగియగు జ్ఞానముయుక్క జ్ఞానముగూడ ఉన్నది. మరియు జ్ఞానా 


అద్వైత వేదాన్త భూమిక 


భావమునకు అనుయోగియగు ఆత్మయొక్క జ్ఞానముగూడ ఉన్నది.ఎప్పుడై 
తే అనుయోగి,ప్రతియోగుల జ్ఞానమున్నదని స్వీకరించబడినదో,“అహమజ్ఞ 
నేను అజ్ఞానిని అను యీఅనుభవము అభావాత్మకమనుట"వ్యాఘాతదొోషు 
ముచే బాధితమౌతుంది.“అసంబద్దార్థకం వాక్యం-వ్యాఘాతః” లేక “పూర్వోత్తర 
విరోధః-వ్యాఘాతఃమొదలు చెప్పిన విషయానికి,తరువాత చెప్పిన విషయానికి 
సంబంధము కుదురక పొతే వ్యాఘాత దోషమేర్పడుతుంది. “వదతః ఏవ విశేషేణ 


ఆఘాతః=వ్యాఘాతూ చెప్పేవాడికే దోషంపడుతుంది.ఉదా: 
శ్లో [యావజ్జీవమహం మౌనీ, బ్రహ్మచారీ చ మే పితా! 
మాతా తు మమ వంధ్యాసీదపుత్రశ్చ పితామహః ॥ (న్యాయ కోశము) 


జీవించియున్నంతవరకు నేను మౌనధారిని(అని స్వయంగా చెప్తున్నాడు). 
మా తండ్రి నైష్టికబ్రహ్మచారి.మా తల్లి గోడ్రాలు(వంధ్య).మా తాతకు సంతానమే 


లేదుూలఅని యిటు అసంబదారక వాక్యములున్న వో అట్లే జ్ఞానమున్నదని 
న ధథ న జు 


చెప్పుట మరియు జ్ఞానాభాత్మక అజ్ఞానమున్న దని చెప్పుట విరోధముగాన వ్యా 
ఘాతదోషగ్రస్తమగును.నాయందు జ్ఞానమున్నది--అను అనుభవమున్నచో, 
“అహమజ్ఞూనేను అజ్ఞానిని-అను అనుభవమెట్లు సంభవము? ఈకారణముచేత 
“అహమజ్ఞఇత్యాద్యనుభవముద్వారా జ్ఞానాభావాత్మక అజ్ఞానము విషయ మ 
గుటలేదు,మరేమనగా!భావరూప అజ్ఞానమే విషయమగుచున్న దని సిద్ధమై 
నది.ఈప్రకారంగా అజ్ఞానము భావరూపమున్న దనుటలో అనేక యుక్తులు 
గలవు. విశేష జిజ్ఞాసగలవారు“అద్వైతసిద్ధిమొదలగు ఆకరగ్రంధములను అవ 
లోకించదగును. 


వా ంస ఢామ్‌(శ్వ.1-3)ఇత్వాది శ్రుతుల ఆధా 
“దేవాత్మ శక్తింస్వగుణైర్ని గూఢామ్‌ (శ్వ ది శుతులయొక్క ఆధారము 


68 


అనుబంధ చతుష్టయము అనబడు 


చేగూడ అజ్ఞానము భావరూపమున్నదని స్వీకరించబడినది. దేవుడు అనగా 
ఈశ్వరుడు, అతనియిక్క ఆత్మశక్తి అనగా పరమాత్మయొక్క స్వరూపభూతమ 
గు(అస్వతన్రమగు)జగత్కారణ _నిర్వాహికాశక్తి యేదిగలదో,అది సత్త్వ,రజ, 
తమస్సులు అను మూడుగుణములచే నిగూఢమై = ఆచ్చాదితమై = వ్యాప్తమై 


ఉన్న ది.పరబ్రహ్మ్మము ప్రథమమున తన మాయాయోగముచే ఈశ్వరరూపము 


తో నున్నది.అదియే మరల మాయయొక్కసత్త్వగుణ పాధాన్యముచే విష్ణువురూ 


పములో జగత్‌ స్థితికి,రజోగుణ ప్రాధాన్యముచే బ్రహ్మ రూపములో జగదుత్ప 
త్తికి మరియు తమోగుణ ప్తాధాన్యముచే శివరూపములో సృష్టిసంహారరూప 
కార్యమునకు కారణమైనది. 


శ్లో ॥సర్గస్థిత్యన్తకరణీం బ్రహ్మ విష్ణుశివాత్మికామ్‌ । 


థి 
స సంజ్ఞాం యాతి భగవానేక ఏవ జనార్దనః ॥(వి.పు. 1-2-66) 

అరము పన చెప్పబడినది.జనార్దనః = మాయా విశిష్ట బైతన్యము ఈశ్వరుడని 

(a తా (స నా 
అరము. 

(a) 

కావున,అభావాత్మక అజ్ఞానము (మాయ )సత్తాది త్రిగుణములు కలిగియుం 
డుట సంభవించదు.ఈకారణముచేతగూడ అజ్ఞానము భావరూపమని గత్యంత 
రము లేక నైయాయికులు(రుదతా౭పిఅంగీకర్త వ్యమ్‌ =ఇష్టములేకున్నా,ఏ 
డ్చుకుంటూఅయినా ) ఒప్పుకొని తీరాల్సిందే. 


20.అజ్ఞానము అనాది 


ఇప్పుడు అజ్ఞానము (అవిద్యా )“అనాది"అను విషయమును కించిద్విచారిం 
చెదము.అనాది రెండువిధములు.ఒకటి స్వరూపముచే అనాది,రెండవది ప్రవా 


అద్వైత వేదాన్త భూమిక 


హరూపముచే అనాది.ఉత్పత్తిరహిత లేక కారణరహిత వస్తువు స్వరూపముచే 
అనాది అనబడును.ఈ స్వరూప అనాది పునః షడ్వధములు. 


శ్లో ॥జీవఈశో విశుద్దాచిత్తథా జీవేశయోర్సిధా । 


అవిద్యా తచ్చితోర్యోగః షడస్మా కమనాదయః॥ (సాంప్రదాయిక శ్లోకము) 


1 .శుద్ధదైతన్యము (బ్రహ్మము ),2 అవిద్యా, 3 -జీవుడు,4. ఈశ్వరుడు, 5 అవిద్యా 
మరియు చేతనములయొక్క సంబంధము,6.ఈఐదు అనాదివస్తువులయొక్క 
పరస్పర భేదము--వేదానమతములో ఈఆరు-అనాదివస్తువులుగా స్వీకరించబ 
డినవి. 


1.బ్రహ్మము అవిద్యకు (మూలప్రకృతికి ) అధిష్టానమగుటవలన దానికి అవిద్య 
వలన ఉత్పత్తి సంభవించదు.మరియు అధ్యస్తములగు జీవేశ్వరాది నాల్లింటి 
యొక్క సిద్ధి, అధిమాన బ్రహ్మము లేకుండా కాదు;కనుక ఈనాల్ను పదార్థముల 
చేతను బ్రహ్మముయొక్కకఉత్ప్సత్తిగానేర దు.కావునబ్రహ్మముఅనాది.“అనాది 
త్వాన్నిర్లుణత్వాత్ప్సరమాత్మా యమవ్యయః" |(గ౧త.13-31),“అనాదిమత్పరం బ్రహ్మ” 
(గీత.13-12)“అనాదిమత్‌ త్వం విభుత్వేన వర్తసే”(శ్వ.4-4)నివు అనాదియై సర్వత్ర 
వ్యాపించి యున్నావు.“అనాద్యనన్తం మహతః పరం”(కఠ.1-3-15)పరబ్రహ్మము 


అనాది,అనంతము,మహత్తత్త్వము కంటే పరమైనది. 


శ్లో||నమః శాన్తాత్మనే తుభ్యం నమో గుహ్యతమాయ చ। 


అచిన్యాయాప్రమేయాయ అనాదినిధనాయ చ ॥(మైశాయణ్యుపనిషత్‌ 4-15) 


అనాది + అనిధనాయ,అని పదచ్చేదము. ఉత్పత్తి మరియు వినాశము లేనివా- 
రికి నమస్కారము.శేషం స్పష్టమ్‌.ఇత్యాద్యనేక స్మృతులు,శ్రుతులు బ్రహ్మము 
అనాది అనుటకు ప్రమాణములు. 


70 


అనుబంధ చతుష్టయము అనబడు 


2.బ్రహ్మము నిర్వికారమగుటవలన దానిచేత అవిద్యోత్పత్తి సంభవించదు. ఈ 


శ్వరాది నాల్షింటియొక్క సిద్ది,అవిద్యా సిద్ది అధీనమైయున్నది,కావున వీనిచేత 


అవిద్యయుక్క ఉత్పత్తి సంభవిచదు.కాబట్టి అవిద్యయు అనాది. “అజామేకామ” 
(శ్వ.4-5), “అనాద్యవిద్యా”(నిరాలంబిపీనిషత్‌); “అనాదిమాయయాసుప్తో (మాం.ఆగ.16). 
“మాయానామ-అనాదిరన్తవ తీ” (సర్వసారోపనిషత్‌) 


శ్లో |స్వాభావిక్యప్యవిద్యేయమనుభూత్యా౭౬౭వభాసితా । 
తమః సూర్యోదయేనేవ జ్ఞానేనోత్కృత్య నాశ్యతే ॥ 
శ్లో॥అనాది కాలమజ్ఞానం జ్ఞానేనా౭౭దిమతా క్షణాత్‌ | 
దృశ్యతే నాశ్యమానం హి న చాస్యా ఒ౬ఒవృత్తిరీక్ష్యతే ॥(బృ.సం. భాష్యవా. 108841089) 


అర్ధము:--ఇయమవిద్యా = ఈఅవిద్య (అజ్ఞానము );స్వాభావికి= స్వాభావికము 
(నైసర్గికము ;అనాది ),అనుభూత్యా =అనుభవముచేత;అవభాసితా = తెలియబడు 
నదియై ఉన్నది.అయినను;సూర్యోదయేనేవ= సూర్యుడుదయించుటతోడనేఎట్లు; 
తమః=చీకటి;నాశ్యతే = నష్టమగునో; అట్లే, జ్ఞానేనోత్సత్య  నాశ్యతే= బ్రహ్మాత్మైకత్వ 
విజ్ఞానముదయించిన తత్‌క్షణమే అజ్ఞానము నష్టమగును. 


అజానము అనాది కాలము నుండి సుసిరమె యున్నప్పటికిని తత్స జాన 
Gg థ్‌ హా ప కు 
ముదయించిన క్షణములోనే నశించును.అనగా భూత,భవిష్య,వర్తమాన కాల 
ములలో అత్యన్తాభామున్నదను మిథ్యాత్వనిశ్చయరూప“బాధ”కు విషయమ 
గుచున్నది.అజ్ఞానము నివృత్తమయిన పిదప మళ్ళీ దానియొక్క పునరావృ 


త్తి కనబడుటలేదనుటలో విద్వదనుభవమే ప్రమాణము. 


శ్లో||అనాదిత్వమవిద్యాయాః కార్యస్యాపి తథేష్యతే! 


అద్వైత వేదాన్త భూమిక 


ఉత్పన్నాయాంతు విద్యాయామావిద్యకమనాద్యపి!! 
ప్రబోధ స్వప్నవత్సర్వం సహమూలం వినశ్యతి! (వివేకచూడామణి 200&201) 


అర్ధము:--అవిద్యాతత్కార్యమునకు అనాదిత్వము స్వీకరించబడినది.స్వపష్న 
మునుండి మేల్కొన్న పిదప స్వప్నము ఎట్లు నశించునో,అట్లే బ్రహ్మాత్మైకత్వ 
విజ్ఞానము (విద్య )ఉత్సన్నమగుటతోడనే ఈపరిదృశ్యమానజగత్తు తనకు కార 
ణమైన అజ్ఞానముతోపాటు నశించును.ఇత్యాది శుతిస్మృత్యనుభవములు 
అజ్ఞానముయుక్క అనాదిత్వమునకు ప్రమాణములు. 


3,4.జీవుడు మరియు ఈశ్వరుడును అనాదులే. వీరు కేవల బ్రహ్మము 
నుండిగాని,కేవల మాయవలన గాని,లేక ఈ రెంటియొక్కభేదము వలనగాని 
లేక స్వసిద్ది అధీన భేదముచేగాని పుట్టుట లేదు.అవిద్యాచైతన్యముల కల్పిత 
తాదాత్మ్యసంబంధము వలన జీవేశ్వరుల సిద్ది సంభవించినది. ఈ కల్పిత 
తాదాత్మ్య సంబంధము స్వయముగా అనాదియగుట వలన జీవేశ్వరులుగూడ 
అనాదులే. 


“మాయాఖ్యాయాః కామధేనోః వత్సా జీవేశ్వరావుభౌ”(వే.పం.6-236) 


జీవేశ్వరులిరువురు మాయ అనబడు కామధేనువుయొక్క బిడ్డలు.అనగా 


మాయ (అవిద్య )సిద్ధ్యధీనసిద్దిగలవారని యర్దము.అనగా మాయసిద్దించిన మీ 


దట జీవేశ్వరులు సిద్దించినారు. 


“జీవేశావాభాసేన కరోతి మాయా చావిద్యా చ స్వయమేవ భవతి” 
(నృసింహాత్తరతాపనీయోపనిషత్‌ -9) 


శ్లో ॥ మాయాభాసేన జీవేశా కరోతీతి శ్రుతత్వతః । 


72 


అనుబంధ చతుష్టయము అనబడు 


కల్పితావేవ జీవేశౌ తాభ్యాం సర్వం ప్రకల్పితమ్‌ ॥ (వే.పం.7-6) 


దర్పణమువలా బైతన్యమును తనయందు ప్రతిబింబించుకొ ని,చైతన్యము 
యొక్క ఆభాసముచేత జీవేశ్వరులను మాయ కల్పించుచున్నది. ఈశ్వరునికి 
ఉపాధియగు మాయగాను మరియు జీవునికి ఉపాధియగు అవిద్యగాను స్వ 
యముగా మాయయేయగుచున్నది.అందువలన జీవేశ్వరులు మాయా కల్పిత 
ములు.కల్పిత జీవేశ్వరులచే సంపూర్ణ చరాచర జగత్తు కల్పింపబడుచున్నది. 
కావున,మాయ అనాదియగుటవలన తత్కల్పిత జీవేశ్వరులు గూడ అనాదులే. 

“జీవేశ్వరప్రకృతయోని త్యాశ్చానాదయ స్తయః”(భవసంతరణోపనిషత్‌) 

జీవ, ఈశ్వర, ప్రకృతి (అజ్ఞానము) ఈమూడును అనాదులని ఉపనిషత్‌ సాక్షా 
త్తుగా చెప్పుచున్న ది.గావున,జీవేశ్వరులు అనాదులనుట శ్రుతిప్రసిద్ధము. 


థి 


“నిత్యా” అను శబ్దముచే జ్ఞానోదయపర్యన్త స్థాయిత్వమని తెలియవలెను. 


5.బ్రహ్మము మరియు అవిద్య అనాదియగుటవలన వీరి తాదాత్మ్య సంబంధ 


ముగూడ అనాదిగానున్నది.అందువలన బ్రహ్మావిద్యలచేత సంబంధోత్పత్తిచె- 
ప్పగూడదు.ఈశ్వరాది త్రయముయొక్క సిద్దియన్ననో,బ్రహ్మావిద్యల సంబంధ 
సిద్ది అధీనమైయున్నది.కనుక ఈశ్వరాది త్రయముచేత సంబంధముయొక్క 
ఉత్పత్తి సంభవిచదు. కాబట్టి సంబంధముగూడ అనాదిగానున్నది. 


బ్రహ్మావిద్యలకు ఒకవేళ సంబంధము చెప్పినచో బ్రహ్మము అసంగము. 
“అసంగోహ్యయంపురుషః”(బృ.4-3-15&16)అను శుతికివిరోధము కలుగునుగదా! 
యను శంకకు సమాధానము ఈ క్రింది విధముగా నున్నది. 


వృక్షము స్వయముగా నచలమగుటవలన ఎవరితో (దేనితో ) సంబంధము 
చేయుటకు ఎక్కడకు వెళ్ళదు.అయినను పక్షియొక్క క్రియవలన వృక్షపక్షి 


అద్వైత వేదాన్త భూమిక 


సంబంధము కలుగుచున్నది.అట్లే బ్రహ్మము అసంగము,అక్రియము అగుట 
వలన ఎవరితో(దేనితో) సంబంధము చేయుటకు స్వయముగా ప్రవర్తించదు. 
అందువలన దానికి దేనితో సంబంధము సంభవించదు.అయినను అవిద్యా 
స్వభావమువలన బ్రహ్మావిద్యలకు సంబంధము చెప్పబడినది. ఈ సంబంధము 
కల్పితముగాన బ్రహ్మముయొక్క అసంగత్వమునకు లేశమాత్రముగూడ 
హానిలేదు. 


“యత్ర యదధ్యాసః తత్కృతేన దోషీణ గుణేన వాణుమాత్రేణాపి స న సంబధ్య 
తే”(అధ్యాసభాష్యము) అధ్యస్తవస్తువుయొక్క గుణదోషాలు అధిష్టాన మునకెంతమా 


త్రము అంటజాలవు.[ ఈబ్రహ్మావిద్యలసంబంధము  కల్పితమను విషయము 
ను జిజ్ఞాసువులు ఎల్లప్పుడు జ్ఞప్తియందుంచు కొ నవలయును]. 

6.బ్రహ్మము,అవిద్య మొదలగు అయిదు వస్తువులకు ఎట్లు అన్య వస్తువు 
లచేత ఉత్పత్తి ఘటిల్లదో,అట్లే, తమలో తమచేతను ఉత్పత్తి ఘటిల్లదు.తమ 
వలన తామే ఉత్పన్నమగునన్నచో ఆత్మాశ్రయదోషముకలుగును.కనుక తమ 
వలన తమకే ఉత్పత్తిచెప్పగూడదు.ఎందువలన నీఐదింటికి ఉత్పత్తిలేదో,అం 
దువలన వాటియొక్క పరస్పరభేదము ఉత్పన్నమగుట సంభవించదు. అందు 
వలన ఆరవదగు భేదముగూడ అనాదిగా నున్నది. 


ఈవిధముగా నీయాజు పదార్థములయొక్క ఉత్పత్తి లేదు గావున యీ 


ఆజును స్వరూపముచే అనాదిగా నున్నవి.వీనిలో ఒక బ్రహ్మము త్రికాలాబా 
ధ్యమగుటవలన అనాది మరియు అనంతమున్నది. అవిద్యాదికములైదు జ్ఞాన 
ముచేత బాధింపబడుచున్నందున అనాది సాంతములుగానున్నవి. 


21.ప్రపంచము ప్రవాహరూప అనాది 


74 


అనుబంధ చతుష్టయము అనబడు 


ఇక ప్రవాహరూపముచే ప్రపంచము అనాది.శుక్తి(ముత్తెపు చిప్ప)యందు 
రజతము (వెండి ),రజ్ఞవుయందు సర్పము,సాక్షియందు స్వప్నము బ్లాన్తిచే 
భాసించును.అవి ఘడియ,జాము,నాలుగు జాములపర్యంతము కనుపించిన 
ను,ఏయే పదార్థములు ప్రతీతమగునో,అవి పూర్వసిద్దముగాను,అనాది సిద్ధ 
ముగాను గోచరించును.అయినను శుక్తియొక్క,రజ్ఞావుయొక్క,జాగ్రత్తుయొక్క 
జ్ఞానమైనవానికి పదార్థములయొక్క త్రికాలాభావనిశ్చయరూపమైన“బాధ”కలు 
గును.అందువలన అవి మిథ్యగా నున్నవి.అట్లే,ప్రపంచము ఆరోపదశలో (అజ్ఞాన 
కాలమందు)అనాది సిద్ధముగా దోచుచున్నది.అయినను అధిష్టాన (స్వస్వరూ- 
పుజ్ఞానమైనవానికి _ త్రికాలాభావనిశ్చయరూపమైన“బాధ”కలుగుచున్నది.కాబ 


ఇ 


ట్టి ప్రపంచము మిథ్య.దానిని ప్రవాహరూపముగా అనాదియని మరియు సాం 


~~ 


తమని అందురు.అధథవా, 


సృష్టియొక్క ఉత్పత్తిప్రలయములు శ్రుతిస్తృతులయందు ప్రసిద్ధము.“ధాతా 
యధథాపూర్వమకల్పయత్‌” (మహానారాయణోపనిషత్‌6-3)అనిచెప్పబడినరీతిగా పూర్వ 
పూర్వసృష్టుల సదృశముగా ఉత్తరోత్తరసృష్టులు ఉత్పన్నమగుచున్నవి. ప్రపం 
చముయుక్క ఉత్పత్తివినాశములు కలిగినప్పటికిని బీజాంకురన్యాయమువలె 


ప్రవాహరూప అనాదియై ఉన్నది. 


॥యధథా స్వప్న ప్రపంచోఒజయం మయి మాయా విజృంభితః । 
ఏవం జాగ్రతపంచశ్చ మయి మాయా విజృంభితః ॥ 


అర్థము:ానిద్రాదీషముచే స్వప్న ప్రపంచము నాయందు ఎట్లు సృష్టిం 


చబడి ప్రతీతమగుచున్న దో; అట్లే జాగ్రత్సపంచము గూడ అజ్ఞానము 


అద్వైత వేదాన్త భూమిక 


చేత నాయందే సృష్టించబడి కనబడుచున్నది - అని పురాణవచనము. 
కారికా:--స్వపమాయే యథాదృష్టే గంధర్వనగరం యథా । 
తథా విశ్వమిదందృష్టం వేదాన్తేషువిచక్షణైః ॥ (మాండూక్య వైతథ్యప్ర.31) 


అర్థము:-స్వాష్ని క పదార్థములు,గారడివానిచే చూపబడు ఐంద్రజాలిక పదా 
ర్థములు మరియు చూస్తుండగానే అదృశ్యమైపొవు గంధర్వనగరము ఎట్లు స్వ 
రూపముచే లేనివే అయినప్పటికి అవివేకులచే సత్యపదార్థములవలె చూడబ 
డుచున్నవో,మరియు అత్యల్పకాలములోనే వాటి అభావముగూడ చూడబడు 
చున్నదో,అట్లే తత్త్వజ్ఞులచే యీ పరిదృశ్యమాన జగత్తుయొక్క అత్యంతాభావ 
ము సమాధికాలములో మరియు ఉపనిషద్తూప వేదానములలో చూడబడుచు 
న్నది.“నేహనానా౭స్తికిశ్చాన” (బృ.4-4-19)“నతుతద్‌ ద్వితీయమస్తి”(బృ.4-3-23); 
“యత్రత్వస్య సర్వమాత్మైవాభూత్‌”(బృ.4-5-15);“ఆత్మైవేదమగ్ర ఆసీత్‌” (బృ.1-4-17) 
“బ్రహ్మా వేదమగ్రఆసీత్‌” (బృ.1-4-10)“ద్వితీయాద్రైభయం భవతి” (బృ.1-4-2)" ఇక్కడ 
నానా(ద్రైతము)ఏమియును లేదు”, “బ్రహ్మ భిన్నము ఏమియును లేదు”, “ఏ 


స్వరూపానుభవదశయందు తత్త్వదర్శికి సమస్తము ఆత్మయే(తన స్వరూ 


పమే)అయినదో”,“సృష్టికిపూర్వము సమస్తజగత్తు ఆత్మయే అయి ఉండెను”, 
ఉత్పత్తికి పూర్వము సంపూర్ణజగత్తు బ్రహ్మమే అయి ఉండెను.” “భేదజ్ఞానము 
చేనిస్సందేహముగా భయము (సంసారము )కలుగును.”ఇత్యాదిశ్రుతులచే తత్త్వ 
జ్ఞానులు జగత్తుయొక్క మిథ్యాత్వనిశ్చయమువలన దాని అత్యంతాభావము- 


ను దర్శించుచున్నారు. 
ళో విశ్వం దర్పణ దృశ్యమాననగరీతుల్యం నిజాన్తర్గతం, 


పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా। 


76 


అనుబంధ చతుష్టయము అనబడు 


యస్సాకాత్కురుతే ప్రబోధసమయే స్వాత్మానమేవాద్వయమ్‌, 
తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 


భావార్థము:-విశ్వము అనగా జడాజడ జగత్తు.ఇది అద్దములో కనిపించు 
నగరమువలె తనయందే యున్నది.నిద్రావశమున స్వప్నప్రపంచము స్వప్న 
ద్రష్టకు ఎట్లు బాహ్యదేశములోనున్నట్టుతోచునో,అట్లే నానావిధ నామరూపము 
లతో నభివ్యక్తమైయున్న,అనేక కర్తలు,భోక్తలతో కూడియున్న ;ప్రతినియత 
(ఇదిఇప్పుడు, ఇక్కడ, ఇలాఅని నిశ్చితమైన )దేశ,కాల,నిమిత్తములుగల క్రియా 
ఫలములకు ఆశ్రయము;మనస్సుచేతనూహించుటకు శక్యముకాని రచనావి 
ధానం గలదియగు నీ జగత్తు--మాయాశక్తిచే జాగ్రదవస్థయందును ఆత్మయందే 
బాహ్యదేశమునందువల స్సురించుచున్నది.స్వప్నమును అనుభవించి తిరిగి 
జాగ్రదవస్థకు వచ్చినప్పడు అనగా మెలకువరాగానే ద్రష్టయగు ఆత్మ యొక్కడే 
మిగులును.స్వప్న ప్రపంచమంతయు అదృశ్యమగును.అట్లే బ్రహ్మాత్మైెక్య సాక్షా 


త్కారము(ప్రబ్‌ీధము )కలుగగా జాగ్రత్సపంచమంతయు లుప్తమగును.అధిష్టా 


న ప్రత్యగభిన్న సచ్చిదానంద బ్రహ్మస్వరూపము అనుభవగోచరమగును.అట్టి 


బ్రహ్మాత్మానుభవసంపన్నుడైన గురుమూర్తి శ్రీ దక్షిణామూర్తికి యూ నా నమస్కారము. 
rd (a 
శ్లో ॥దీర్ణస్వప్నమిమం విద్ధి దీర్ణం వా చిత్తవిభ్రమమ్‌ । 
దీర్ణంవా౭పి మనోరాజ్యం సంసారం రఘనన్సన ॥ 
(సంసారం దుఃఖ సాగరమ్‌) (యో.వా.ని.ప్ర.పూర్వార్థము 28-28)(వరాహాపనిషత్‌. 2-64) 


హే రామచంద్తా! ఈ దేహాదిక సంసారము నిత్యానుభూత ప్రసి సిద్ధ స్వప్నము 
కంటె వైధర్మముగలదై బహుకాలస్తాయిగానున్నదను సందేహము వలదు.ఈ 


అద్వైత వేదాన్త భూమిక 


సంసారము ఒక దీర్ణస్వప్నమని లేక బహుకాల దిజ్మోహములాంటి చిత్తభ్రమ 
వంటిదని లేక దీర్ణకాల మనోరాజ్యము వంటిదని తెలిసికొనుము. 
శ్లో ॥స్వప్నదేపహో యథాధ్యస్తస్తథైవాయం హి దేహకః | 
అధ్యస్తస్య కుతో జన్మ జన్మాభావే కుతః స్థితి: ॥ 
శ్లో [యథా రజ్ఞుం పరిత్యజ్య సర్పం గృహ్టోతి వై భ్రమాత్‌ | 
తద్వత్సత్యమవిజ్ఞాయ జగత్పశ్యతి మూఢ ధీ: ॥ 
శ్లో ॥రజ్ఞుఖండే పరిజ్ఞాతే సర్పరూపం న తిష్టతి । 
౧ జ Ca 


అధిష్టానే తథా జ్ఞాతే ప్రపంచే శూన్యతాం గతే। 


దేహస్యాపి ప్రపంచత్వాత్పారబ్భావస్థితి కుతః ॥ (నాదబిందూపనిషత్‌ 24-28) 


అర్ధము:--స్వప్నశరీరము ఎట్లు అధ్యస్తమో,అట్లే జాగ్రద్దహముగూడ అధ్యస్తమే. 
ఆధ్యాసిక స్వప్నపదార్హములు (దేహాదులు)కేవలము ప్రతీతికి విషయమగునే 
గాని వాస్తవముగా వస్తువులు ఉత్పన్నము కాలేదు.అట్లే ఆధ్యాసికమైన జాగ్ర 
ద్దేహముగూడ ప్రతీతమగుచున్నదేగాని పారమార్ధికసత్తచే అత్యంతాభావము 
న్నందున దానికి ఉత్పత్తిలేదు.ఎందువలన ఉత్పత్తిలేదో అందువలన స్టితినాశ 
ములుగూడలేవు.రజ్ఞువును వదిలేసి భ్రమచేత సర్పము ఎట్లు గ్రహించబడు 
చున్నదో,అట్లే అధివ్భానమగు బ్రహ్మమును తెలియజాలక అజ్ఞానముచే భ్రమ 
జెంది మూఢ బుద్దిగలవాడు (అజ్ఞజనుడు)నామరూపాత్మక ప్రపంచమును చూ 
చుచున్నాడు.రజ్ఞుజ్ఞానముచే ఎట్లు సర్పభ్తాంతి నివర్తించునో,అట్లే అధిష్టాన ప్ర 
త్యగభిన్న బ్రహ్మజ్ఞానముచే ఆధ్యాసిక ప్రపంచము శూన్యమైపోవును.అనగా 
మిథ్యాత్వనిశ్చయరూప“బాధ”కలుగును.ఇట్లు మిథ్యాత్వనిశ్చయము గలిగిన 


78 


అనుబంధ చతుష్టయము అనబడు 


తత్త్వజ్ఞానిదృష్టిలో దేహముగూడ జగదన్తుపాతియేగావున ప్తారబ్భాయత్త శరీరము 


గూడ బాధితమైనందున, ఇక ప్రారబ్దమునకు అస్తిత్వమెక్కడ? 
శ్లో[అనుభూతోఒప్యయం లోకో వ్యవహారక్షమో౭పి సన్‌। 
అసదూపోయధథా స్వప్న ఉత్తరక్షణబాధితః ॥ 
శ్లో ॥సప్నే జాగరితం నాస్తి జాగరే స్వప్నతా నహి । 


ద్వయమేవ లయే నాస్తి లయో౭పి హ్యనయోర్నచ ॥ 


శ్లో[యథైవ వ్యోమ్నినీలత్వం యథా నీరం మరుస్థలే । 


పురుషత్వం యథా స్థాణా తద్వద్విశ్వం చిదాత్మని ॥ 
శ్లో [యథైవ శూన్యో వేతాలో గంధర్వాణాం పురం యథా । 
యథాకాశే ద్విచంద్రత్వం తద్వత్సత్యే జగత్ధ్సితిః I 
శ్లో [యథా తరబ్ఞకల్గొలైర్ణలమేవ స్ఫురత్యలమ్‌ । 
ఘటనామ్నాయథా పృథ్వీ పటనామ్నాహి తన్తవః ॥ 
శ్లో[జగన్నామ్నాచిదాభాతి సర్వం బ్రహ్మైవ కేవలమ్‌ । 
యథా వంధ్యాసుతో నాస్తి యథా నాస్తి మరౌ జలమ్‌ ॥ 
శ్లో[యథా నాస్తి నభోవృక్షస్తథా నాస్తి జగత్భ్సితిః | 
గృహ్యమాణే ఘటే యద్వ న్మృత్తికా భాతి వై బలాత్‌ । 


వీక్ష్యమాణే ప్రపళ్చో తు బ్రహ్మైవాభాతి భాసురమ్‌ ॥ (యోగశిఖోపనిషత్‌ చతుర్ధాధ్యాయే) 


అర్హము:--ఈలో కము(చరాచరప్రపంచము )అన్నజలాదులచే ఆక లిదప్పు 


అద్వైత వేదాన్త భూమిక 


లు శమించుటమున్నగు అర్థక్రియాకారితారూప వ్యవహారక్షమతా గర్లియున్న 
ట్లు అనుభూతమగుచున్నను పరమార్థసత్యము మాత్రముకాదు.మెలకువకు 
రాగానే మరుక్షణములో స్వప్న ప్రపంచము ఎట్లు అసద్రూపమగుచున్నదో, అట్లే 
బ్రహ్మాత్మై కత్వానుభూత్యుత్తరక్షణములో యీవ్యావహారిక జగత్తుగూడ అసదూ 
పమగుచున్నది.“నాసీదస్తిభవిష్యతి"పూర్వములేకుండెను,ఇప్పుడును-రజ్ఞువు 
యందు ప్రతీయమానమగు సర్పము వాస్తవంగా ఎట్లు లేదో,అట్లే ఈపరి దృశ్య 
మానజగత్తునులేదు.మరియు భవిష్యత్తులోఉండబీదు_అను యీ ప్రకారమగు 
త్రికాలాభావ నిశ్చయరూప“బాధ”కలుగుచున్నది.స్వప్నమునందు జాగ్రత్తులే 
దు.జాగ్రత్కాలములో స్వప్నము భాసించుటలేదు. ఈరెండు సుషుప్తిలో కనుపిం 


చుట లేవు. జాగ్రత్వప్నములలో సుషుప్తియునులేదు. ఈనిత్యానుభవ ప్రమాణ 


ముచే ప్రపంచము సత్యముగాదు మరేమనగా అసద్రూపమని సిద్ధమగుచున్న 
ది.ఆకాశమునందు నీలిమవలె, ఎండమావులలో(ఊషరభూమి అనగా మరు 
భూమిలో ) జలమువలె,స్టాణువు(మొద్దు)నందు పురుషునివలె-యీ విశ్వము 
చైతన్యమునందు బ్ఞాన్తిచే భాసించుచన్నది.రాత్రి పూట పిల్లవాడు ఆకాశములో 
భేతాళున్ని కల్పించుకొన్నట్లు,గగనమునందు గంధర్వపురమువలె, నేత్రవ్యాధిగ 
లవానికి ఆకసమున రెండు చంద్రులు కనుపించునట్లు సద్రూప బ్రహ్మమునం 
దు యీఅసద్దూప జగత్తు విద్యమానమై గోచరించున్నది.ముంచెత్తుకొచ్చే స- 
ముద్రపు అలలలో జలమే స్సురించునట్లు,.ఘటములో మృత్తికా,వస్తములో తం 
తువులు(పోగులు)మాత్రమే వ్యాప్తమై యున్నట్లు,(వాస్తవముగా ఘటపటము 
లు లేనట్ట్లు)యీ జగత్తునకు యథార్థత్వములేదు.అనగా పారమార్థిక సత్యత్వ 
ములేదు.నామరూపములు మిథ్య.“ఈశావాస్యమిదగ్‌ంసర్వమ్‌”(ఈశా.!)అని శ్ర 
తిమాత శాసించిన విధముగా ఈజగత్తంతా పరమేశ్వరునిచే వ్యాప్తమై, పరమా 


80 


అనుబంధ చతుష్టయము అనబడు 


త్మయే జగదూూపములో దృష్టిగోచరమగుచున్నాడు.అందుకేసర్వం బ్రహ్మైవ 
కేవలమ్‌”(యో..ి.4-18;తేజోబిందు.6-4)అని ఉపనిషన్మాతో ఉద్దోషించుచున్నది.ఎట్లు 
వంధ్యాసుతునికి (గొ డ్రాలుకుమారునికి), ఎండమావుల్లో కనుపించు జలమునకు, 
ఆకాశవృక్షమునకు ఉనికిలేదోఅట్లే ఈజగత్తునకును ఉనికి(అస్తిత్వము) లేదు. 
విచారశీలునికి ఘటములో మృత్తికయే గోచరించు విధమున సమ్యుక్‌ వేదాన్త 


తత్తవిచారబలముచేయీప్రపంచమునందణువణులో స్వయంప్రకాశ బ్రహ్మమే 


అనుభవ గోచరమగును. 
(శ్రిసదాశివబ్రహ్మేంద్రస్వాములవారు) 
సర్వం బ్రహ్మమయం రే రే, సర్వం బ్రహ్మమయం ||సర్వం॥। 
కిం వచనీయం కిమవచనీయం 
కిం రచనీయం కిమరచనీయమ్‌ |!సర్వం॥| 
కిం పఠనీయం కిమపఠనీయం 
కిం భజనీయం కిమభజనీయమ్‌ |!సర్వం॥| 


కిం బద్ధవ్యం కిమబిద్ధవ్యం 


“ ళ్లో||మాతేవ పుత్రమనుబీధయతి శ్రుతిర్హి, లోకం సమస్తమపి యోజయితుం సుఖేన! 
తస్మాచ్చృతేరభిహితార మతంద్రితేన, చిత్తేన సాధయితుమత్ర జనా యతధ్య్వమ్‌ి॥।(ఆత్మవి 
ద్యావిలాసము 3)లోకంలోని సమస్త మానవులుగూడ సుఖంగా జీవించడానికి ఉపనిషన్మా 
త బిడ్డలకు తల్లి బధించునట్లు నిరంతరము బిధించుచున్నది. అందువల్ల ఉపనిషత్తులు 
బీధించే హితవాక్యాలను ఏమరుపాటు (విరామం )లేకుండా ఎల్లప్పుడు ఇక్కడ (ఈ దేహంలో 


ఉన్నప్పుడే) మనస్సుద్వారా సాధించడానికి ఓ జనులారా! ప్రయత్నించండి. 


అద్వైత వేదాన్త భూమిక 


కిం భోక్తవ్యం కిమభోక్తవ్యమ్‌ (సర్వం! 
సర్వత్ర సదా హంసధ్యానం 


కర్తవ్యం భో ముక్తినిధానమ్‌ (సర్వం! 


"ఇందుగల డందులేడని 

సందేహమువలదు చక్రి సర్వోపగతుండు 

ఎందెందు వెదకి చూచిన 

అందందే గలడు దానవాగ్రణి వింటే" (పోోన భాగవతము-ప్రహాదుడు). 


“మాయామాత్రమిదంద్వైతమద్ర్వై తంపరమార్ణతః” (మాం.ఆగమ.ప్ర.17) 
ఈద్వైత ప్రపంచము రజ్జవునందు సర్పమువలె మాయామాత్రమై యున్నది. 
అద్వితీయ పరబ్రహ్మమే పరమార్థము. 
శ్లో ॥ న చ విజ్ఞాయతే కస్మాత్కాలాత్సభృతి చాగతాః। 
నిత్యాగమాపాయపరాః ఏతాః సర్గపరమ్పరాః॥ 
అనాదిమత్యోఒవిరతం ప్రస్సురన్తి తరబ్శవత్‌। 


పూర్వాత్పూర్వం కిలాభూవం స్తతః పూర్వతరం యథా ॥(యో.వాస్టితిప్ర.47-18&19) 


శ్రీవసిష్టభగవానులు శ్రిరామచంద్రునకు ఆత్మతత్తోపదేశము చేస్తూ ఈ సృష్టి 


పరంపరలయుక్క ప్రవాహరూప అనాదిత్వమును చెప్పుచున్నారు.నిత్యము 
ఆవిర్భావతిరోభావము (ఉత్పత్తి వినాశములు)గల ఈసృష్టిపరంపరలు ఎప్పటి 
నుండి,ఎక్కడనుండి వ్తాప్త్రమగుచున్నవి--ఇది తెలియశక్యముగానిది.అనాది 


82 


అనుబంధ చతుష్టయము అనబడు 


కాలమునుండి నిరంతరము తరంగములవలె స్పురించుచున్నవి.వర్తమాన సృ 
ష్టికి పూర్వము వేరే సృష్టి యుండెను.దానికి పూర్వము,మరియు దానికి పూ 
ర్వముగూడ _ సృష్టులుండెను. ఇట్లు(బీజాంకురములవలె,దీపశిఖలవలె,నదీప్ర 


వాహమువల)అనాది ప్రవాహరూపముచే ఈసృష్టిపరంపరలు కొనసాగుచున్నవి. 


ట్రే 

“జగత్సర్వమిదంమి థ్యాప్రతీతిః” (త్రిశిఖిబాహ్మణోపనిషత2-30)“జగదేతద్‌ భ్రమాత్మ 
కమ్‌”(మహో4-65 )“ప్రపంచో ఒయమనాదిసిద్ధభవతి”(1ుతి.... )“అనాదేరన్నవత్వంచ 
సంసారస్య”,“ఆదావన్తేచయన్నాస్తివర్తమానే ఒపిత త్తథా”(మాం. అలాతశాంతి.ప్ర.30&31) 
ఇత్యాది శ్రుతిస్సృతులు సంసారము బ్రాన్తిసిద్ధ్దము,అనాది మరియు అంతము 
గలదియని ఉద్దోషించుచున్నవి. 


ళో ॥ అనాదావిహి సంసారే సంచితాః కర్మకో టయః | 


అనేన విలయం యాని శుద్దోధర్మో వివర్దతే ॥ 
(అధ్యాత్మోపనిషత్‌. 37;వేదాన్ల పంచదశి 1-59) 


అర్హము:--అనాదియైన ఈసంసారమునందు సంపాదించబడిన అపరిమిత 
ములన పుణ్యాపుణ్యరూప కర్మలు ఈ సమాధిచేత నాశమును పొందుచున్నవి. 
నిర్మలమగు సాక్షాత్కారమును కలించునటి ధర్మవిశేషము (చిత్తశుద్ది )వృద్దినం 
౧ ల క (a) (a) 
దును.ఇట్లుఅజ్ఞానము స్వరూపముచే అనాదియని”ొమరియు “అజ్ఞానకార్యమ 
గు యీ ప్రపంచము ప్రవాహరూపముచే అనాదియని” నిరూపించనైనది. 


22.జాననివర.ము అజానము 
న క్యు న 


అజ్ఞానముయొక్క లక్షణములో మరొక విశేషణము జ్ఞాననివర్షత్వమ్‌,అనగా 


జ్ఞానముచే నివృత్తియగుటకు యోగ్యమైనది--అజ్ఞానము.ఏదేని వస్తువుయొక్క 
అజ్ఞానమున్నచో దానిని తెలిసికొను జిజ్ఞాసచేత విచారించిన దాని జ్ఞానము 


అద్వైత వేదాన్త భూమిక 


కల్చుతుంది.జ్ఞానముచే అజ్ఞానము నివర్తించును.ఇది సర్వానుభవసిద్దము. 
సచ్చిదానంద బ్రహ్మస్వరూపము జీవునియొక్క వాస్తవస్వరూపము.కాని,అ 
నాద్యజ్ఞానముచే తన యథార్ణస్వరూపమును తెలియజాలకున్నాడు. 
“అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యాన్తి జన్తవః”1(గ౧త 5-15);అనృతేన 
హి ప్రత్యూఢాః!(ఛాం.8-3-2) 
స్వప్రకాశ సచ్చిదానంద అద్వితీయ పరమార్థ సత్యజ్ఞానస్వరూప ఆత్మ 
యొక్క ఆవరణచేత (అజ్ఞానముచేత ) ఈ మూఢసంసారిజీవులు-నేను అజ్ఞానిని, 
జీవుడను, కర్తను, భోక్తను,నాకంటె భిన్నమగు యీ దృశ్యమాన జగత్తు నాకు 


భోగ్యము, ఈ జగత్తునకు కర్త ఈశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, 


సర్వనియంత- ఇత్యాది భేధభ్రమచే మోహితులగుచున్నారు. 
“నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః”। (గీత.7-25) 


నేను లోకులందరికీ తెలియను.నా భక్తులైన ఏకొద్దిమందికో మాత్రమే నేను 
తెలుస్తాను.పరమేశ్వరుడనైన నాయొక్క అచింత్యప్రజ్ఞావిలాసరూప సంకల్పమే 
యోగము.ఈ త్రిగుణసంఘటనరూప యోగము వస్తుతః లేనిదేయగు జగత్తును 
శుద్ధబ్రహ్మరూప అధిష్టానమునందు అఘనపటీయసీయగు కల్పనాశక్తిచే గోచ 
రింపజేయుచున్నందున,నాయోగము(సంకల్పము )యోగమాయ _ అనిచెప్పబ 
డుచున్నది.ఈయోగమాయచే ఆవృతమైనందున మూఢులగుఈలోకము జన్మ 
మరణరహితమగు, సర్వస్వరూపమగు నన్ను తెలియజాలకున్నారు. 


ఉపరోక్త భగవద్వచనములచే అజ్ఞానము (మాయ, అవిద్య ) స్వరూపావరకము 
గా తెలియబడుచున్నది. మరియు“అహమజ్ఞఇత్యాద్యనుభవము గూడ ఉంది. 
నీటిపైని నాచు నీటిని ఆశ్రయించుకొని యుండి నీటినే అగుపడకుండాజేసినట్లు, 


84 


అనుబంధ చతుష్టయము అనబడు 


గృహాశ్రిత అంధకారము గృహమునే ఆవరించినట్టు,చైతన్యమునకంటె పృథగస్తి 
త్వములేనిదగు అజ్ఞానము చైతన్యమును(ఆత్మను )ఆశ్రయించుకొ నియుండి 
చైతన్యమునే కప్పివేయుచున్నది, అనగా తెలియకుండాజేయుచున్నది. 


“ఆశ్రయత్వ విషయత్వభాగిని నిర్విభాగ చితిరేవ కేవలా”|1(సం.శా.1-319) 


కేవల విభాగరహితచైతన్యమే అజ్ఞానమునకు ఆశ్రయము మరియు విషయ 
మగుచున్నది (అజ్ఞానముచే కప్పబడుచున్నది).ఇటువంటి సర్వానర్థకారియగు 
జన్మమరణరూప సంసారమునకు కారణమగు అజ్ఞానము(మాయ)ను అధికారి 
పురుషుడు బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానముచే నాశనముచేయగలడు--అని శ్రీకృష్ణ 
పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో నుడివియున్నాడు. 


“మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే” ।(గీత. 7-14) 


సర్వోపాధిరహిత సచ్చిదానంద అఖండ అద్వితీయ పరమాత్మదేవుడను నేనే 
అని--ఈప్రకారంగా ప్రత్యగభిన్న బ్రహ్మసాకాత్కారమునొందిన ఒకానొక అధికారి 
పురుషుడు నాయొక్క త్రిగుణాత్మక వైష్టవీమాయ ను(అవిద్యను)అనాయాసం 
గా దాటగలడు అనగా నాశనము చేయగలడు. 


శ్లో ॥ తేషామేవానుకంపారయహమజ్ఞానజం తమః । 
నాశయామ్యాత్మ భావన్మో జ్ఞానదీపేన భాస్వతా॥ (గీత.10-11) 


భావార్ట్హము:--ఎల్గ్లప్పుడు నాయొక్క ధ్యానతత్పరులై ప్రమపూర్వకముగా 
నన్ను భజించు భక్తులననుగ్రహించుటకొజకు వారియొక్క“అహంబ్రహ్మాస్మి” 
యను అంతఃకరణవృత్తియందు ప్రకాశిస్తూ ఉండి,వృత్తిరూప జ్ఞానదీపముచే 


అజ్ఞానమువలన కలిగిన తమస్సును (చీకటిని)నాశనము చేస్తాను. 


అద్వైత వేదాన్త భూమిక 


శ్లో|జ్ఞానేనతు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః । 
తేషామాదిత్యవద్‌ జ్ఞానం ప్రకాశయతి తత్పరమ్‌ ॥(గీత 5-16) 


అర్హము:--కాని,జ్ఞానముచే యెవరి ఆత్మసంబంధమైన అజ్ఞానము నశించి 
నదో,వారియొక్క జ్ఞానము సూర్యునివలె పరతత్త్వ 


ఇత్యాది భగవద్వచనములచే అజ్ఞానము జ్ఞానముచే నివర్తింపబడు 


మును ప్రకాశింపజేయును. 


తుంది--అని స్పష్టమగుచున్నది. అట్లే, శ్రీ మన్మహాభారతము శాంతి పర్వము 
279-11 వ శ్లోకంలో 


శ్లో|| జ్ఞానేన హి యదా జన్తురజ్ఞాన ప్రభవం తమః । 


వ్యపోహతి తదా బ్రహ్మ ప్రకాశతి సనాతనమ్‌ ॥ 


అర్థము: మానవులు ఎప్పుడు జ్ఞానముచే అజ్ఞానమువల్ల కల్లిన చీకటిని 


నశింపజేయగల్నుదురో,అప్పుడు సర్వవ్యాపకము,స్తూల సూక్ష్మ కారణరూప 
సర్వోపాధిరహిత అనాదియగు పరబ్రహ్మము ప్రత్యగభిన్నముగా ప్రకాశింపబడు 
ను. (సాకాత్కరింపబడును )-అని చెప్పబడినది. మరియు, 


శ్రీవసిష్టమునీంద్రులవారుగూడ శ్రీయోగవాసిష్టములో జ్ఞానముచేతనే అజ్ఞాన 
ము నివర్తింపబడునను విషయమును పదేపదే (అడుగడుగున )చెప్తూవచ్చారు. 


శ్లో || సంసారోత్తరణే జన్తీరుపాయో జ్ఞానమేవహి | 
తపోదానం తథా తీర్దం అనుపాయా ప్రకీర్తితాః ॥(యో.వా.2-10-22) 


అర్ధము:--సంసారసాగరమునుండి తరించుటకు జీవులకు జ్ఞానమే ఏకైక సాధ 
నము,కాని,తపస్సు,దానము , తీర్జాటన మొదలగునవికావు-అని చెప్పబడినది. 


86 


అనుబంధ చతుష్టయము అనబడు 


శ్లో | అవిద్యా క్షీయతే తావదాలోకేనాంధతాయథా । 


దీపహస్తోయథాభ్యేతి తమోరూప దిదృక్షయా । 


తథా విలీయతే సర్వం తమస్తాపైర్దతం యథా॥ 


ఏవమాలోక్యమానైషా క్వాపియాతి పలాయతే। 
యావన్నాలోక్యతే తావన్న కించిదపి దృశ్యతే । 
ఆలోకితే యథా౭విద్యా తత్తథా ప్రతిపద్యతే ॥(యో.వా.నిర్వాణ ప్ర. పూర్వార్థము. సర్గ.10) 


భావార్థము:--విచారించనంతవరకే అవిద్యయొక్క విద్యమానత (అస్తిత్వము) 
కించిద్విచారించినంత మాత్రముచే అవిద్య అవిద్యమానమై పోతుంది,అంటే దా 
నికి ఉనికియే లేకుండాపోతుంది.బ్రాన్తిచే ప్రతీయమాన రజ్జసర్పము గూర్చి-ఈ 
సర్పము వాస్తవమా?లేక కల్పితమా?అని విచారించిన మాత్రముననే సర్ప 
ము బాధింపబడి రజ్ఞవుయొక్క యథార్థస్వరూపము తేలియబడినట్టు;దర్శ 
నశక్తికి ప్రతిబంధకమగు చీకటి ప్రకాశముచే నష్టమగునట్టు;విచారముచే అవి 
ద్యాసహిత సంపూర్ణ జగత్తు నష్టమగును. అరుణోదయ మాత్రముచేతనే అంధ 
కారము పలాయనము చిత్తగించినట్లు మంద మంద ఆత్మవిచారముచేతనే 
అవిద్య సన్నగిల్లుతుంది. అట్టుండగా,సమ్యగ్విచారజనిత దృఢ అపరోక్షబ్రహ్మా- 
త్మైకత్వ జ్ఞానీదయమైనచో,ఇక అవిద్య ఎక్కడికి పలాయనమగునో?దాని 
ఆచూకిగూడ తెలియదు. 


ఇక్కడ శ్రికృష్ణపరమాత్మ మరియు శ్రీవసిష్టభగవానులు ఆత్మజ్ఞానమునకు 
దీపముయుక్క సాదృశ్యరూప రూపకాలంకారమును చెప్పారు.ఈ రూపకాలం 
కారముచేత వారియొక్కఅభివాయము ఈవిధముగా వ్యక్తమగుచున్నది.అంధ 
కారమును నివృత్తి చేయుటయందు దీపము కేవలము తనయొక్క ఉత్పత్తిని 


అద్వైత వేదాన్త భూమిక 


మాత్రము అపేక్షిస్తుంది. దీపముయొక్క ఉత్పత్తికంటె భిన్నమైన యేయితర 


కర్మనుగాని,అభ్యాసమునుగాని అపేక్షించదు.మరియు ఆదీపముచే చీకటి నష్ట 


మైన పిదప పూర్వము విద్యమానమైయున్న ఘటపటాదులే అభివ్యక్తమవు 
తాయి.పూర్వములేని (అవిద్యమాన )వస్తువులను దీపము ఉత్పన్నముచేయ 
దు. అట్టి ఆత్మజ్ఞానముచేత అజ్ఞాననివృత్తి చేయుటయందు ఆత్మజ్ఞానము 
౧ (ag ఇ ౨ ల 
తనయొక్క ఉత్పత్తిని మాత్రము అపేక్షిస్తుంది.కాని,తన ఉత్పత్తికంటె భిన్నమైన 
యే యితర కర్మనుగాని,అభ్యాసమునుగాని అపేక్షించదు.మరియు ఆత్మజ్ఞాన 
ముచే అజ్ఞాన నివృత్యనంతరము పూర్వమే విద్యమానమైయున్న నిత్యశుద్ధ 
బుద్దముక్త బ్రహ్మభావరూప మోక్షము అభివ్యక్తమగును.పూర్వములేని (అవి- 
ద్యమాన)మోక్షమును ఆత్మజ్ఞానము ఉత్సన్నముచేయదు.ఒకవేళ ఆత్మజ్ఞాన 
ల ల 
ము మోక్షమును ఉత్పన్నము చేయునని అంగీకరించినచో మోక్షమునకు 
గూడ స్వర్గాదిఫలములవల అనిత్యత్వము ప్రసక్తమగును.మరియు కర్మాది 
సాధనాపేక్షగూడ కలుగును.కాని,మోక్షముయొక్క అనిత్యత్వమును యే దర్శ 
నకారులు (శాస్త్రకారులు )గూడ ఒప్పుకొనరు.“నిత్యశ్చ మోక్షః సర్వైర్మోక్షవాదిభిర 
భ్యుపగమ్యతే” (బ్ర.సూ.భాష్యము.1-1-4)అనిత్యమగు మోక్షమును గోరి యెవరుగూడ 


ప్రవృత్తులు కారుగదా! 


భాష్యకారులు మరియు వారి అనుయాయులుగూడ సమ్యగ్‌ జ్ఞానముచేత 
నే అజ్ఞానముయొక్క నివృత్తి కలుగుననిీభాష్యాదులలో పునః పునః చెప్తూవ 


5 4 ం ఈ 0! Mew యః యః 
శ్ఞో||సూత్రీర్జో వర్ణ్యతే యత్ర వాక్ష్యైః సూత్తానుకారిభిః! స్వపదాని చ వర్ణ్యన్తే భాష్యం భాష్యవిదో 
విదుః!! (పరాశర ఉపపురాణము 18-15&16)సూత్తాదిరూప మూలగ్రంథములలోని పదములకు 


పర్యాయరూప స్వపదములను చెప్పి, మూలగ్రంథపదముల అనుసారియగు పదములతో 


88 


అనుబంధ చతుష్టయము అనబడు 


చ్చారు.“నచ మిథ్యాఒజ్ఞానస్య సమ్యగ్‌ జ్ఞానాదన్యత్ర ని వృత్తిరస్తి”(బ్ర-సూ.భాష్యము. 
2-3-30)ప్రత్యగభిన్న పరబ్రహ్మ ముయొక్క యథార్దజ్ఞానముకలుగకుండా అనాది 
మిథ్యా అజ్ఞానము నివర్తించదు. “యతో జ్ఞానమజ్ఞానస్యైవ నివర్తకమ్‌”(పంచపాదికా 
ల = శో ణు er) 
పృష్టము.27) జ్ఞానముయొక్క ముఖ్యకార్యము అజ్ఞానమును నాశనము చేయు 
టయే.అట్లే శ్రివాచస్పతిమిశ్రులవారుగూడ“సాక్షాత్కారరూపో హి విపర్యాసః సాక్షా- 
త్కారరూపేణైవ తత్వజ్ఞానేనోచ్చి ద్యతే”(భామతీ.పృ.67).అనాదిసిద్ద అజ్ఞాన తత్కార్య 
రూప విపర్యయము (దేహాదికభ్రమ )అపరో కరూపమున్నది.ఇది దృఢాపరోక్షత 
త్త్యనిశ్చయముద్వారానే ఉచ్చిన్నమగును.పరోక్షజ్ఞానముచే కాదు.దిగ్భృమ,అ 
లాతచక్రము (మండుచున్న కొజివిని గిరగిరా త్రిప్పినచో మంట చక్రమువలె తో 
చును),నౌకపై పయనించువానికి గట్టునఉన్న వృక్షములు వెనక్కి పరుగి 


డునట్లు తోచుటవలె,ఎండమావులలోని నీరు మొదలగునవి అపరోక్షభ్రమలు. 


ఇవి అపరోకాత్మక దిగాది తత్త్వనిశ్చయము చేతనే నివృత్తమవుతాయి.పరో- 


క్షజ్ఞానముచే నివృత్తము కావు. 


అధికారి పురుషుడు శ్లోత్రియబ్రహ్మనిష్ణ శ్రీగురుదేవులనాశ్రయించి వేదాన్త 
శాస్త్రమును (తత్త్వమస్యాది మహావాక్యములను )/నిరంతరము విచారించగా అనా 
త్మాకారరహిత, సర్వోపాధిరహిత శుద్దచైతన్యాకారమగు “అహంబ్రహ్మాస్మి"అను 
అప్రతిబద్ధ దృఢాపరోక్షజ్ఞానము అనబడు చరమవృత్తి ఉదయించును.ఆ సాక్షా 
త్కారరూప వృత్తియందు ప్రతిబింబించిన చైతన్యము,ఎట్లు దీపముత్పన్నమ 
గుటతోడనే అంధకారమును నష్టముచేయునో,అట్లు స్వాశ్రయవిషయక అజ్ఞాన 


సూత్తార్థమును వర్ణిస్తూ స్వపదములయొక్క వివరణము అనగా విశేషవర్ణనముగూడ 


ఎచ్చట చేయబడునో అద్దానిని “భాష్యము” అంటారు. 


అద్వైత వేదాన్త భూమిక 


మును నాశనము చేయును.అవిద్యా ధ్వంసమగుటతోడనే ఆ వృత్తిసహిత 
సర్వకార్యప్ర పంచము నష్టమగును.ఎందుకంటే,“మూలే నాస్తి కుతః శాఖా? 
అను న్యాయముచే ఉపాదానకారణము నశించినచో ఉపాదేయము (కార్యము) 
యొక్క నాశనమును సర్వశాస్తకారులు అంగీకరితురు. 


శ్లో॥అజ్ఞానం శిథిలీ భూతమేవం నష్టం విదుర్చుధాః | 
న నాశేన వినోదేతి పూర్వసంస్టాన విచ్యుతిః॥(యో.వా.ని.ప్ర.పూర్వా.95-3) 


అర్హము:--ఒకవేళ జ్ఞానాభ్యాసపరిపాక క్రమముచే మూలాజ్ఞానము శిథిల 
మైనచో,అట్లే అజ్ఞానజనిత భ్రమాత్మక సంసారముగూడ నష్టమగును.ఇది బుధ 
జన సమ్మతము.అజ్ఞానము వినాశమును పొదకుండా,జగత్తుయొక్క ఆకారవి 
చ్చేదము ఎప్పుడుగూడ కలుగజాలదు.కార్యప్రపంచముయుక్క నాశనము 
మూడు విధములుగా కలుగు చున్నది. 


ఆత్మమాయ మూడువిధములుగా నశించును 


అజ్ఞానములో మూడుశక్తులుగలవు."1.అనేకశక్తిమదవిద్యాయాః ప్రపళ్చో 
పారమార్షికత్వాదిభ్రమహేతుశక్తే, 2. అర్హక్రియాసమర్దత్వసమ్పూద కశక్తేశ్చ, 3. ప్తార 
ర = (a) (a) mi 


బ్దకర్మసమకాలీనతత్త. సాక్షాత్కారేణ నివృత్తావపి అప రోక్షప్రతిభాసయోగ్యార్డా 
ధ = ల థి 


భాసజనికాయాః శక్తేరనువృత్తే తద్వతీ అవిద్యాపి తిష్ణత్యేవేతి నోక్తదోషావకాశః" 


|(అద్వైతసిద్ధిః. పృష్టము.1300 శ్రి స్వామి యోగీస్ట్రానన్ల హిందీ అనువాదము) 


1.ప్రపంచమునందు పరమార్ధ సత్యత్వబుద్దిని సంపాదనముచేయు సామ 
ర్థ్యరూపశక్తిప్రభావముచే జగత్తు త్రికాలాభాధ్యరూప సత్యముగా స్ఫురించును 
(కనబడును).వేదాన్తశ్రవణాది అభ్యాసపరిపాకముచే అజ్ఞానములోని ఈశక్తి(ప్ర 


పంచమునందు పరమార్దబుద్దిని కలిగించుశక్తి ) నివృత్తమయ్యి అర్జక్రియాసామ 


90 


అనుబంధ చతుష్టయము అనబడు 


ర్థ్యమును సంపాదనముజేయు వ్యావహారిక సత్యత్వబుద్చి కలుగును. ఈకార 


ణముచే, 

2.అజ్ఞానమునందు జగత్తులో వ్యావహారిక సత్యత్వబుద్దిని సంపాదనము 
చేయు రెండవశక్తి ఉంది-అని చెప్పబడినది.ఇది ఆత్మతత్త్వసాకాత్కారము కలు 
గుటతోడనే నివృత్తమగును.వ్యావహారిక సత్యత్వమును సంపాదనముచేయు 
సామర్థ్యరూప ఈశక్తి ఆత్మతత్త్వసాకాత్కారముచే నష్టమైన మీదట ప్రపంచము 
వ్యావహారిక సత్తగలదిగా స్పురించదు. కాని,పాతిభాసిక సత్తచే స్పురించును. 
అందుకే, 


3.ప్రారబ్ధసమకాలీనతత్త్వ సాక్షాత్కారముచే నివృత్తమైనప్పటికిని, జగత్తులో 


అపరోక్షప్రతిభాసయోగ్య అర్భాభాసమునుకలుగజేయు పాతిభాసికసత్తను సంపా 
దనముచేయు మూడవశక్తిగూడ అవిద్యలో గలదని స్వీకరించబడుచున్నది. 
ఈ ప్రాతిభాసిక సత్తను సంపాదనముచేయు సామర్థ్యరూప అజ్ఞానముయొక్క 
శక్తి భోగముచే ప్తారబ్ధకర్మ క్షీణించిన పిదప అజ్ఞానముతోపాటు నివృత్తమగును. 
ఈవిషయములో లోకహితైషిణియగు ఉపనిషన్మాతయే ప్రమాణముగా నున్నది. 
"తస్యాభిధ్యానాద్యోజనాత్తత్త్వ భావాద్‌ భూయశ్చాన్తే విశ్వమాయానివృత్తిః" (శ్వ.1-10) 
శ్లో ॥శాస్త్రేణ నశ్యేత్సరమార్థ బుద్ధిః(దృష్టి), కార్యక్షమా నశ్యతి చాపరోక్షాత్‌। 

ప్తారబ్బనాశే ప్రతిభాసనాశో, హ్యేవం క్రమాన్నశ్యతి చాత్మమాయా ॥(వరాహాప.2-69) 


అర్హము:--పారమార్దికము,వ్యావహారికము మరియు ప్రాతిభాసిక భేదముచే 
జగత్తు మూడు విధములుగా ప్రతీతియగును. అందులో 
1.వేదాన్తశాస్తముయొక్క అభ్యాసము పరిపక్వమైనచో,పూర్వము అజ్ఞానకా 
లములో ఏదైతే కార్యసహిత మాయయందు పరమార్దబుద్ది (సత్యత్వజ్ఞానము, 


అద్వైత వేదాన్త భూమిక 


ఉండెనో,అది నష్టమౌతుంది.కాని,శాస్తాభ్యాస పాటవముచే ప్రపంచము మరియు 


కారణమగు మాయ అనిర్వచనీయమున్న దని తెలిసికొ న్నందున కార్యసహిత 


మాయయందు అర్థక్రియాసామర్థ్యరూప వ్యావహారికత్వ బుద్ది కలుగును. 


2.అనిర్వచనీయమున్నందున వ్యావహారికముగా తెలియబడిన మాయ 
తత్కార్యరూప ప్రపంచమునందు య కార్యక్షమతా (అరక్రియాకారిత్వ ) బుద్ది 
(జ్ఞానము )గలదో,అది అద్వైతతత్త్వ అపరోక్షబ్‌ధచే నష్టమగును. (స్నానముచేసి 
నచో దేహశుద్దిగలుగుట,అన్నమును భుజించినచో ఆకలితీరుట,జలము సేవిం 
చినచో దప్పికతీరుట మొదలగు క్రియాఫలజనకత్వమును"అర్థక్రియాకారిత్వ” 
మందురు).ఈ వ్యావహారిక అర్జక్రియాకారిత్వబుద్ది అద్వైత తత్త్వసాక్షాత్కా 
రముచే నివర్తించును.కాని,“మృగతృష్టాంబువద్భాన్తిరూ పఏవావభాసతే” |(యో.వా. 
ని.ప్ర.పూర్వార్ణము94-68)ఎండమావులలోని (మృగతృష్టికా) జలమువలె ఈ దృశ్యమా 


న జగత్తు ప్తాతిభాసికముగా స్పురించుచుండును. 


శంక:--మృగతృష్ణికాజలమువలె ఈ పరిదృశ్యమానజగత్తు ప్తాతిభాసిక 
మున్నదని చెప్పుట అసంగతము. ఎందుకనగా! ఎండమావులలోని నీరు స్నాన 
ముచేయుటకుగాని,పానముచేయుటకుగాని ఉపకరించదు.దానిలో మునిగినచో 
మరణము సంభవించదు.ఏవిధమైన అర్థక్రియాకారిత్వము (కార్యక్షమతా ) మృగ 
జలమునందు లేదు.కాని, 


శ్లో[ఆబ్రహ్మస్తంబపర్యన్తం యద్యయం భాసతే భ్రమః। 
అర్థక్రియాసమర్థశ్చ తత్కథం దుఃఖకాణమ్‌ ॥(యో.వా.ని.ప్ర.పూర్వా.95-1) 


అర్హము:--బ్రహ్మమొదలుకొని స్తంబము (గడ్డిపరక )వరకు ఏదైతే సంసారము 
భాసమానమగుచున్నదో,ఇది,ఒకవేళ భ్రాన్తిరూపమైన యెడల దీనియందు అర్హ 


92 


అనుబంధ చతుష్టయము అనబడు 


క్రియాకారితా (కార్యక్షమతా ) మరియు దుఃఖహేతుత్వమెందుకు అనుభవగోచర 
మగుచున్న ది?భ్రమాత్మ కమృగజలాదులందు అర్థక్రియాసామర్థ్యముగాని,దుఃఖ 
హేతుత్వముగానికనిపించుటలే దు గదా? 


సమాధానము:- శ్లో ॥చోరబాధేఒపి తజ్జన్యభీత్యాదివ 
చ్చేలదాహేఒపి భస్మేవ చేలాకృతి। 
జ్ఞానినాం విశ్వమాదేహపాతం స్వతో 
బాధితత్వేఒపి చాఒ౬రబ్బబోగక్షమమ్‌ ॥(స్వారాజ్యసిద్ధ3-17) 


తాత్సర్యము:-స్వప్నమునందు తనను బంధించుటకు లేక వధించుటకు 
ప్రవృత్తమైనట్లుగా ప్రతీతమైన చోరుడు (దొంగ),స్వప్నమునుండి మేల్కొన్న తత్‌ 
క్షణమే బాధితమైనప్పటికి,ఆ స్వాప్నికచోరునివల్ల కలిగిన భయము,హృదయ 
కంపనాదులు కించితాలము అనువర్తించును.అట్లేచక్కగా మడతపెట్టబడిన 
వస్త్రము దహింపబడినచో,ఆకాల్బబడిన వస్రముయొక్క భస్మము కించిత్కా 
లము వస్త్రమువలెనే తోచును.అదేవిధంగా జ్ఞానులకుగూడ సుఖదుఃఖాన్యతర 
సాక్షాత్కారరూప బీగీనిమిత్తము ప్రవృత్తమైన ఈదృశ్యమాన విశ్వము అద్వైతత 
త్త్వసాక్షాత్సరముచే స్వయముగా బాధింపబడినప్పటికిని జీవితకాలప ర్యంత 


ము దేహారంభకపారబ్దకర్మయొక్క సుఖదుఃఖరూప బ్‌గప్రదసామర్థ్యము (కార్య 


క్షమతా ) అనువర్తించును.గారడివాని(మాయావి)చే. చూపబడు మాయికపదా 
ర్థములు వాస్తవములు కావు (మిథ్య)అని తెలిసియున్నను మాయావియొక్క 
సంకల్పసామర్థ్యముచే కించిత్కాలము కనబడునట్లు, ఈ ప్రతీయమాన జగత్తు 
జ్ఞానముచే _ బాధింపబడినను (మిథ్యాత్వనిశ్చయమైనప్పటికిని )పారబ్దవేగము 
న్నంతవరకు(దేహపాతపర్యంతము ) ప్తాతిభాసికసత్తచే గోచరించుచునేయుండు 


అద్వైత వేదాన్త భూమిక 


ను.“తస్యతావదేవచిరంయావన్నవి మోక్షే ఒథసంపత్స్య ఇతి" (ధాం.6-14-2) కావున, 


3.జ్ఞాతదర్పణగత ప్రతిబింబము బాధితానువృత్తిచే ప్రతిభాసమగునట్లు 
(కనుపించునట్లు),ఈదేహాదిక కార్యసహిత మాయయొక్క ప్రతిభాస(దేహపాత 


పర్యంతము జ్ఞానికిగలుగు జగత్పతీతి )వారబ్బము నాశనమగుటతోడనే నష్టమ 


గును.ఇట్లు,.అత్మమాయ (అజ్ఞానము)క్రమముగా మూడువిధములుగా నశించును. 


ఈ అవిద్య(అజ్ఞానము )యొక్క నాశతైవిధ్యమును కొందరు ఈదిగువ ప్రకార 
ముచే చెప్పుచున్నారు.1.శ్రవణాద్యభ్యాస పరిపాకముచే అజ్ఞానములోని అస 
త్వాపాదకావరణాంశము నశించును,2.తత్త్వ సాక్షాత్కారముచే అభానాపాదకా 
వరణాంశము నష్టమగును.3.జ్ఞానియొక్క పాయణ(మరణ)కాలములో గలుగు 
చరమ (అంతిమ )సాక్షాత్కారముచే అజ్ఞానముయొక్క విక్షేపాంశనాశనము కలు 
గును. ఈవిషయంలో గూడ“తస్యాభిధ్యానాద్యోజనాత్తత్త్వ భావాద్భూయశ్చాన్తే విశ్వ 
మాయా నివృత్తిః”(శ్వ.1-10)అను శ్రుతిని ప్రమాణముగా గ్రహింతురు.అతనియు 
క్క అభిధ్యానముచేత,యోజనచేత మరియు తత్త్వభావముచేత చివరకు 
విశ్వమాయయొక్క నివృత్తియగుచున్నది. ఈశ్రుతిలోని “అభిధ్యాన” శబ్బముచే 
శ్రవణాద్యభ్యాసపరిపాకము అని తెలియవలెను.దానిచే అజ్ఞానముయొక్క అస 
త్వాపాదక ఆవరణము నివృత్తమై ప్రపంచమునందలి పారమార్ధక సత్యత్వబుద్ధి 
నష్టమగును.“యుజ్యతేఒనేనేతియోజనమ్‌”అను వ్యుత్పత్తిచే-“అతనితో ఐక్య 
మవుతాడు.”అను అర్థము నిషన్నమగును.అనగా ఆత్మతత్త్వసాక్షాత్కా రము 
కలుగునని భావము.దానిచే అజ్ఞానముయుక్క అభానాపాదకావరణము నష్ట 
మై జగత్తుపట్ల యే వ్యావహారికబుద్ది (జ్ఞానము )ఉండెనో,అది నివృత్తమగును. 
ఇక పాయణకాలములో యే అంతిమ సాక్షా త్క్మారము (తత్త్వభావము)కలుగు 
నో,దానిచే అజ్ఞానముయొక్క విక్షేపాంశము నష్టమగును.అనగా ప్రారబ్ధము 


94 


అనుబంధ చతుష్టయము అనబడు 


(అవిద్యాలేశము )నశించును.తద్వారా ప్రపంచముయొక్క ప్రతిభాస (పాతిభాసిక 
సత్త )నష్టమగును. ఈవిధంగా అజ్ఞానతత్కార్యముయిక్క నివృత్తిప్రకారము చెప్ప 
బడినది. 


శ్లో ॥బోధోఒన్య సాధనేభ్యో హి సాక్షాన్మోకైకసాధనమ్‌ । 


ధ్య 
తాత్పర్యము:--లోకంలో పాకక్రియ కొజుకు కాష్టజలభాండాది సకల సాధన 


పాకస్య వహ్నివజ్ఞానం వినా మోక్షోన సిద్ద్హతి ॥ (ఆత్మబధ-2) 


ములు సమకూర్చుకొన్నప్పటికి వహ్ని (అగ్ని )లేనిచో పాకము ఎట్లు సిద్దించదో, 


అట్లే జ్ఞానము కలుగకుండా మోక్షము సిద్ధించదు.తపోమంత్ర కర్మ యోగాద్యనేక 
సాధనలుండగా మోక్షమునకు జ్ఞానమే ప్రధానముగా ఎందుకు చెప్పబడుచు 
న్నది?అని శంకించవలదు.అవి పరంపరగా క్రమేణ జ్ఞానముద్వారా మోక్షము 
నకు సాధనములున్నవి.కాని జ్ఞానము స్వజన్మమాత్రము చేతనే అజ్ఞానమును 
నిశ్శేషముగా నాశనముచేసి మోక్షమునకు సాక్షాత్సాధనమగుచున్న ది.అందు 
వల్ల జ్ఞానము అన్యసాధనముల కంటె ప్రధానమని చెప్పబడినది. 


జ్ఞానముయొక్క అపేక్షలేకుండా (జ్ఞానముకలుగకుండా ) అన్యసాధనములచే 


మోక్షము సిద్దించదా? అను ప్రశ్నకు చాలాఘాటైన సమాధానమిచ్చింది ఉపనిషన్మాత. 
శ్లో॥యదా చర్మవదాకాశం వేష్టయిష్యన్తి మానవాః। 
తదా దేవమవిజ్ఞాయ దుఃఖస్యాన్తో భవిష్యతి ॥(శ్వ.6-20) 


తాత్సర్యము:_ఎప్పుడైతే మానవుడు పరిచ్చిన్నము,మూర్తస్వరూపము 
(స్తూలము )అగు చర్మమును చుట్టివేయునట్లు;వ్యాపకము,అమూర్తము అగు 
ఆకాశమును చక్కగా చుట్టగల్లినట్లయితే,అప్పుడు ఉదయాస్తరహితము, క్షుత్సి 


అద్వైత వేదాన్త భూమిక 


పాసాదులచే అసంస్పృష్టము,*స్వయంప్రకాశస్వరూపము అగు దేవుని(పరమా 


త్మ)యొక్క జ్ఞానములేకుండానే (పరమాత్మనుతెలిసికోకుండానే )అధ్యాత్మిక,అ 


ధిభౌతిక మరియు అధిదైవిక దుఃఖములయుక్క అంతము(వినాశము ) కలుగ 

గలదు.కావున,నిష్కర్ణయేమనగా-- ఆకాశమునుచుట్టివేయుట ఎట్టు అసంభవ 

మో,అట్లే బ్రహ్మాత్మైకత్వవిజ్ఞానము కలుగకుండా త్రివిధ దుఃఖములయొక్క 
ఇ గ 

అత్యంతిక నివృత్తి అసంభవము.జ్ఞానముచేతనే అజ్ఞాననాశనంద్వారా సర్వదుః 


న్‌ శ్లో |॥చిద్రూపత్వాదకర్మత్వాత్వయంజ్యోతిరితి శ్రుతేః! ఆత్మనః స్వప్రకాశత్వం కో నివారయి 
తుం క్షమః!!(చిత్సుఖీ 1-3)ళ్లో! అవేద్యోఒపరోక్షోఒతః స్వప్రకాశో భవత్యయమ్‌1సత్యం జ్ఞానమ 
నన్తం చేత్యస్తీహ బ్రహ్మలక్షణమ్‌[1(వేదాన్త పజ్బాదశి 3-28 )ప్రత్యగభిన్న పరబ్రహ్మము చిద్దూప 
మున్నది.అనగా,స్వయంప్రకాశమున్నది.ఎందుకనగా,*“నహ్యాత్మన్యహమనహం వేతి కశ్చి 
త్సందిగే, నైవాహమితి వా విపర్యస్యతి”ఎవరికిగూడ ఆత్మ విషయంలో“నేనేనా కాదా?”అను 
సందేహముగాని,“నేనుకానేకాదు"అను విపర్యయముగాని లేదు.(ఇది అనుభవము);ఆ 
త్మాస్వయంప్రకాశ్క, సంవితృ్మర్మతామన్తరేణా ఒపరోక్షత్వాత్‌,సంవేదనవత్‌. (అనుమానము) 
ఆత్మ స్వయంప్రకాశమున్నది,సంవిద్రూపజ్ఞానమునకు విషయముకానిదై అపరోక్షమున్నం 
దున(కర్పకర్మవిరోధము మరియు అనవస్థాదోషముప్రసక్తమగుచున్నందున );సంవేదన 


మువలి (జ్ఞానము జ్ఞానాంతరమునకు విషయముకాదు) 


“సత్యం జ్ఞానమనన్తం బ్రహ్మ”తై.2-1-)"అత్రా౭యం పురుష స్వయంజ్యోతిర్భవతి”(బృ. 
4-3-9,14)“తమేవభాన్తమనుభాతి సర్వం తస్యభాసా సర్వమిదం విభాతి”శ్వే.6-14;కఠ.5-15; 
ముం.2-2-10)“జాగ్రత్స్యష్న సుషుప్తాది ప్రపంచం యత్పకాశతే|తదృహ్మాహమితి జ్ఞాత్వా 
సర్వ బస్టైః ప్రముచ్యతే”!| (కైవల్యో.17) ఇత్యాది శ్రుతి ప్రమాణములచేతను ఆత్మయొక్క 


స్వప్రకాత్వమును నివారించుటకు ఎవరు సమర్ధులు కాగలరు? 


96 


అనుబంధ చతుష్టయము అనబడు 


ఖములయొక్క అత్యంతనివృత్తి నిరతిశయ ఆనందబ్రహ్మ వాప్తిరూప మోక్షము 
కలుగుతుంది అని పిండితార్టము. 


శ్లో ॥ముక్తిస్తు బ్రహ్మణస్తత్త్వ జ్ఞానాదేవ న చాన్యథా । 


స్వప్రబోధం వినా నైవ స్వస్వప్నో హీయతే యథా ॥(వే.పం.6-210) 
అర్ధము:--స్వయముగా తాను మేల్కొనకుండా నిద్దాకల్పిత స్వప్నము ఎట్లు 
నివర్తించదో,అట్లే అద్వితీయ ప్రత్యగభిన్నపరబ్రహ్మముయొక్క ప్రభోధము(స 
మ్యగ్‌ జ్ఞానము)కలుగకుండా అజ్ఞానకల్పిత సంసారము నాశనము కాదు. 
కావున, జ్ఞానము చేతనే అజ్ఞాన నివృత్తి ద్వారా మోక్షము కలుగగలదు. 


“ఏతద్యో వేద నిహితం గుహాయాం సో౬విద్యాగ్రన్చిం వికిరతీహ 
సౌమ్య”(ముం.2-1-10). 


హి ప్రియదర్శన! సకల వాణులయుక్క హృదయమందున్న పరబ్రహ్మము 
ను యే పురుషుడు తనచే అభిన్నముగా తెలిసికొనునో,అతడు తనయొక్క 
బ్రహ్మాత్మైకత్వవిజ్ఞానముచే అవిద్యాగ్రంథిని(ముడివలె దృఢపడియున్న ఆవిద్య 
క వాసనలను)జీవించియుండగనే త్రెంచివేయును. 


“తరతి శోకమాత్మవిత్‌” (ధాం.7-1-3) ఆత్మ తత్త్వము నెజిగినవాడు శోకమును 


దాటును.అనగా శోకోపలకిత అజ్ఞానతత్కార్యరూప సంసారమును దాటివే 
యును. (మిథ్యాత్వ నిశ్చయము చేసికొనును.) 


“తమేవవిదిత్వాతిమృత్యుమేతి నాన్యః పంథావిద్యతేజయనాయ”(శ్వ.3-8 &6-15) 
అజ్ఞానాతీతుడు స్వయంప్రకాశస్వరూపుడు అగు మహాపురుషుణ్ణి(పర 
మాత్మను)తెలిసికొ నియే జీవుడు మృత్యువును (జన్మమరణరూప సంసారము 


అద్వైత వేదాన్త భూమిక 


ను)దాటుతాడు.ఎందుకనగా! పరమపదప్తాప్తికి(మోక్షమునుపొదుటకు )వేరే 
మార్గము లేదు. 


ఈప్రకారంగా వందలకొలది శ్రుతిప్రమాణములు దేహాదిక సంసార భ్రమకు 
హేతువగు స్వరూపాజ్ఞానము విజ్ఞానముచే విలీనమగు(నాశనమగు)నని ఉ 
ద్దేషించుచున్నవి. 
23.ఆశ్రయ విషయభాగిని అజ్ఞానము 
అజ్ఞానము (మాయ, అవిద్య )స్వరూపావరకముగా తెలియబడుచున్నది.మరి 
యు“అహమజ్ఞః”ఇత్యాద్యనుభవముగూడ ఉంది.నీటిపైని నాచు నీటిని ఆశ్ర 
యించుకొనియుండి నీటినే కప్పివేయునట్టు,గర్భగుడినిఆశ్రయించుకొని ఉన్న 


అంధకారము గర్భగుడినే కనబడకుండా జేసినట్లు,.చైతన్యమునకంటేె పృథగ 
స్తిత్వములేనిదగు అజ్ఞానము చైతన్య మును(ఆత్మను ) ఆశ్రయించుకొనియుం 


౮ చైతన్యమునే కప్పివేయుచున్న ది-అనగా తెలియకుండాబేయుచున్నది. 


శ్వక:--"న తం విదాథ య ఇమా జజానాన్యద్యుష్మాకమన్తరం బభూవ! 
నీహారేణ ప్రావృతాః!"(బు.10-82-7)ఏ పురుషుడు బ్రహ్మచర్యాది వ్రతములు,స్వవ 


ర్లాశ్రమాది ధర్మములను ఆచరించడో,సత్సంగాది పురుషార్టములనాశ్రయంచడ్‌ో, 


అతడు పొగోమంచులాంటి అజ్ఞానరూప అంధకారముచేత చక్కగా ఆవరింపబడి 
పరబ్రహ్మమును తెలియజాలడు.ఇత్యాది వేదప్రమాణములచేతను,"అహం బ్ర 
హన వేద"అను అనుభవముచేతను అజ్ఞానము అహంకార విశిష్టదేతన 
మును (జీవుని )ఆశ్రయించుకొనిఉండి బ్రహ్మమును విషయము చేయునదిగా 
తెలియబడుచుండగా, అజ్ఞానము చిన్మాత్రమును ఆశ్రయించుకొనిఉండి చేతన 


మునే కప్పివేయుననుట అయుక్తము--అని యిట్లు శంక ప్తాప్తము 


98 


అనుబంధ చతుష్టయము అనబడు 


కాగాధాసంక్షేపశారీరకము 1-319 లో + 
సమా:--శ్లో!! ఆశ్రయత్వ విషయత్వభాగిని నిర్విభాగ చితిరేవ కేవలా! 
పూర్వసిద్ధ తమని£౬పి పశ్చిమో నాశ్రయో భవతి నాపి గోచరః॥! 


కేవలము జీవబ్రహ్మవిభాగరహిత(సజాతీయ విజాతీయ స్వగతభేదరహిత) 
శుద్ధదైతన్యమే అజ్ఞానమునకు ఆశ్రయము మరియు విషయ మగుచున్న 
ది(అజ్ఞానముచే కప్పబడుచున్నది).కాని,అజ్ఞానము జీవాశ్రితము కాదు. 
ఎందుకనగా! జీవేశ్వరవిభాగము అవిద్యాతంత్రము (అవిద్యయొక్కఅధీనంలో ) 
ఉంటుంది,కనుక అవిద్య పూర్వసిద్ధమైయున్నది.దానిచే కల్పింపబడిన జీవు 
డుగాని ఈశ్వరుడుగాని అజ్ఞానమునకు ఆశ్రయముగాని విషయముగాని 


కాజాలరు.అహంకారాదులు అజ్ఞానజన్యములుగావున అవిద్యాసిద్ధ్యధినసిద్ధిగల 


పశ్చాద్చావి(కార్యము)అగు అహంకారం పూర్వభావి(కారణము )అగు అవిద్య 
కు ఆశ్రయమగుట యుక్తివిరుద్దము."కారణస్య కార్యవృత్తిత్వాయోగాచ్చ ". 
శంక:_శ్లో||జీవ ఈశో విశుద్దాచిత్‌ తథా జీవేశయోర్శిదా! 

అవిద్యా తచ్చితోర్యోగః షడస్మాకమనాదయః!! (సంప్రదాయశ్లోకము) 


1.జీవుడు,2 -ఈశ్వరుడు, 3 -శుద్ధచెైతన్యము, 4.జీవేశ్వరులభేదము, 5 అవిద్య, 
6.అవిద్యాచైతన్యముల సంబంధము--ఈఆజు అనాదులని స్వీకరించబడినం 
దున,అజ్ఞానమునకు మరియు జీవేశ్వరాదులకు పూర్వాపరభావము అసంభ 
వముగదా? 


సమాధానము: ఆ జీవేశ్వరాదివిభాగము వాస్తవముగాదు,మాయికమున్న 
ది.అది అజ్ఞానతన్రము (అజ్ఞానాధీనము )గాన, అజ్ఞానమునకు మరియు జీవేశ్వ 


అద్వైత వేదాన్త భూమిక 


రాదులకుగల పౌర్వాపర్యముగూడ వైదిక వర్ణ పద వాక్య పౌర్వాపర్యమువ 
ల అనాది కల్పితమే. 


శంక:--అజ్ఞానము శుద్దచైతన్యమునాశ్రయించి ఉన్నదనినచో ,అహంకారవి 
శిష్టుడు,చిన్మాత్రముకంటె భిన్నుడగు జీవునికి సంసారప్తాప్తి యెట్లు సంభవ 
ము? అజ్ఞానము స్వాశ్రయమునందే కార్యమును ఉత్ప్సన్నము జేయునుగదా! 
శ్లో||ఉపాధికృత ధర్మాణామధ్యాసో నియమేన యత్‌! 


ప్రతిబింబే భవత్యేషపాధేస్తత్పక్షపాతితా!! (సంక్షేపశారీరకము 1-319 వ్యాఖ్యలో) 


“ఉపాధి యెప్పుడునూ ప్రతిబింబపక్షపాతియైఉండునిను నియమానుసార 
ము అజ్ఞానముగూడ ప్రతిబింబరూప జీవాశ్రితమయ్యే ఉండవలె నుగాని,శు 
ద్ధచైతన్యాశ్రితముగాదు.మరియు అజ్ఞానమునకు సంసారమును కలుగజే 
యుట దాని స్వభావమన్నచో ఈశ్వరునికిగూడ సంసారప్తాప్తి గలుగవలెను గదా! 


సమాధానము:--సత్యము.జీవునికిగల యీసంసారము అజ్ఞానప్రయుక్తమే. 
బ్రహ్మముయొక్క అజ్ఞానంవల్లనే కలిగింది.కాని,యీసంసారము అజ్ఞానధర్మ 
ము(కార్యము)మాత్రము కాదు. బ్రహ్మభేదమే అనగా బ్రహ్మము, ఈశ్వరుడు, 
జీవుడు అను భేదమును సృష్టించుటయే దాని కార్యము, కాని సంసారము 
కాదు."ఈక్షతేర్నా శబ్దమ్‌" (బ్ర.సూ.1-1-5)ప్రధానము (అజ్ఞానము,మాయ)జగత్కార 

ణము కాదు. ఎందుకంటే, శ్రుతిలో ప్రతిపాదించబడనందున. "తదైక్షత బహు 
స్యాం ప్రజాయేయ"(ధాం.6-2-3)అను శ్రుతిలో జగత్కారణము ఈక్షణ(ఆలోచన) 
కర్తయని చెప్పబడినది.ప్రధానములో ఈక్షణజేసే శక్తిలేదుగదా.కావున,చేతన 


మే సంసారకారణము."తత్సృష్ట్వా తదేవా నుష్తావిశత్‌"(3.2-6)చేతనమే అజ్ఞాన 


మును(మాయను)అభిమానించి సృష్టిని రచనజేసి తానే ఆసృష్టిలో ప్రవేశించెను. 


100 


అనుబంధ చతుష్టయము అనబడు 


"ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః"(గీత.9-8),"అహంకృత్స్న 
స్య జగతః ప్రభవః ప్రలయస్తథా"(గఆ.7-6).ఇచ్చట శ్రికృష్ణపరమాత్మయొక్క 
అభిప్లాయమిట్లున్న ది.పరమేశ్వరుడనైన నేను కేవలం నాయొక్క కల్పనా 
మాత్రముచే వివిధప్రకారముల సృష్టిని చేయుచున్నాను.నాకల్పనాశక్తియే ప్ర 
కృతి లేక మాయ అని చెప్పబడుతోంది.మాయావి (ఐంద్రజాలికుడు)ఎట్లు కేవ 
లం తన కల్పనాశక్తిద్వారానే ఐంద్రజాలికపదార్థములను (గారడివస్తువులను) 


సృష్టించి జనులకుచూపించి,వారిని ముగ్గులనుజేయునో,లేక స్వప్న ద్రష్ట ఎట్లు 
ల a) య 


స్వప్నకాలములో తన కల్పనాద్వారా అనేక ప్రకారముల సృష్టిని జేయునో, 
అట్లే నేనుగూడ కేవల కల్పనాశక్తిద్వారా అనగా మాయ అనబడు అనిర్వచ 
నీయ ప్రకృతినాశ్రయించి (అభిమానించి ) నాయొక్కసత్తాస్సూర్తితో దానిని దృఢ 
మొనర్చి,దానిద్వారా ఇంద్రజాలరూప యీ వివిధప్రకారములైన ప్రపంచము 
యొక్క సృష్టిప్రలయాలు చేస్తున్నాను.గారడివాడు లేక స్వప్నద్రష్ట ఎట్లు 
సమస్తమును సృష్టించిగూడ,వాస్తవముగా సృష్టించక దానియందభిమానము 
లేనివాడైలేశమాత్రముగూడ తనస్వరూపమునుండి విచ్యుతినొందడో, అట్లే నేను 
సంపూర్ణ జగత్తుకు సృష్టికర్తనెయుండియూ ఎల్లప్పుడు అకర్త అవినాశిస్వ 
రూపమునందే స్థతమైయుందును.ఐంద్రజాలిక పదార్థాలు ఎట్టు మాయావి 
కల్పనాశక్తివశమైయుండునో,మరియు స్వప్నద్రష్టద్వారా కల్పిత స్వప్నప్రపం 
చము స్వప్నద్రష్టయుక్క కల్పనావశమైయుండుటవలన అస్వతంత్రములై 
ఉండునో,అట్లే నాయొక్క కల్పనాశక్తి(మాయాశక్తి)ద్వారా ఉత్పన్నమయ్యే 
యీాసమస్తభూతకో ట్లు(ఆకాశాదిపంచభూతములు తత్కార్యమగుచరాచరము) 
స్వాభావికంగానే అస్వతంత్రములై (అధ్యస్తవస్తువు అధిష్టానముకంటె భిన్న సత్త 
లేనిదగుటవలన)నావశములోఉండును. కావున ఈజగత్తంతా మాయికము 


అద్వైత వేదాన్త భూమిక 


(మిథ్య ).కావున,మాయ (అజ్ఞానము ) బ్రహ్మభేదమే (జీవీశ్వరాదివిభాగమునే)క 
ల్పించునుగాని,సృష్టిని జీవేశ్వరులేకల్సింతురు.“జీవేశావాభాసేనకరోతి మాయా 
చావిద్యా చ స్వయమేవ భవతి”(నృసింహాత్తరతాపనీయోపనిషత్‌ -9) 


శ్లో[మాయాభాసేన జీవేశౌ కరోతీతి శ్రుతత్వతః। 
కల్పితావేవ జీవేశౌ తాభ్యాం సర్వం ప్రకల్పితమ్‌ ॥(వే.పం.7-6) 


మాయ--దర్పణమువలా చైతన్యమును తనయందు ప్రతిబింబించు కని, 
చైతన్యముయిక్క ఆభాసముచేత జీవేశ్వరులను కల్పించుచున్నది. ఈశ్వరు 
నికి ఉపాధియగు మాయగాను మరియు జీవునికి ఉపాధియగు అవిద్యగా 
ను(శుద్ధసత్త,మలినసత్త భేదముచే ) స్వయముగా మాయయేయగుచున్నది. 
అందువలన జీవేశ్వరులు మాయాకల్పితములు.మరియు కల్పిత జీవేశ్వరు 
లచే సంపూర్ణచరాచర జగత్తు కల్పింపబడుచున్న ది.కావున,అనాద్యనంతమ 


గు శుద్దబ్రహ్మమునందు,అనాదిసాంతమాయ కల్పితముగాన,తత్కల్పిత జీవే 


శ్వరులుగూడ అనాదిసాంతములే. వారిచే కల్పింపబడిన జీవసృష్టి మరియు 
ఈశ్వరసృష్టిగూడ మిథ్యయే. 
శ్లో||ఈక్షణాది ప్రవేశాన్తా సృష్టిరీశేన కల్పితా! 
జాగ్రదాది విమోక్షాన్న సంసారో జీవకల్పితః!!(వే.పం.ద.7-4) 
అర్థం స్పష్టం-- 
శంక:--అయితే, "అహమజ్ఞః"నేను అజ్ఞానినియను ప్రసిద్ద అనుభవము 
మాటేమిటి? 


సమాధానము:--"అహంకారోపలక్షిత ప్రత్యగాత్మాశ్రయవిషయ ఏవాజ్ఞత్వా 


102 


అనుబంధ చతుష్టయము అనబడు 


నుభవః"అహంకారము(అంతకరణము)చే నుపలకితమగు యే బ్రహ్మాభిన్న 


కూటస్థదైతన్యమున్న దో, దానిని అజ్ఞానము ఆశ్రయించుకొని ఉండి,దానినే విష 


యము చేయుచున్న ది (తెలియకుండా చేస్తుంది). 
శ్లో||చైతన్యం యదధిష్టానం లింగదేహశ్చ యః పునః! 
చిచ్చాయాలింగదేహస్తా తత్సంగో జీవ ఉచ్యతే!!(వేదాంత పంచదశి 4-11) 


అధిష్టానచైతన్యము కూటస్థము,అహంకారము మరియు దానియందు చైత 
న్యముయొక్క ప్రతిబింబము(ఆభాసము) ఈమూడింటి సమూహమునకు 
జీవుడని చెప్పబడినది.లేదా అహంకారవిశిష్టచేతనమును  జీవుడందురు. 
కూటస్థము విశేష్యము,అహంకారము విశేషణము--రెండుకలిసి విశిష్టము-జీ 
వుడగును.విశేష్యములోని ధర్మము విశిష్టమునందు ఆరోపింపబడి ఆధ్యాసిక 
వ్యవహారం జరుగుతుంది. ఎట్లనగా! "దండిపురుషః ఆగతః" దండము (పొడుగాటి 
కర్ర చేతిలోపట్టుకున్న పురుషుడు వచ్చెను).విశేష్యము పురుషుడు.విశేషణ 
ము దండము(కర్ర).విశేష్యమగు పురుషునిలోని ఆగమనరూపక్రియ విశి 
ష్టములో ఆరోపింపబడి"దండిపురుషః ఆగతః"అని వ్యవహారం జరుగుతోంది. 
అట్లే, అజ్ఞానము సాక్ష్యభిన్న బ్రహ్మదైతన్యమును ఆశ్రయించుకొని ఉంటే అహం 
కారవిశిష్టచేతనము (జీవుడు) దానిని "అభిమానించి(తనయం దారోపించుకొని 


” కాన్తేయ ఇవ రాధేయో జీవః స్వావిద్యయా పరః। (శ్రీగంగాధరేంద్ర సరస్వతీ కృత వేదాన్త సిద్దాన్త 
సూక్తిమళ్టారీ 42);కౌన్తేయస్యైవ రాధేయత్వవదవికృతస్య బ్రహ్మణః ఏవ అవిద్యయా 
జీవభావః!(సిద్ధాన్తలేశ సంగ్రహః 1-42); జ్యో అవికృత కౌంతేయ మేం రాధాపుత్ర ప్రతీతి! 


చిదానందఘన బ్రహ్మమే. జీవభావ తిహి రీతి!(వృత్తిప్రభాకరము-హిందుస్తానీ దోహ); రాజ 


అద్వైత వేదాన్త భూమిక 


అహముజ్ఞః(నేనుఅజ్ఞానిని ) అని వ్యవహరిస్తున్నాడు.జీవుడు అజ్ఞానముచే కల్పి 
తము,గావున అజ్ఞానము జీవునికంటెపూర్వమే సిద్దించినది.అందుకే,శ్రిస 


ర్వజ్ఞత్వమునీంద్రులు "పూర్వసిద్ధతమ సోపి పశ్చిమో నాశ్రయో భవతి నాపి 


గోచరః"అని నిర్వచించినారు.దేనినాశ్రయించుకొనిఉండునో దానినే కప్పివేయు 
ట ఆవరణముయుక్క స్వభావము.కావున, అజ్ఞానము జీవున్ని ఆశ్రయించు 
కొని ఉండి బ్రహ్మమును తెలియకుండా జేయుననుట అయుక్తము. అజ్ఞాన 
ము శుద్దచైతన్యమునాశ్రయించుకొని ఉండి శుద్దచైతన్యమునే విషయము 
చేసి,దానియందు జీవేశ్వర భేదమును కల్పించుచున్నది.మహావాక్యార్ధవిచా 
రణానంతరము కలిగిన"అహంబ్రహ్మాస్మి"యను జ్ఞానముచే అజ్ఞానము నివ 
ర్తించగా నిర్విభాగ శుద్ధచైతన్యమే అవశిష్టమైయుండును. 


శ్లోవిభేదజనకేఒజ్ఞానే నాశమాత్యన్తికం గతే! 


ఆత్మనో బ్రహ్మణో ర్చేదమసంతం కః కరిష్యతి! | (విష్ణుపు.6-7-96; 
జాబాలదర్శనోపనిషత్‌.4- 63) 
భేదమును కలిగించు అజ్ఞానము జ్ఞానముచే నష్టమైనపిదప, మళ్ళీ బ్రహ్మా 
ఇ ఇ ౧ 
త్మలకు, లనిభేదమును ఎవరు కలిగింతురు? 


ఒకవేళ అజ్ఞానము జీవాశ్రితమనినచో,"జ్ఞానాజ్ఞానయోః సమానాశ్రయ 
విషయనియమాత్‌"అనగా జ్ఞానము ఏవిషయమును విషయము(తెలియ) 
చేయుచున్నదో,జ్ఞానము కలుగకపూర్వము అజ్ఞానముగూడ ఆవిషయమునే 
ఆశ్రయించుకొని ఉంటుంది.అన్యముయొక్క జ్ఞానముచే అన్యముయొక్క అ 


సూనోః స్మృతిప్తాప్తా వ్యాధభావో నివర్తతే! తథైవమాత్మనోజ్ఞస్య తత్త్వమస్యాదివాక్యతః॥। 


(బృ.వార్తికము 1-1-233/234) 


104 


అనుబంధ చతుష్టయము అనబడు 


జ్ఞానము నివర్తించదు--అను నియమానుసారము జీవాశ్రిత అజ్ఞానము జ్ఞాన 
ముచే నష్టమైనపిదప జీవుడే తెలియబడునుగాని బ్రహ్మముగాదు. అందువ 
ల్ల,బ్రహ్మజ్ఞాన సంపాదనము వ్యర్థమగును. 


అజ్ఞానమునకు సంసారమును కలుగజేయుట దాని స్వభావమన్నచో, 
ఎట్లు ప్రతిబింబరూప జీవునికి సంసారం ప్తాప్తించినదో,అట్లే ప్రతిబింబరూప ఈ 
శ్వరునికిగూడ సంసారం ప్తాప్తించవలెనుగదా!అను శంకకు సమాధానముగా- 
జీవేశ్వర స్వరూప నిర్ణయము 
శ్ర॥|సత్త్వ శుద్ధ్య విశుద్ధిభ్యాం మాయావిద్యే చ తే మతే! 
మాయా బింబో వశీకృత్య తాం స్యాత్సర్వజ్ఞ ఈశ్వరః! 


శ్లో|| అవిద్యావశగస్త్వ్వ న్యస్తద్వైచిశ్రాదనేకధా। 


సా కారణశరీరం స్యాత్పాజ్ఞస్తశ్రాభిమానవాన్‌ || (వేదాన్త పంచదశి 1-16& 17) 


సత్త్వ శుద్ధి = ప్రకాశస్వరూప సత్త్వగుణము అనగా రజోగుణము మరియు 


తమోగుణములచే  అణచబడని(మలినముకాని )సత్త్వగుణము; అవిశుద్ధి =రజ 


తమములచే మలినమైన సత్త్వగుణము_ఈరెండు విధములుగా ప్రకృతియే 


స్వయంగా మాయ మరియు అవిద్యాభేదముచే అయ్యింది."మాయా చ అవి 


ద్యా చ స్వయమేవ భవతి"(నృ.ఉత.9).అందులో_ శుద్ధసత్త్వగుణప్రధానము 


మాయ మరియు మలినసత్త్వగుణప్రధానము అవిద్య అనబడును.మాయ- 
యందలి ప్రతిబింబరూప చిదాత్మ(బ్రహ్మము)ఆ మాయను తన అధీనంలో 
ఉంచుకుని,సర్వజ్ఞత్వాదిగుణములుగల ఈశ్వరుడగును--అనగా మాయకుని- 


యామకుడగు పరబ్రహ్మము ఈశ్వరుడనబడును.అవిద్యయందు ప్రతిబింబిత 


అద్వైత వేదాన్త భూమిక 


ఆ పరబ్రహ్మమే అవిద్యకు అధీనుడై(వశగతుడై)జీవుడనబడుచున్నాడు. 


ఉపాధిరూప అవిద్యలోని అశుద్దియొక్క న్యూనాధికరూప వైచిత్తముచే జీవు 


డు దేవ,పశు,పక్షి మొదలగు భేదములచే అనేక విధములుగా సంసారి 
యగుచున్నాడు.“అదితిర్డేవా గన్గర్వా మనుష్యాః పితరో ఒసురాః”(మహానారాయణో 
పనిషత్‌ 13-7)స్ఫూల సూక్ష్మ శరీరములకు కారణము మరియు ప్రకృతియొక్క 
అవస్థావిశేషమున్నందున అవిద్యను శూపచారికముగా "కారణము" అనిగూడ 
అంటారు.అట్లే,తత్త్య జ్ఞానముచే నష్టమగుచున్నందున" శరీరము" అంటారు.ఈ 
అవిద్యారూప  కారణశరీరమునందు తాదాత్మ్యాధ్యాసచేత"నేను అజ్ఞానిని" 
అను అభిమానముగల జీవుడు“పాజ్ఞు"'డనబడుచున్నాడు.అవినాశిస్వరూప 
మగు జ్ఞానదృష్టిగలవాడు పాజ్ఞుడగును.కావున, శుద్దసత్త.ప్రధాన మాయోపాధి 
క ఈశ్వరునికి సంసారప్తాప్తి కలుగదు.నిష్కర్షయేమనగా,అజ్ఞానము-శుద్దచై 


తన్యమునే ఆశ్రయించుకొనిఉండి శుద్ధదైతన్యమునే తెలియకుండా చేయుచున్నది. 
24.అధ్యాసకారణము అజ్ఞానము 


ఇక,అజ్ఞానముయొక్క లక్షణములో అంతిమ విశేషణము--అధ్యాస కార 
ణము.అవిద్యస్వయంగా  దైతన్యమునందధ్యస్తము.కారణాధ్యాసయనబడును. 
[తాను తెలియబడుట కోసము అన్యప్రకాశముయొక్క అపేకారహిత స్వపరని 
ర్వాహక దీపమువలె,సాంఖ్యాభిమత స్వపరనిర్వాహక స్వప్రకాశ ఆత్మవలి, 
నైయాయికమతలో ఘటపటముల అన్యోన్యాభావరూప భేదము ఘటపటము 
లను పరస్పరమువేరుజేసి సూచిస్తుంది. మరియు ఘటపటములనుండి తన 
యొక్క భేదమునుగూడ తానే సూచిస్తుంది.కావున,భేదము స్వపరనిర్వాహ 
కము]అట్లే అఘటితఘటనాపటీయసీ,అనిర్వచనీయము, _స్వపరనిర్వాహక 
మునగు అజ్ఞానముగూడ తన అధ్యాసకు (కారణాధ్యాసకు)తానే కారణము 


106 


అనుబంధ చతుష్టయము అనబడు 


మరియు దేహాదిక సకలప్రపజ్చారూప కార్యాధ్యాసకుగూడ తానే కారణమగు 
చున్నది. 


చేతనాచేతనాత్మకము,నానా నామరూపములచే వ్యాకృతము (ప్రకటితము), 
అనేక కర్పభోక్ససంయుక్తము,ప్రతినియత దేశ కాల నిమత్త క్రియాఫలాశ్రయ 


ము,మనస్సుచేతనూహించనలవిగాని రచనారూప యీ జగదధ్యాసకు చేత 


నాధిష్టితమగు నీయవిద్యయే (అజ్ఞానమే )పరిణామి ఉపాదానకారణము. అజ్ఞాన 


కార్యమగు యీ బ్లాన్తిరూప సంసారము ఐదు విధములు. 
పంచవిధ భ్రమలు 
శ్లో|| భ్రమః పంచవిధో భాతి తదేవేహ సముచ్యతే। 
జీవేశ్వరౌ భిన్నరూపావితి ప్రాథమికో భ్రమః॥। 
శ్లో! ఆత్మనిష్టం కర్పగుణం వాస్తవం వా ద్వితీయకః। 
శరీరత్రయ సంయుక్త జీవః సబ్బీ తృతీయకః॥। 
శ్లో|| జగత్కారణరూపస్య వికారిత్వం చతుర్థకః। 
కారణాద్భిన్న జగతః సత్యత్వం పంచమో భ్రమః।। (అన్నపూర్ణోపనిషత్‌.1-13 నుండి 15) 


1.భేదబాన్తి,2.కర్పత్వభోక్పత్వ బాన్తి,3.సంగబ్బాన్తి,4.వికార బ్రాన్తి,5.బ్రహ్మభిన్న 
జగత్సత్యత్వ బ్రాన్తి-అని భ్రమలు పంచవిధములు. 


1.భేదబ్లాన్సి పునః పంచప్రకారములు.।)జీవేశ్వర భేదము, ॥)జీవుల పరస్పర 
బేదము,!॥)జీవజడ భేదము,॥V)జడజడ పరస్పర భేదము,V)ఈశ జడ భేదము. 
ఈ ఐదు విధముల భేదములు ఈ క్రింది యుక్తులచే నిరాకరింపదగును. 


అద్వైత వేదాన్త భూమిక 


i) జీవేశ్వర భేదము కల్పితము (ప్రతిజ్ఞా ),అవిద్య మరియు మాయారూప ఉపా 


ధికృతమున్నందున (హితువు ),ఘటాకాశ మరఠాకాశభేదమువలె(దృష్టాన్లము). 


॥) జీవుల పరస్పర భేదము కల్పితము, సాభాసాన్తుకరణరూప ఉపాధికృతము 
న్నందున, నానా ఘటాకాశముల భేదమువలా. 


111) జీవ జడముల భేదము కల్పితము, సాభాసాన్తకరణము మరియు నిరా 
భాస నామరూపమయ ఉపాధికృతమున్నందున, స్వష్నగత చరాచరములవలె. 


IV) జడజడ పరస్పర భేదము కల్పితము, నామరూపమయ ఉపాధికృతము 
న్నందున, రజ్ఞావుయందు కల్పింపబడిన సర్పదండాదుల భేదమువల. 


౪7) ఈశ జడ భేదము కల్పితము, సాభాసమాయ మరియు నామరూపమయ 
ఉపాధికృతమున్నందున, సాక్షి మరియు స్వప్నప్రపంచముయొక్క భేదమువలె. 


శ్లో|| మానాభావాదయుక్తేశ్చ న భిదేశ్వర జీవయోః। 
జీవానామచితాం చైవ నాత్మనో న పరస్పరమ్‌!|(భేదధిక్కారము 4) 


ప్రమాణము మరియు యుక్తుల అభావమున్నందున పైన వివరించిన 
పంచభేదములు కల్పితములు. 


నిరుపమ నిత్య నిరంశకేఒప్యఖండే, 
మయి చితి సర్వ వికల్పనాదిశూన్యే! 
ఘటయతి జగదీశజీవభేదం 


త్వఘటిత ఘటనా పటీయసీ మాయా!! (మాయాపళ్చికమ్‌) 


108 


అనుబంధ చతుష్టయము అనబడు 


పంచభేదముల ఖండనమునందు పై ఐదుప్రకారముల అనుమానప్రమాణరూప 
యుక్తులు గలవు. 


బింబప్రతిబింబ దృష్టాన్రముచేగూడ భేదభ్రమ నివృత్తమగును. ఎట్లనగా! దర్పణ 
మునందు ముఖప్రతిబింబము భాసించునపుడు,ఆ ప్రతిబింబము దర్పణమం 
దు లేదు. మజీమనగా,దర్పణమును విషయము చేయుటకు నిర్ణతమైన నేత్ర 
వృత్తి దర్పణమును స్పృశించి,పరావృతమై (తిరిగివచ్చి) బింబరూప ముఖమునే 
చూచుచున్నది. ఈరీతిగా బింబమగు ముఖముతో ప్రతిబింబము అభిన్నమగు 
టవలన,ప్రతిబింబము మిధ్యకాదు,మటేమనగా సత్యము.కాని,ప్రతిబింబ ధర్మ 
ములైన(అ )బింబముకంటెభిన్న త్వము, (౪ )Jఅభిముఖత్వము (విపరీతత్వము ) 


, (ఇ)దర్పణస్టత్వృము--ఈమూడు మరియు వాటి ప్రతీతి(జ్ఞానము ) ఇవన్నియు 


బ్రాన్తిరూపము.అందువలన,ఈధర్మములను మిథ్యాత్వనిశ్చయరూప బాధము 
చేసినచో,బింబ ప్రతిబింబములకు ఎల్లప్పుడూఅభేదమున్నదను నిశ్చయము 
కలుగుతుంది. 


అట్టే, శుద్ధబ్రహ్మరూప బింబము,దాని జీవరూప ప్రతిబింబము అజ్ఞానరూప 
దర్పణమునందు భాసించుచున్నది.స్వప్నమువల ముఖ్యజీవుడు ఒక్కడే,అత 
నికంటె భిన్నముగా స్థావరజంగమరూప నానా జీవులు భాసించుచున్నారు. వా 
రు జీవులుకారు.మటేమనగా జీవాభాసములు. (మిథ్యాజీవులు).ఆ జీవరూప 
ప్రతిబింబములు ఈశ్వరరూప బింబముతో సదా అభిన్నములు.కాని,మాయా 
బలముచే ఆ జీవధర్మములగు ॥)బింబరూపఈశ్వరునికంటె భిన్నత్వము, ॥)జీ 
వత్వము,॥ ) అల్పజ్ఞత్వము., /) అల్ప శక్తిమత్వము,౪ “పరిచ్చిన్నత్వము మరి 
యు )జీవనానాత్వాదులు మరియువాటి ప్రతీతిరూపజ్ఞానము ఇవన్నియు 
బ్రాన్తిరూపము.అందువలన,వాటియొక్క మిథ్యాత్వనిశ్చయరూప బాధము చేసి 


అద్వైత వేదాన్త భూమిక 


నచో,జీవరూప ప్రతిబింబము మరియు ఈశ్వరరూప బింబమునకు సదా అభే 
దనిశ్చయము కలుగుతుంది.ఈరీతిగా బింబప్రతిబింబ దృష్టాన్తముచే భేదబ్లాన్తి 
నివృత్తమగును. 


ముఖ్యమగు జీవేశ్వరభేద నిషిధముచే తదంతర్గత నాలుగు భేదముల నిషేధ 
ము సహజసిద్దము.సకలభేదములు బౌపాధికములు.ఉపాధులన్నియు మిథ్య. 
కావున,ఉపాధికల్పితములగు సర్వభేదములు మిథ్యయేయగును.వాస్తవము 
గా అద్వితీయబ్రహ్మమే అవశిష్టమైయుండును. 


2.అంతఃకరణధర్మ ములగు కర్పత్వభో కత్వములు ఆత్మయందుప్రతీతియగు 
చున్నవి.ఇదియే కర్పత్వభోక్పత్వబాన్ని.రక్తస్స్పటిక దృష్టాన్తముచే కర్తత్వభోక్త 
త్వభ్రమ నివృత్తమగును. 


ఎర్రనివస్తముపై లేక జపాకుసుమ సమీపమున నుంచబడిన స్పటికమణి 


యందు వస్తముయొక్క లేక జపాకుసుమముయొక్క రక్తవర్ణము(ఎరుపురం 
గు)మణికుసుమముల సంయోగముచే భాసించును. కాని అది వస్తముయొక్క 
లేక కుసుమముయొక్క ధర్మమున్నదిఎందుకనగా,వస్తమును లేక జపాకు 
సుమమును సృ్ఫటికమునుండి వేటు చేసినచో స్పటికమునందు భాసించుట 
లేదు.అందువలన,అది సృటికముయొక్క ధర్మము కాదుకాని,స్పటికము 
నందు బాన్తిచేత భాసిల్లుచున్నది. 


అట్ల, అంతఃకరణముయొక్క ధర్మములగు కర్పత్వభో కత్వములు ఆత్మయందు 

తాదాత్మ్యసంబన్గముచే భాసించుచున్నవి.కాని,అవి అంతఃకరణధర్మములున్న 
® 

వి.సుషుప్తియందు అంతఃకరణము మరియు ఆత్మయొక్క వియోగమైనపుడు 

ఆత్మయందు భాసించుటలేవు. అందువల్ల, అవి ఆత్మధర్మములుకావు.కాని ఆ 


110 


అనుబంధ చతుష్టయము అనబడు 


త్మయందు బ్లాన్తిచేత భాసించుచున్నవి. ఈరీతిగా స్పటికమునందు. రక్తవర్ణ 
ముయొక్క ప్రతీతి దృష్టాన్తముచే కర్పత్వభోక్సత్వ భ్రమ నివృత్తమగును. 


3.సంగబ్లాన్తి:--దేహాదులందు అహంతారూపము మరియు గృహాదులందు 
మమతారూపమగు సంబనృము ఆత్మకుగలదు.ఇదే సంగబ్తాన్తి. 


లేక,సజాతీయ, విజాతీయ,స్వగతవస్తువులతో ఆత్మకుయే సంబన్టము ప్రతీతి 
అగుచున్నదో, అదియే సంగభ్రమ. ఇది ఘటాకాశ దృష్టాన్తముచే నివర్తించును. 


ఘటోపాధిగల ఆకాశమునకు ఘటాకాశమందురు. ఆ ఆకాశము యద్యపి 
ఘటముతో సంబద్ధమై భాసించుచున్నది.తథాపి,ఘటధర్మములగు ఉత్పత్తి నా 
శములు,గమనాగమనాదులుఆకాశమును స్పృశింపజాలవు.అందువల్ల,ఆకాశ 
ము అసంగము.ఘటముతో ఆకాశముయొక్క సంబన్గము భాసించుట బ్లాన్తి 
రూపము. 


అట్లే, దేహాదిసంఘాతరూప ఉపాధిగలఆత్మ జీవుడనబడును. యద్యపి, ఆ 


ఆత్మ సంఘాతముతో సంబద్ధమై భాసించుచున్నది.తథాపి, సంఘాతముయొ 
క్కధర్మములగు జన్మమరణములు,లోకపరలోకములకు _గమనాగమనాదు 
లు ఆత్మను స్పృశింపజాలవు.ఎందుకంటే,సంఘాతము దృశ్యమున్నది.ఆత్మ 
దానికి ద్రష్టయైయున్నది.“ఘటద్రష్టా ఘటాద్భిన్నఃసర్వథా న ఘటోయథా! 
దేహద్రష్టా తథా దేహో...” (వాక్యవృత్తిః: 15).అందువల్ల,ఆత్మ సంఘాతముకంటె 
భిన్నమైయున్నది.సంఘాతరూపముకాదు.సంఘాతము పంచమహాభూతము 


ల కార్యమున్నది.కావున,ఆత్మకు సంఘాతముతో అహంతారూపసంబన్టము 


లేదు.ఎందువలన ఆత్మ సంఘాతముకంటె వేబుగా ఉన్నదో,అందువలన సం 


అద్వైత వేదాన్త భూమిక 


ఘాతముతో సంబన్టిలు అగు స్రేపుత్రగృహాదులతోగూడ ఆత్మకు సంయోగ, 
సమవాయాది యే సంబన్టమును లేదు. 


శ్లో! యథా సర్వగతం సౌక్మ్యాదాకాశం నోపలిష్యతే। 


సర్వత్యావస్థితో దేహే తథాఒత్మా నోపలిష్యతే!|(౧త.13-32) 
"అసంగోహ్యయం పురుషః"(బృ.4-3-15&16). 


ఇట్లు, ఆత్మ అసంగమున్నందున, దేహాదిసంఘాతముతో అహంతామమతారూ 
ప సంబన్టము బ్రాన్తిరూపము. 


ఈ రీతిగా ఘటాకాశ దృష్టాన్తముచే సంగబ్లాన్తి దూరమగును. 


4.వికారబ్లాన్తి:--దుగ్గ(పాల)వికారమగు దధి(పెరుగు)వలె బ్రహ్మవికారము జీ 
వజగత్తులు--అను ప్రతీతి వికారబ్రాన్తియగును.రజ్ఞువుయందు కల్పితసర్పము 
యొక్క దృష్టాన్తముచే యీ వికారబాన్తి నివర్తించును. 


మందాన్టకారములో రజ్ఞావు (త్తాడు)పడి ఉంది.దానిని చూచుటకు అంతఃకర 


ణవృత్తి నేత్రముద్వారా వెళ్ళి,అంధకారాది దోషములవలన రజ్జుత్వవిశిష్ట రజ్జు 
వును అనగా రజ్ఞావుయొక్క యథార్డ స్వరూపమును పొదలేదు.అందువల్ల, ఆ 
వృత్తిచేత రజ్ఞువుయొక్క ఆవరణము భంగము (నాశము)కాలేదు.అపుడు,రజ్జు 
ఉపహితచేతనమును ఆశ్రయిచుకొని ఉన్న తూలావిద్య క్షోభించి(కార్యోన్ముఖ 
మై)సర్పరూప వికారమును ధరించును.ఆసర్పము దుగ్గపరిణామరూప దధి 
వలె,అవిద్యాపరిణామమగును మరియు రజ్ఞాఉపహితచేతనముయొక్క వివ 
ర్తమగును. చేతనముయొక్క వికారము కాదు. 


112 


అనుబంధ చతుష్టయము అనబడు 


అట్ట,బ్రహ్మచైతన్యమును ఆశ్రయించుకొని ఉన్న (బ్రహ్మాత్మలస్వరూపమును 


కప్పిపెట్టుసామర్థ్యముగల )మూలావిద్య ప్రారబ్దాది నిమిత్తములచే క్షోభమునొంది 


జీవ జగదూూప వికారమును ధరించును.ఆ ప్రపంచము అవిద్యయొక్క పరిణా 
మము మరియు అధిష్టానరూప బ్రహ్మబైతన్యముయొక్క వివర్తమగును. వికా 


వా. 


రము(పరిణామము ) కాదు. 


ఈరీతిగా రజ్ఞువందు కల్పితసర్పముయొక్క దృష్టాన్తముచే వికారబ్లాన్తి నివృ 
త్రమగును. 


5.బ్రహ్మ భిన్న జగత్సత్యత్వభ్రమ సువర్ణమందు కుండలాది ప్రతీతి దృష్టాన్తము 
చే నివృత్తమగును. 


పసిడి కారణమనియు, ఆభరణములు కార్యములనియు యిట్లు కనకము 
మరియు కుండలాదులకు కార్యకారణరూపముచే భేదము భాసిల్లుచున్నది. 
అది కల్పితము.విచారదృష్టిచే చూచినచో కనకముకంటె కుండలాదులకు భిన్న 
స్వరూపము లేదు.వాస్తవముగా కనక కుండలములకు అభేదమే గలదు. 
కావున, సువర్ణముకంటె ఆభరణములకు భిన్నమగు స్వతంత్ర సత్త లేదు. 


అట్లే, బ్రహ్మమునకు మరియు జగత్తునకు కార్యకారణభావముచే విశేషముగా 
భేదము భాసించుచున్నది.అది కల్పితము.విచారదృష్టిచే చూచినచో అస్తిభాతిప్రి 
యరూప బ్రహ్మముకంటె భిన్నముగా నామరూపమయ జగత్తు సత్యముగా 
సిద్దించదు.మటేమనగా మిథ్యయేయని సిద్ధించును.ఏ వస్తువు దేనియందు 
కల్పితమో,అది దానికంటె భిన్నముగా సిద్ధించదు." కల్పితవస్తునః కిం స్వరూప 
మ్‌?అధిష్టానరూపమేవ, అధిష్టానాన్న భిద్యతే".కావున,బ్రహ్మజగత్తులకు వాస్తవ 


ముగా అభేదమే గలదు. బ్రహ్మముకంటె భిన్నముగా జగత్తునకు స్వతంత్ర సత్త లేదు. 


అద్వైత వేదాన్త భూమిక 


ఈరీతిగా కనకకుండల దృషాన్తముచే బ్రహ్మభిన్నజగత్సత్యత్వభ్రమ నివర్తించును. 
టా ar 
25.అధ్యాస లక్షణము 


పూజ్యపాదులగు శ్రిజగధ్గరు ఆద్యశంకరాచార్యులవారు బ్రహ్మసూత్ర ఉపిద్దాత 
భాష్యంలో అధ్యాసీలక్షణమును "స్మృతిరూపఃపరత్రపూర్వదృష్టావభాసఃఅధ్యాసః" 
అని చెప్పారు.పూర్వము చూడబడిన(అనుభూత )పదార్హమునకు సదృశము 


(సజాతీయము)నగు పదార్హము వేరొకదాని యందు--అనగా, స్వాత్యంతాభావా 


ధికరణమునందు అవభాసము (ప్రతీతి ) అగుటను“అధ్యాస”అని నిర్వచించినారు 
పై"స్మృతిరూపః"అను వాక్యంలో "పరత్తావభాసః" వేరొకదానియందు అవభాస 
మగుట--ఇంతభాగము మాత్రమే అధ్యాసలక్షణమగును."స్మృతిరూపః" మరి 
యు "పూర్వదృష్టు" అను రెండు పదములు లక్షణమునకు ఉపపాదకము 
లు-(సాధకములు,సమర్థకము )లున్నవి. 


అవభాసమనగా భాసించుట--ప్రతీతియగుట--లేని వస్తువుగోచరించుట 
(అగుపడుట)అగును. "పరత్ర" అను పదము సప్తమీ విభక్తి అయోగ్య అధికర 
ణవాచకమున్న ది.ముత్తెపుచిప్పయను అయోగ్యాధికరణమునందు వెండియొ 
క్క అవభాసమువలె.రజతము (వెండి )యొక్క అవభాసమునకు యోగ్యస్థల 
ము రజతమే యగును.ముత్తెపుచిప్పకాదు.ముత్తెపుచిప్ప అయోగ్యాధికరణ 
మగును. దేనియందు ఆరోప్యముయొక్క  అత్యంతాభావముండునో,అది 


8 అధ్యాస శబ్దము ఉపనిషత్తులలో:_శ్లో||అహం మమేతి యో భావో దేహాక్షా 
దావనాత్మని। అధ్యాసోయం నిరస్తవ్యో విదుషా బ్రహ్మనిష్టయా!! (అధ్యాత్మోపనిషత్‌ 1); 
శ్లో||స్వప్నదేహో యథాంధ్యస్తస్తథె వాయం హి దేహకః[అధ్యస్తస్య కుతో జన్మ 


జన్మాభావేకుతః స్టితిః! | (నాదబిందూపనిషత్‌ 24/25) 


114 


అనుబంధ చతుష్టయము అనబడు 


దానికి(ఆరోప్యమునకు ) అయోగ్యస్టలమగును.అనగా,ఒకే అవచ్చేదమునందు 
(అధికరణమునందు),ఒకే కాలమునందు దేనియందు దేనియొక్క సంసర్గావ 
భాసము గోచరిస్తున్న ప్పటికినీ,దానియందు (అధికరణమునందు ) దానియొక్క 
(ఆరోప్యముయొక్క ) అత్యంతాభావముండునో,ఆ అధికరణమునందు అవభాస 
మగుపదార్థము " అధ్యాస "అనబడును.శుక్తి(ముత్తెపుచిప్ప యందు ఇదంతా 
అవచ్చేదముచేత (ఇదంరజతమ్‌ ) ఒకేకాలమందు రజతముయొక్క సంసర్గావ 
భాసము కలుగుతుంది మరియు దాని అత్యంతాభావముగూడ ఉంది.కావు 
న,రజతము " అధ్యాస "అనబడును. అందుచేత, "స్కృతిరూపః"అను ఉపరోక్త అ 
ధ్యాసయుక్క పరిష్కృతలక్షణము ఇట్లు నిష్పన్నమగుచున్నది."ఏకావచ్చేదే 
న సంసృజ్యమానే స్వాత్యంతాభావవతి అవభాస్యత్వమధ్యస్తత్వమ్‌"ఒకే అవ 
చ్చేదమునందు ఒకేకాలమందు దేనియందు (అధికరణమునందు)దేనియొ 
క్క(ఆరోప్యముయొక్క ) అత్యంతాభావముండియూ,దానియొక్క(ఆరోప్యము 
యొక్క)సంసర్గావభాసము తెలియబడునో,ఆ అధికరణమునందు ఆ ఆరో 
ప్యపదార్థము “అధ్యాస"అనబడును. శుక్తియందు ఇదంతావచ్చేదముచే,ఒకే కా 
లమందు రజతముయుక్క సంసర్గావభాసము మరియు దాని అత్యంతాభావ 
ముగూడ తెలియబడుచున్నది. ఈప్రకారము లక్ష్యమునందు (అధ్యాసయందు) 
లక్షణము సమన్వయమగుచున్నది.ఇది సాది మరియు అనాది అధ్యాసము 
లకు సాధారణలక్షణమగును. 
అధ్యాస లక్షణ పరీక్ష 
(తర్కప్రమాణాభ్యాం వస్తుతత్తావధారణమ్‌ పరీక్షా) 
సంయోగములో అతివ్యాప్తి దోషపరిహారము కొజికు లక్షణములో"ఏకావ 


చ్చేదేన"అను పదము చేర్చడమైనది.ఒక వానరము(కోతి)వృక్షశాఖపై కూ 


అద్వైత వేదాన్త భూమిక 


రొ ఎని ఉంది.ఆ వృక్ష కపిసంయోగముయొక్క సంసర్గము (సంబన్గము) యేది 
గలదో,దానియొక్క అవభాసము మరియు ఆ సంసర్గముయొక్క అత్యంతా 
భావము ఏకకాలమందు వృక్షమున గలవు.ఎట్లనగా,వృక్షాగ్రభాగమున కపి 
సంయోగము మరియు వృక్షమూలమున కపిసంయోగముయొక్క అత్యంతా 
భావముగూడ ఏకకాలమందు గలవు.ఈవిధంగా అధ్యాసలక్షణములో అతి 
వ్యాప్తి దోషము కలుగుతుంది. తన్నివారణార్థము లక్షణములో" ఏకావచ్చే 
దేన"అను పదము నివేశింపబడినది.వృక్షముయొక్క భిన్నభిన్న అవయవ 
ములలో ఒకేసమయంలో సంసర్గావభాసము మరియు దాని అత్యంతాభావ 
ము గలదు.అనగా,శాఖావచ్చేదముచే కపిసంయోగము మరియు మూలావ 
చ్చేదముచే సంసర్గముయొక్క అత్యంతాభావము గలదు. అవచ్చేదభేదము 
న్నందున సంయోగమునందు అతివ్యాప్తి దోషము రాదు. 


భూతలమునందు మొదట ఘటముయొక్క అభావము గలదు.తరువాత, 
అదే భూతలమునందు ఒకఘటమును తెచ్చిఉంచినచో,భూతలముతో ఘట 
సంయోగముయొక్క భానము (ప్రతీతి )అవు తుంది.కావున,అధ్యాస లక్షణము 
ఘటమునందు అతివ్యాప్తి దోషగ్రస్తమగు చున్నది. ఎందుకనగా--ఏకావచ్చేద 
మున(ఏకాధికరణమునందు)ఘటసంయోగము మరియు తదత్యంతాభావ 


ముగూడ ఉంటున్నవి.అందుకే,ఈ అతివ్యాప్తి దోషనివృత్యర్ణము లక్షణములో 


"స్వసంసృజ్యమానే"అను పదము జోడించనైనది.దీనిచే,ఒకేకాలమందు అభా 
వము మరియు దేని అభావముగలదో,దాని సంసర్గము-రెండును అపేక్షిత 
ములై యున్నవని చెప్పబడినది. భూతలమునందు భిన్నభిన్న కాలములో 
ఘటాభావము మరియు దాని సంసర్గమున్నందున అతివ్యాప్తి దోషము 
వాప్తించదు. 


116 


అనుబంధ చతుష్టయము అనబడు 


పృథ్విలో భాసించు గంధమునందు అతివ్యాప్తిని తొలగించుటకై లక్ష 
ణములో "స్వాత్యంతాభావవతి"అను పదము ఇవ్వబడినది.లేనిచో,గగనాభావ 
యుక్త పృథ్విలో గంధము భాసించుటవలన,ఆగంధము మిథ్యాకాగలదు. అత్యం 
తాభావమునందు "స్వ "విశేషణమిచ్చుటవలన అతివ్యాప్తి గలుగదు.స్వ(గంధ 
ము)యొక్క అత్యంతాభావము భూమిలో లేదు.దీనిచే గంధమునందు 
అతివ్యాప్తి దోషము రాదు. 


కావున,అధ్యాస లక్షణమునకు శుక్తిరజతమునందు అవ్వ్యాప్తి 
దోషప్రసక్తిగూడ లేదు. 


శంక:--"స్కృతిరూపః పరత్ర పూర్వదృష్టావభాసః"అను అధ్యాసలక్షణము 
నందు ఉపరోక్తరీతిచే అతివ్యాప్తి మరియు అవ్యాప్తి దోషములు నివర్తింపబడి 
ననూ,దృష్టాన్లములో అసంభవదోషము సంభవించును. ఎందుకనగా,శుక్తియం 
దు రజత(వెండి )సామగులేమియులేనేలేవు.అలాంటప్పుడు,శుక్తితో రజతసం 
సర్గము(సంబన్టము ) ఎక్కడనుండివచ్చును? ఒకవేళ, స్మర్యమాణ సత్యరజతమే 
శుక్తియందు అధ్యస్తమై అవభాసమగుచున్నదనినచో,అది యుక్తముగాదు. 
ఎందుకంటే,అన్యథాఖ్యాతి స్వీకారమగును.కావున,శుక్తియందు రజత సామ 
గులు లేనందున రజతసంసర్గము ఎట్లు కలుగును? 


సమాధానము: ఈ శంకను పరిహరించుటకుగాను మరియు లక్షణము 
ఉపపన్నము(సుసంపన్నము)అగుట క్రొ అికుగాను"స్మృతిరూపః" అను పదని- 
వేశము చేయనైనది.స్మరింపబడునది స్మృతి-సత్యరజతాదులు. వాటియొక్క 
రూపముతో సమానరూపముగలది-స్మృతిరూపము.అనగా,స్మర్యమాణ పదా 


ర్రమునకు సదృశ పదార్ధము. కాని స్మర్యమాణము కాదు."సాదృశ్యము"అని 
టి ® 


చెప్పటవలన ఆరోప్యము,స్మర్యమాణముకంటె భిన్నమైనదని సూచింపబడిన 


అద్వైత వేదాన్త భూమిక 


ది.అందువలన, అన్యథాఖ్యాతి స్వీకృతిరూప దోషములేదు.సాదృశ్యమును తెలి 
యజేయుట కొ అికు"పూర్వదృష్ట"పదము ఇవ్వబడినది.పూర్వదృష్టము =పూ 
ర్వము చూడబడినది (పూర్వానుభూతము ).పూర్వపు అనుభవజన్య సంస్కా 
రముద్వారా అధ్యాస కలుగుతుంది.కావున,పూర్వదృష్ట్ణావభాసము అని చెప్ప 
బడును.స్మర్యమాణము మరియు ఆరోప్యము-రెండుగూడ సంస్కారజన్య 


జ్ఞానమునకు విషయములు.ఇదియే వాటిలోని సాదృశ్యము.ఎందుకంటే, 


స్మృతి మరియు ఆరోప్యము రెండునూ సంస్కారజన్యములే. 


శంక:--ఒకవేళ,స్మృతి మరియు ఆరోప్యము రండూ సంస్కారజన్యజ్ఞానము 
లే అగుచో,ఆరోప్యమునకుగూడ స్మృతి అను సంజ్ఞ(పేరు) ఎందుకు లేదు? 


సమాధానము:-కేవల సంస్కారజన్యము స్మృతియగును.కాని,ఆరోప్యము 
కేవల సంస్కారజన్యము కాదు.మరేమనగా,అవిద్యాది దోషములు,సంప్రయో 
గము మరియు సంస్కారము--ఈమూడింటిచేత (ఆరోప్యము--అధ్యాస )కలుగు 
తుంది.అందుకని,ఆరోప్యమునకు స్మృతి సంజ్ఞ లేదు.ఇక్కడ సంప్రయోగము 
అనగా అధిష్ణానముయొక్క సామాన్యజ్ఞానము అని చెప్పబడినది.ఎందుకన 
గా,అహంకారాధ్యాసమునందు ఇంద్రియసంసర్గము కలుగదు.నిష్కర్ణయేమన 
గా ఆరోప్యము స్మర్యమాణసదృశముంటుంది,కాని దానిచే అభిన్నము ఉండ 
దు.ఈప్రకారముగా దోషము,సంప్రయోగము మరియు సంస్కారబలముచే శు 
క్రియందు రజతోత్పత్తియగును.ఇందువలన, "స్మృతిరూపః" మరియు "పూర్వదృ 
ష్షు'అను పదములచే"పరత్తావభాసః" [అన్యపదార్థమునందు అన్యముయొక్క 
అవభాసము అధ్యాసము ]--అను అధ్యాసలక్షణము ఉపపన్నమగుచున్నది. 


దోషము,సంప్రయోగము మరియు సంస్కారముచే ఉత్సన్నమగుట యేది 
గలదో,అది కార్యాధ్యాసయొక్క లక్షణమగును-అని ఇతర వ్యాఖ్యానకర్తలు 


118 


అనుబంధ చతుష్టయము అనబడు 


చెప్తున్నారు.మరికొందరు ఈక్రిందివిధంగా చెప్పున్నారు-- ఏమనగా, "స్కృతిరూ 
పః"అనగా స్మర్యమాణ సదృశము.ప్రమాణ అజన్యజ్ఞానమునకు విషయమగు 
టయ ఇక్కడ సాదృశ్యమగును.ఎందుకనగా,స్కృతి మరియు ఆరోప్యము ౮ం 
డుగూడ ప్రమాణజన్యములు కావు." పూర్వదృష్టః' అను పదము పూర్వదృష్ట 
సజాతీయ బీధకమున్నది.ఎందుకంటే,నూతనంగా ఉత్పన్నమగు అనిర్వచని 
య రజతాదులు పూర్వదృష్టములుగావు. నిష్కర్షయేమనగా,"స్మృతిరూపః" 
మరియు "పూర్వదృష్టు"అను పదములచే ప్రమాణ అజన్యజ్ఞానమునకు విష 
యమై,పూర్వదృష్ట సజాతీయవస్తు ప్రతీతియగుట శుక్తిరంజతము,రజ్జుసర్ప 
ము ఇత్యాదిస్టలములలో ప్రసిద్ధము.ఇట్లు, "పరత్ర" “అవభాసః"అను ఈరెండు 
పదములచే అధ్యాస లక్షణము చెప్పబడినది.స్మర్యమాణ గంగానది మొదల 
గు వాటియందు అతివ్యాప్తి నివారణార్థము"పూర్వదృష్ట సజాతీయ"పదము 
ఇవ్వబడినది.మరియు నూతన ఘటాదులందు అతివ్యాప్తి నివృత్యర్ణము"ప్ర 
మాణఅజన్య "ఇత్యాది పదములు జో డించనైనవి.వ్యాకరణ రీతిగా(స్మర్యమాణ 
సదృశః పరత్ర పూర్వదర్శనాత్‌ అవభాస్యతే ఇతి అర్జాధ్యాసే యోజనా తథా 
స్మృతి సదృశః పరత్ర పూర్వదర్శనాత్‌ అవభాసః ఇతి జ్ఞానాధ్యాసే వాక్యం 


యోజనీయమితి సంక్షేప) స్మర్యమాణసదృశమగు పదార్థము అన్యపదార్డ 


మునందు పూర్వదర్శనముచే అవభాసితమగుట = అర్జాధ్యాసమని, మరియు 
స్మృతిసదృశమగు జ్ఞానము అన్యపదార్దమునందు పూర్వదర్శనముచే అవభా 
సము=జ్ఞానాధ్యాసమని యోజనచేయవలెను.ఘశ*్‌ ప్రత్యయము కర్మార్ద 
మందు మరియు భావార్థమందు ప్రయోగింపబడుతుంది. కావున,1.స్మర్యత 
ఇతి స్మృతిః= అర్భాధ్యాసము; స్మరణం స్మృతిః= జ్ఞానాధ్యాసము,2.దృశ్యత ఇతి 
దృష్టు= అర్జాధ్యాసము,దర్శనమ్‌ ఇతిదృష్టు= జ్ఞానాధ్యాసము;3.అవభాస్యత ఇతి 


అద్వైత వేదాన్త భూమిక 


అవభాసః= అర్జాధ్యాసము,అవభాసనం అవభాసః= జ్ఞానాధ్యాసము; 4.అధ్యస్యత 
ఇతి అధ్యాసః= అర్జాధ్యాసము ; అధ్యసనం అధ్యాసః= జ్ఞానాధ్యాసము. (రత్న ప్రభ అను 


వాదము). లేక, 


స్వ(తనయొక్క)అభావాధికరణమందు అవభాసమును భ్రమ లేక అధ్యాస 
అందురు.ఉదా!శుక్తియందు రజతభ్రమ కలుగునపుడు అచట,1.స్వ అనునది 
రజతము తజ్ఞానమును.2.దానియొక్క పారమార్థిక లేదా వ్యావహారిక అభా 
వము.3.దాని అధికరణము అనగా అధిష్టానమగు శుక్తి,లేక శుక్తి విశిష్టచే- 
తనము అథవా శుక్తిజపహితచేతనము లేక ఇదంతారూప వృత్యుపహిత 
చేతనము.4.దానియందవభాసమగు రజతము దానిజ్ఞానమును ఇవన్నియు 
భ్రమయనబడును. 


అధవా, అధిష్టానమునకన్న విషమసత్తగల అవభాసమును భ్రమ లేక అధ్యా 
సయని చెప్పుదురు.పైన చెప్పబడినట్లుగా వ్యాకరణరీతిగా అధ్యాస పదము 
నకు మరియు అవభాస పదమునకును విషయము (అర్జాధ్యాసము)మరి 


యు జ్ఞానమును (జ్ఞానాధ్యాసము )అని రెండునూ వాచ్యమగును. కావున-- 


అర్జాధ్యాసము మరియు జ్ఞానాధ్యాసమని అధ్యాస రండువిధములు. 
అందులో, అర్జాధ్యాసమనేకవిధములు 


1.కొన్నిచోట్ల, కేవల సంబన్గమాత్తాధ్యాస కలదు. 
2.5 న్నిస్టలములందు సంబన్టవిశిష్ట(సహిత )సంబన్ని యొక్క అధ్యాస కలదు. 
థి ణల ణల 


3. కొన్నిచోట్ల, కేవల ధర్మాధ్యాస యుండును. 


4. మటిీకొన్ని చోట్ల, ధర్మవిశిష్ట ధర్మ్యధ్యాస కలదు. 


120 


అనుబంధ చతుష్టయము అనబడు 


5. వేటుకొ న్నిచోట్ల, అన్యోన్యాధ్యాస యుండును. 


6. ఇతర కొన్నిచోట్ల, అన్యతరాధ్యాస యుండును. ఈ అన్యతరాధ్యాస రెండు 
విధములు. 


1. ఆత్మయందు అనాత్మయొక్క అధ్యాసము.2.అనాత్మయందు ఆత్మాధ్యా 
సము.ఈరీతిగా అర్జాధ్యాసమనేక విధములు.పూర్వోక్త లక్షణము సర్వత్ర 
సమన్వయించును. 


ముఖ్యసిద్దానమందైతే సకలాధ్యాసములకును అధిష్టానము  చేతనమే 
యగును.రజ్ఞుసర్పము ప్రతీతియగుచోట"ఇదమాకార వృత్యవచ్చిన్న చేతనాభి 
న్నమగురజ్వవచ్చిన్నచేతనమే సర్పమునకధిష్ట్ణానము. రజ్ఞువు అధిష్టానము 
కాదు.ఈవిషయము శ్రీవిచారసాగరమునందు 133 నుండి 146 వ అంకము 
వరకు విపులంగా వ్రాయబడినది. అచ్చట, 


1.చేతనమునకు పరమార్దసత్త గలదు.2.లేక,దాని ఉపాధియగు రజ్ఞువు 
వ్యావహారికముగాన రజ్వవచ్చిన్న చేతనమునకు వ్యావహారికసత్త గలదు. 
ఉక్త రెండు ప్రకారములుగాను(అధ్యస్త)సర్పమునకు, దాని జ్ఞానమునకును 
ప్రాతిభాసికసత్త యుండుటవలన అధిష్టానసత్తకన్నను విషమసత్తగలఅవభా 


సము సర్పము,తజ్ఞానమును అగును.కావున, అర్థము (విషయము), జ్ఞాన 


ములునగు నీరెంటికీ అధ్యాసయనియు, అవభాసమనియు చెప్పుదురు. 
సతా తైవిధ్యము 
6 


సత్తకు(ఉనికికి )త్రివిధ భేదములు గలవు.1.పాతిభాసికము,2.వ్యావహారి 
కము,3. పారమార్థికము స 


అద్వైత వేదాన్త భూమిక 


1.దేనికి బ్రహ్మజ్ఞానము లేకయే రజ్వాద్యవచ్చిన్న చేతనజ్ఞానము వలననే 
ల స ఇ 

“బాధము”కలుగుచున్నదో దానికి పాతిభాసికసత్త గలదు. (రజ్జసర్పము-శుక్తి 
రజతము మున్నగునవి ఈ పాతిభాసిక సత్త గలవి యగును) 


2.బ్రహ్మజ్ఞానములేక దేనికి బాధ కలుగుట లేదో,బ్రహ్మజ్ఞానము కలుగగా, 
దేనికి అధిష్టానముకన్న వేటిగు సత్తాస్పూర్తి యుండుటలేదో దానికి వ్యావ 
హారిక సత్త గలదు.(అవిద్య,ఆకాశాదులు వ్యావహారికసత్త గలవి). 


3.త్రికాలములందును దేనికి బాధ కలుగుట లేదో,దానికి పారమార్షికసత్త 
గలదు.ఇది చేతనమొకటియే యగును. 


ఎట్లనగా, అర్జునుడు సన్న్యాసియై సుభద్రను (కృష్ణునిచెల్లెలును ) అపహరిం 
చుకెళ్ళాడు.ఈ కథ మహాభారతంలో (ఆదిపర్వమునందు అధ్యాయము 218 
నుండి 220)ప్రసిద్దము.ఈ సన్నివేశమును నటులు నటిస్తున్నపుడు,ప్రేక్షకు 
లు సన్న్యాసియైన ఆ నటునియందు"ఈ అర్జునుడు మిథ్యా సన్న్యాసియై 


నాడు"అని యిట్లు అర్జునభావమును మరియు సన్నా్యసిభావమును ఆరో 


పించెదరు.అక్కడ ఆ నటునియొక్క వాస్తవస్వరూపము (దేవదత్తుడు )పార 
మార్థికసత్తవలె ఉన్నది.తనయందు ఆరోపింపబడిన అర్జునభావము వ్యావహా 
రికసత్తవలెనగును.అర్జునునియందు ఆరోపించిన సన్న్యాసిభావము పాతిభా 
సికసత్తవలెనున్నది.నటునివలె పారమార్ధికసత్త యేదిగలదో అది అకల్పిత 
ము.అర్జ్హునభావమువలా చిరకాలస్థాయియగు వ్యావహారికసత్తయు మరియు 
సన్న్యాసిభావమువలె అల్పకాలస్థాయియగు వ్తాతిభాసికసత్తయును రెండును 
కల్పితములే. 


ఈరీతిగా సకలాధ్యాసములందును ఆరోపితముకన్న అధిమ్భానమునకు 


122 


అనుబంధ చతుష్టయము అనబడు 


విషమసత్త గలదు.ఏపదార్థమునందు ఆధారత్వము తోచుచున్నదో ఆ పదార్థ 
మును అధిష్టానమందురు.ఈ ఆధారత్వ (ధర్మము )పారమార్థికముగానుండని, 
లేక ఆరోపితముగానుండని,దాని పారమార్థికమునందు ఈ ప్రసంగమునందా 
గ్రహము లేదు. ఎందుకనగా,ఎట్లు ఆత్మయందనాత్మాధ్యాసము గలదో,అట్లే 
అనాత్మయందాత్మాధ్యాసము గలదు.అనాత్మయందు పరమార్థముగా ఆత్మ 
యొక్క ఆధారత్వము లేదు. అయితే ఆరోపిత ఆధారత్వమున్నది. కావున, 
ఈ ప్రసంగమునందు ఆధారమాత్రమే అధిష్టానమని చెప్పబడినది. 


యద్యపి,ఆత్మ కధిష్ణానమనాత్మయని చెప్పుటవలన ఆత్మకారోపితత్వము 
సంభవించుటవలన నదియు కల్పితమే యగును.తథాపి,భాష్యకారులగు శ్రీజ 


గద్గురువు ఆద్యశంకరాచార్యులు శారీరక మీమాంసా శాస్తారంభమున 


ఆత్మానాత్మలయొక్క అన్యోన్యాధ్యాసను నిరూపించియున్నారు.కావున,అనా 
త్మయందాత్మయొక్క అధ్యాసనిషధము సంభవించదు.అనగా,అనాత్మయం 
దాత్మాధ్యాసయు సంభవించును.పరస్పరాధ్యాసను అన్యోన్యాధ్యాస యందురు. 
కావున,అనాత్మ తయందాత్మా ధ్యాసను అంగీకరరించి పూర్వోక్త శంకకు సమా 
ధానము చెప్పవలసియున్నది. 

ఆ సమాధానమిదియగును.అధ్యాసము ద్వివిధము.1.స్వరూపా ధ్యాసము, 
2.సంసర్లాధ్యాసము. 

1.ఏపదార్థముయొక్క స్వరూపమనిర్వచనీయమో,అది స్వరూపాధ్యాసయన 
బడును.శుక్తియందు రజతముయొక్క స్వరూపాధ్యాస గలదు. 


ఆత్మయందు అహంకారాద్యనాత్మలయొక్క స్వరూపాధ్యాస గలదు. 


2.అట్లే,ఏ పదార్థములయొక్క స్వరూపము వ్యావహారికముగానైనను, పార 


అద్వైత వేదాన్త భూమిక 


మార్ధికముగానైనను ప్రథమతః సిద్దించియుండ,పిమ్మట అనిర్వచనీయ సంబ 
న్ధృముత్పన్నమగునో--అది సంసర్గాధ్యాసమనబడును.ఎట్లు? ముఖమునందు 
దర్పణముయొక్క ఎసంబన్గమునులేదు.ముఖదర్పణములు రెండును వ్యావ 
హారికములే.అచ్చట,దర్పణమందు ముఖముయొక్క సంబన్సము తోచుచు 
న్నది.అట్లే, “లోహితః స్ఫటికః” జపాకుసుమమునందు తాదాత్మ్యసంబన్గముతో 
రక్తవర్ణము పూర్వసిద్ధమైయుండగా, దానిది సటికమునందు అనిర్వచనీయ 
తాదాత్మ్యసంబన్థముత్పన్న మైతోచును.ఈఅనిర్వచనీయ సంబన్థము కల్పిత 
ము.అధ్యాసనివృత్తికాలంలో అనిర్వచనీయసంబన్లము మాత్రము నివర్తించును. 
జపాకుసుమమునందుగల పూర్వసిద్ధ రక్తవర్ణముయొక్క తాదాత్మ్యసంబన్థము 
సుస్థరము(అబాధ్యము).అట్లే,అనేక స్థలములందు సంబన్ఫులు వ్యావహారిక 
ములుగానున్నవి.వాటి సంబన్టములును,సంబన్టజ్ఞానములును అనిర్వచనీ 
యములుగానుత్సన్నమై యున్నవి. వాటిని సంసర్గాధ్యాస మందురు. 


అట్లేచేతనముయుక్క అధ్యాసము అహంకారమందులేదు.చేతనమో పార 
మార్థికము.దాని సంబన్టాధ్యాసము అహంకారమందు కలదు.ఆత్మత్వము చే 
తనమందున్నది. అయితే, అహంకారమందు తోచుచున్నది.దీనివలన ఆత్మ 
యుక్క తాదాత్మ్యము చేతనమందు గలదై అహంకారమందు తోచుచున్నది. 


కావున,ఆత్మచేతన తాదాత్మ్యసంబన్ధ్థము అహంకారమందు అనిర్వచనీయ 


ముగానున్నది. 


అధథవా,ఆత్మయందుగల తాదాత్మ్యము (అభేదసంబన్టము )పూర్వసిద్ధముగాన 
ఆ పూర్వసిద్ధతాదాత్మ్యము యొక్క “అనిర్వచనీయసంబన్థము”అహంకారము 
నందు ఉత్పన్నమై తోచుచున్నది.కావున,చేతనము కల్పితముకాదు.అయితే, 
చేతనతాదాత్మ్యసంబన్థము అహంకారమునందు కల్పితము.లేక, ఆత్మ చేతన 


124 


అనుబంధ చతుష్టయము అనబడు 


ముయొక్క తాదాత్మ్యము యొక్క సంబన్సము కల్పితము. అధ్యాసనివృత్తికా 
లంలో ఈ“అనిర్వచనీయసంబన్సము”మాత్రమునివర్తించును.పూర్వసిద్ద ఆత్మచే 
తనతాదాత్మ్యము సుస్థిరము(అబాధ్యము).ఈరీతిగా, 


1.ఎక్కడ పారమార్థిక పదార్థముయొక్క అభావము గలదై,దాని ప్రతీతి 
ఎచ్చట కలుగుచున్న దో,అచ్చట పారమారిక పదార్గముయిక్క అనిర్వచనీయ 
(a) (a) 
సంబన్గము వ్యావహారిక పదార్ద్వమందుత్పన్నమగుచున్నది.తజ్ఞానమును 
థి టి న 
అని ర్వచనీయముగానే ఉత్పన్నమగుచున్నది. 


2.వ్యావహారిక పదార్థముయొక్క అభావముండగా నెచటతోచుచున్నదో 
నచట అనిర్వచనీయముగానే సంబన్ఫి ఉత్పత్తి యగుచున్నది.సంబన్గియొ 
క్క జ్ఞానమును అనిర్వచనీయమే. క్రొ న్నిచోటయందు సంబన్టమాత్రమున్ను 
Coy ౧ (a) 
సంబన్లముయిక్క అనిర్వచనీయ జ్ఞానమున్ను ఉత్పత్తయగును.సకలాధ్యా 
(a) ఇ = 


సములందును అధ్యస్థములయొక్క విషమసత్తయే అనిర్వచనీయ సత్తయగును. 


ఆత్మాధ్యాసము అనాత్మయందు కలుగినచో,అక్కడగూడ అధిష్టాన అనాత్మ 
వ్యావహారికమేయగును.ఆత్మ అధ్యస్తము కాదు.ఆత్మయొక్కసంబన్లము అనా 


త్మయందధ్యస్థము కావున,అది అనిర్వచనీయము.సదసద్విలక్షణమును 


“అనిర్వచనీయ" మందురు. 


పూర్వప్రసంగమునందు గలిగిన శంకా సమాధాన విషయంలో చతుర్విధ 


శంకలు :--- 

1.ప్రథమ శంక:--స్వప్నప్రపంచముయుక్క అధిష్టానము సాక్షియని చెప్ప 
బడినది.అది సంభవించదు.ఎందుకనగా,ఏది ఏ అధిష్టానమందు ఆరోపింపబ 
డుచున్నదోఅది ఆ అధిష్టానముతో సంబన్టము గలదిగా తోచుచున్నది.ఎట్ల 


అద్వైత వేదాన్త భూమిక 


నగా,రజతము శుక్తియందారోపితము.అది" ఇది రజతము" అని శుక్తియొక్క 
ఇదంతతో సంబన్గముకలదిగా తోచుచున్నది.ఆత్మయందు కర్తత్వము మొద 
లగునవి ఆరోపితములు. అవి "అహంకర్తా"అని ఆత్మతో సంబన్టము గలవిగా 
తోచుచున్నవి.అట్లే,స్వప్నమందలి గజతురగాదులు సాక్షియందారోపితమగు- 


నేని"నేను గజము,నేను తురగము"అనియిట్లు సాక్షితోసంబనము గలవిగా 


తోచవలయును. (గజము అనగా ఏనుగు; తురగము అనగా గుజ్జము). 


2.ద్వితీయ శంక:_"శుక్తియందు రజతాభావము వ్యావహారికమును,పార 
మార్ధికమును అగును"అని చెప్పబడినది.ఇది అసంగతము.ఎందుకనగా,అ 
ద్వైతవాదమందు చేతనమొకటియే పారమార్ధికమగును.తద్చ్బిన్నమగుదాని 
ని పారమార్ధికమని అంగీకరించినచో అద్వైతవాదమునకు హాని కలుగుచున్న 
ది.పారమార్థిక _రజతములేదు.కావున,పారమార్థిక _రజతాభావమున్నదని 
చెప్పుట సమంజసమగును.కాని, పారమార్ధికాభావమున్నదనిచెప్పుట సమం- 
జసుము కాదు. 


3.తృతీయ శంక:--"శుక్తియందు అనిర్వచనీయ రజతముయొక్క ఉత్పత్తి 
నాశములు కలుగుచున్నవి "అని పూర్వము చెప్పబడినది.అదియును సంభ 
వించదు. ఎందుకనగా,రజతమునకుత్పత్తి నాశములు  గలుగుచో,ఘటము 
యొక్క ఉత్పత్తి నాశములవలె రజతముయొక్క ఉత్పత్తినాశములును గోచ 
రములు గావలెను.ఎట్టుఘటముయొక్క ఉత్పత్తి గలుగునెడ"ఘటముత్స 
న్నమగుచున్నది"అని ఘటోత్పత్తి తెలియుచున్నదో,ఘటనాశము గలుగునె 
డ"ఘటమునశించినది"అని ఘటనాశమున్ను తెలియుచున్నదో,అట్లే శుక్తి 
యందు రజతోత్పత్తి కలుగునెడ"రజతముత్పన్నమైనది"యని రజతోత్పత్తి 
యు తెలియవలెను.శుక్తిజ్ఞానమువలన ఆ రజతము నాశమగునేని "రజత 


126 


అనుబంధ చతుష్టయము అనబడు 


మునకు శుక్తిదేశమందు నాశము కలిగినది "అని యిట్లు దాని(రజత)నాశ 
మున్ను తెలియవలను. 


శుక్తియందు కేవల రజతము తోచుచున్నదేగాని దాని ఉత్పత్తి నాశము 


లు తోచుట లేదు.కావున,ఇతర గ్రన్స రీతిగా అన్యథాఖ్యాతి మొదలగునవియే 


సమంజసముగా నున్నవి. అనిర్వచనీయఖ్యాతి సంభవించదు. 


4.నాల్గవ శంక:--"సదసద్విలక్షణమగు అనిర్వచనీయ రజతము మొదల 
గునవి ఉత్పన్నమగుచున్నవి "అని పూర్వముచెప్పబడినది.అదియు సర్వథా 
అసంగతమే యగును. 


సద్విలక్షణము అసత్తు.అసద్విలక్షణము సత్తు.సద్విలక్షణముగా నుండున 
ది అసత్తు కాదనుట విరోధము. అట్లే, అసద్విలక్షణము సత్తు కాదనుటయు 
విరోధమే. 
ఈ నాలుగు శంకలు చెప్పబడినవి.ఈ శంకలకు సమాధానము క్రమము 

గా చెప్పబడుచున్నది. 

1.ప్రధథమ శంకకు సమాధానము:--"సాక్షియందు స్వప్పాధ్యాస కలుగునెడ 
'అహంగజః' 'మయి గజః' అని తోచవలెను.అను శంకకు సమాధానము 
పూర్వానుభవజన్య సంస్కారము వలన అధ్యాసము కలుగుచున్నది.ఎట్లు 
పూర్వానుభవము కలుగుచున్నదో, అట్లే సంస్కారమును కలుగుచున్నది.సం 
స్కారమునకు సమానమైన అధ్యాస కలుగుచున్నది.సకలాధ్యాసములకు 
ను ఉపాదానకారణమగు అవిద్యయో సమానముగానున్నది.అయితే నిమిత్త 
కారణము పూర్వానుభవజన్య సంస్కారమగును.ఎట్లు అనుభవజన్య సంస్కా 
రము కలుగుచున్నదో, అట్లే అవిద్యా పరిణామమున్ను కలుగుచున్నది.(య 


అద్వైత వేదాన్త భూమిక 


దాకారానుభవాహి తసంస్కారసహకృతావిద్యాకార్యత్వంతదాకారానుభవవిషయ 
త్వమిత్యవానుగతనియామకమ్‌,) 

|) ఏ పదార్హముయొుక్క "అహంతా "రూప జ్ఞానజన్యసంస్కారసహిత అవిద్య 

థి Gy 

యున్నచో ఆ పదార్హముయొక్క అహంతారూప అవిద్యాపరిణామమగు అ 
ధ్యాస కలుగుచున్నది. 

||) దేనియొక్క "మమతా" రూప అనుభవజన్యసంస్కారసహిత అవిద్య ఉన్నదో, 
ఆ పదార్ధముయిుక్క మమతారూప అవిద్యాపరిణామమగు అధ్యాస కలుగు 
చున్నది. 


iii) పదార్థముయొక్క " అదంతా "రూప అనుభవజన్యసంస్కారసహిత 


అవిద్యయున్నదో,ఆ పదార్థముయొక్క ఇదంతారూప అవిద్యాపరిణామమగు 


అధ్యాస కలుగుచున్నది. 
సంపృుముయుక) గజాది విషయముల పూరా(నుభవమును ఇదంతా 
ప్న్న b ప ల 


రూపముగానే కలుగుచున్నది. అహంతాదిరూపముగా అనుభవము కలుగు 
టలేదు.కావున,అనుభవజన్యసంస్కారమును,గజాదులను గోచరింపజేయు ఇ 
దంతారూముగానేయున్న ి.కావుననే" అయంగజః" అని తెలియుచున్నది."అ 
హం గజః""మయి గజు" అని తోచుటలేదు. 


సంస్కారము అనుమేయము.కార్యానుకూల సంస్కారముయొక్క అను 
మితి కలుగుచున్నది.సంస్కారమును కలుగజేయు పూర్వానుభవము అధ్యా 
సరూపము.దానిని కలుగజేయు సంస్కారమును ఇదంతారూపముగానే కలు 
గుచున్నది.అధ్యాసము ప్రవాహరూప అనాదియగును.కావున,ప్రథమానుభ 
వమందు ఇదంతారూపత్వమునకు యే హేతువు లేదు.అనాది పక్షమందు 


128 


అనుబంధ చతుష్టయము అనబడు 


ఏదక అనుభవమును ప్రథమమున లేదు.పూర్వపూర్వస్థితములకన్నను, 
వెనుక వెనుక నుండునవి యన్నియు అనుభవరూపములగును. 


2.ద్వితీయశంకకు సమాధానము:_"అభావమును పారమార్థికమని గ్రహిం 
చినచో,అద్వైతహాని గలుగును"అను రెండవశంకకు ఇది సమాధానము-- 
సకలపదార్థములును సిద్దాన్రమందు కల్పితములు.వాటి అభావము పారమా 
ర్థికమే.అది బ్రహ్మరూపము.ఎందుకంటే, బ్రాన్తిచత_చైతన్యాత్మక బ్రహ్మమునం 
దు దైతన్యాత్మకత్వముయిొక్క అభావము భాసించుటయే కల్పిత శుక్తిరజత 
ము,రజ్జసర్పము మరియు ప్రపంచముయొక్కభానము (ప్రతీతి) అగుచున్నది. 
కల్పితపదార్థముయొక్క ధ్వంససమయంలో చైతన్యాత్మకతా అభావముయొ 
క్క అభావమగును.అందువలన దైతన్యాత్మక బ్రహ్మమే భాసించును.భావప 
దార్థమునకే అభావము చెప్పుట పొసగును(ప్రాప్తస్య ప్రతిషేధో భవతి).అభా 
వముయొక్క అభావము(నాశము)భావరూపమగును." అధిష్టానావశేషో హి 
నాశః కల్పితవస్తునః భావస్యైవ హ్యభావత్వం నాశోఒభావస్య భావతః"(సూత 
సంహిత యజ్ఞవైభవఖండము 2-8)ఇది శ్రీ భాష్యకారులకును సమ్మతము.కావున, 
అద్వైతహాని కించిన్మాత్రమును లేదు. 


3.తృతీయ శంకకు సమాధానము:--"శుక్తియందు రజతోత్పత్తిని అంగీక 
రించినచో,దాని ఉత్పత్తి గోచరము కావలయును"అను శంకకు ఇది సమాధా 
నము--శుక్తియందు తాదాత్మ్యసంబన్థమువలన రజతము అధ్యస్థము.శుక్తి 
యొక్క ఇదంతా సంబన్గము రజతమందధ్యస్థము.కావున, "ఇదం రజతమ్‌" 


అను ఈరీతిగా రజతము తోచుచున్నది.ఎట్లు శుక్తియొక్క ఇదంతా సంబన 


ము రజతమందధ్యస్థమో,అట్లే శుక్తియందు ప్తాక్సిద్దత్వధర్మమును అధ్యస్టమే 
యగును. 


అద్వైత వేదాన్త భూమిక 


రజతావభాసకాలమునకు పూర్వము సిద్దించియుండునది శుక్తియగును. 
ఈరీతిగా శుక్తియందుప్తాక్సిద్ధత్వధర్మమున్నది.దానిసంబన్సముయొక్క అధ్యా 
సయు రజతమందున్నది. ఇట్లు" ఇదానీంరజతమ్‌-- ఇపుడు రజతము" అను 
జ్ఞానం కలుగుట లేదు."పూర్వము కలిగిన రజతమును చూచుచున్నాను" 
అను జ్ఞానం కలుగుచున్నది. ఈజ్ఞానమునకు విషయము వాక్సిద్దత్వము.అది 
రజతమందు లేదు.అయితే రజతమందు ఇపుడు సిద్దించినధర్మమున్నది. 
ప్తాక్సిద్ధత్వము రజతమందు తోచుచున్నది. 


అచట రజతమందు అనిర్వచనీయమగు ప్రాక్సిద్దత్వముయొక్క ఉత్పత్తిని 
అంగీకరించినచో గౌరవము కలుగుచున్నది. (అనావశ్య పదార్ధ స్వీకృతిః గౌరవ 
మ్‌).శుక్తియొక్క ప్తాక్సిద్ధత్వజ్ఞానం రజతమందు అంగీకరించినచో అన్యథాఖ్యా 
తిని ఒప్పవలసియున్నది. ఇటువంటి చోట్లలో, అన్యథాఖ్యాతిని అంగీకరించియు 


న్నారు.అట్లెనను శుక్తియొక్కపాక్సిద్దత్వధర్మముయొక్క అనిర్వచనీయ సంబ 


నము రజతమందు ఉత్పత్తి యగుచున్న దను పక్షము సమంజసముగా 
నున్నది. 


ఈ కారణమువలన శుక్తియొక్క పాక్సిద్దత్వసంబన్థ జ్ఞానమువలన ఉత్పత్తి 

న్‌ © థి ఇ = 

జ్ఞానమునకు ప్రతిబంధము కలుగుచున్నది.ఎందుకనగా,1.పాక్సిద్దత్వము, 2. 

వర్తమానఉత్పత్తియగు నీ రెండును పరస్పర విరోధులగును.ఎచ్చట పాక్సిద్ద 

త్వమున్నదో,అచట అతీతోత్పత్తియున్నది.వర్తమానోత్పత్తి యుండుచోట ప్పాక్సి 
ద్దత్వముండుట లేదు. 


కావున, శుక్తియందుగల పాక్సిద్దత్వసంబన్లజ్ఞానమువలన ఉత్పత్తి జ్ఞాన 
మునకు ప్రతిబంధము కలుగుటవలన రజతో త్పత్తి గలిగియు ఆఉత్పత్తి జ్ఞాన 
ము కలుగుటలేదు. 


130 


అనుబంధ చతుష్టయము అనబడు 


"రజతమునకు నాశము కలుగునెడ అది తెలియవలెను"అని చెప్ప బడి 
నది.దానికిది సమాధానము:--అధిష్టానజ్ఞానము కలిగినచో,అప్పుడు (అధ్యస్థ) 
రజతముయొక్క నాశము కలుగుచున్నది.అధిష్థానజ్ఞానముచే రజతముయొ 
క్క బాధనిశ్చయము కలుగుచున్నది." శుక్తియందు త్రికాలములందును రజ 
తములేదను నిశ్చయము బాధయన బడును".ఈలాంటి నిశ్చయము నాశ 
జ్ఞానమునకు విరోధియగును.ఎందుకనగా,నాశమందు ప్రతియోగి కారణమగు 
చున్నది.బాధమువలన ప్రతియోగియొక్క"ఎప్పుడును లేమి"తోచుచున్నది. 
దేనిది"ఎప్పుడునులేదు "అను జ్ఞానముకలుగుచున్నదో దానియొక్క నాశము 
సంభవించదు. 


అథవా,ఎట్లు ఘటము మొదలగువాటికి దండాదులవలన పగలుట,చూర్ణ 


మగుట ఇత్యాదిరూప నాశము కలుగుచున్న దో,అట్లు కల్పితపదారములకు 


నాశము కలుగుటలేదు.అయితే అధిష్టానముయొక్క జ్ఞానముచే అజ్ఞానరూప 
ఉపాదానసహిత కల్పితములకు నివర్తి కలుగుచున్నది.అధిష్టానమాత్తావశే 
షమే అజ్ఞానసహిత కల్పితములయొక్క నవర్తియని చెప్పబడును.ఆ అధి 
మానము శుక్తియగును.దాని అవశేషరూప రజతనాశము అనుభవసిద్దము. 
కావున,రజతముయుక్కనాశజ్ఞానముకలుగదు-అని చెప్పుట సాహసమేయగును. 


4.చతుర్థశంకకు సమాధానము:--"సదసద్వలక్షణమనుట విరుద్ధము"అ 
ను శంకకు ఇది సమాధానము--స్వరూపము లేనిదానిని సద్వి లక్షణమని 
యు,స్వరూపముండుదానిని అసద్విలక్షణమని చెప్పినచో విరోధమగును.ఎం 
దుకనగా,ఒకేపదార్థమందు స్వరూపరాహిత్యమును, స్వరూపసాహిత్యమును 
ఉండదు.కనుక,సదసద్విలక్షణమనుటకు పూర్వము చెప్పబడిన అర్థము కాదు. 


అద్వైత వేదాన్త భూమిక 


|) "త్రెకాలిక అబాధ్యత్వం లేదా బాధరాహిత్యం సత్యత్వమ్‌ "త్రికాలములం 
దును దేనికి బాధము కలుగుటలేదో దానిని సత్తందురు.దేనికి బాధ కలు 
గుచున్నదో అది సద్విలక్షణము.సద్విలక్షణమను పదమునకు బాధయోగ్య 
మనుటయే అర్థమగును. 


||) వంధ్యాపుత్రుడు,శశశృంగము, ఆకాశపుష్పము,కూర్మరోమము ఇత్యాదులు 
అసత్తనబడును.అసద్విలక్షణము స్వరూపముగలది యగుచున్నది.అసద్విల 
కణమను పదమునకు స్వరూపముగలది యనుటయే అర్జమగును. 


ఈలాగు,బాధయోగ్య(మిథ్యయని నిశ్చయించుటకుతగిన),స్వరూపము గల 
ది సదసద్విలక్షణమనుటకు తాత్పర్యము. [సచ్చేన్నబాధ్యేత, అసచ్చేన్నప్రతీ 
యేత-బాధ్యతే ప్రతీయతేఒపి.తస్మాత్‌ సదసద్విల కషణమనిర్వచనీయమ్‌] 
(అద్వైతసిద్ది-హిందీఅనువాదము, స్వామి యోగీంద్రానంద, పృష్ణము 690). 

ఇట్లు,ఎక్కడెక్కడ భ్రమజ్ఞానము కలుగుచున్నద్‌ో, అక్కడక్కడ అని 
ర్వచనీయ పదార్థముయొక్క ఉత్పత్తి కలుగుచున్నది. 


కొన్నిచోట్ల సంబంధియొక్క ఉత్పత్తి కలుగుచున్నది.ఎట్లనగా,శుక్తియందు 


రజతో త్పత్తియున్నది.రజతమందు శుక్తియందలి తాదాత్మ్యసంబన్థముయొ 


క్క ఉత్పత్తి కలుగుచున్నది.శుక్తియందలి తాదాత్మ్యమునకు రజమందన్యథా 
ఖ్యాతి లేదు.అట్లే శుక్తియందు ప్పాక్సిద్దత్వధర్మమున్నది.దాని అనిర్వచనీయ 
సంబన్గీత్పత్తి రజతమందు కలుగుచున్నది. దానియందును అన్యథాఖ్యాతి 
లేదు. 


యుముకువులకు ఒక యుఖ్ళుగచునిక--అధ్యాసకలుగుటకు పూర్వమే 
సిద్దమైఉన్న వస్తువుయొక్కగాని లేదా దాని ధర్మముయొక్కగాని స్వరూప 


132 


అనుబంధ చతుష్టయము అనబడు 


ముచే అధ్యాస కలుగదు.మరేమనగా దాని సంబన్గముది మాత్రము అధ్యాస 
కలుగును.మరియు అధ్యాసనివృత్తమైన మీదట పూర్వసిద్ధవస్తువుది బాధము 
కలుగదు.అబాధ్యమై ఉంటుంది.అటువంటి వస్తువుది కేవల సంబన్హాధ్యాస 
(సంసర్గాధ్యాస ) అవుతుంది. ఉదా:--శుక్తియొక్క ఇదంతారూపతాదాత్మసంబన్ద 
ముయుక్క అధ్యాస రజతమునందు అగుచున్నది.ఆత్మయొక్క తాదాత్మ్య 
సంబస్టాధ్యాస అనాత్మయగుఅహంకారాదులయందు కలుగుచున్నది.ఆత్మయొ 
క్క అధ్యాస కలుగదు.ఒకవేళ ఆత్మయొక్క అధ్యాసను అంగీకరించి నచో , అధ్యా 
సనివృత్తికాలంలో ఆత్మగూడ నివృత్తము కావలయును.కాని,ఆత్మయిుక్క నివృ 
త్తి కాదు. అనుభవవిరోధముగూడ. 


మరియు,పూర్వము అప్రసిద్దవస్తువుయొక్క స్వరూపాధ్యాస కలుగును. 
అనగా స్వరూపముచే అనిర్వచనీయముగా ఉత్పన్నమై ప్రతీతమగును.మరి 
యు అధ్యాసనివృత్తికాలంలో స్వరూపముచే అత్యంతికముగా నివృత్తమగును. 
ఉదా:--శుక్తియందు రజతము,ఆత్మయందు అహంకారాద్యధ్యాసము. అలమితి 
విస్తరేణ. 


సరే, ఇంతదనుక-- 


“ఆవరణవిక్షేపరూ పశక్తిద్య్వయవత్‌,త్రిగుణాత్మకం,సదసద్భ్యామనిర్వచనీయం, 


అనాది,భావరూపం,జ్ఞాననివర్శ్యం,చిన్మాత్రాశ్రయవి షయకమధ్యాసకారణమజ్ఞాన 

మ్‌”అను అజ్ఞానముయొక్క స్వరూపమునుగూర్చి విస్తతవిచారణ యథామతి 
గా చేయడమైనది.ఇంకా న్యూనాధికములు విజ్ఞులు విచారించగలరు.ఈ అజ్ఞా 

నము గుటించి అశేషముగా విచారించుట బ్రహ్మదేవుని వల్లగూడ సంభవించదు. 


శ్లో||న నిరూపయితుం శక్యా విస్పష్టం భాసతే చ యా! 


అద్వైత వేదాన్త భూమిక 


సా మాయేతీంద్రజాలాదౌ లోకాః సంప్రతిపేదిరే!!(వే.పం.6-141) 


నిరూపించుటకశక్యమైనది,విస్పష్టముగ గోచరించునది యేదో అదియే మాయ 
యని ఇంద్రజాలాదులందు ప్రసిద్దముగా జనులు చెప్పుదురు. 


శ్లో||విచిత్రకార్యకరణా అచింతితఫలప్రదా! 


స్వప్నేంద్రజాలవల్లోకే తేన మాయా ప్రకీర్తితా!!(దేవీభాగవతము) 


CCE 


ర్దం ష్టం. 
శ్లో||నిరూపయితుమారబ్దే నిఖిలైరపి పండితైః! 
అజ్ఞానం పురస్తేషాం భాతి కక్షాసు కాసుచిత్‌!! (వే.పం.6-143) 


ఎంత పండితమార్తాండులైనను అందరికి ఏదో ఒక స్థాయియందు అజ్ఞానమే 
ముందు నిలుస్తుంది.చివరకు “మాకేమియు తెలియదు”అని స్వీకరించాల్సిందే. 
అజ్ఞానమునుగూర్చిగాని,సృష్టిరహస్యమునుగాని ఎవరికిని భేధింప శక్యముగా 


దు.అందుకేదానిని మాయ అందురు.దానిని బ్రహ్మానుభవముచేతనే తెలియదగును. 


“మాయా యాం సర్వసంభవాత్‌”; (వే.పం.ద.6-159)“అనిర్వచనీయా సైవ మాయా 
జగద్బీజమ్‌” (గణేశోత్తరతాపనీయోపనిషత); అనిర్వాచ్యామూ లప్రకృతిరాసీ త్‌” (పైంగలోపనిష 
త్‌ 1-2). 

కావున,కైముతిక న్యాయమునంగీకరించి దానిగుటీంచి మరీ ఎక్కువగా విచా 
రించక ఇంతటితో ఉపసంహరించెదము.కాని,జన్మమరణరూప సంసారమునకు 
మరియు సర్వానర్థములకు ముఖ్యకారణమైన యీ అజ్ఞానముయుక్క నివృ 


త్యుపాయముగూర్చి విచారించుట మనకు(సకల ముముక్షువులకు )కర్తవ్య 


ము, శ్రేయస్కరము గూడ ఉంది. 


134 


అనుబంధ చతుష్టయము అనబడు 


26.అజ్ఞానము ఎక్కడనుండి వచ్చినది? 
అజ్ఞానవిషయములో శ్రీవసిష్టమునీంద్రులవారియొక్క స్వీయవచనములు. 
శ్లో॥నూనం స్థితిముపాయాతా సమాసాద్యపదం స్థితా । 
కుతో జాతేయమితి తే “రామ” మాస్తు విచారణా ॥ 
శ్లో॥ఇమాం కథమహం హన్మీత్యేషా తేఒస్తు విచారణా । 
అస్తంగతాయాం క్షీణాయామస్యాం జ్ఞాస్యసి “రాఘవ” ॥ 
(శ్రియోగవాసిష్ణము-స్థితిప్రకరణము.41-32 & 33;మహ్వోపనిషత్‌ 5-114 &115) 


భావార్టము:--పరమాత్మయందు ఈఅవిద్య ఎక్కడనుండి వచ్చినది? అను 


ప్రశ్నకుసమాధానముచెప్తూ: హేరామ!సర్వానర్ణకారియగు యీ అవిద్య ఎట్లో 


ఒకట్లు ఎక్కడ నుండియో పుట్టి ఉండవచ్చును.కాని, “ఇది (అజ్ఞానము )అవశ్య 
ముగా ఉంది మరియు పరమపదమును(చైతన్యమును ) ఆశ్రయించుకొని ఉన్న 
దను” విషయము ఆబాలకమలాసన పర్యన్తము అనుభవసిద్ధము.హే రాఘవ! 
ఈ అవిద్య ఎక్కడనుండి ప్తాప్తించినది అను విచారము చేయకుము.దీనిని ఎలా 
(ఏఉపాయముచేత )నాశనముచేయాలి-అని విచారించుము(ఆలోచించుము). 
ఈఅవిద్య అస్తమైనపుడు లేక క్షీణించినపుడు అనగా బాధింపబడినపుడు, ఇది 
ఎక్కడనుండి వచ్చినది,ఎట్లు వచ్చినది,ఎట్లు నష్టమైనది- ఇలాంటి అనేక 
ప్రశ్నలకు సమాధానము స్వయముగా నీవే పొదగలవు. 


ఈ అవిద్య అనాదియా?లేక సాదియా?ఒకవేళ అనాదియగుచో ఆత్మవలె 
నిత్యము కాగలదు.అప్పుడు ద్ర్వైతాపత్తి కలుగగలదు.లేక సాదియన్నచో (ఉత్స 
త్తిగలది-అన్నచో)దానికి కారణము చెప్పవలసి వచ్చును.అట్లే అవిద్య సత్య 
మా?లేక అసత్యమా? ఒకవేళ సత్యమన్నచో జ్ఞానముచే నివర్తింపబడుటకు 


అద్వైత వేదాన్త భూమిక 


యోగ్యముకాదు.అప్పుడు అనిర్మోక్షప్రసంగమేర్పడును.లేక అసత్యమన్నచో 
వంధ్యాసుతునివలె,శశిశృంగమువలె సంవాది వ్యవహారక్షమతా అనుపపన్న 
మగును.ఇట్లు అవిద్యావిషయక అనేక శంకలు గలుగవచ్చును.అవిద్య నాశ 
నమైనచో ఈ శంకలన్ని గూడ నశించును-అని భావము. 


శ్ల॥అహో దార్యమవిద్యాయా న కళ్చిదతివర్తతే। 


ప్రమాణం వస్వనాదృత్య పరమాత్మేవ తిష్టతి!!(వివరణ ప్రమేయసంగ్రహము- ప్రథమ 
వర్ణకము) 
అహోఏమి ఆశ్చర్యము!అవిద్యకు ఎంతటి ప్రబల దుష్టత్వము గలదు?దీని 
ని ఎవరుగూడ అతిక్రమించలేక పోతున్నారే?ప్రమాణసిద్ద్ధ వస్తువునుగూడ తిర 
స్కరించి పరమాత్మపైననే తన అధికారమును నిక్షిప్తమొనర్చి తిష్ణవేసి 
కూర్చున్నదే? 


శ ॥వస్తుతః కిల నాస్త్యేషా విభాత్యేషా న వేక్షితా। 


అసతో భాన్తతాం సత్యరూపాం జానాతు కః కుతః ॥(యో.వా.4-41-34) 


అర్హము:--వస్తుత;ః అవిద్యయనునది లేనేలేదు.విచారము చేయనందున భా 
సించుచున్న దేగాని,వాస్తవముగాలేదు.అసద్భాన్తిని సత్యరూపముగా ఎవరు, 
ఎట్లు తెలిసికొనెదరు? 


అజ్ఞానము సర్వానుభవసిద్ధముగావున అజ్ఞానముయొక్క అజ్ఞానము యెవ 
రికి గూడ లేదు.అలాంటప్పుడు అజ్ఞానము అంటే ఏమిటి?అది స్వప్రకాశఆత్మ 
యందు ఎట్లు పాప్తించినది?అనాదియా?సాదియా?అది సత్యమా? అసత్యమా? 
అని ప్రమాణముచే సమాధానమును తెలియగోరుట“"తమోదీపన్యాయము” 
వలె మూర్ణత్వమేయగును. 


136 


అనుబంధ చతుష్టయము అనబడు 


శ్లో ॥ అజ్ఞానం జ్ఞాతుమిచ్చేద్యో మానేనాత్యన్తమూఢధీః। 


సతు నూనం తమః పశ్యేద్దీపేనోత్తమతేజసా ॥(వేదాన్తసిద్ధాన్తముక్తావళి 39 వ శ్లోక 


వ్యాఖ్యానములో ) 


అర్హము:--అత్యంత మూఢబుద్దిగలయే పురుషుడు ప్రమాణముచే అజ్ఞాన 
మును తెలియగోరునో,అతడు నిశ్చయముగా ఉత్తమప్రకాశముగల దీపముచే 
అంధకారమును (చీకటిని )వెతుకుచున్నా డని తెలియవలెను. 


శ్లో॥అవిద్యాయాః అవిద్యాత్వం ఇదమేవ తు లక్షణమ్‌ । 
యత్పమాణాసహిష్ణుత్వమన్యథా వస్తు సా భవేత్‌ ॥ (బృ.సం.భాష్య వార్తికము-181) 


అర్థము:_“ప్రమాణముయొక్క ఆఘాతమును సహించలేక పవుటయే”అ 
విద్యయొక్క అవిద్యాత్వమునందు అసాధారణ (విశేష)లక్షణముగా స్వీకరించబ 
డుచున్నది. ఒకవేళ అవిద్య ప్రమాణగమ్యమైనచో , అది తన అవిద్యాత్వమును 
కోల్పోయి వస్తువేయగును. అవస్తువెట్లగును? 


శ్లో॥దుర్జటత్వమవిద్యాయా భూషణం నతు దూషణమ్‌। 


కథ శ్చిద్దటమానత్వే ఒవిద్యాత్వం దుర్భటం భవేత్‌ ॥ (ఇష్టసిద్ధిః 140) 


అవిద్యయొక్క స్వరూపము దుర్ణటము-దుష్పతిపాద్యము-ప్రమాణముద్వా 


రా దురుపపాద్యత్వము(అనిరూపితత్వము )యేదిగలదో,అది అవిద్యకు శోభి 
స్తుంది(భూషణమే).అది దానికి దీషముగాదు.ఎందు కంటే,ఒకవేళ ఎట్లోఒకట్లు 
అవిద్యయొక్క స్వరూపము ఘటింపబడినచో (ప్రమాణముచే నిరూపింపబడిన 
చో),దానియొక్క అవిద్యాత్వమే సమా ప్తమౌతుంది. 


అందవలన,ఓరఘుకులదీపమా,రామచంద్తా! అవిచారముచే వచ్చిన ఈ అవి 


అద్వైత వేదాన్త భూమిక 


ద్య విచారముచే నివర్తించును,గావున స్వాత్మవిచారమునవశ్యముగా చేయుము. 
అయితే, ఓశ్రిగురుదేవా!'యీ విచారము ఎంతవరకు చేయవలెను? 
చెబుతాను రామచంద్తా! సావధాన చిత్తుడవై వినుము. 
శ్లో॥తావత్రక్షాల్యతే ధాతుర్యావద్ధేమైవ శిష్యతే । 
తావదాలోక్యతే సర్వం యావదాత్మైవ లభ్యతే ॥(యో.వా.ఉపశమ.58-42) 


అర్ధము:--మేలిమి బంగారము శేషించు వరకు స్వర్ణకారుడు ధాతువును యె 
ట్లు మళ్ళీమళ్ళీ కాచుచుండునో,అట్లు ఆత్మలాభము(స్వస్వరూపసాక్షాత్కార 
ము)కలుగునంతవరకు జీవ,జగత్‌,పరమాత్మల విషయక విచారణ పునః పునః 
చేసూ ఉండవలెను.అలా చేసినచో, 


శ్లో॥ విచారణా పరిజ్ఞాత ఏతస్మిన్పరమేశ్వరే । 
అభ్యుదేతి పరానన్గో లబ్బే ప్రియజనే యథా ॥(యో.వా.ఉపశమ ప్ర.35-16) 


అర్హము:--చిరకాల వియుక్త బంధుప్తాప్తిచే ఎట్లు పరమానందము గలుగునో, 
అట్లే చిరకాల విచారముచే స్వాత్మజ్ఞానము కలుగుతుంది.దానిచే అజ్ఞాననివృత్తి 
ద్వారా పరమానంద ప్తాప్తిరూప మోక్షము సిద్దించును. 


ఈరీతిగా ఆత్మతత్త్వ విచారము (శ్రవణ,మనన ,నిదిధ్యాసనములు )'చేయగోరు 


(ముముకు)పురుషుడు“అధికారిఅయిఉండవలెను అని అధికారియొక్క 

లక్షణమును విచారిస్తూ వస్తున్నాము.అధికారి లక్షణమేమనితెలుసుకున్నా 
on - తి, ఆః ఆో Mw: ఆ rn 

ము? మలవిక్షేపేరహితత్వేసతిసాధనచతుష్టయసంపన్నత్వేసతిస్వస్వరూపాజ్ఞా 

నవత్వమ్‌"మలదోషము, విక్షేపదోషము లెవరియందులేవో, స్వరూపాజ్ఞానము 

మాత్రము గల్లియుండి,సాధన చతుష్టయసంపత్తి యుక్తుడెవరో,అతడు వేదాన్త 


138 


అనుబంధ చతుష్టయము అనబడు 


విచారమునకు అధికారియగును.అందులో మలదోషము,విక్షేపదీషము మరి 
యు అజ్ఞానములనుగూర్చి విస్తారంగా తెలుసుకుంటూ వచ్చాము.ఇప్పుడు 
సాధనచతుష్టయసంపత్తిగూర్చి మహర్షులపదచిహ్నములననుసరిస్తూ తెలిసి 
కొనుటకు ప్రయత్నించెదము 

1.వివేకము,2.వైరాగ్యము, 3.శమాదిషట్కసంపత్తి మరియు4.ముముక్షుత్వమ్‌. 
ఈనాల్నుసాధనముల సమూహమునకు సాధనచతుష్టయము అంటారు.లో 
కంలో వెండి, బంగారము, డబ్బు, పశువులు, భూమి మొదలగునవి సంపత్తి 
అనబడుతాయి. ఈసంపద ఐహికసౌఖ్యము నకుపయోగపడుతుంది.అట్లే య 
జ్ఞయాగాదులనుష్టించుటకుపయోగపడుటద్వారాస్వర్గాదిపరలోకసాఖ్యమునకు 
గూడ సాధనమగుచున్నది.ఎట్లు ఐహికసంపత్తి ఈలోకసంబంధమైన,పరలోక 
సంబంధమైన సుఖములకు హేతువగుచున్నదో,అట్లే ముముక్షవునకు సాధ 
నచతుష్టయము అలౌకికమైన మోక్షసుఖమునకు కారణమగుచున్నది.కా 
వున,ఇదియే ముముక్షువుయొక్క సంపత్తి.అందువలన,వివేకాది నాలుగు 
సాధనములయొక్క సముదాయమునకు“సాధనచతుష్టయసంపత్తి”అని మన 


పూర్వీకులు పరమపూజ్యులు అయిన మహర్షులు చెప్పారు. 


శ్రీసదానన్చయతీన్ధులవారు“వేదాన్నసారము”అను గ్రంథములో అధికారిని ప్రస్తావి 


స్తూ ఇలా అనుగ్రహించారు. 
27.అధికారి విశేషనిరూపణము 


“అధికారీతు విధివదధీతవేదవేదాబ్లత్వేన ఆపాతతోఒధిగతాఖిలవేదార్జోఒ 
స్మిన్సన్మనిజన్మాన్తరేవా కామ్యనిషిద్దవర్దనపురస్సరం నిత్యనైమిత్తిక ప్రాయశ్చి 


అద్వైత వేదాన్త భూమిక 


పాసనానుష్మానేన నిర్గతనిఖిలకల్మషతయా నితాన్తనిర్మలస్వాన్తః సాధనచతు 
ష్టయసంపన్నః ప్రమాతా”। 

విధిపూర్వకముగా వేదవేదాంగములను అధ్యయనముచేసి,సామాన్యముగా 
సమస్తవేదార్థమును అవగాహనచేసికొన్నవాడై,యీజన్మ యందుగాని గతజ 
న్మలలోగాని కామ్యనిషిద్దకర్మలను పరిత్యజించి, నిత్యనైమిత్తికప్రాయశ్చిత్త ఉపా 
సనాదులననుష్టించుటద్వారా సమస్త కాలుష్యము (రాగద్వేషలోభమోహాదిదో 
షముల)నుండి ముక్తుడై,తత్సలితముగా అత్యంతనిర్మలఅంతఃకరణముగలవా 
డై,సాధనచతుష్ట్రయసంపన్నుడగు ప్రమాతయే వేదాన్తాధ్యయనమునకు"అధి 
కారి” యగును. 


ప్రమాత అనగా తత్త్వ 


బ్రహ్మరూపప్రమేయమును తెలియగోరు జిజ్ఞాసువు,అనగా వేదాన్తశాస్తాధ్యయ 


మసి,మొదలగు వేదాన్తవాక్యరూప ప్రమాణముద్వారా 


నమునకు అధికారి-అనితెలియవలెను. 
ఈసందర్భంలో “విధి”అనగా బ్రహ్మచర్యాదులని తెలిసికోవాలి. 
మనకు వేదములు నాలుగు-అని వేదమే చెప్తుంది. 
“బుగ్వేదోయ జుర్వేదః?సామవేద అథర్వణశ్చతుర్థమ్‌”(ధాం.7-1-4) 
వేదాంగములు ఆరు:--శికావ్యాకరణంఛందోనిర్తుక్తంజ్యోతిషంతథా | 
కల్పశ్చేతిషడంగానివేదస్యాహుర్మణీషిణః ॥ 
1.శిక్ష,2.వ్యాకరణము,3.ఛందస్సు,4.నిరుక్తము,5. జ్యోతిషము, 6.కల్పము. 


కర్మ రెండు ప్రకారములు.1.విహితకర్మ, 2.నిషిద్దకర్మ. 


140 


అనుబంధ చతుష్టయము అనబడు 


రుషప్రవృత్యర్థము వేదము దేనియొక్క స్వరూపమును బ్‌ధించినదో, 
అది విహితకర్మ అనబడును.“జ్యోతిష్థోమీనస్వర్గకామోయజేత”;“రాజా రాజసూ 
యేన యజేత”;“భబ్రాహ్మణో బృహస్పతిసవేన”(ఆపస్తంబశ్రెతసూత్రము 10-2-1;తాండ్యబ్రా 
హ్మణము18-2-3)మొదలగునవి.అధర్మము(పాపము)నుండి నివృత్తికొణకు వేద 


ము దేని స్వరూపమును బభించినదో అది నిషిద్దకర్మ అనబడును.“నహిం 


స్యాత్సర్వాభూతాని”(మ.భా.వనపర్వము.21 3-34),“భ్రాహ్మణో నహన్తవ్యః”(...? “తథా 
పి బ్రాహ్మణశ్ర్చైవ న హన్తవ్యః కదాచన”(పద్మపురాణము 1-47-20) ఇత్యాది.స్వభా 
వసిద్ధమైన రాగద్వేషాదివశముచే చేయబడు  చేష్టారూపక్రియలు“కర్మ”లు 
అనబడవు.మరియు వేదమునందు వేటియొక్క విధానముగాని నిషధము 
గాని చేయబడలేదో,అటువంటి రాగద్వేషరహిత స్వాభావిక గమనశౌచాదిరూప 
క్రియలు ఉదాసీనక్రియలనబడుతాయి.ఇవిగూడ“కర్మ”"లుగా పరిగణించబడవు. 
మరేమనగా,ప్రవృత్తి లేక నివృత్తినిమిత్తము వేదము దేనియొక్క స్వరూప 
మును బధించినదో అదియే“కర్మ” అనబడును. 


28. చతుర్విధ విహిత కర్మలు 
విహితకర్మలు పునః చతుర్విధములు.1.వాయశ్చిత్తకర్మ, 2.కామ్య 
కర్మ, 3.నైమిత్తికకర్మమరియు 4.నిత్యకర్మ. 


1.పాపనివృత్యర్ణము విధానముచేయబడునది“ప్తాయశ్చిత్తకర్మ” అన 
బడును. 
శ్లో|పాయోనామ తపపప్రిక్తం చిత్తం నిశ్చయ ఉచ్యతే। 
తవ్వినిశ్చయసంయుక్తం పాయశ్చిత్తమితిస్మృతమ్‌ ॥ (అంగీరసస్కృతి-ఉత్తరార్థము.4-1) 
అర్థము:-ప్రాయమనగా తపస్సు,చిత్తగామనగానిశ్చయము.నిశ్చయ సంయు 


అద్వైత వేదాన్త భూమిక 


క్త తపస్సునకు ప్రాయశ్చిత్తమందురు. ఉదా:--పాపక్షయసాధనములగు చాం 
ద్రాయణాదులు.అట్లే,యతికి (సన్యాసికి )/శాస్తము ద్రవ్యగ్రహణమును నిషేధించి 
నది. మరియు సన్యాసికిగూడ ద్రవ్యమును గ్రహించగూడదను ఇచ్చయును 


ఉంది.అయినను శాస్త్రవిధిని ఉల్లంఘించి అనగా,లోభవశమునగాని, పరేచ్చా 


వాబల్యముచేగాని ద్రవ్యమును ప్రమాదముచే గ్రహించినయెడల యతికి 
పాపమగును.ఆపాపక్షయముకొబికు గ్రహించిన ద్రవ్యమును త్యాగముచేసి, 
మూడురోజులు ఉపవాసముండవలెను.ఇది అతనికి ప్రాయశ్చిత్తమనబడును. 
"అవశ్యముగా చేయుటకు యోగ్యమగు కార్యమును విస్మరించుట(చేయ 
కుండుట)ప్రమాద”మనబడును. పునఃప్తాయశ్చిత్తము రండు విధములు. |. 
అసాధారణ ప్రాయశ్చిత్తము ॥. సాధారణ ప్రాయశ్చిత్తము. 


|.జ్ఞాతపాపవిశేష నివృత్తికొజికు శాస్త్రము యే కర్మను విధానము చేయు 
నో, అది అసాధారణ ప్రాయశ్చిత్తము అనబడును.ఉదా:--ఇంతకు ముందు 
చెప్పబడిన-యతికి విధానం చేయబడిన ఉపవాసము. 


॥.గతజన్మలలో చేయబడిన అనేక అజ్ఞాత సర్వపాపముల నివృత్తి కొజికు 


శాస్త్రము యేకర్మను విధానంచేయునో,అది సాధారణప్రాయశ్చత్తమనబడును. 
ఉదా:_గంగాస్నా నము,ఈశ్వరనామోచ్చారణము, విష్ణుసహస్రనామ పారాయణ 
ము మరియు జ్ఞానవృద్దులగు మహాత్ముల పాదసేవనము మొదలగునవి. 


2.ఫలనిమిత్తమై విధానముచేయబడిన కర్మ“కామ్యకర్మ”అనబడును. 
ఉదా:-స్వదేశమునందు వర్షములుపడక  కరువుకాటకములేర్పడినపుడు, 
రాజు ప్రజలనుండి ధనమును సేకరించి వర్షమును గోరికారీరయాగము” 
చేస్తాడు.వృష్టిరూప ఫలాపేక్షచే చేయబడుటవలన ఇది కామ్యకర్మ అనబడు 


142 


అనుబంధ చతుష్టయము అనబడు 


ను.అట్లే స్వర్గాది ఇష్టసాధనములగు జ్యోతిష్టోమాదులు, సంతానమును 
కోరిచేయు పుత్రకామేష్టి మొదలగునవి తెలియవలెను. 


3.ఏదేని నిమిత్తవిశేషముపస్టితమైనపుడు యేకర్మలు శాస్త్రముచే నవశ్యకర 
ణీయములని విధానముచేయబడినవో,వేటిని చేయకుంటే ప్రత్యవాయము (పా 
పము)చేకూరునో చేసినచో పుణ్యరూప ఫలములేదో అవి నైమిత్తిక కర్మలన 
బడును. ఉదా:--జాతేష్టికర్మ."వైశ్వానరంద్వా దశకపాలంనిర్వపేత్పుత్రేజాతే”పు 
త్రుడుజన్మించినపుడు పండ్రెండుకపా లములయందుపురోడాశను(యవపిండి 
తోచేసినరొ ట్టైలు )వైశ్వానరదేవునకుప్రదానము చేయవలెను.అట్లే ఇాద్ద,గ్రహణ 
కాలస్నానము మరియు అవస్థావృద్దులు,జాతివృద్దులు, ఆశ్రమవృద్దులు,విద్యా 

® యట యట యట 

వృద్భులు,ధర్మవృద్దులు మరియు జ్ఞానవృద్భులు ఇంటికి వచ్చినప్పుడు ఆదర 
భావముతో లేచినిలబడుట,నమస్కరించి సత్కరించుట మొదలగునవి నైమి 
త్తికకర్మలు.“విద్యా”శబ్దముచే శాస్తజ్ఞానము,జ్ఞానశబ్బముచే అపరోక్షజ్ఞానమును 
తెలియవలను.పూర్వపూర్వము వారికంటె ఉత్తరోత్తరము వారు ఉత్తములు. 


శ్లో||ధనవృద్దా వయోవృద్దా విద్యావృద్దాస్తథైవ చ! 
లా థి ధి ధా 


తే సర్వే జ్ఞానవృద్ధస్య కింకరాః శిష్యకింకరాః!|(మైత్రయ్యపనిషత్‌2-24) 


ధనవృద్దులు మొదలుకొని విద్యావృద్దుల వరకు,వీరందరూ జ్ఞాన వృద్ద 
టి యణ ఇ థి 


నికి శిష్యులు.అతని శిష్యులకు శిష్యులు.అనగా,జ్ఞానవృద్దుడు ప్రపంచంలో 
అందరికంటె శ్రేష్టుడు.అటువంటి జ్ఞానిపురుషుని సేవించినచో దృష్టఫలము, 
అదృష్టఫలము రెండును లభించగలవు. 


4.“అకరణేప్రత్యవాయసాధనాని సంధ్యావందనాదీని--నిత్యాని”.కొన్ని వేదోక్తక 
ర్మలు చేయుటవలన కొత్తగా పుణ్యము కలుగదు.కాని,అవి చేయకపోవుటవల 


అద్వైత వేదాన్త భూమిక 


న తప్పక పాపముమాత్రము కలుగును.అట్లు కర్మలనాచరించకపోవుటవలన 
కలుగు పాపము, కలుగకుండుటకొటబకే ఆకర్మలను ఆచరించవలసి ఉంటుంది. 
వీనినే నిత్యకర్మలంటారు.ఉదా:--సంధ్యావందనము,పంచమహాయజ్ఞములు 
మొదలైనవి గృహస్టునకు నిత్యకర్మలై యున్నవి. మనుస్మృతి 3-68&70లో 


ఆః యః mv: SCY: ్‌ 
శ్లో||పణ్చాసూనా గృహస్థస్య చుల్లీ ఎషస్యుపస్కరః! 


కణ్జినీ చోదకుమృశ్చ బధ్యతే యాస్తు వాహయన్‌॥| 
[న A par.) 

శ్లో॥అధ్యాపనం బ్రహ్మయజ్ఞః పితృయజ్ఞస్తు తర్పణమ్‌। 

హోమో దైవో బలిర్భాతో నయజ్ఞోఒతిథిపూజనమ్‌ ॥ 


గృహస్థుడు--చుల్లీ = పొయ్యి,పేషణి = విసురాయి (తిరుగలి ),మరియరోలు,రోకలి, 
చేట,జల్లెడ,అలుకుగుడ్డ,చిపురు, నీళ్ళకడవ మొదలగు ఉపకరణములచే కలు 
గు ప్తాణిహింసాత్మక పాపమును పొదుచున్నాడు. దానిని పోగొట్టుకొనుటకై 
పంచమహాయజ్ఞములను ప్రతిదినముచేయ వలను.అవిక్రమముగా--1.బ్రహ్మ 
యజ్ఞము = వేదాధ్యయనంచేయుట,చేయించుట; 2 .పితృయజ్ఞము =పితృదేవతల 
కిచ్చుతర్పణము; 3. దైెవయజ్ఞము = యజ్ఞయాగాదులు-దేవతలనుద్దేశించిచేయు 
ద్రవ్యత్యాగము4.భూతయజ్ఞము = భూతబిలి-బలి అనగా అన్నము.పశుపక్యా 
దులకుఅన్న మును(ఆహారమును )/ఇచ్చుట. 5 -నృయజ్ఞము = అతిధులను గౌర 
వించుట మనుష్యయజ్ఞమనబడును. 


పూర్వమీమాంసాశాస్తానుసారము కర్మవ్యవస్థగూర్చి సంక్షేపముగా తెలుసు 


కున్నాము. 


వేదానమతానుసారము నిత్యనైమిత్తికకర్మలకుగూడ స్వర్గాదిఫలములు స్వీ 
కరించబడినవి.నిత్యనైమిత్తిక కర్మానుష్టానంవల్ల ప్రత్యవాయం(పాపము)కలు 


144 


అనుబంధ చతుష్టయము అనబడు 


గకపోవడమేఫలం,మరొకఫలంలేదని చెప్పుటకు ప్రమాణమేమిలేదు.ఆకర్మా 
నుష్టానాన్ని అనుసరించి పుట్టే మరొకఫలంగూడ ఉంటుంది.“తద్యథాఒమ్రేఫ 
లార్డే నిర్మితే ఛాయాగంధావనూత్పద్యేతే, ఏవం ధర్మం చర్యమాణమర్థా అనూ 
త్పద్యన్తే”(ఆపస్తంబధర్మసూత్రము1-20-3)ఫలములకొజకు మామిడిమొక్కను నాట- 
గా దానినుండి నీడ మరియు సుగంధముగూడ ఎట్లు కలుగుతాయో అట్లే 
ధర్మం(కర్మను)ఆచరిస్తూంటే మరికొ న్ని అవాంతరఫలములుకూడ కలుగు 
తాయి. నిత్య నైమిత్తికకర్మల నాచరించకపొతీ పాపోత్పత్తిచప్పడమయుక్తము. 
ఎందుకనగా,అభావమునుండి భావము(పాపము)ఎలా ఉత్పన్న్నమగును? 
“నాపి నిత్యానామకరణా దభావాత్రత్యవాయ భావోత్పత్తి:--నాసతోవిద్యతేభావః 
కథమసతఃసజ్ఞాయేత” (గీతాభాష్యము4-18).మరియు ఈవిషయమై 

ము4-3-14లో శ్రిమజ్ఞగద్గురుఆద్యశంకరాచార్యులవారు సయుక్తికముగా,సప్రమా 
ణములచే విస్తారముగా చర్చించారు. అక్కడ చూడండి.కావున,వేదాన్లమతాను 
సారము సమస్తకర్మలు సకామపురుషునికి సంసారమునకు హేతువులగు 


ను. నిష్కామపురుషునికి అంతఃకరణశుద్దిద్వారా మోక్షమునకు హేతువులగుచున్నవి. 


— 0 


శ్లో యుక్తుకర్మఫలంత్యక్త్యాశాన్నిమాప్నోతివైప్టికీమ్‌ | 


అయుక్తకామకారేణఫలేసక్తోనిబధ్యతే ॥ (గీత. 5-12) 


యుక్తః అనగా నేనుచేయు ఈకర్మలు“ఈశ్వరప్రీత్యర్ణమేగాని నాస్వప్రయోజన 
ముకొజకుకావు”అను అభిపాయముగల పురుషుడు కర్మఫల త్యాగపూర్వ 
కముగా కర్మలనాచరిస్తూ,నైప్టికీమ్‌ అనగా చిత్త 


వి 6. 0 అలి 


శుద్ది,నిత్యా నిత్యవివేకము,స 
న్యాసము(వైరాగ్యము)మరియు జ్ఞాననిష్టాక్రమముచేనుత్సన్నమగు మోక్షము 
నబడు శాంతిని పొదుచున్నాడు.కాని,యెవడు అయుక్తుడో అనగా ఈకర్మలు 
“ఈశ్వరునికొబికే, నాస్వప్రయోజనము కొబికుకావు"అనునభిపాయశూన్యుడు. 


అద్వైత వేదాన్త భూమిక 


కామకారేణ అనగా సకామభావముచే ప్రవృత్తుడైనందున*ఈకర్మఫలము నా 
స్వప్రయోజనముకొబికేఅను అభివాయముచే ఫలాసక్తుడై ప్రవృత్తుడైనందున 
నతడు కర్మలచేనిఃశేషముగా (నితాంతము ) సంసారబంధమునుపొదుచున్నాడు. 
అందువలన నీవుయుక్తుడవై కర్మచేయుము--అని శ్రీకృష్ణపరమాత్మ అర్జును 
లవారినుద్దేశించి ప్రభోధించెను. 

కావున,ముముక్షువైనవాడు కర్మలను ఈశ్వరార్పణబుద్ధితో ఫలాభి సంధి 
రహితుడై స్వవర్ణాశ్రమోచిత విహితకర్మలను శ్రద్దాపూర్వకముగా నాచరించ 
వలయును. అట్టయినచో , అంతఃకరణశుద్ధికలిగిఆత్మజ్ఞాననిష్థాయోగ్యతాప్తాప్తిద్వా 
రాబ్రహ్మాత్మైకత్వవిజ్ఞానముచేపరమవిశ్తాంతిరూపమోక్షము సిద్ధించును. 

29.ఉపాసనలు 


“ఉపాసనాని సగుణబ్రహ్మవిషయక మానసవ్యాపారరూపాణి శాండిల్య విద్యా 
దీని”.మానసికమైన సగుణబ్రహ్మారాధన ఉపాసన యగుచున్న ది. “ఉపాసనం 


నామ యథాశాస్తం ఉపాస్యస్య అర్హస్య విషయీకరణేన సామీప్యముపగమ్య 
ఆ థి 


తైలధారావ త్సమానప్రత్యయ ప్రవాహేణ దీర్ణకాలం యదాసనం తదుపాస 


నమ్‌”. (గీతాభాష్యం12-3) 


ఉపాస్యవస్తువును శాస్త్రములో చెప్పబడిన ప్రకారంగా తనబుద్ధికి విషయ- 
ముగాజేసికొని ఆ తత్తమువద్దకుజేరి తెలధారవల సమానమైన వృత్తులప్ర- 
వాహముతో చాలాకాలమువరకు ఆస్థితియందుండుట ఉపాసనయనబడును. 
శాండిల్యవిద్య (ఛాం.3 వఅధ్యా.1ఖం);దహరవిద్య (ధ్రాం.8అధ్యా)మొదలగు ఉపాసనలన 
నుష్టించినచో చిత్తెకాగ్రతద్వారా బ్రహ్మాత్మైకత్వవిజ్ఞానమునకు తోడ్పడును. ఇట్టి 


ఉపాసనాసాలభ్యముకొ అకే త్రిమూర్యాదిరూపములు రూపొదించబడినది. 


146 


అనుబంధ చతుష్టయము అనబడు 


శ్లో||చిన్మయస్యాద్వితీయస్య నిష్కలస్యాశరీరిణః! 
ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణోరూపకల్పనా!|(రామపూర్వతాపన్యుప 1-7) 
పరబ్రహ్మము స్వయముగా చిన్మయము = స్వయంప్రకాశస్వరూపము;అద్వి 
తీయము = సజాతీయ, విజాతీయ, స్వగతభేదశూన్యము; _ నిష్కలం=నిరవయవ 
ము;అశరీరి = శరీరరహితుడు, నిర్గుణనిరాకారమైయుండియు ఉపాసకులయొక్క 


కార్యార్థమై,వారిని అనుగ్రహిచుటకై సగుణసాకారరూపమును కల్పించుకొని 
శివ,కేశవ,దేవీ,గణపతి మరియు రామకృష్ణాద్యనేక అవతారములను ధరించెను. 


“స్యాత్సరమేశ్వరస్యాపి ఇచ్చావశాన్మాయామయం రూపం సాధకాను గ్రహార్దమ్‌” 
(బ్ర.సూ.భాష్యము1-1-20)సాధకులను అనుగ్రహించుటకొ టికు పరమేశ్వరునికిగూడ 
మాయాకల్పితమైన రూపం ఆ పరమేశ్వరుని ఇచ్చ ప్రకారము ఉండవచ్చను. 


“ఏతేషాం నిత్యాదీనాం బుద్ధిశుద్ధిః పరంప్రయోజనమ్‌!ఈ నిత్యనైమిత్తికాది 
కర్మలు చిత్తశుద్దిని కలిగించును.ఉపాసనానాంతు చిత్తెకాగ్యమ్‌.ఉపాసనలు 
చిత్తఏకాగ్రతను కలిగించును.ఇదియే వీని పరమప్రయోజనము. 


తమేతం ఆత్మానం వేదానువచనేన బ్రాహ్మణా వివిదిషన్తి యజ్ఞేన దానేన 
తపసాఒనాశకేన (బృ.4-4-22) ఇత్యాది శ్రుతేః వేదపాఠమువలనను యజ్ఞయాగాదు 


లద్వారాను ఆఆత్మతత్త్వమును బ్రాహ్మణులు తెలియగోరుచున్నారు.అని 


బృహదారణ్యకోపనిషత్తు చెప్పుచున్నది. 

“ధర్మేణపాపమపనుదతి” (మహానారాయణోపనిషత )తపసాకల్మషంహన్ని (మను.12-104) 
ఇత్యాదిస్కృతేశ్చ”.ధర్మముచేత మరియు తపస్సుచేత పాపములను తొలగిం 
చుకొ నుచున్నారు-అని మనుస్మృతి చెప్పుచున్నది. 


క్‌, 


స్వేస్వేకర్మణ్యభిరతః సంసిద్ధింలభతే నరః”(గీత.18-45) 


అద్వైత వేదాన్త భూమిక 


తమతమ స్వవర్ధాశ్రమోచిత కర్మలనుచేయుచు మానవుడు సంసిద్దిని 
పొొదుచున్నాడు--అనిగీతయు చెప్పుచున్నది.కావున,ఉపరోక్తరీతిచే వేదవే- 
దాంగములను శాస్తాక్తవిధిని అధ్యయనముచేసి సామాన్యముగా సమస్తవేదా 
ర్ధమును అవగాహనచేసికొ నినవాడై,యీజన్మయందుగాని జన్నాంతరమందు 
గాని,కామ్యనిషిద్ధకర్మలను త్యజించుటయేగాక నిత్యనైమిత్తికప్రాయశ్చిత్త ఉపా 
సనాదులననుష్మించి అఖిలపాపములనుండి ముక్తుడై,.తత్సలితముగా మిక్కిలి 
నిర్మలమైన _ స్వాంతముగలవాడై,సాధనచతుష్టయముతోగూడిన _ జిజ్ఞాసువే 


వేదాంత విచారమునకు“అధికారి'యగుచున్నాడు--అని సదానన్గయతీన్థులవా 


రు వేదాన్తసారములో చెప్పారు. 


సాధనచతుష్ట్రయమనగా, 1.వివేకము, 2.వైరాగ్యము, 3.శమాదిషట్సంపత్తి, 
మరియు4.ముముకుత్వము-అని ఇంతకుపూర్వముతెలిసికుంటూ వచ్చాము. 
వీటియొక్క విస్తారవర్ణనము వివేకచూడామణిలో పందొమ్మిదవ శ్లోకమునండి 
ఇరువదియెనిమిదవ శ్లోకమువరకు,అపరోకానుభూతిలో మూడవ శ్లోకము 
నుండి తొమ్మిదవ శ్లోకపర్యన్రము మరియు సర్వవేదాన్తసిద్దాన్ససారసం 
గ్రహములో పదునైదవ శ్లోకము మొదలుకొని రెండువందల ఏబదిమూడవ 
కో కపర్యన్తము శ్రిజగద్గురువు ఆద్యశంకరాచార్యులవారు చేసియున్నారు. 
ఇంకా అనేకప్రకరణగ్రంథములలో  ప్రదర్శింపబడినవి. విశేషజిజ్ఞాసగలవారు 
పైగ్రంథముల నవలోకించదగును. 


ఇది హేయము,ఇది ఉపాదేయము అను వివేచనము కలుగనిచో సుఖ 
దుఃఖమోహాత్మకము,సర్వానర్థములకు నిలయము,విషతుల్యమగు శబ్బాదివి- 
షయసంశ్లిష్టమునగు సంసారమునందు హేయబుద్ది(వైరాగ్యము ) ఉదయించు 
ట కవకాశములేదు.అందుకే వైరాగ్యమునకంటె మొదలు వివేకము చెప్పడ 


148 


అనుబంధ చతుష్టయము అనబడు 


మైనది.రాగనివృత్తి కలుగనిదే శమాదుల ప్తాప్తి సంభవించదు.కావున,శమాది 
షట్కసంపత్తికి పూర్వము వైరాగ్యము చెప్పబడినది.శాన్తాదులులేకుండా ము 
ముకా ఉదయించదు.అందువల్ల శమాదులను ముముక్షుత్వమునకు పూర్వ 
ము నిర్దేశించనైనది.వివేకము,వైరాగ్యము,షట్సంపత్తి-ఈమూడు సాధనముల 
చే సంపన్నపురుషునికి అవశ్యముగా ముముక్షుత్వము పొడముతుంది. 
ముముక్షాగలవాడు_ నియమముచే(తప్పకుండా )బ్రహ్మజిజ్ఞాాయందు ప్రవృ 


త్తుడగును. అందుకే అధికారిపురుషునికి నాల్గుసాధనములు చెప్పబడినవి. 


లోకములోఘటము,పటము మొదలగునవి కార్యములని ప్రసిద్దము.మట్టి, 


దారము మొదలగునవి కారణములు.పటముఉన్నచోట మట్టిలేదు.అందుచే 
పటమునకు మట్టికారణము కాదు.ఘటమున్నచోట తంతువులులేవు.అందు 
చే ఘటమునకు పోగులు కారణము కావు.కాని మట్టిజన్నప్పుడే ఘటముం 
డును.మట్టిలేనిచో ఘటముండదు.తంతువులున్నప్పుడే పటముండును.తం 
తువులులేనిచోపటముండదు.ఈవిధముగా (యత్సత్వేయత్సత్వమ్‌--అన్వయ,ః, 
యదభావేయదభావః వ్యతిరేకః)"అది ఉన్నప్పుడే ఇది ఉండును.అది లేనిచో 
ఇదిఉండదు”-అను అన్వయవ్యతిరేకములచే మట్టికి మరియు ఘటమునకు 
కారణకార్యభావము (మట్టికారణము-ఘటముకార్యము ) ఉన్నదని నిర్ణయింపబ 
డుచున్నది. 


ఇట్లే, వివేకాదులున్నప్పుడే బ్రహ్మజిజ్ఞాసకలుగుచున్నది.వివేకాదులు లేనిచో 
బ్రహ్మజిజ్ఞాస కలుగుటలేదు. ఈ అన్వయవ్యతిరేకములచే బ్రహ్మజిజ్ఞాసకు వివే 
కాదులు కారణమని నిర్ణయింపబడుచున్నది.కావున వివేకాది సాధనచతుష్ట 


యసంపత్తిగలవాడే బ్రహ్మవిద్యయందు“అధికారి”యని నిశ్చయింపబడుచున్నది. 


సాధనచతుష్టయ విషయములో ప్రమాణములు 


అద్వైత వేదాన్త భూమిక 


ఈ వివేకాదులను సూచించుటకు శ్రుతులు యుక్తులు ప్రమాణములు. 


1.“తద్యథేహ కర్మచితో లోకః క్షీయతే ఏవమేవాముత్ర పుణ్యచితో లోకః 
క్షీయతే”(ధాం.8-1-6)ఈలోకమున సేవాదికర్మలచే సంపాదించిన భోగాదికము-- 
కృషిచే ధాన్యము,వాణిజ్యముచే ధనము మొదలగునవి ఎట్లు క్షీణించిపోవుచు 
న్నవో,అట్లే యజ్ఞాది సంపాదితమగు పరలోకసుఖముగూడ క్షీణించును. 
“యోవైభూమాతదమృతమ్‌ (ధాం.7-24-1);అతోఒన్యదార్తమ్‌” (బృ.3-4-2)ఏ బ్రహ్మ 
స్వరూపముగలదో అది అనశ్వరము; దానికంటేభిన్న మైనదంతయు నశ్వరము, 
“నజాయతేమ్రియతేవావిపశ్చిత్‌”(కఠ.2-18)అపరిలుప్త చైతన్యరూపమగు ఈఆత్మ 
జనింపదు,మరణించదు.“యత్కృతకంతదనిత్యమ్‌”ఏది కర్మసాధ్యమో అది అ- 
నిత్యమను ప్రసిద్ధన్యాయముచేగూడ ఉపిద్బలితములై ఆత్మకు నిత్యత్వ 
మును,అనాత్మకు అనిత్యత్వమును బధించుచు వివేకజ్ఞానసంపాదకములుగా 
ఉన్నవి. 


2.“పరీక్ష్యలోకాన్కర్మచితాన్నాహ్మణో నిర్వేదమాయాత్‌,నాస్త్యకృతఃకృతేన” 


(ముం.1-2-12)కర్మలచే సంపాదించబడిన స్వర్గాదిలోకాలను పరీక్షించి బ్రాహ్మణు 


డు(సాధకుడు)వైరాగ్యమును పొదవలెను.కర్మలచేనిత్యమగు మోక్షరూపఫల 
ము లభింపదు--అనుశ్రుతియు,"నవాఒరే పత్యుః కామాయ పతిః ప్రియో 
భవతి”మొదలు“ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి"పర్యంతముగల 
(బృ.4-5-6&2-4-5)శ్రతియు--భర్తయొక్క సుఖమునుగోరి భర్తను భార్య ప్రేమిం 
చుటలేదు,తనప్రితికోసమే......లోకములో సర్వమును తనకొజకే ప్రియమగుచు 
న్నది-ఇత్యాది శ్రుతులు ఆత్మభిన్నములగు సమ స్తవస్తువులయందు వైరా 
గ్యమును ప్రతిపాదించుచున్న వి. 
3.“శాన్తో దాన్న ఉపరతి స్తితిక్షుః సమాహితః(శ్రద్ధావిత్త్ర భూత్వా ఒత్మన్యే 


150 


అనుబంధ చతుష్టయము అనబడు 


వా౭త్మానం పశ్యతి”(బృ.4-4-23)శాంతుడు (అంతరింద్రియనిగ్రహముగలవాడు,, 
దాంతుడు (బహిరింద్రియనిగ్రహముగలవాడు ),ఉపరతుడు (విక్షేపరహితుడు లే- 
క  ఈషణత్రయములేని సన్యాసి),తితికువు (సుఖదుఃఖాదిద్వంద్వములను 
సహించుకొనియుండువాడు),సమాహితుడు (సర్వేంద్రియవ్యాపారరహితుడై, ఆ 
త్మయందుయేకాగ్రచిత్తముతో నుండువాడు )ఈచెప్పబడినలక్షణములతో గూడిన 
వాడై ఈ కార్యకరణసంఘాతుమునందే (దేహేంద్రియసం ఘాతమునందే ) ఆత్మ 
ను దర్శించుచున్నాడు.ఈ బృహదారణ్యక శ్రుతి శమాదిషట్కమును బిధించు 
చున్నది. 

4.“నచ పునరావర్తతే”(ఛాం.8-15-1);“నస పునరావర్తతే తత్కైవల్యమ్‌”(నారద 
పరివా.9-22),నతస్య ప్రాణా ఉత్సామన్య్యత్రైవ సమవలీయన్వే; బ్రహ్మైవసనుహ్మా 
ప్యేతి”(బ్బ.4-4-6&నృసింహాత్తరతా.5-2) మోక్షమును పొందినవాడు మరలతిరిగి జన్మ 
కురాడు,బ్రహ్మముగానున్నవాడై బ్రహ్మమును బోదుచున్నాడు- ఇత్యాది శు 
తులు మోక్షము నిత్యమనిచెప్పుచూ దానిపై ఇచ్చను కలిగించుచున్నవి. 
కావున,ప్రమాణాంతరములచే తెలియబడనిదియు,కాలత్రయాబాధ్యము,పర- 
మ పురుషార్ధస్వరూపమును అగు బ్రహ్మమును ప్రతిపాదించు యథార్థప్ర- 
మాణరూప ఉపనిషత్తులు“ని౬న్వేష్టవ్యః, సవిజిజ్ఞాసితవ్యః” (ధాం. 8-7-1) ఇత్యాది 
వాక్యాలదే వివకాదులుగల పురుషునికి బ్రహ్మతత్త్వజిజ్ఞాసకు యోగ్యతను, 
అధికారిత్వమును సూచించుచున్నవి.సరే,ఇప్పుడు వివేకాదులనుగూర్చి 
యథాక్రమముగా యథామతిగా సవిస్తరముగా తెలుసుకొనుటకు ప్రయత్నించెదము. 


30.వివేకము 


నిత్యానిత్యవస్తువివేక స్తావతృహ్మైవ నిత్యంవస్తు,తతో ఒన్యదఖిలమనిత్య 


మితివివేచనమ్‌.బ్రహ్మ మేనిత్యమైనవస్తువు బ్రహ్మముకంటె యితరమైన సమ 


అద్వైత వేదాన్త భూమిక 


స్తమును అనిత్యము-అను విచక్షణాజ్ఞానమే నిత్యానిత్యవస్తువివేకము.“కాలా 
నవచ్చిన్నత్వంనిత్యత్వమ్‌”.కాలమర్యాదలేనిది నిత్యము అనగా భూత,వర్త 
మాన,భవిష్యత్‌-అన్ని కాలములలో నాశనములేనిది నిత్యము అనబడును. 
“తద్విపరీతమనిత్యమ్‌”దానికంటె భిన్నమైనది అనిత్యమనబడును.ఆపాత (సా 
మాన్య)ముగా వేదార్థజ్ఞానముగల అనుమానకుశలునికి బ్రహ్మమే నిత్యవస్తు 
వు తద్భిన్న సకలము అదేతనము,అనిత్యము అనువివేకము (విచక్షణాజ్ఞాన 
ము)కలుగుతుంది.“నిత్యంవిభుంసర్వగతంసుసూక్ష్మమ్‌” (ముం.1-16);“ఆకాశవత్స 
ర్వగతశ్చనిత్యః”(ఈప్రమాణము పెక్కుచోట్ల వినబడుచున్నది,కాని ప్రస్తుతము ఏ ఉపనిషత్తులోను 
కనుపించుటలేదు);“అజోనిత్యశాశ్వ తోయం” (క6.2-18);“సత్యంజ్ఞానమనంతం” (తై.2-1- 
1);“యత్ర నాన్యత్పశ్యతి నాన్యచ్చృణోతినాన్యద్విజానాతి స భూమా” (ధాం.7-24-1); 
“యోవైభూమాతదమృతమ్‌”(ఛాం.7-24-1) ఇత్యాది శ్రతులచే శుద్దచైతన్యము(బ్ర 
హ్మము)నిత్యమని విశుద్ధసత్త_సంపన్ను డగు వివేకిపురుషునికి తెలియబడును. 
అట్లే, “నేహనానాస్తికించన”(బృ.4-4-19 &కఠ.2-1-11)ఫనేతినేతి”(బృ.3-9-26) “అతో౬ఒ 


న. 


న్యదార్తము (బృ.3-4-2) “యత్రాన్యత్పశ్యత్య న్యచ్చృణో త్యన్థ్వి జానాతితదల్పమ్‌, అథ 


యదల్పంతన్మర్తమ్‌” (ధాం.7-24-1)ఇత్యాది శ్రుతివచనములచే బ్రహ్మముకంటె 


భిన్నమగు ప్రపంచము అనిత్యమనిగూడ ఆ వివేకిపురుషునికి అవగతమగు 
చున్నది. 
శ్లో||బ్రహ్మసత్యం జగన్మిథ్యేత్యేవంరూపో వినిశ్చయః॥। 
సోజయం నిత్యానిత్యవస్తు వివేకః సముదాహృతః॥।(వి.చూ.20) 
అర్థము:-త్రికాలాబాధ్యము,దేశకాలవస్తుపరిచ్చేదరహితము, సర్వాధిష్థానమ 
గు బ్రహ్మము సత్యము.తద్వ్యతిరిక్తము సకలము మిథ్యయనెడు నిశ్చయజ్ఞా 
నము “నిత్యానిత్యవస్తువివకము” అనబడును.మరియు, 


152 


అనుబంధ చతుష్టయము అనబడు 


అనుమానప్రయోగము:--వివాదాస్పద అచేతనవర్గము అనిత్యమున్న ది 
(ప్రతిజ్ఞా);నానా నామరూపములచేవిభక్తమైయున్నందున (హేతువు );ఉదా:- 


న ప్రమాణము:--స్వప్నప్రపంచము వివిధనామ రూపములచే విభక్త 
తీతమైనప్పటికి మేల్కొన్నపిదప అనిత్యముగా నిశ్చ యింపబడుతుం 
ది.ఇది సర్వలోకప్రసిద్ధము.కాని,తాను (స్వప్న ద్రష్ట)మాత్రము అవిభక్తమై(ఏక 
రూపముగా ),అవ్యభిచరితమై,నిత్యమైయుండును.అట్లే ఈ వ్యావహారికవిభక్తజా 


గ్రతృపంచముగూడ అనిత్యము అని భో ధపడుచున్నది.అపుడు అవిభక్తబ్ర 


హ్మము నిత్యమని అర్హతః, అనాయాసముగానిశ్చయింపబడుతుంది.ఎట్లు క్షీర 
నీరముల నొకటిజేసి సమ్ముఖమునందుంచినచో హంసపక్షి క్షీరనీరములను 
విభాగముజేయునో,అట్లు అహంకారమాదిగాగల సమషివ్యష్టిరూప సకలప్రపం 
చమునందు జడము మరియు చైతన్యము రెండుపదార్థ ములుగలవు.వాని 
యొక్క విభాగముచేయుటయే వివేకమందురు. 

ఆక్షేపము:--పైనపేర్కొనిన శ్రుతులు మరియు అనుమానాది యుక్తులచే జగ 
త్తు అనిత్యమని అనగా మిథ్యయని మరియు బ్రహ్మము సత్యము అని తెలి 
యబడిన మీదట,మళ్ళీ ఉత్తరసాధనలగు వైరాగ్యాదులనవలంబించి జగత్తు 
ను బాధించుటకు జ్ఞానసంపాదనమునందు ప్రయత్నముచేయుటలో ప్రయో 
జనమేమిటి? 


సమాధానము:_శాస్తము మరియు యుక్తులచే ఆపాతపరోక్షజ్ఞానము కలు 
గుటదే జగత్తుఅనిత్యము (మిథ్య )యని సత్యవస్తువు బ్రహ్మమని తెలుసుకొ 
న్నప్పటికిని బ్రహ్మమును అద్వితీయత్వ,ప్రత్యగభిన్న త్వాదిరూపముచే అపరో 
క్షముగా నిశ్చయముచేసుకొనలేదు,మరియు ప్రపంచముపట్ల అపరోక్షమిథ్యా 


అద్వైత వేదాన్త భూమిక 


త్వనిశ్చయముచేయబడనందున జిజ్ఞాసనివృత్తముకాలేదు.అందువలన ప్రపం 
చముయొక్క _ అపరోక్షబాధార్థము _ఉత్తరసాధనలసహిత జ్ఞానముయొక్క 
ప్రయోజనమున్నది.ఈ ఆత్మానాత్మవిచక్షణజ్ఞానరూపవివేకము, వైరాగ్యాదిఉత్త 
రోత్తరసకల సాధనములకు హేతువు(కారణము)అగుచున్నది.వివేకహీన వై 


రాగ్యాదులు ఊషరభూమిలో నాటబడిన కదళీవృక్షమువలె నిష్పలములగును. 
హిందుస్తాని దోహ:_-అవినాశి ఆతమ అచల, జగ తాతై ప్రతికూల! 
ఐసోజ్ఞాన వివేక హై, సబ సాధనకో మూల॥1(విదారసాగరము) 


ఆక్షేపము:--అన్యులను జయింపనిచ్చగల విజిగీషుపండితునకుగూడ ఆత్మని 
త్యము,ఆత్మభిన్న సకలదేహింద్రియాది ప్రపంచమనిత్యము--అను భేదజ్ఞాన 
రూపమైన వివేకమున్నది.ఆ వివేకము వైరాగ్యాద్యుత్తర సాధనములకు 
హితువుకావచ్చునుగదా! 


సమాధానము:--విజిగీషుపండితునకు శాస్తాభ్యాసముచే వివేకము గలిగినను 


అది నిష్కామకర్మోపాసనారహితమై అశుద్దమగు అంతఃకరణ ప్రదేశమునందు 
దయించుటవలన సారభూతమైన ప్రదేశమునుండి పెకిలించి మరుభూమిలో 
నాటబడిన కదళీవృక్షమువలె వైరాగ్యాద్యుత్తర సాధనరూపములైన కదళీవృక్ష 
ములయొక్క పరంపరకు హేతువుగాజాలదు. 


శ్లో ॥చిశ్రాముతం నామృతమేవవిద్ధి; 
చిత్రానలం నానలమేవవిద్ధి | 
చిత్రాబ్గనా నూనమనబ్లనేతి, 


వాచావివేకస్త్వ వివేక ఏవ ॥(శ్రీయోగవాసిష్టము-స్టితిప్రకరణము 18-69) 


154 


అనుబంధ చతుష్టయము అనబడు 


చిత్రపటములో గీయబడిన కలశములోని అమృతము,అమృతముగాదు. 
అట్లే చిత్రపటమునందు కనుపించు ప్రజ్వలించుచున్న అగ్ని -అగ్నిగాదు.మరి 
యు చిత్రములోగాన్పించు అతిలోకసుందరి--స్రీకాదు.ఇవియన్నియు ఆభాస 
మాత్రములే.అట్లే విజిగీషునియందుగల వివేకము, వాచావివేకముమాత్రమే. 
అది వివేకముగాదు, అవివేకమేయగును. 


శుద్దాంతఃకరణమునందుదయించిన వివేకము సజల,సరసభూమియందు 
నాటబడిన కదళీవృక్షన్యాయమున వైరాగ్యాద్యుత్తరసాధనరూపములైన కదళీ 
వృక్షములయొక్క పరంపరకు హేతువగును.కనుక నిట్టి వివేకము వైరాగ్య 
మునకు కారణమగును.ఆవైరాగ్యము శమాదిషట్కసంపత్తికి కారణమగును. 
ఇట్లు ఉత్తరోత్తరసాధనములకు పూర్వపూర్వసాధనములు నిమిత్తకారణము 
లు.మరియు శుద్దాంతకరణమను భూమి సర్వసాధనములకు ఉపాదానకార 
ణముగానున్నది.కావున,సాధకపురుషునకు చిత్తశుద్దిపూర్వకముగా వివేక 


ము సంపాదించుట అత్యంతయోగ్యము. (శ్రీవిచారసాగరమునుండి) 
శ్లో|| అగాధ మరణావర్త కల్లోలాకులకోటరే। 
తృష్టాతరబృతరలే స్వమనశ్చణ్ణమారుతే॥। 


శ్లో|| మహాజడలవాధారే సంసారవిషమార్లవే। 


ఇన్ఫియగ్రాహగహనే వివేకః పోతకో మహాన్‌[(యో.వానని.ప్ర. ఉత్తరార్థము 48 వ 


అర్జము:--అగాధము మరియు మరణరూప సుడిగుండములయుక్క కల్లో 
లములచే వ్యాకులమగు కోటరములతో యుక్తమును,తృష్ణారూప తరబ్గము 
లచే నతిచంచలమును,తన మనోరూప రుంరూమారుతముచే యుక్తము 


అద్వైత వేదాన్త భూమిక 


ను,స్థావరాది గొప్పగొప్ప భూతముల(పాణుల)వంటి జలకణములచే వ్యాప్త 
మును,భయంకరరూప సంసారసముద్రము ఇంద్రియరూప మొసళ్ళచేనతిగ 
హనమై యున్నది.అటువంటి దుస్తరసాగరమును దాటుటకు "వివేకమే"ఒక 
గొప్ప నావవంటిది. 


31.వైరాగ్యము 


ఐహికానాం స్రకృందనవనితాది విషయభోగానాం కర్మజన్యతయా అనిత్య 
త్వవ దాముష్మికాణా మప్యమృతాది విషయభోగానా మనిత్యతయా తేభ్యో 
నితరాం విరతిః ఇహాముత్తార్ణ ఫలభోగవిరాగః! (వేదాన్రసారము) 


ప్తారబ్బానుసారము ఈలోకములో  సంప్తాప్తశరీరముతో సంబంధపడి 
యున్న స్రక్‌=పూలమాల,చందనము,వనిత =స్తీ,గృహము, క్షేత్రము = భూమి,ప 
శువులు,భృత్యాది=సేవకులు మొదలగు విషయజన్యసుఖరూపభోగములు, 
కృషి=వ్యవసాయము,వ్యాపారము మొదలగు కర్మజన్యభోగములును ఎట్లు 
అనిత్యములో,అట్లేఆముష్మి క= పరలోకసంబంధమైన అమృతాది విషయసేవన 
జన్య ఆనందములుగూడ యాగాదికర్మజన్యములున్న ందున*యత్కృతకంతద 
నిత్యమ్‌=యేదిక్రియా సాధ్యమో అది అవశ్యముగానశ్వరమే” అనున్యాయము 
ననుసరించి అనిత్యములగుటకు యోగ్యములు అని బాగుగా నిశ్చయించుకొ 
ని,ఇహపరసకలభోగములు విషమిశ్రితాన్నమువలె,వాంతిజేయబడిన అన్న 
మువలె,కాకిమలమువలె అత్యంతహేయములుగాభావించి వాటినుండి విము 


ఖమగుటయే ఇహముత్తారలభోగవిరాగ మనబడును. 


ఆబ్రహ్మస్తంబపర్యన్తెః సర్వపవ్తాణిభిః సర్వప్రకారస్యాపి దుఃఖస్య స్వరసతః ఏవ 
జిహాసితత్వాత్‌ తన్నివృత్యర్థా ప్రవృత్తిరస్తి స్వరసతః ఏవ! (నైష్కర్మ్యసిద్ది-ఆరంభములో) 


156 


అనుబంధ చతుష్టయము అనబడు 


“నాకు నిరతిశయసుఖముకావాలి,దుఃఖమణుమాత్రముగూ డవలదు”అను 
అభినివేశము అఖిలప్తాణికోట్లకు స్వాభావికముగా ఉంటుంది. ఈఅభినివేశముచే 
ఎంతో ఉత్సాహముతో పురుషప్రయత్నము చేసినప్పటికిని వారికి అభిలషిత 
మైన నిరతిశయసుఖము,ఆత్యంతికదుఃఖాభావము లభించుటలేదు.ఎందుక 
నగా,సముద్రంపై పయనించి ఆవలితీరమునుచేరుట,రాజునుమచ్చిక చేసికొని 
అతనికి ప్రీతిపాత్రుడగుట మొదలగు అతికష్టమైన ఉద్యోగము(ప్రయత్నము) 
అనగా జీవితాంతము ప్రయత్నము చేసిచేసి చివరకు ఫలప్తాప్తిసమయానికి 
వారే స్వయంగా నశించుచున్నారు-కొందరు. మరికొందరు సుఖసాధనముల 
గు స్రకృందనవనితాదులను పొదినప్పటికి వ్యాధ్యాదులచే పీడింపబడి భోగ 
ములననుభవింపజాలకున్నారు.ఇంకొందరు కించిద్విషయసుఖములను పొ 
దినను భోగ్యములగు పుత్రభార్యాదులు నశించుటవలనగాని,వారి వియోగ 
మువలనగాని,వారితో వైరముకలుగుటవలనగాని,సమకూర్చుకొనబడిన భోగ్య 
జాతముక్షీణించిపివునేమో అను భయముచేతగాని--ఇత్యాది సంతాపములచే 
క్షణకాలముగూడ సుఖమును పొదలేకపోతున్నారు.అంగవైకల్యము,క్షుత్సి 
పాసాదులచే కొ ట్టబడినవారై హాకష్టము!దరిద్రులు బహుళదుఃఖముననుభ 
వించుచున్నారు.ఇటువంటి బహుదుఃఖసంకుల సంసారమున లేశమాత్రసుఖ 
ముననుభవించుచున్నప్పటికి, విశుద్ధాంతఃకరణముగలవాడు[ విపులధనము 
న్నను కృపణుడు(లోభి)దానినంటుకొననట్లు ]వాటిచేనంటుకొనక వైరాగ్యము 
నొందును.పుణ్యపాపములచే గలుగు సుఖదుఃఖములన్నియు వివేకముగల 
వారికి దుఖరూపములేయను విషయము భగవాన్‌ శ్రీపతంజలిచే యోగదర్శన 


ము 2-15 లోచెప్పబడినది. 


“పరిణామతాపసంస్కారదుఃఖైర్లుణవృత్తివిరోధాచ్చదుఃఖమేవసర్వం వివేకినః। 


అద్వైత వేదాన్త భూమిక 


పరిణామతాపసంస్కారదుఃఖములచేత సత్త్వ 


ది చిత్తవృత్తుల పరస్పర బాధ్యబాధకభావరూప విరోధమువలన భోగసాధన 


రజస్తమోగుములయుక్క ప్రకాశా 


మగు నీజగత్తంతయు వివేకవంతునికి దుఃఖ రూపమేయగును. 


శంక:_పైనచెప్పబడిన విధముగా ఈలోకసంబంధమైన సుఖములు అని 
త్యత్వాది దోషదూషితములున్నందున వాటిపట్ల హేయబుద్దితో వైరాగ్యమును 
పొందితే పొదవచ్చును,కాని పారలౌకికస్వర్గాదిసుఖములు “అక్షయ్యంహవైచా 
తుర్మాస్యయాజినఃసుకృతంభ వ తి"(శతపథబ్తాహ్మాణము2-6-3-1);“అపామనిమమమృ 
తాఅభూమ” (బుగ్వేదము6-4-11)అక్షయసుఖములుగా చెప్పబడినందున వాటి 
నుండి పురుషుడు ఉత్తానమునొందడు (విరక్తుడుకాజాలడు). 


సమధానము:--ఐహికములగు స్రక్పందనవనితాదిభో గములు ఎంత అని 
త్యములో_యజ్ఞయాగాదికర్మఫలములుగా ప్తాప్తించు ఆముష్మికమైన స్వర్గా 
ది అమృతసేవనాది భోగములుగూడ అంత అనిత్యములేయగును .*క్షీణేపు 


ణ్యేమర్మ్యలోకంవిశన్ని”(గత.9-21)పుణ్యముక్షేణించగా మర్త్యలోకమునుచేరుచున్నా 


రు-అనుగీతావచనముచేతను,“తద్యథేహకర్మజితోలోకఃక్షీయతఏవమేవాముత్ర 
పుణ్యజితోలోకఃక్షీయతే”(ధాం.8-1-6).ఈలోకములో కృషి,వాణిజ్య,సేవాదికర్మలచే 
వాప్త్రమగు పరాధీనోపభోగములు యెట్లు క్షీణించునో,అట్లే అగ్నిహాళాది పుణ్య 
కర్మలచే వాప్తమగు స్వర్గాదిపరలోక పరాధీనోపభోగములుగూడ నశించుచు 
న్నవి-అను శ్రుతిచేతను ఈకర్మఫలములన్నయు అనిత్యములేయని తేటతె 
ల్లమగుచున్నది. 

“అక్షయ్యంహవై”(శతపథబ్రాహ్మణము?2-6-3-1 ) “అపామనిమమ మృతాఅభూ మ”(బుగ్వే 
దము6-4-11) ఇత్యాదిశ్రుతులలో “అక్షయ” మరియు “అమృత”"శబ్బములచేచెప్పబడు 
కర్మజన్య యే సుఖమున్నదో,అదిప్రళయకాలపర్యంతస్థాయిత్వముగల సాపేక్షి 


158 


అనుబంధ చతుష్టయము అనబడు 


క నిత్యసుఖము అను అభిపాయముచే చెప్పబడినది. 
శ్లో[ఆభూతసంప్లవం స్థాన మమృతత్వం విభావ్యతే। 
త్రైలోక్యస్థితికాలో ఒయ మపునర్మారఉచ్యతే ॥(వి.పు. 2-8-97) 


భూతముల ప్రళభయపర్యంతస్టాయిత్వమునకే"అమరత్వము"”అని చెప్పబడిన 


ది.మూడులోకముల స్థితికాలమువరకే పునర్జ్దన్మరాహిత్యరూప అమృతత్వ 


ము చెప్పబడినది.కాని,నిరపేక్షిక, నిరతిశయ,నిత్యసుఖరూప మోక్షము కాదు. 
ఏది జన్యమో అది నిత్యము,భావవరూపము అనుట అదృష్టచరము (అనుభ 
వరోధము).వివేకికి ఎట్లు ఐహికభోగములపట్ల వైరాగ్యముగలుగునో,అట్లే బ్ర 
హ్మలోకపర్యన్తముగల సకలభోగములపట్ల వైరాగ్యము గలుగుట సంభవమే. 


శ్లో॥నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ। 
కింనో రాజ్యేన గోవింద! కిం భోగై ర్జీవితేన వా॥(గీత.1-32) 


హేకృష్ణా!నేను యుద్ధముజేసి విజయమును పొదగోరుటలేదు.మరియు రా 
జ్యమునుగాని,రాజభోగములనుగాని పొదగోరుటలేదు.ఓగోవిందా!రాజ్యమువ 
లనగాని,రాజ్యభోగములచేతగాని,చివరకు జీవించుటయందుగానియేమి ప్రయో 
జనముగలదు? 


ప్రాసంగికముగా “కృష్ణుమరియు “గోవింద” శబ్బార్థములను తెలిసికొందము:-- 
శ్లో||కృషిర్భూ వాచకః శబ్దోణశ్చ నిర్వృత్తి వాచకః। 
తయోరైక్యం పరం బ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే॥। (యాస్కనిరుక్తము) 


శ్లో||కృషిర్భూ వాచక: శబ్దోణశ్చ నిర్వృత్తి వాచకః। 


అద్వైత వేదాన్త భూమిక 


విష్ణుస్తద్బావయోగాచ్చ కృష్ణోభవతి సాత్వతః!!1(మ.భా.ఉద్యోగ పర్వణి 70-5) 


అర్థము:_“కృష్‌"ధాతువు సత్త అర్థమునకు వాచకమున్నది.(భూ= సత్తాయాం);“ణ" 
శబ్దము నిర్వతి= ఆనందము అను అర్థమును బీధీస్తుంది.ఈ రెండు భావములతో యుక్త 
మైయున్నందున,రెంటియొక్క ఐక్యమును అనగా యేది సదూపము మరియు ఆనంద 
రూపమును అగు(ఉపలక్షణముచే చిద్రూపమునగు)విష్ణువు = వ్యాపకపరమాత్మ యేది 
గలదో అదియే “కృష్ణాశబ్బమునకర్థము. (“విశిష్ట శుద్దాన్నాతిరిచ్యతే”--అను న్యాయానుసార 
ము,అనగా ఘటాకాశము మహాకాశముకంటె వేటు కానట్లు_ఆ సచ్చిదానందఘన పర 


మాత్మయే సగుణసాకారరూపంలో యదుకులమున అవతరించిన శ్రీకృష్ణుడు) 
శ్లో[అహోభాగ్యమహో భాగ్యం నందగోపవ్రజాకసామ్‌। 


యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనమ్‌] (శ్రిమద్భాగవతము 10-14-32) 


~~ 


అహో! నందబాబా మరియు వ్రజవాసులగు గోపగోపీజనులయొక్క భాగ్యమేమని చెప్పను. 
వీరెంతటి భాగ్యనంతులు.ఎంతటి ధన్యజీవులు.ఎందుకంటె,పరమానందస్వరూప-సనాతన 
-పరిపూర్ణ పరబ్రహ్మమే వీరికి మిత్రుడుగా అనగా పరమహిత్రెషియగు సుహృదుడుగా 


శ్రీకృష్ణరూపంలో నందకులమున జన్మించెను. 


కృష్ణమేనమవేహి త్వమాత్మానమఖిలాత్మనామ్‌! 


జగద్దితాయ సోఒప్యత్ర దేహీవాభాతి మాయయా | (శ్రీమద్భాగవతము 10-14-55) 


ఈ శ్రీకృష్ణుడే మీ అందరి ఆత్మలయుక్క(సకల జీవులయుక్క)ఆత్మ అనగా స్వరూపమని 
తెలియండి.జగత్కల్యాణము కొజికై తన యోగమాయను ఆశ్రయించి శరీరధారివలె కన్న 


ట్టుచున్నాడు. 


160 


అనుబంధ చతుష్టయము అనబడు 


ఏతే చాంశకలాః పుంసః కృష్ణస్తు భగవాన్‌ స్వయమ్‌ (శ్రీమద్భాగవతము 1-3-28) 


1.“గో” అనగా భూమియని అర్హము. 
శ్లో||నష్టాం వై ధరణీం పూర్వమవిందద్యద్భ్దుహాగతామ్‌। 
గోవంద ఇతి తేనాహం దేవైర్వాగ్భిరభిష్టుతః!! (మహాభా.శాం.ప.342-70) 


అర్థము: పూర్వము నష్ట్రమై రసాతలమునకు వెళ్ళిన పృథివిని,నేను వరాహరూ 
పమును ధరించి తిరిగి పొదితిని.కావున,దేవతలు వారి వాణిచేత నన్ను“గోవిందు"డని 
స్తుతించిరి. “గాం-పృధివీం విందతి-పాష్నోతి ఇతి గోవింద? పృధథివిని ఎవడు పొదెనో వాడు 


గోవిందుడు-శ్రిహరి. 


2.శ్లో|| అహం కిలేంద్రో దేవానాం త్వం గవామింద్రతాం గతః! 


గోవింద ఇతి లోకాస్తాం స్తోష్యన్తి భువి శాశ్వతమ్‌॥। (హరివంశ పురాణము 2-19-45) 


అర్థము:_నేను దేవతలకు ఇంద్రుడనైయున్నాను. నీవు గోవులకు ఇంద్రుడవైయు 
న్నావు.కావున,నేటినుండి సనాతనుడవగు నిన్ను ఈ భూతలముననున్న లోకులందరు 


“గోవిందుడిని స్తుతించెదరు--అని దేవేంద్రుని వచనము. 
3.శ్లో॥|గారేషా తు యతో వాణీ తాం చ వేద యతో భవాన్‌! 
గోవిందస్తు తతో దేవ మునిభిః కథ్యతే భవాన్‌!! (హరివంశ పురాణము 3-88-50) 


అర్హము:--ఓ దేవా!ఈ వాణిగౌ”అను పేరుతో ప్రసిద్దమున్నది.దానిని నీవెబుగుదువు 


గాన,మునులు నిన్ను “గోవిందుడు” అని చెప్పుదురు. 


161 


అద్వైత వేదాన్త భూమిక 


4.గోభిరేవ యతో వేద్యో గోవిందః సముదాహృతః! (శ్రీవిష్ణుతిలకములో) 


గోభిః వాణీభిః విందతే, వేత్తి వేదాన్త వాక్షైర్వా ఇతి గోవిందః1“గో” అనగా వాణిచేత భగవం 
తుడు ప్రాప్తమగును లేదా వేదానవాక్యములచే తెలిసికొందురు.కావున, “గోవిందుడు” 


అనబడును. (విష్ణుసహస్రనామ భాష్యము) 


5.గో అనగా వేదము.మత్స్యావతారమెత్తి హయగ్రీవుడను రాక్షసుని సంహరించి 


వేదములను తిరిగి పొదినందువలన శ్రీహరి “గోవిందుడ”య్యెను. 


శ్లో|గురూ నహత్వాహిమహానుభావానేయోభోక్తుంభైక్ష్యమపీహలోకే | 


హత్వార్థకామాంస్తుగురూనిహైవభుంజీయభోగానుధిరప్రదిగ్భాన్‌ ॥(గీత.2-5) 


మహనీయులు మరియు పూజ్యులు అయినవారిని చంపుటకంటె యీలో 
కంలో భికాటనముచేసికొని జీవించుట మంచిపని. ఏలయన? ఈగురుజనుల 
ను వధించి ఈప్రపంచమునందు నేను రక్తముతోకూడిన సంపదను,కోరికల 
తోగూడిన భోగములను ఎట్లు అనుభవించగలను?వారిని వధించినందువలన 
నాకు లభించునవి ఇహలోకభోగములేగదా! 


శ్లో [ఏతాన్నహన్తుమిచ్చామిఘ్నతోఒపిమధుసూదన । 
అపిత్రెలోక్యరాజ్యస్యహేతోఃకింనుమహీకృతే ॥(గత. 1-35) 
ఓ మధుసూదన!వారందరూ నాపైదండెత్తివచ్చి నన్ను బాధించిన(చం 
పిన)ను సరే-నేనుమాత్రము ముల్లోకముల రాజ్యాధిపత్యమును పొదుటకై 
నను నాబంధువులైన వీరినందరిని చంపజాలను.అలాంటప్పుడు ఒకచిన్న 


రాజ్యముకొ అకు నేనువారినందరిని ఎలాచంపగలను?- ఇత్యాది అర్జునుని 
వాక్యములచేతను, 


162 


అనుబంధ చతుష్టయము అనబడు 


“సస్యమివమర్శ్యఃపచ్యతే, సస్యమివాజాయతేపునః” (కఠ.1-1-6) 


మర్త్హ్యః= మరణధర్మముగలమానవుడు పైరువలె పండుచున్నాడు, జీర్ణమై 


నశించుచున్నాడు.మరల,సస్యమివ = పైరువల౮ ,అజాయతే = ఆవిర్భవించుచూఉం 
డును.ఇక ఖేదపడుటెందులకు? 


శ్వోభావామర్శ్య స్యయదంతకైతత్‌, సర్వే న్ధియాణాంజరయన్రితేజః । 


అపిసర్వంజీవితమల్పమేవతవైవవాహాస్తవనృత్యగీతే ॥ (కఠ 1-1-26) 
ఓయమరాజా!“నూరేళ్ళుజీవించే కొడుకులనూ,మనుమలనూ,పశువు 


లమందలనూ,ఏనుగులనూ,గురాలనూ, ఎంతైనాబంగారమునూ,భూమిపై సువి 
శాల సామ్రాజ్యాన్ని మరియు నాకు ఇచ్చవచ్చినంత జీవితకాల మునూ-ఇం 
కా మానవలోకంలో దుర్లభమైన ఏమేమి కోరికలుగలవో వాటన్నిటినీ నీయి 
ష్టప్రకారము అడుగుము.మానవులకు లభ్యంకాని సంగీతవాద్యాలతో విహారర 
థములూ,అపురూపసుందరులన కన్యలనూ,వారిసేవలను ఇవన్నియు నీకు 
వరముగాప్రసాదిస్తాను నీవు కోరుకో”--అనిఅంటున్నావు.కాని,నీవుచెప్పే ఇవ 
న్నీకూడా క్షణికములే.శ్వోభావాః=రేపటివరకే అస్తిత్వముగలవి. (శ్వోఒభావాః= 
రేపటివరకు వీటికి అస్తిత్వముంటుందను నియమము లేనివి)రేపటివరకుం 
డునో, ఉండవో అను సందేహభావముగల అనిత్యములగు భోగ్యపదార్థములు. 
మనుష్యుని సర్వేంద్రియముల తేజస్సును(బలప్రతాపములను)జీర్ణ శిర్ణమొ 
నరించుచున్నవి.అందువల్ల,ధర్మము, వీర్యము, ప్రజ్ఞ,తేజము మరియు యశస్సు 
మొదలగువాటిని నశింపజేయుటవలన, ఈభో గములన్నియు అనర్థకములు. 
ఇక జీవన విషయమందువా!వినుము.బ్రహ్మదేవుని సంపూర్ణ జీవనము(ఆ 
యువు)గూడ అల్పమే.అలాంటప్పుడు అస్మదాదుల దీర్ణజీవనము మాటేమి 


అద్వైత వేదాన్త భూమిక 


టి?అందువలన, ఈ వాహనాదులు,నృత్యగీతాలు,ఆమోదప్రమోదాలు అన్నీ నీకే 
ఉండనిమ్ము.చనిపోమిన పిదప అనుభవించేదెవరు? భోగములు అశాశ్వత 


ములు.ఇవన్నియు  కోరదగినవికావు.వీటిచే ఆత్మశాంతిలభించదు.కావున, 


మోక్షసాధనమగు ఆత్మజ్ఞానమునే నేను వరించెదను.ఇత్యాది నచికేతుని 

వాక్యములచేతనూ వివేకియగువానికి ఇహాముత్రఫలభోగవిరాగము గలుగుట 

సంభవిస్తుంది-అని సుస్పష్టముగాతెలియుచున్నది. 

మరియు శ్రివ్యాసభగవానులుగూడ ఈక్రిందివిధంగా సెలవిచ్చియున్నారు. 
శ్లో[యచ్చకామసుఖంలోకేయచ్చదివ్యంమహత్సుఖమ్‌ | 

తృష్టాక్ష్రయసుఖస్యైతేనార్హతః షోడశీంకలామ్‌ | (మ.భా.శాన్తిపర్వము174-46& 177-51) 


ఈలోకంలో యేయే వైషయికసుఖములున్నవో మరియు స్వర్గాదిపరలోక 
ములలో యేయే దివ్యమైన,ఉత్కష్టమైన సుఖములుగలవో--ఇవన్నియుగూ 
డ తృష్ట్ణాక్షయము(వైరాగ్యము)వల్లగల్లుసుఖములో పదహారవవంతుకుకూడా 
సరితూగవు. 
శ్లో॥ఇంద్రలోకేమహాదుఃఖం ప్రాజాపత్యే మహత్తరమ్‌ ॥ 
విష్ణులోకే చ రౌద్రే చ దుఃఖమేవ విచారతః॥ 

(సూతసంహిత యజ్ఞవైభవఖండము 17-67) 
ఇంద్రలోకముచేరుకున్నను దుఃఖమునుండి విముక్తిలేదు.అపురూప సుంద 
రియగు రంభ ఒకతె,కాని ఆమెనుకోరువారు అనేకులు.కావున, దుఃఖము 
కలుగుట సహజము.ఒకరికి అధికారము అధికమైతే మరొకరికి న్యూనము. 


అందువలనగూడ దుఃఖమే.హిరణ్యకశ్యపునిలాంటి బలపరాక్రమములుగల 
అసురులతో భయము,పుణ్యము క్షీణించుచున్న దిగదా-అను భయముచే 


164 


అనుబంధ చతుష్టయము అనబడు 


దుఃఖము ఉండనే ఉంటుంది.ఒకవేళ ప్రజాపతి(బ్రహ్మదేవుని)పదవిని పొదిన 
నూ ఆపత్తులు తప్పవు.ఎప్పుడూ దేవదానవయుద్దము జరుగుతూనే ఉం 
టుంది.ఇద్దరుగూడ ప్రజాపతిబిడ్డలే,కావున,యెవరి పక్షమును స్వీకరించాలి? 
పురుషుని రెండు కళ్ళలో యేకన్నును పొడుచుకొని గుుడ్డివాడుకావాలని 
ఇచ్చగించును? మహాదేవుడు రాక్షసులకు యథేచ్చవరములను ప్రసాదిస్తాడు. 
ఆ వరములను అవకాశముగా తీసుకొని రాక్షసులు-- దేవతలను,మహర్షుల 
ను,మానవులను పిడిస్తుంటారు.పాపము!సంకటములో పడిన ప్రజాపతి యే 
దోఒక వ్యవస్థచేయవలసియుండును..విష్ణులో కములోగూడ దుఃఖములు త- 
ప్పవు.అది వైభవసామ్రాజ్యము.వైభవతారతమ్యముచే దుఃఖము ధృవము 
(నిశ్చితము).ఒకవేళ అక్కడికివెళ్ళిన విష్ణుభక్తుడు అక్కడి దివ్యభో గములచే 
ఆకర్షింపబడి భోగపరాయణడైనచో అధోగతినిశ్చయము.ఒకవేళ భోగములన 
నుభవించకుండ ఇంద్రియనిగ్రహముగల్గియున్నచో--ఈలోకమునకు వ్యర్థము 
గా యేలవచ్చితిని? అను దుఃఖముకలుగును.అట్లే రుద్రలోకముగూడ దుః- 
ఖాలయమే.ఇక్కడ భూత,ప్రేత,పిశాచములసమాజము.వారిని చూస్తేనే భయ 
మేస్తుంది.ఒక్కోసారి గణేశాదులు స్వయంగా తమతండ్రియగు శివునితో తల 
పడతారు.ఆతగవులో అన్యాయముగా ప్రమదగణము దెబ్బలు తినవలసి 
వచ్చును. ఒక్కోసారి రావణుడువచ్చి కైలాసమును కదుపుతాడు. నీచమైన 
రాక్షసులకు గణాధ్యక్షపదవి లభిస్తుంది.పూర్వపు అనుచరులు చూస్తూ ఉండి 
పోఠారు.పార్వతీపరమేశ్వరులు రహస్యముగా ముచ్చటించుకొనునపుడు పో 
పాటున ఎవరైన విన్నచో వెంటనే వారికి శాపము ఇవ్వబడును.అందువల్ల, 


చాలాఉత్తమము-దివ్యమైనవిగా ప్రసిద్దిజెందిన లోకాలలోగూడ దుఃఖములే. 


ఇది,అది,ఇంత,అంత అని చెప్పనేల? శరీరమును“నేను,నాది”అని యెంతవర 


అద్వైత వేదాన్త భూమిక 


కు భావించెదరో,అంతవరకు దుఃఖపరంపరరూప ప్రవాహములో కొట్టుకు పోవా 
ల్సిందే.లేశమాత్రముగూడ సుఖములభించదు.విచారించినచో కేవలము ఆత్మ 
యే(తనస్వరూపమే)సుఖరూపము,అన్యదభిలం“దుఃఖాలయమశాశ్వతమ్‌” (గీత. 
8-15)ఇంకను ఇహపరభోగములయందుగల దోషములను దర్శించి దృఢవైరా 
గ్యమును పొదగోరువారు యజ్ఞవైభవఖండములోని పదిహేడవ అధ్యాయము 
ను సంపూర్ణముగా,యోగవాసిష్టము వైరాగ్యప్రకరణమును నిఃశేషముగా మరి 
యు భర్పహరి వైరాగ్యశతకమునుగూడ అవలోకించదగును. విస్తారభయము 
చే మేము వాయుటలేదు. కావున, 


“తద్యథేహకర్మజితో”(ధాం.8-1-6) ఇత్యాదిశ్రుతులచేతను,“ఆబ్రహ్మభువనాల్తో 
కాజపునరావర్తినో ఒర్జ్హున”(గత.8-16) ఇత్యాది స్మృతిప్రమాణములచేతను మరియు 
“యత్కృతకంతదనిత్యమ్‌”ఇత్యాది యుక్తులచేతను ఆబ్రహ్మస్తంబ పర్యన్తము 
ఐహికపారలౌకికసమస్తభోగములను"కాకవిష్ట”వలె అత్యంత హేయములని 


భావించి దోషదృష్టిచే భోగేచ్చాత్యాగమే--“వైరాగ్యమ”నబడును. 


32.దోషదర్శన ప్రకారము 


వాసంగికము+గా దోషదర్శనమునుగూర్చి యథామతిగా తెలిసికొందము.దోష 
దర్శనము మూడువిధములు.1.భోగవిషయకదోషదర్శనము,2.భోగ్యవిషయక 
దోషదర్శనము, 3. భోక్సవిషయకదోషదర్శనము. 


[*అన్యోద్దేశేఒన్యసిద్ది, నిరూపణయోగ్యత్వం వా ప్రసంగః] 


1.“సుఖదుఃఖాన్యతరసాక్షాత్కారోభోగగిసుఖదు:ఖములలో ఏదో ఒకదాని సాక్షా 
త్కారము (ప్రత్యకానుభవము )నకు భోగమందురు. (తర్కభాష) లేక, “ఆనందమాత్ర 
అనుభవోభోగః”(వదాన్తిన)కేవల ఆనందముయొక్క ప్రత్యకానుభవమునకు భోగ 


166 


అనుబంధ చతుష్టయము అనబడు 


మందురు.అనగా ఐహికవిషయములతోగాని,పారలౌకికవిషయములతోగాని 
ఇంద్రియములసంబంధమువల్ల గల్లిన కుద్రసుఖలేశమునకు భోగము అం 
టారు.పురుషుణ్ణి శబ్దాదివిషయములలో ప్రవృత్తము చేయగల రజోగుణము 


యొక్క బుద్దివృత్తి--విశేషరూపరాగద్వేషములతో కూడియున్నందున ఈభోగ 


ములు దుఖమూలములు. “రజసస్తుఫలందుఃఖమ్‌” (గత.14-16)రజో గుణకార్య 
మున్నందున భోగములు దుఃఖహేతువులు. 
శ్లో |యావన్తఃకురుతేజన్తు: సంబంధాన్మనసఃప్రియాన్‌ | 
తావన్తోఒస్యనిఖన్యన్తే హృదయే శోకశబ్కవః॥(విపు.1-17-66) 

రంజనాత్మకవృత్తిరూప రాగముతో జీవుడు తనకు ప్రియమును గల్లించు 
శబ్బాదివిషయములతో  ఇంద్రియసంయుక్తమనస్సుయొక్క సంబంధమును 
ఎంతెంత దృఢపరుచుచుండునో,అంతంతకోకకంటకములు తనహృదయములో 
దృఢముగా నాటుకొనుచుండును. 


శ్లో[యేహిసంస్పర్శజాభోగాదు:ఖయోనయఏవతే | 
ఆద్యన్తవన్నకౌన్తేయనతేషురమతేబుధః ॥ (గత. 5-22) 


శబ్బాదివిషయాలయందు దోషదర్శనముయొక్క అభ్యాసముచేతనే విష 
యాలయందుగల ప్రీతి నివృత్తమవుతుంది--అని భగవానుడు చెప్పున్నాడు. 
ఓ కౌన్తేయ =అర్జునా!ఏవి విషయేంద్రియసంయోగమువలన గల్లు సుఖానుభవ 
ములుండునో,అవి దుఃఖకారణములేయగును.మజియునవి ఉత్పత్తివినాశము 
లుగలవైయుండును.కావున,నిర్మలబుద్ది గలవాడు (వివేకి ) ఆవిషయసుఖము 
లయందు ఆసక్తిలేనివాడైయుండును. ఆత్మసుఖానురక్తుడైయుండును.విషయ 
సుఖములందు రెండుదోషాలను చూపెట్టాడు భగవంతుడు. 


అద్వైత వేదాన్త భూమిక 


1.దుఃఖయోనయః(దుఃఖహితువులు),2.ఆద్యన్తవన్త(ఆదిఅంతములుగలవి) 


1.దుఃఖయోనయః:--ఒకవిషయము ఒకాన్‌కవ్యక్తికి సుఖమునిస్తుంది.కాని 
అదేవిషయము మరొకరికి దుఃఖమును కలుగజేస్తుంది.ఉదా:--లడ్డ్గు అందరికి 
ఇష్టమే.వాటిని అనుభవించేవ్యక్తికి మొదటిలడ్దు చాల మధురముగా ఉంటుం 
ది.అట్లే వరసగా పదిలడ్డుతిన్నాడనుకోండి.ఆ పదవలడ్డు చేదుగాఉంటుంది. 
మరిన్నితినుమంటే దుఃఖపడతాడు.అవే లడ్లు మధుమేహమున్నవానికి దుః 
ఖాన్ని కలుగజేస్తాయి.ఇప్పుడు విచారించండి.నిజంగా లడ్గలో సుఖముందా? 
ఒకవేళ సుఖముంటే అందరికీ అన్నికాలాల్తో,అన్నిదేశాల్లో ఒకేవిధంగా 
సుఖాన్ని ఇవ్వాలిగదా! అగ్నిలో దాహకత్వముంటుంది.అది ఎవరు ముట్టుకు 
న్నా,ఎప్పుడు ముట్టుకున్నా,యేదేశంలోనైనను కాలుస్తుంది.విషయసుఖము 
అలాంటిది కాదు.కావున వాస్తవముగా విషయాలలో సుఖములేదని తేట 
తెల్ల మైనది.సంసారములో ఎక్కడగూడ నిజమైన సుఖములేదు. జీవులకు 
సంసారము సారమైనదని, సుఖరూపమని బాన్తిగల్లుచున్నది. 


శ్లో[అసారే ఖలు సంసారే సుఖబభాన్తిమనీషిణామ్‌ | 
లాలాపానమివాంగుప్టే బాలానాం క్షీరవిభ్రమః॥ (సుభాషితము) 


బీటనవ్రేలునుండి పాలుస్రవిస్తున్నవను భ్రమచే పసిపిల్లలు తమ బట 


నవ్రేలును నోట్లోపెట్టుకొని చికునట్ట్లు(చప్పరించునట్లు) ఈమనుష్యులు అసార 


మగు సంసారమున సుఖమున్నదని భ్రమజెందుచున్నారు గదా!పిల్లవాని 
నోటినుండి లాలాజలమువస్తుంటే,అంగుష్టమునుండి వస్తుంది-అని భ్రమజెం 
దినట్లు జీవులు విషయేంద్రియసంబంధమువలన గల్లిన ప్రియ,మోద,ప్రమో 
దవృత్తులయందు ఆత్మసుఖముయొక్క ప్రతిబింబసుఖముననభవిస్తూ విష 


168 


అనుబంధ చతుష్టయము అనబడు 


యములనుండియే మాకుసుఖము లఅభిస్తున్నదని బ్రాన్తిజెందుచున్నారు. 
శ్వానము(కుక్క)ఎండిన ఎముకను కొరుకగాకొరుకగా ఆ ఎముక చిట్లిపోయి, 
ఒకముక్క తన చిగుళ్ళకు గ్రుచ్చుకొనగా తననోటినుండి వెలువడిన రక్తము 
కొరుకుచున్న ఎముకపైబడగా,ఆ తనయొక్క రక్తమునే తాను నాకుతూ 
(ఆస్వాదిస్తూ)నిజముగా ఎముకనుండియే రక్తము వస్తుంది-అని భ్రమజెంది 
నపగిది-ఈజీవుల పరిస్థితి ఉంది. అహో! కోచనీయము. 


శ్లో ॥సంకల్పితానన్దలవ స్తిష్టత్యుద్ధరకంధరమ్‌ | 


అకస్మాత్పచ్యుతమధుబిందుభుక్కరభో యథా ॥ (యో. వా.స్థితిప్రకరణము5 3-30) 


ఒకగాడిద అకస్మాత్తుగా గోతిలోపడింది.అది పడుటవలన గోతిలోవ్రేలా 
డబడియున్న చెట్టుకదుపబడి,ఆచెట్టుకుగల తేనెతెట్టె కదిలి దాని నుండి అ- 
ప్పుడప్పుడు ఒక తేనెబిందువు కారి గోతిలోపడిన గాడిద నోట్లో పడుచుండె 
ను.ఆ గాడిద తననోట్లోపడిన తేనెబిందువులనాస్వాదిస్తూ,ఆనందిస్తూ ఇంకా 
చాలా తేనె లభించిన బాగుండునని భావనచేస్తుంది.కాని,నేను గోతిలోపడి 
ఘోర అపాయములో ఉన్నానుగదా యను తన వర్తమానస్థితినే మరిచి 
పోయినది.అట్లే జీవుడు సంసారకూపములోపడి తన్నుతానుమరచి హర్షము 
తో మెడలుచాచి క్షుద్రమైన విషయానంద లవలేశముననుభవించుటకు సం 
కల్పించుచున్నాడు.గాడిదకు తేనెను ఆస్వాదించుట ఎట్లు దుర్ల్గభమైనదో,అ- 
ట్లు జీవునకు విషయసుఖముగూడ దుర్గభమైనది.బిందుమాత్ర విషయసు 
ఖము ననుభవించి,ఇంకా ప్రభూతసుఖమును పొదుటకు భావనచేయుచు 
న్నాడు.ఈ వైషయికసఖమే దుర్గభమన్నచో,ఇక మోక్షసుఖముగూర్చి వేరు- 


గా చెప్పవలెనా? 


అద్వైత వేదాన్త భూమిక 


శ్లో॥స్వయైవదుఃఖదాయిన్యా చేష్టయాపరిరోదితి । 


కాష్టావష్టబ్ధవృషణః కీలోత్సాటీ కపిర్యథా ॥(యో.వా.స్థితిప్ర కరణము 53-29) 


కొందరు వడ్రంగివారు(తక్షకులు )అడవిలో ఒక కట్టెమొద్దును అంపముతో 
నిలువుగా సగమువరకు చీల్పి,చీల్చబడిన _ కట్టెమొద్దునకు ఒకమేకును 
(చిలను)బిగించి వెళ్ళిపోయారు.అంతలో ఒకకోతి వచ్చి ఆమొద్దు పైకూర్చొని, 
దాని వృషణములు (అండకోశములు ) కట్టెరంధ్రములోదూరుకుపోమిన సంగతి 
మరచి,తనచాపల్యముతో చీలను పెరికివేసినది.వెంటనే కట్టెరంధ్రము మూసి 
కొనిపోూ,అండకోశములు చిట్లి మరణదుఃఖమును పొదినదాయెను.తనకే 
దుఃఖమును గలిగించు చేష్టచే ఎట్లు వానరము మరణదుఃఖమును పొదినదో, 
అట్లే జీవుడు క్షణికము,అనిత్యమునగు క్షుద్రవిషయసుఖమునుగోరి తనకే 
భయంకరమగు జననమరణరూపదుఃఖమును గల్లించు నిషిద్ధకర్మలాచరించి 
తత్సలితముగా అనంతదుఃఖమును  కొనితెచ్చుకుంటున్నాడు.కావున, విష 
యసుఖములు దూఖయానయః= దుఃఖమునకు హితువులు_అని“ాస్త్రము, 
యుక్తులు మరియు అనుభవము”చే సిద్దమగుచున్నది. 
2.ఆద్యన్తవన్త=విషయసుఖములు_ ఉత్పత్తివినాశములుగలవి.ఆది = విషయేం 
ద్రియసంయోగము;అన్తము = విషయేంద్రియవియోగము.సంయోగ వియోగము 
అకు పూర్వోత్తరమునందు అసదూపమైయున్నందున మధ్యకాలములో (సు 
ఖసద్భావకాలములో )/గూడ స్వప్నమువలె ప్తాతీతికములు,క్షణికములు మరి 
యు మిథ్యయై యున్నవి. 

కారికా:-ఆదావన్తేచయన్నాస్తి వర్తమానేఒపి తత్తథా। 


వితథైః సదృశాఃసన్తోఒవితథా ఇవలక్షితాః ॥ (మాం.కా.వైతథ్యప్రకరణము-6) 


1/0 


అనుబంధ చతుష్టయము అనబడు 


ఏది ఆదియందు మరియు అన్తమునందు లేదో అనగా ఆద్యన్తములం 
దు అసదూపమైయుండునో,అది వర్తమానములోగూడ అట్లే అసదూూపమే 
ఉంటుంది.అసద్రూపమైయుండియు సదూపమువలె గోచరించును.జాగతిక 
సకలపదార్థములు ఆవిద్యకములేగాన మిథ్యాభూతములే.రజ్జసర్పము మిథ్య 
యే,అయినను దుఃఖమునకు కారణమగుచున్నది.అట్లే వైషయికసుఖము 
గూడ ఆద్యన్తములుగలదై దుఃఖహేతువున్నదను దోషదర్శనముచే సాంసారిక 
సకల విషయసుఖములనుండి వివేకి యగువాడు విరక్తినొందును. 


—:వైషయికసుఖము ఎవరిధర్మము?:-- 
(శ్రీమదృగవద్గీత-శంకరానంది 18-37 ఆధారంగా) 


శంక:--నను బ్రహ్మవిదాం బ్రాహ్మం సుఖం అతిక్లేశసాధ్యం, విషయసుఖం 
త్వతిసులభం సుఖార్జిభిస్తదేవానుభోక్తవ్యమ్‌, తథాచోక్తమ్‌:-- 


శ్లో అపి వృన్టావనేశూన్యే శృగాలత్వం స ఇచ్చతి! 


నతు నిర్విషయం మోక్షం కదాచిదపి గౌతమ!!! (రాగిగీతమ్‌) (పంచపాదికా తృ.వర్ణకమ్‌) 
బ్రహ్మవిదునికి బ్రహ్మసుఖము అతిక్లేశసాధ్యము.విషయసుఖము అతిసుల- 


భము.కావున సుఖమునిచ్చగించుపురుషులు విషయసుఖమునే అనుభవించ 
వలెను. రాగిగీతముగూడ చెప్పుచున్నది.ఏమనగా,వృందావనపు చిట్టడవుల్లో 
నక్కలమై పుట్టి క్షణికసుఖమైనను సరే ఆ విషయసుఖమునే అనుభవించె 
దముగాని నిర్విషయక మోక్షసుఖము మాత్రము మాకు వలదు. 


ఇట్లు శంక ప్రాప్తముకాగా,శంకాకారుని ఈక్రిందివిధంగా వికల్పించి అడుగవలెను. 


అద్వైత వేదాన్త భూమిక 


1.ఓయీ పూర్వపకీ! వైషయిక సుఖమును విషయధర్మమందువా? అది 
యుక్తముకాదు. ఏలయన?విషయసన్నిధానములో పూర్వక్షణములో కలిగిన 
సుఖము ఉత్తరక్షణములో కనుపించుట లేదు.సుఖాభివ్యశ్ఞక ప్తారబ్ధము లేని 
చో విషయప్తాప్తియే దుర్గభమగును.విషయసాన్నిధ్యమున్నంతవరకు ప్రారబ్ద 
ముండును.కావున,ప్రథమక్షణములోవలెనే ద్వితీయాది క్షణాల్లోగూడ సుఖప్ర 
తీతి కలుగవలెను.కాని,విషయము అన్నిక్షణాల్లో అందరికి సుఖమునిచ్చుట 
లేదు.ఒకవ్యక్తికి సుఖమునిచ్చిన విషయము మరొకరికి దుఃఖమునకు కార 
ణమౌతుంది.ఒకేవ్యక్తికి ఒకకాలంలో సుఖమునిచ్చిన విషయము మరొక కాలం 


లో దుఃఖమునిస్తుంది.అందువల్ల సుఖము విషయధర్మము కాదు. 


||. విషయసుఖము కరణధర్మమందువా?అది సరిగాదు.విషయ వ్యవధానం 
లోగూడ సుఖానుభవము కలుగవలెను.కాని, కలుగుటలేదు. 


|||.లేక, కర్మధర్మమందువా?యుక్తముగాదు.సుఖము పుణ్యకర్మయుక్క 
కార్యమున్నందున కర్మధర్మము కాదు.కర్మానుష్టాన కాలంలోగూడ సుఖము 


భాసించవలెను.కాని, అట్టుగాక కర్మానుష్థానసమాప్వ్యుత్తరక్షణంలో అపూర్వము 


ఉత్పన్నమగును.ఆ అపూర్వము కాలాంతరములోగాని,జన్మాంతరములోగాని 
సుఖాన్నిస్తుంది. 


IV.విషయసుఖము భో క్తయుక్క ధర్మమందువా?ఇదియును యుక్తముగా 
దు.ఎందుకంటె?భోక్తకు ఎప్పుడును విక్షేపము కలుగకుండవలాను. 


V.ఒకవేళ దేశధర్మమందువా?అదియును సరిగాదు.అన్నిదేశములందును 
సుఖము లభింపగల్నుచో,స్వర్గలోకాపేక్షయే లేకుండవలయును.కాని,“ఇంద్ర 


172 


అనుబంధ చతుష్టయము అనబడు 


లోకే మహద్భుఃఖం ప్రాజాపత్యే మహత్తరమ్‌” అని పూర్వమే తెలిసికుంటూ 
వచ్చాము. 


'/1.లేక,కాలధర్మమందువా?సంభవించదు.ఏలయన ; శితాకాలము మరియు 
వేసవికాలములలో ఎల్లవేళలందు సమానముగా సర్వత్ర సర్వులకు సుఖము 
పాప్తించవలెను. 


'/11.వ్రషయికసుఖము అజ్ఞానధర్మ మా?కాదు.ఎందుకంటె?వస్తువుయొక్క 
భోగ్యత్వ పరిజ్ఞానములేకుండా సుఖము కనుపించుటలేదు. 


VII .లేక,విషయ“జ్ఞానము"యొక్క ధర్మమనెదవా?సరిపడదు. ఎందుకనగా? 
వస్తువుయొక్క రమ్యత్వజ్ఞానము కలిగినను విరక్తునికి సుఖము కలుగుట లేదు. 


IX.అధథవా,కరణవ్యాపార అభావస్వరూపము సుఖమందువా?అదియును 
యుక్తముగాదు.ఎందుకు?నిద్రలో సకలకరణముల అభావమున్నందున సుఖా 
నుభవము  కలుగకూడదు.మరియు కరణవ్యాపారయుక్త భోజనాదులందు 
సుఖప్రతీతి కాకూడదు. 


X.ఒకవేళ,దుఃఖాభావస్వరూపమే సుఖమన్నచో దూఖాభావయుక్త మృత్పిం 
డమున సుఖప్రతీతి అగుపడుటలేదు.అహో మృత్పిండము జడమున్నందున 
సుఖాభివ్యక్తి లేదు--అనియనెదవేమో.అది యుక్తముగాదు.ఎందుకంటెదుఃఖా 


భావవతిబుద్దియొక్క అస్ఫూర్తిలో సుఖము కనుపించుట లేదు.అయినను,జడ 


మతులగు నెయాయికాదులు మూర్థత్వముచే దుుఖాభావమును సుఖమందు 
రు.కాని,సుఖము భావరూపమున్న ది.దానియందు అభావత్వము అనుపప 
న్నము.పశుతుల్యులగు ఈ మూర్ణులకు సౌషుప్త నిర్విషయ సుఖానుభవము 
లేదేమో.అందుకే దుఃఖాభావమును సుఖమంటున్నారు. 


అద్వైత వేదాన్త భూమిక 


X1.ఇక,వైేషయిక సుఖము ఆత్మధర్మమన్నచో ,అది అయుక్తము.ఎందుకన 
గా?అగ్నికి దాహకత్వము,ప్రకాశకత్వమువలె సుఖము ఆత్మయొక్క స్వరూప 
మున్నది.దాని ధర్మముగాదు. 


శ్లో | అర్పకాన్నరరాహిత్యే ఒప్యస్తేషాం తత్స్వభావతా। 


మాభూత్తథానుభావ్యత్వం బోధాత్మా తు న హీయతే!1(వే.పం.3-15) 


బెల్లము,మిశ్రి(చక్కెర) మొదలగు పదార్థములకు మాధుర్యాదులను 
అర్పణముజేయు పదార్థాంతరములు లేకున్నను, వాటియందు మాధర్యాదులు 
స్వాభావికములుగా నుండును.అట్లే ఆత్మానందము ఆత్మయొక్క స్వరూప 
ముగాన అనుభావ్యముగాకున్నను అనుభవరూపమున్న దనుటలో సందేహ 
ము లేదు.“రసోవై సః (త.2-7); “ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్‌” (త.3-6)ఇత్యాది 
శ్రుతి,యుక్తి మరియు అనుభవములచే ఆనందము(సుఖము ) ఆత్మయొక్క 


స్వరూపమేయని సిద్దమౌతుంది. 


ఒకవేళ,సుఖము ఆత్మధర్మమనినయెడల ధర్మము నశించినచో ధర్మియగు 
ఆత్మనాశప్రసంగమేర్పడును. 
నను(శంక ) సుఖము ఆత్మస్వరూపమైనను అది క్షణికమున్నందున 
స రూపసుఖనాశనముచే ఆత్మగూడ నష్టమగును? 


సమా:--నీ శంక యుక్తము కాదు.ఏలయన?*ఆకాశవత్సర్వగతశ్చనిత్యః 
అంటూ ఆత్మయొక్క నిత్యత్వము వినబడుచున్నందున తత్స్వరూపసుఖము 
గూడ నిత్యమని సిద్దించుచున్నది. 


174 


అనుబంధ చతుష్టయము అనబడు 


శంక:_ఎట్లు సుఖము ఆత్మయొక్కస్వరూపమో,అట్లే దుఃఖముగూడ 
ఆత్మస్వరూపమేయగును. ఎందుకంటె?“"అహంసుఖీ”*“అహం దుఃఖీ” అని యిట్లు 
సుఖదుఃఖముల ప్రతీతియందు ఏకవిషయత్వము కనబడుచున్నది. 


సమా:--నీ శంక సరియైనది కాదు.ఎట్లన?ఒకానొకని పుత్రుడు మరణిస్తే, ఆ 
పుత్రమరణమును తనయందారోపించుకొని “నేను చచ్చాను” అని అంటాడు. 
“నేను చచ్చాను”అని అంటున్నవాడు చచ్చాడా?చావలేదుగదా! మరేమిటి? అది 
కేవలము మోహముయొక్క కార్యము గావున మిథ్యయే.అట్లే “అహం దుఃఖీ” 
అను ప్రత్యయముగూడ ఆత్మయందు మోహముచే ఆరోపింపబడినదేగాని 
మరొకటిగాదు.మిథ్యయేయగును. 


ఒకవేళ,దుఃఖము ఆత్మస్వరూపమేయగుచో,సుషుప్తియందు అనుభవింప 
బడిన సుఖమును సుప్త్పోత పురుషుడు “సుఖమహమస్వాప్సమ్‌”[నేను హా 
యిగా(సుఖంగా ) నిద్రించాను]అని యెట్లు పరామర్శించి చెప్పునో,అట్లేదుఃఖ 
మహమస్వాప్సమ్‌”అని చెప్పవలయును.కాని,దుఃఖముయుక్క ఉపలట్సి కలు 
గుటలేదు.కావున,దుఃఖము ఆత్మయొక్క స్వరూపము కాదు.సుఖమే ఆత్మ 
యొక్క స్వరూపము.“సుఖమహమస్వాప్సమ్‌”అనునదియే సుఖము ఆత్మ 
యొక్కస్వరూపమనుటలో ప్రత్యక్షప్రమాణము. 


ఆత్మ సుఖరూపమున్నది,సుషుప్తియందు సుఖమాత్రముగా తోచుచు 
న్నందువలన, సమాధియందువల--ఈ అనుమాన ప్రమాణమువలన, 


“సచ్చిదానందమాత్రమేకరస మ్‌ ”(నృసింహాత్తరతాపనీయోపనిషత్‌ 5-7“బుద్ధః సుఖ 


స్వరూపమాత్మా”(జాబాలదర్శనోపనిషత్‌ 5-13) “సద్ధనోఒయం చిద్ధన ఆనందఘనః” 


అద్వైత వేదాన్త భూమిక 


“సద్ధనం చిద్ధనం నిత్యమానందఘనమవ్యయమ్‌”(అధ్యాత్మోపనిషత్‌ 61) ఇత్యాది 
శ్రుతులవలనను, 


“ముముక్షుప్రవృత్యన్యథానుపపత్తిప్రసూతార్గాపత్తిరపి చ ప్రమాణమ్‌”ఒకవేళ, 


—_ 


ఆత్మ ఆనందరూపము కానియెడల త ఎపిక ముముకువుయొక్క ప్రవృత్తి 
ను 


అనుపపన్నగును.ఈ అర్జాపత్తి ప్రమాణముచేతను ఆత్మ సుఖస్వరూపమని 


సిద్దమౌతుంది. 

శంక:--అట్లెనచో దుఃఖమెవరి స్వరూపము? 

సమా:--అనాత్మస్వరూపమని చెప్తున్నాము.అనాత్మయొక్క స్వరూపము 
అనృతము (మిథ్య ) జడము,దుఃఖాత్మకమని సర్వలో కప్రసిద్దము.మరియు“అ 
తోజన్యదార్తమ్‌”(బృ.3-4-2);“నాఇల్పేసుఖమస్తి” ధాం.7-23-1);“తదేతజ్జడం మోహాత్మ 
కం అన్త వత్తుచ్చమ్‌”(నృ.ఉ.తా.9-2)ఇత్యాది శ్రుతిప్రసిద్దముగూడ. 

శంక:-సుఖము ఆత్మస్వరూపమైనచో “విషయసుఖము” అని ఎందుకు 
చెప్పబడుచున్నది? 

సమా:--వినుము.పురుషునియొక్క పుణ్యకర్మ ఫలోన్ముఖమైనపుడు ఇష్ట 
వస్తువు ప్తాప్తించును.అప్పుడు అంతఃకరణములో సత్తప్రధానమగు ప్రియ 


ఊరే 
మోద ప్రమోదమనబడు ఏకాగ్రవృత్తులు గల్లి దానియందు ఆత్మానందము 


ప్రతిఫలించును.ప్రతిబింబరూప ఆత్మానందముయొక్క స్ఫూర్తియే విషయసా 
న్నిధ్యమువలన “విషయసుఖము” అని వ్యవహరింపబడుచున్నది. 


పుణ్యతారతమ్యముచే సత్త్వతారతమ్యము, సత్త్వ తారతమ్యముచే ప్రతిబింబ 


176 


అనుబంధ చతుష్టయము అనబడు 


ముయుక్క స్ఫూర్తి తారతమ్యము,దానిచే సుఖతారతమ్యము గలుగును.అం 
దుకే“ఏతస్ర్యైవానందస్యా౭న్యానిభూతాని మాత్తాముపజీవన్తి”(బృ.4-3-32) అవిద్య 
చే విభక్తమైన బ్రహ్మముకంటె పృథగ్లూపముచే పరికల్పితమగు జీవులు 
అవిద్యావశముచే విషయేంద్రియ సంబన్టమువలన ఆత్మానందముయొక్క 
మాత్రమును (అంశమును ) అనుభవించి జీవించుచున్నారు.కావున,పూర్ణానంద 
రసామృతపానముచే మత్తచిత్తులగు బ్రహ్మవిదులు ఈ క్షుద్రమగు ఆభాసరూప 
విషయానందమును ఇచ్చగించరు. 


శంక:--ఆత్మ ఆనందస్వరూపము మరియు పరిపూర్ణమైయున్నందున 
సర్వులకు సర్వదా సర్వత్ర స్వయంగా అప్రయత్నముగానే సుఖానుభూతి 
కలుగవలను గదా? 


సమా:--కాదు.ఎందుకనగా?ఆత్మస్వరూపముయుక్క ఉపలబ్లిీయందు అంత; 
కరణ (వృత్తి) శుద్ది అపిక్షితమై ఉంది.పున్నమినాటి వెన్నెల స్పష్టముగా పరి 
పూర్ణమై వెదజల్లబడుచున్న ప్పటికిని దాని దర్శనమునకు చక్షువుయొక్క సా 
షవము ఎట్లు అపేక్షితమెయునాదో,అటే ఆత్మానందానుభవమునకు 
లా ౧ చా ఓ. ౧ క్ర 
బుద్దిప్రసాదము అపేక్షితమైయున్నది.అందుకే భగవంతుడు శ్రీకృష్ణపరమాత్మ 


66 జః ర 
ఆత్మబుద్ధిప్రసాదజమ్‌ (గీత.18-37) అని చెప్పాడు. 


“ఆద్యన్తవన్త కౌన్తేయ న తేషు రమతే బుధః[(గత.5-22)విషయేంద్రియ సం 
యోగముచే గలుగునవియును,ఆదిఅంతములుగలవియును మరియు దుఃఖ 
హేతువులగు విషయభోగములయందు పండితులు రమించరు.ఇతి భోగవిష 
యక దోషదర్శనమ్‌. 


అద్వైత వేదాన్త భూమిక 


2.భోగ్యవిషయకదోషదర్శనము:--భోగసాధనములగు ఇంద్రియవిషయము 
లు శబ్ద,స్పర్శ,రూప,రస,గంధములు భో గ్యములు.నృత్య,గాన ,స్రక్‌,చందన 
వనిత,గృహ,ఆరామ  క్షేత్ర,విత్త,పుత్తాదులు మొదలగునవన్నియును భోగ్య 
ములేయని తెలియవలెను.వీటియందుగల దోషములను దర్శించుట యేది 
గలదో,అది వైరాగ్యముద్వారా జ్ఞానసాధనమగును. భోగ్యవిషయక దోషదర్శన 
మును సాధకుడు కలిగియుండాలి అని స్వయంగా శ్రికృష్ణపరమాత్మయే 


చెప్పున్నాడు. 


శ్లో ॥ఇన్ఫియార్థేషువైరాగ్యమనహంకారఏవచ । 


జన్మమృత్యుజరావ్యాధిదుఃఖదోషానుధర్శనమ్‌ 1 (గీత.13-8) 

శ్రోత్ర,త్వక్‌,చక్షు,జిహ్వ మరియు ఘ్రాణములనబడు పంచజ్ఞానేంద్రియముల 
యొక్క అర్థములు = శబ్దాదిపంచవిషయములయందు విరక్తి(లౌ కికపారలాకిక 
భోగములందు ఆసక్తిలేకుండుట);దేహాదులందు అహంకార మమకారములు 
లేకుండుట మరియు జన్మము,మృత్యువు,ముసలితనము,వ్యాధులుమరియు 
అధ్యాత్మికాది దుఃఖములయందుగల దోషములను పునఃపునచూచుచుండు 
ట(ఆలోచించుట)వలన శబ్దాదులయందు,జన్మాదులందు వైరాగ్యభావముద 
యించి  జ్ఞానమునకుకారణమగును.[ఐహికపారలాకికశబ్బాదిభోగములందు 
రాగవిరోధినియగు అస్సృహాత్మిక చిత్తవృత్తి“వైరాగ్యము”అనబడును].శబ్బాదివి 
షయములు దుఃఖకారణములు అని భోధిస్తూ,ఒక్కొక్క విషయమునకు 
దృష్టాంత ప్రదర్శనపూర్వకముగా చిత్తమును సంబీధీస్తూ- వైరాగ్యోపదేశము 
చేస్తున్నారు -శ్రీవాల్మీకిమహర్ద్హులవారు-- 


శ్లో॥ఆగత్యశ్రోత్రతాం మూర్థ వ్యర్థోత్భానోపబ్బంహితమ్‌ | 


ధియాశబ్బానుసారిణ్యా మృగవన్మా క్షయం వ్రజ॥ 


178 


అనుబంధ చతుష్టయము అనబడు 


శ్లో॥త్వక్తామాగత్యదుఃఖాయ స్పర్షోన్ముఖతయా ధియా। 
మూర్థమాబద్ధతామేహి గజీలుబ్బ గజేంద్రవత్‌ ॥ 

శ్లో[రసనాభావమాగత్య గర్భేనానదురంధసామ్‌ | 

మా నాశమేహి బడిశపిండీలంపట మత్యవత్‌॥ 

శ్లో॥చాక్షుషీం వృత్తిమాశ్రిత్య ప్రభారూపచయోన్ముఖీమ్‌ | 

మా గచ్చ దగ్గతాం ముగ్గకాంతిలుబ్బపతంగవత్‌ ॥ 

శ్లో ॥ప్రాణమార్గముపాశ్రిత్య శరీరాంబోట కోటరే। 

గంధోన్ముఖతయా బన్గం మా త్వం సంశ్రయ భృంగవత్‌॥ 

శ్లో ॥కురంగాలిపతంగేభమీ నాస్తేకైకశో హతాః। 

సర్వైర్యుక్షైరనర్జెస్తు వ్యాప్తస్యాజ్ఞ కుతఃసుఖమ్‌ ॥(యో.వా.ఉప.ప్ర.52-16నుండి 21) 


ఓ మూర్టచిత్తమా! బహిర్ముఖప్రవృత్తిని వ్యర్ణముగా దృఢపరచుకొని కోత్రేం 


ద్రియముతో తాదాత్మ్యాపత్తిరూప శ్ఞోత్రత్వమునొంది వ్యాధుని(బోయవాని )శ్రావ్య 


మైనగానముచేతగాని ఘంటాధ్వనిచేతగాని మోహముజెంది పట్టుబడిన హరి 
ణము (జింక,లేడి)వలె శబ్బానుసారిణివృత్తిచే (శబ్బవిషయమునకువశమై )నాశ 
మును పొదకుము. 


ఓమూర్టమనసా!స్పర్శసుఖమునుగోరి కేవలదుఃఖముకొజకు స్పర్శేంద్రియ 
ముతో తాదాత్మ్యమునొంది ఆడయేనుగుతో సంబంధముచేయుటకు కామవా 
సనావైవశ్యముచేపరుగెత్తివెళ్ళి గోతిలోపడి,మావటివానిచే బంధింపబడిన మగ 
యేనుగువలె నీవు స్పర్శసుఖమునుగోరి బంధింపబడకుము. 


అద్వైత వేదాన్త భూమిక 


ఓగ్రుడ్డిమనసా!బడిశమునకు (గాలమునకు)/గుచ్చబడిన ఆమిషాభిలాషి(ఎ 
రమాంసాభిలాషి)యగుచేప ప్రాణములను కోల్పోయినపగిది,నివు రసనేంద్రి 
యముతో తాదాత్మ్యమునొంది రసాస్వాదమున తగుల్కొని మృతిజెందకు 
సుమా! 


ఓమూఢమనసా!నీవు చక్షురింద్రియముతో తాదాత్మాపన్నమై రమణీమణు 
ల ఆపాతరూపలావణ్యమునకు ఆకర్షితమై,ప్రకాశము(మంట)యందు ఫలబ్రా 
న్తిచే ప్రవృత్తమై పతనమైన పతంగము(కీటము)వలె భస్మము కాకుము. 


గంధవిషయమును అనుభవించాలి-అను లాలసచేత ఘ్రాణేంద్రియమునాశ్ర 
యించి యేనుగుచే నలిపివేయబడిన(తామరపుష్పములలోనలిగిపోమిన )భ్ర 


మరమువలె,నీవు శరీరరూప కమలబిలమున జిక్కి (శరీరముతోతాదాత్మ్యా 


భిమానమునొంది)బంధింపబడకుము. 
శ్లో ॥రాత్రిర్లమిష్యతిభవిష్యతిసుప్రభాతమ్‌, 
భాస్వానుదేతి హసిష్యతి పబజ్కజశ్రీః। 
ఇత్చం విచిన్మయతే కోశగతే ద్విరేఫే, 
హా!హన్త!హన్త!నలినీం గజ ఉజ్జహార ॥(సుభాషితరత్న భాండాగారము) 
ఒకానొక భ్రమరము(తుమ్మెద)సరోవరములోని ఒక తామరపుష్పములో 


జేరి మకరందమును తృప్తిగా సేవించినది.సాయంకాలానికి ఆకమలము రేకు 
లు ముకుళించుకు పోయాయి.భ్రమరము ఆసరోజమునందే బంధింపబడినది. 
అపుడు కమలకోశములోని తుమ్మెద (ద్విరేఫము) ఈవిధంగా ఆలోచింప సాగె 
ను.ఈరాత్రి గడిచిపోతుంది,తిరిగి సుప్రభాతము=ఉష్ముకాలము వస్తుంది,ఆత 


180 


అనుబంధ చతుష్టయము అనబడు 


ర్వాత సూర్యోదయమాౌతుంది,సుశోభితము,సుగంధితమునగు  పంకజము(క 
మలము)ఆహ్హాదముతో మళ్ళీ వికసిస్తుంది,రేపు మళ్ళీ కడుపునిండా మకరం 
దమును సేవించి నా గూటికి వెళ్ళపోదును--అని ఈప్రకారంగా ఆలోచిస్తూ ఆ 
భృంగము కమలకోశములోనే ఉండిపోముంది,కాని బయటకురాలేక పోముంది. 
కఠినకాష్టమునకైనా రంధ్రమువేయగల తుమ్మెద మకరందముయొక్కమాధు 
ర్యముచే,పుష్పముయొక్క సుగంధముచే మదోన్మత్తయై అత్యంతకోమలమై 
న కమలపురేకులనుగూడ రంధ్రమువేసి బయటకురాలేక పుష్పములోనే 
ఉండిపోయింది.ఇంతలో ఒకయేనుగు సరోవరములో దిగి యథేచ్చగా జలక్రీ 
డలుగావిస్తూ,లోనమధుపముగలపద్మమును పెరికి నలిపివేసెను.దానిచే నా 
మధుకరము మృతినొందెను. కావున, 


ఓమూఢమనసా!మృగము,ఏనుగు,పతంగము,మీనము మరియు భృంగ 
ము__ఒకొ ్కక్కుటిఒక్‌ొ ్కక్కనిషయముచేతనే వినాశమున ందినవి.అలాంటప్పు 
డు పంచవిషయాలలో ఆసక్తమై తగుల్కొన్న నీకు ఎట్లు సుఖము ప్రాప్తము 
కాగలదు?పై సమగ్ర విషయమును సంగ్రహించి ఒక్క శ్లోకములో చెప్పారు 
శ్రిశంకరభగవత్సాదులు. 


ళో ॥శబ్బాదిభిఃపజ్చాభిరేవపణ్చా,పణ్చాత్వమాపుఃస్వగుణైర్ని బద్దాః। 


కురబ్బమాతబ్ఞపతబ్గమీన,భృజ్ఞాహతఃపణ్చాభిరజ్చో తఃకిమ్‌ ॥(వి.చూ.78) 

కురంగము (లేడి,జింక ) శబ్దవిషయమునందు,మాతంగము= ఏనుగు స్పర్శ 
విషయమునందు;పతంగము=కీటము  రూపవిషయమునందు;మీనము =చే 
ప రసవిషయమునందు మరియు భృంగము=తుమ్మెద గంధవిషయమునం 


అద్వైత వేదాన్త భూమిక 


దు--ఒక్కొక్క జంతువు,ఒక్కొక్క విషయమునందాసక్తమై క్రమముగా బంధిం 
పబడినవై మరణమును పొదినవి. అట్లుండగా,ఇక ఐదు విషయములలో 


తగులొ [న్న మనుష్యునిగూర్చి (నశించునని)చెప్పనేల? (కైముతికన్యాయము) 


పైనపేర్కొన్న ఐదు జంతువులు వివేకములేని (తెలివితక్కువ )పాణులు గను 
కఆయా విషయాలయందాసక్తమై పంచత్వమును (మరణమును)పొదినవ 
నుట సహజము(అతిశయోక్తి యమియునులేదు).కాని,వివకముగల మేధా 
వులు,పండితకోవిదులు,అపరిమితబలపరాక్రమములు గల అరివీరభయంకరు 
లునగు దశరధుడు మొదలగువారుగూడ ఒకొ En విషయముచేతనే ఒక్కొ 
క్కరు వినాశమునొందిరి.అట్లగుచో,శబ్దాదిపంచవిషయములందాసక్తమైన అల్ప 
మానవునిగతి,అధోగతిగాక మరేముండును? 


9 1.దశరథ మహారాజు తన చివరి ఘడియలలో(తన యౌవనదశలో 
వివాహము కాకపూర్వము యువరాజుగా ఉన్నపుడు జరిగిన ఒక ఘట 
నను స్మరించుకుని) కౌసల్యాదేవితో ఇట్లు చెప్పసాగెను. 


శ్లో|| అధథాన్గకారే త్వశెషం జలే కుంభస్య పూర్యతః। 


అచక్షుర్విషయే ఘోషం వారణస్యేవ నర్జతః!!(వా.రా.అయోధ్య కాం.63-24) 
ఇంతలో ఉపషకాలపు మందాంధకారమునందు,కంటికి కనబడని ప్రదేశము 
నందు,నీరు నింపుచున్న కుంభముధ్వని,ఘీంకరించుచున్న ఏనుగు ధ్వని 
వల వినిపించెను. 
శ్లో||ద్విపో-యమితి మత్వాయం బాణేనాభిహతో మయా[[(అయోధ్య కాం.64-15) 
అటుపిమ్మట,అది యేనుగు అని తలంచి నేను దానిని బాణముచే కొట్టితిని. 


182 


అనుబంధ చతుష్టయము అనబడు 


[ శబ్బభేదివిద్యలో పటుతరనైపుణ్యముగల దశరథమహారాజునిటియందు 
బుడబుడశబ్దమును విని, ఆశబ్బమువచ్చుచున్న దిశలో సూటిగా బాణమును 
వదిలను] 
శ్లో||తత్ర వాగుషసివ్యక్తా ప్రాదురాసీద్వనౌకసః। 

హాహేతి పతతస్తోయే బాణాభిహతమర్మణః! | (వా.రా-అయోధ్యకాం.63-27) 
పాతకాలసమయమున అక్కడ,బాణము మర్మస్థలమందు గుచ్చుకొ నగా 
నీటిలో పడిపోయిన ఒక వననివాసి"అయ్యో అయ్యో"అని అరచిన అరపు 
స్పష్టముగా వినబడెను. 

ఆ బాణము నేరుగావెళ్ళి కడవను నీటముంచుచున్న శ్రవణబాలునికి 
గుచ్చుకొ నగా నతడు కేకవేస్తూ నేలగూలను.అది మనుష్యశబ్దము అని గుర్తె 
టిగిన దశరథుడు వేగిరముగ శ్రవణుని చెంతకేగెను.చివరిక్షణములలో తడబ 
డుచున్న శ్రవణబాలుడు,ఈజలమును అంధులగు మా తల్లిదండ్రుల కందజే 
యుమని దశరధునితో చెప్పి అసువులు వదిలను.దశరధథుడు ఆజలమును 
చేగొని అంధులు,వృద్దులునగు శ్రవణుని మాతాపితరుల సన్నిధికేగి జలము 


ను స్వీకరించమనికోరెను.ఆవృద్దులు దశరథుని గొంతుధ్వనిని గుర్తించి, ఇది 


మాకుమారుని ధ్వనికాదని శంకించి,మీరెవరని ప్రశ్నించిరి.దశరథుడు వృత్తాం 
తము నెరిగించెను.దానితో కుద్దుడైన వృద్దజనకుడు పుత్రవియోగదుఃఖముచే 
కోకిసూ 

శ్లో||పుత్రవ్యసనజం దుఃఖం యదేతన్మమ సాంప్రతమ్‌!। 

ఏవం త్వం పుత్రశోకేన రాజన్‌! కాలం కరిష్యసి!1(వా.రా.అయోధ్య కాం.64-55) 


రాజా!ఇపుడు నేను పుత్రశోకముతో బాధపడుచున్నట్లే,నివుగూడా పుత్రశో 


అద్వైత వేదాన్త భూమిక 


కముతో బాధడుచు మరణించుదువు గాక!అని శపించి పరమ పదవి 


నొందిరి. 


వారి శాపఫలముగా కాలాంతరమున దశరథుడు వనవాసమేగిన శ్రీరామ 
చంద్రుని వియోగదుఃఖముచే హా రామ!హా రామ! అని విలపిస్తూ స్వర్గస 


rr) 


డాయెను. ఇదిశబ్దవిషయమునకు దృష్టాంతము. 


అ 2.పాండవులు అజ్ఞాతవాసముచేయుకాలములో మారువేషములతో విరా 
టరాజు ఆశ్రయంలోఉండిరి.ఇట్లు పదిమాసములు గడిచిన మీదట,ఒకసారి 
విరాటరాజు బావమరిది కీచకుడు తన సహోదరియగు సుదేష్టాదేవిని దర్శిం 
చి,కాసేపు మాట్లాడే నెపముతో వచ్చెను.అప్పుడు అతని దృష్టి సైరంధ్రి 
(దౌపది )పైపడింది.వెంటనే కామమోహితుడై సైరంధ్రిని ఒంటరిగా కలిసికొను 
అవసరమునకు (సమయమునకు )ప్రతీకించుచుండెను.అతని కుదృష్టిని గమ 
నించిన సైరంధ్రి విరాటమహారాజుకు మరియు సుదేష్టామహారాణికి కీచకుని 
దురభివాయమును విన్న వించెను.కాని,వారు సైరంధ్రియొక్కఆవేదనను పట్టిం 
చుకోలేదు.ఒకరోజు ఈవిషయాన్ని భీమసేనుని కెజిగించెను.అప్పుడు భీము 
డు క్రోధాగ్నిచే మండిపడి,ఒక యుక్తినిపన్ని సైరంధ్రితో యిట్లనియె.“నీవు కీచ 
కున్ని అర్థరాత్రివేళ నృత్యశాలకు విచ్చేయుమని సందేశము ఇవ్వుము”అక్క 


డ నీస్టానములో నేను వెళ్ళి వానిని వధించెదను.సైరంధ్రి భీముని యోజనా 


నుసారము కీచకున్ని రాత్రికి నృత్యశాలకు వచ్చుటకు సంకేతమిడెను.ఆమె 
యొక్క సంకేతముతో ప్రసన్నుడైన కీచకుడు రాత్రిపూట నృత్యశాలకు విచ్చే 
సెను.అతడు రాకపూర్వమే భీముడు సైరంధ్రియొక్క కోకను తనశరీరముపై 
కప్పుకొని ముఖమును దాచుకొని కీచకుని రాకకు ఎదురుచూచుచుండెను. 
కామముచే అంధుడైన కీచకుడు నిజముగా సైరంద్రియే నాకోసము వేచియు 


184 


అనుబంధ చతుష్టయము అనబడు 


న్నదను భ్రమచే భీముని చెంతకు వచ్చి“ఓప్రియతమా!నేను నీకు నాసర్వ 
స్వము సమర్పంచుకున్నాను.లెమ్ము.నాతో క్రిడించము.నాముచ్చట తీర్చు 
ము.”అనెను.వాని మాటలు విన్న భీముడు దిగ్గునలేచి వానితో నిట్లనియె. 
“ఓరీపాపాత్ముడా!సైరంధ్రికాదురా,నీమృత్యువును.చూడరా!పరస్త్రీలను కుదృష్టి 
చేచూచినచో దానిఫలమేమిటో చవిచూడరా!”అనంటూ కీచకునిపైదూకి గుద్దు 
లవర్షము గురిపించెను.వారిద్దరికి ఘోరయుద్దం జరిగిన పిమ్మట,చివరకు వా 
ని మెడలు విరచి మట్టుబెట్టెను.ఇది స్పర్శవిషయమునకు ఉదాహరణము. 
(విరాటపర్వము.13 నుండి 21వ అధ్యాయము వరకు) 
అ౩.శ్రిరామచంద్రునియొక్క బాణముచే కొట్టబడిన మారీచుడు హాసీతా! 

హాలక్ష్మణా!అని కేకలువేస్తూ అసువులు వదిలెను.ఆశబ్దమును విన్న సీత 
మ్మ నావ్తాణనాథునికి యేదో ఘోరవిపత్తు కలిగినదని కలతజెంది,మీఅన్న 
య్య గొప్పఆపదలోనున్నాడు.నీవు వేగిరముగ వెడలుమని లక్ష్మణుని ఆదే 
శించెను.సరే,అని లక్ష్మణుడు గీతగీసి,“అమ్మా!నీవు ఈగీత దాటివెళ్ళకుము” 
అని చెప్పి వెడలిపోయను.సీతమ్మ ఒంటరిగానున్నది.ఇదే నాకు తగిన సమ 
యమని యెంచి కపటభికు(సన్యాసి)వేషమును ధరించి సీతాదేవిని అపహ 
రించుకొనిపోవుటకు లంకాధిపతియగు రావణాసురుడు ప్రకటమయ్యెను.రావ 
ణాసురుడు సీతమ్మవారి అందచందాలుచూసి కామమోహితుడై ఈప్రకారంగా 


దుర్భాషలాడ దొడగెను.ఓసుందరీ! నీవెవరు? ఈవనదేవతవా!లేక లక్ష్మీదేవివా! 


లేక స్వయంగా కామదేవునిప్రియురాలగు రతీదేవివా! ఇంతటి రూపలావణ్య 
ముగల యువతిని ఈప్పథ్విలో నేను యింతవరకుచూడలేదు.అపుడు జాన 
కీదేవి వాడిమాటల తీరునుగమనించి-హేసన్యాసి! నీవెవరు?నీవొక అతిథిగా 
వచ్చతివి.మా ఆతిథ్యమును స్వీకరించి దయచేయండి.నేను మిథిలానగర 


అద్వైత వేదాన్త భూమిక 


జనకమహారాజు పుత్రికను.అయోధ్యాధిపతియగు దశరధమహారాజుయొక్క 
జ్యేష్టపుత్రుడగు శ్రిరామచందుని ధర్మపత్నిని.తండ్రి ఆజ్ఞను పాలించుటకై బ్లా 
తృడగు భరతునికి రాజ్యమునొసగి పదునాల్గుసంవత్సరములు వనవాసము 
కైవచ్చిన పరాక్రమవంతుడు,సత్యపరాయణుడు మావ్తాణనథుడు.వీరుడు,తప 
స్వీ,తేజస్వియగు మామరది లక్ష్మణుడుగూడ మాతోడునీడగా ఉన్నాడు.నాపే 
రు సీత.ఈఫలములు,జలమును స్వీకరించండి. ఇంకాసేపట్లో మాపతిదేవులు 
రాగలరు. అని సీతాదేవి తన పరిచయమిచ్చెను. 
అప్పుడు రావణుడు తన పరిచయమిస్తూ ఇలా అంటున్నాడు. హేసీతే! 

నేను మూడులోకములకు,పదునాల్గుభువనములకు విజేతను.మహా ప్రతాప 
వంతుడను.లంకాధిపతియగు రావణుడను బిరుదాంకితుడను.నాపేరు వింటే 
నేఇందాదిదేవతలు,రాక్షసులు,యక్ష,కిన్న ర,గంధర్వ,కింపురుషాదులు భయభీ 
తులగుదురు.నేను నీయొక్క లావణ్యమయ సౌందర్యమును చూసి నాయొ 
క్కసుందరమైన రాణులనుగూడ మరచి పొముతిని.నేను నిన్నునాభార్యగా 
స్వీకరించెదను.సుందరమైన నా రాణులలో నిన్ను పట్టపురాణిని చెసెదను. 
నావెంటవచ్చుటకు సిద్ధము కమ్ము-అనెను. 

అపుడు ఎట్టి దీషములూలేని శరీరముగల సీతాదేవి రావణుని మాటలు 
విని, కోపించినదై, ఆరాక్షసున్ని నిందించుచు ఇట్లుపలికెను. 


యః £౬ఇ 
శ్ల॥పూర్ణచన్ధాననం రామం రాజవత్సం జితేన్చియమ్‌। 


పృథుకీర్తిం మహాత్మానమహం రామమనువ్రతా॥ 
శ్లో॥|త్వం పునర్జమ్చుకః సింహీం మామిచ్చసి సుదుర్గభామ్‌ | 
నాహం శక్యా త్వయా స్రష్టుమాదిత్యస్య ప్రభాయథా॥ 

ఆః తి, 
శ్లో[పాదపాన్కాళ్చునాన్నూనం బహూన్పశ్యసి మన్దభాక్‌ | 


186 


అనుబంధ చతుష్టయము అనబడు 


రాఘవస్య ప్రియాం భార్యాం యస్వమిచృసి రావణ॥ 
శ్లో॥కుధితస్య హి సింహస్య మృగశత్రోస్తరస్వినః। 
ఆశివిషస్య వదనాద్ధంష్టామాదాతు మిచ్చసి॥ 


శ్లో॥మన్గ్ధరం పర్వతశ్రేష్టం పాణినా హర్తుమిచ్చసి। 


కాలకూటవిషంపీత్వా స్వస్తిమాన్గన్తు మిచ్చసి॥ 


(శ్రీమద్వాల్మీకరామాయణము-అరణ్యకాండము 47-36 నుండి 40) 


రాజుకుమారుడైన రాముడు పూర్ణచంద్రునివంటి ముఖముగలవాడు. 
ఇంద్రియములను జయించినవాడు.గొప్పకీర్తిగళ మహాత్ముడు.అట్టి రాముని 
యందే నేనువ్రతము గలదానను.నక్కవైన నీవు అశక్యలభ్యయైన ఆడసింహ 
మైన నన్ను కోరుచున్నావు.సూర్యుని కాంతినివలె నీవు నన్ను స్పృశింప జాలవు. 


రావణా! రాముని ప్రియురాలైన భార్యను క్రో రుచున్న మందమైన ఆయు 
ర్థాయాదులుగల నీవునిజముగా అనేకములైన బంగారువృక్షములను చూచు 


యున్నా వు.(మరణమాసన మెనవారికి బంగారువృక్షములు కనబడునని ప్రసిద్ది.) 
2 ఎమి ఎ అణద్ది 


మృగాలకు శత్రువు,చాలాబలముగలది అయిన ఆకలిగొన్న సింహముకో 
రను మరియు మహాసర్పముకోరను లాగవలెనని కోరుచున్నావు. నీవు, 
పర్వతములలో శ్రేష్టమైన మన్దరపర్వతమును హస్తముతో గ్రహించవలెనని 


కోరుచున్నావు.కాలకూటవిషము డ్రాగి సుఖముగా నుండవలెనని కోరుచున్నావు. 


అప్పుడు మహాప్రతాపవంతుడైన దశగ్రీవుడు కామముచే ఒళ్ళు తెలియక 
తననిజస్వరూపముతో పద్మములవంటి నేత్రములుగల సీతను ఎడమచేతితో 
కేశపాశమునందు,కుడిచేతితో తొడలక్రింద పట్టుకొని లేవదీసి,విమానము 
నందు లంకానగరమునకు గొనిపోు అశోకవాటికలో నుంచెను. ఈప్రకారంగా 
సీతాదేవియొక్క రూపలావణ్యమునకు ముగ్నడై అంత్యమున శ్రీరామచం 


అద్వైత వేదాన్త భూమిక 


ద్రునిచ“పరదారాపహరణమునకు ఫలముగా”హతుడయ్యెను.ఇది రూపవిష 
యమునకు నిదర్శనముగా తెలియవలెను. 


అ 4.దేవతలకు రాక్షసులకు మధ్యజరుగు అనేక యుద్దములలో 
అంగీరసపుత్తుడు బృహస్పతి దేవతల పక్షమున మరియు శుక్రాచార్యుడు 


దానవుల పక్షమున పురోహితులుగా యుండిరి. యుద్దములో దేవతలచే 


ఎంతమంది రాక్షసులు మరణించినప్పటికి శుక్షాచార్యుడు తన సంజీవని వి 
ద్యచే మళ్ళీ పునరుజ్జీవులను చేసేవాడు.కాని,రాక్షసులచే చంపబడిన దేవత 
లను బృహస్పతి తిరిగి బ్రతుకించలేకపోయెను.ఎందుకనగా ఆయనకు సంజీ 
వని విద్య తెలియదు.అప్పుడు ఖిన్నులైన దేవతలు బృహస్పతిజ్యేష్ణపు 
త్రుడగు కచునిచెంతకు వచ్చి“నీవు శుకాాచార్యుని ఆరాధించి,పరిచర్యలుచేసి 
ప్రసన్నునిచేసికొనుము.అట్లే అతని కుమార్తెయగు దేవయానినిగూడ ప్రసన్న 
ముజేసి,శుక్షాచార్యునివద్దఉన్న సంజీవని విద్యను ప్రాప్తముజేసకొని రమ్ము.” 
అని నివేదనము తెలిపిరి.సరే,అని కచుడు వృషపర్వుని నగరములో నున్న 
శుక్షాచార్యుని వద్దకెళ్ళి శిష్యవృత్తిని స్వీకరించోనేను మిమ్ములను గరువుగా 
స్వీకరిస్తున్నాను.వేయి సంవత్సరములు బ్రహ్మచర్యదీక్షలో ఉండి మీపరిచర్య 
లు చేయగలను,మీరు అనుమతించి నన్ను మీశిష్యునిగా స్వీకరించం 
డి”--అనిప్పార్ధంచెను .బ్రాహ్మణుడైనశుక్షాచార్యుడు బ్రాహ్మణకుమారుడైన కచుని 
శిష్యునిగా స్వీకరించెను.నవయువకుడగు కచుడు పరిచర్యలచే గురుదేవు 
డగు శుక్షాచార్యున్ని సంతృప్తిపరుస్తూ,తన నృత్యగానములచే,విభిన్న ప్రకార 
ములగు మధురభాషణములచే గురుపుత్రియగు దేవయానినిగూడ ప్రస 
న్నము చేసికొనెను.ఇట్లు ఐదువందల సంవత్సరములు గడచినపిమ్మట 
బృహస్పతిపుతృడగు యీ కచుడు శుక్షాచార్యునిచెంత సంజీవనివిద్యను 


188 


అనుబంధ చతుష్టయము అనబడు 


పొదు ఉద్దేశ్యముతో వచ్చియన్నాడని దానవులకు తెలిసిపోయింది. 


కచునిపై కుపితులైన దానవులు గోవులను మేపుటకు అడవికివెళ్ళిన 
కచున్నివధించి,అతని శరీరమును ముక్కలుముక్కలుచేసి నక్కలకు కుక్క 
లకు వేసిరి.కాని,దేవయానియొక్క ఆగ్రహముమేరకు శుక్షాచార్యుడు కచున్ని 
తనసంజీవని విద్యచే పునర్జీవితుణ్ణి చేసాడు.మరికొన్ని దినములకు కచుడు 
దేవయానికోసము పూలుతీసికు రావడానికి వనములోకి వెళ్ళాను.సమయ 
ము కాచుకొనియున్న దానవులు కచున్ని మళ్ళీచంపి అతని శరీరమును 
చూర్ణముచేసిసముద్రములోకలిపిరి.ఈసారిగూడ శుక్తాచార్యుడు కచున్ని సజీ 
వున్ని చేసాడు.అట్లే మూడవసారి దానవులు ఒకకపట యుక్తినిపన్ని కచు 
న్ని చంపి అతని శరీరమును భస్మముచేసి,ఆభస్మమును మదిరలో కలిపి 
శుక్షాచార్యునికి త్రాగించిరి.అపుడు దేవయాని తండ్రితో అంటుంది-పితాశ్రి! క 
చుడు పూలకోసమువెళ్ళి తిరిగిరాలేదు.నాకేదో భయంగాఉంది.మరేదైనా కుట్ర 
జేసి దానవులు కచున్నిచంపేసారోయేమో.నా మనస్సు కలవరపెడుతోంది. 
అతడు లేనిదే నేను జీవించలేను నాన్నగారూ!నేను నిజంగా ఒట్టేసి చెపుతు 
న్నాను-అని రోదించసాగెను.అపుడు శుక్షాచార్యుడంటాడు.అమ్మా పుత్రీ!నేనే 
మిచేయను.అసురులుమళ్ళీమళ్ళీ కచున్ని చంపుతున్నారు.ఎన్నిసార్లు అత 
న్ని బ్రతికించను.కాని,దేవయాని పట్టువదలక కచున్ని పునర్థీవితున్ని చేయ 
మని పదేపదే ప్రార్థిస్తూ ఏడవసాగింది.అపుడు దేవయానియొక్క ఆవేదనను 
అర్థంచేసుకున్న శుక్షాచార్యుడు మళ్ళీ తన సంజీవని విద్యను ప్రయోగించి, 
కచున్ని పిలిచాడు.అపుడు కచుడు శుక్షాచార్యుని ఉదరమునుండి భయభీ 
తుడై గురుదేవా!నేను మీఉదరమునందే ఉన్నాను,అని నెమ్మదిగా తన 


వృత్తాంతమునంతయు వివరించెను.శుక్షాచార్యుడంటాడు కుమారా!నీవు సిద్దు 


అద్వైత వేదాన్త భూమిక 


డవు.నీసేవలచే దేవయాని యెంతో ప్రసన్నమైనది. నీవు ఇంద్రుడవైతే కాదు 
ఒకభబ్రాహ్మణుడవు.అందువల్ల,ఇదిగో నాసంజీవని విద్యను నీకిస్తున్నాను.నా 
ఉదరమును చీల్చుకొని బయటకురమ్ము.మరియు సుయోగ్య పుత్రునివలె 
నన్ను జీవితున్ని జేయుము.అపుడు కచుడు గురుదేవుని వచనానుసార 
ము ప్పొనుచిల్చుకొని బయటకువచ్చి శుకాచార్యుని మళ్ళీ పునర్జీవితుణ్ణి 
చేసి,గురువునకు సాష్టాంగప్రణమిల్లి- 


శ్లో[బుతస్యదాతారమనుత్తమస్య, నిధింనిధీనాంచతురన్వయానామ్‌। 
యేనాద్రియన్తేగురుమర్చనీయంపాపాన్సోకాంస్తేవ్రజన్య్య ప్రతిష్టాన్‌ ॥(మ.భా.ఆదిప.71-51) 


ఎవరైతే పూజ్యులైన గురువులనుండి శ్రేష్టమగు విద్యను పొది,ఉత్కృష్ట 
మైన సత్యోపదేశము చేయునటువంటి,నిధులకు నిధియైనటువంటి మరియు 
చతుర్వేదములలోని జ్ఞానమును ప్రసాదించు పరమ ఆదరణీయమైన శ్రీగురు 
వును ఆదరించరో,వారు ఈలోకములో అప్రతిష్టనొంది,అంత్యమున పాపయుక్త 
మైన నీచలోకములను పొదుదురు.(నరక గాములగుదురు)-అనిపలికెను. 


రసనేంద్రియముతో తాదాత్మ్యమై మదిర(కల్లు,సారాయి ఇత్యాది మాదక 


పదార్థముల )నుత్తాగు వ్యసనమునకులోనై శుక్షాచార్యుడు మోసపోయాడు. 
బుద్ధిభ్రష్టమై,మదిరపానముచే ఉన్నత్తుడై సుందరమైన కచున్నిగూడ త్రాగేసా 
డు.ఇదంతయు గమనించిన ప్రభావశాలియగు శుక్షాచార్యుడు క్రోధోద్యుక్తుడై, 
సురాపానమువల్ల గల్గు అనర్థమును గుర్తిం చి,బ్రాహ్మణులహితమునుగోరి 
స్వయముగా ఇట్లు ఆదేశించెను. 


శ్లో [యోబ్లాహ్మణో ఒద్యప్రభృతీహకశ్చిన్మోహాత్సురాంపాస్యతిమన్టబుద్దిః। 


అపేతధర్మోబ్రహ్మహాచైవసస్యాదస్మిన్లోకేగర్హితఃస్యాత్పరేచ ॥(మ.భా.ఆదిపర్వము71-54) 


190 


అనుబంధ చతుష్టయము అనబడు 


ఈరోజునుండి ఏభబ్రాహ్మణుడైతే మోహవశమున మదిరను(సురాపానమును) 

సేవించునో ఆమందబుద్ధిగల బ్రాహ్మణుడు ధర్మభ్రష్టుడగును.మరియు బ్రహ్మ 
హత్యాదోషమునకు పాత్రుడగును.ఇహపరలోకములందు నిందనీయుడగును. 
ఇది రసవిషయమునకు తార్కాణముగా యిటుగవలను. 


అ5.వాండవులు అరణ్యవాసముచేస్తున్న సమయంలో 
శ్లో[తతః పూర్వోత్తరో వాయుః పవమానో యదృచ్చయా । 
సహస్రపత్రమర్కాభం దివ్యం పద్మముదావహత్‌ ॥(మ.భాఅరణ్య.146-6) 


ఒకానొకదినమున ఈశాన్యదిశనుండి యథేచ్చగా వీచుచున్న వాయువుచే 
సూర్యకాంతితో సమానమైన సహస్రదళకమల మొకటి(గాలిలో యెగురుతూ) 
తీసికురాబడినది.అదియెంతో సుగంధయుక్తమై,సుందరమై, మనోహరమైయుం 
డెను.దానిని ధ్రౌపది తీసికొని,భీమునితో నిట్లనియె. ఈపద్మము చాలాసుగంధ 
మును వెదజల్లునదై,సుందరముగా నున్నది. 


శ్ఞో[యదితేఒహం ప్రియా పార్ట! బహూనీమాన్యుపాహర। 


తాన్యహం నేతుమిచ్చామి కామ్యకం పునరాశ్రమమ్‌ ॥(మ.భా.అరణ్య 146-11) 


హేపృథానందన! (భీమసేనా! ) ఒకవేళ నీవు నన్ను చాలగా ప్రేమించుచున్న 
చో,ఇటువంటి సువాసనలు వెదజల్లు అనేక కమలములు తీసికొనివచ్చి నా 
కివ్వుము.నేను వాటినన్నిటిని మన ఆశ్రమమగు కామ్యక వనమునకు తీసి 
కెళ్ళుటకు ఇచ్చగించుచుంటిని. 


నాపదియొక్క అనురోధానుసారము(అభ్యర్షనానుసారము)భీముడు సుగం 
ధిపద్మముల అన్వేషణలో బయలుదేరెను.చాలాదూరము పయనించిన పిద 


అద్వైత వేదాన్త భూమిక 


ప ఒక కదళీ(అరటి)వనమునందు ఒకానొక శిలపై పరుండియుండిన వానర 
మును భీముడు గాంచెను.పింగళవర్ణముగల నేత్రములు,నిర్భయ విశాల 
శరీరము, మహాబలియునగు వీరవానరశ్రేషమును సమీపించి,మహాపరాక్రమ 
బలశాలియగు భీమసేనుడు-“నీవు త్రోవ నుండి తొలగుము”-అని సింహ 
నాదము జేసెను. 


అపుడు ఆకపిశ్రేష్టుడు నెమ్మదిగా కించిన్మాత్రము కళ్ళుతెబిచి అవ 
జ్ఞ(అవహేళన)చేయుచున్న భీమునిగాంచి,ముసిముసి నవ్వులతో గద్గదకంఠ 
ముతో ఇట్టనెను.నేను రోగపీడితుడనై సుఖముగా నిదురించుచుంటిని.నీవు 
నన్నెందులకు లేపితివి?నీవు బుద్దిమంతుడిలా ఉన్నావు.జంతువులయం 
దు,తిర్యగ్యోనులందు దయగల్లియుండవలెనని నీకు తెలియదా?నీకు ధర్మ 
సూక్ష్మములు తెలియనట్లున్న వే! మహాత్ముల (సత్పురుషుల )సేవచేయలేదు 


కాబ్‌లు.నిజముగా నీవు మందబుద్దిగల మూర్టడవు.అందుకే ఈవనములో 


జంతువులను దుఃఖ పెట్టుచు,(వనములో )తిరుగుచుంటివి.అయినా,నీవెవర 
వు?మానవమాత్రులు సంచరింపరాని ఈఘోరవనములోనికి వచ్చితివి.నీవు 
ఇచ్చటనుండి ఈపర్వతపరిసరాలను దాటుటకు వీలులేదు.ఇది స్వర్గమార్గ 
మున్నది.నేను నీయందు దయదలచి ప్రేమపూర్వకముగా అనునయించి చె 
ప్పుచుంటిని.శాంతచిత్తుడవై తిరిగివెళ్ళుము.ఒకవేళ నామాటలయందు నీకు 
గౌరవముండిన,ఇదిగో-ఈఫలములు,కందమూలములు ఆరగించి నీ నిజస్టా 
నమునకు వెడలిపొమ్ము. 


బుద్దిమంతుడగు కపిరాజాయొక్క వచనములను విని శతృనాశకుడు, 
మహావీరుడును అగు భీమసేనుడు గంభీరమగు వాణిచే నిట్టుపలికను.ఓ 
యీ!వృద్దవానరమా!నేనెవరినో నీకుతెలియదా?నేను చంద్రవంశమునకు చెం 


192 


అనుబంధ చతుష్టయము అనబడు 


దిన కౌరవకులములో వాయుదేవుని వరమున కుంతీదేవిగర్భమున జన్మిం 
చినవాడను,పాండురాజు పుత్తుడను,భీమసేనుడను నామధేయము గలవాడ 
ను.భీముని మాటలువిన్న వాయుపుత్రుడగు హనుమంతుడు నవ్వుకొని, 
ద్వితీయవాయుపుత్రుడగు భీమసేనునితో యిట్లు చెప్పదొడగెను. నిన్ను నీ 
ఇచ్చానుసారము ఈమార్గముగుండా వెళ్ళనివ్వను.వెనక్కితిరిగివెళ్ళిపో లేని 
చో నీవు వాణసంకటములో చిక్కుకొనెదవు. 


భీముడంటున్నాడు: హే వృద్ధవానరమా!నీబెదిరింపులకు నేను భయపడు 
వాడను కాదు.వ్తాణసంకటమే రానిమ్ము-ఏమైనాకానిమ్ము. నేను వెనుదిరిగే 
ప్రసక్తియేలేదు.నీ తుచ్చలాంగూలమును(తోకను)దారికి అడ్డుగాచాచి,నన్ను 
నిరోధింతువా!తొలగుము.దారినుండి తప్పుకో! లేనిచో నీవు నా గదాప్రహార 


ముచే ప్రాణములు కోల్పోయెదవు. 


హనుమంతుడంటున్నాడు:--అటులనా!నేను రోగముచే నత్యంతపీడితుడ 


ను.నా పుచ్చమును(తోకను)లేపుటకు శక్తిహినుడను.ఒకవేళ నీవు అవ 


శ్యముగా వెళ్ళదలచినచో,నన్ను లంఘించి (దాటి )వెళ్ళిపొమ్ము. 
భీముడంటున్నాడు:-- 
శ్లో॥నిర్గుణ: పరమాత్మేతి దేహం తే వ్యాష్యతిషృతి। 
తమహం జ్ఞానవిజ్ఞేయం నావమన్యే న లంఘయే ॥(మ.భా.అరణ్య 147-8) 


నిర్గుణపరబ్రహ్మజ్ఞానముచే తెలియబడుటకు యోగ్యమైన పరమేశ్వరు 
డు నీదేహమున వసించియున్నాడు.అతనిని అనాదరించలేను.కావున, 
నిన్ను దాటివెళ్ళలేను.వేదవిద్యుడగు పరమేశ్వరుడు సకల ప్రాణులలో వ్యాపిం 
చియున్నాడని తెలుసుకోకుండా ఉండిఉంటే,నాల్న్గువందల క్రోసుల దూరమున 


అద్వైత వేదాన్త భూమిక 


సముద్రపు  ఆవలితీరమునగల లంకానగరమునకు వాయుపుత్రుడు 
ఆంజనేయుడు ఒక్కసారి కుప్పించి యిగసి గంతువేసి చేరుకున్నచందమున, 
ఈపర్వతములనన్నింటిని లంఘించి వెళ్ళేవాడిని. 


శ్లో[స మే భ్రాతా మహావీర్య స్తుల్యోఒహం తస్య తేజసా 1(మ.భా.అరణ్య.147-13) 


మహాతేజస్వి వానరశ్రేష్టుడగు హనుమంతుడు మాజ్యేష్టబ్రాత (అన్నయ్య). 
అతనితో సమానమగు తేజస్సు,పరాక్రమము మరియు బలము గలవాడను. 
అందువల్లు,నీవు నాఆజ్ఞను పాటించి మార్గమునుండితప్పుకో!లేదా,నిన్నిప్పు 
డే యమపురికి పంపగలను. 


హనుమంతుడంటున్నాడు:-ఓహోనీవు ఆంజనేయుణ్ణి ఎజుగుదువా? 
అతడు నీసహోదరుడా?నీవు అతనితో సమానమైన బలపరాక్రమములు గల 
వాడవా?అనిపల్కి,భీమునిలోని బలపరాక్రమములకు సంబంధించిన అభిమా 
నమును గమనించి తనలోతాను నవ్వుకొని యిట్లనియె. 


శ్లో॥ప్రసీద నాస్తిమే శక్తి రుత్ణాతుం జరయానఘ । 


మమానుకమ్పయాత్వేతత్పుచ్చముత్సార్యగమ్యతామ్‌ I(మ.భా.అర. 147-16) 


ఓపాపరహితుడా!నీవు ప్రసన్నుడవై,రోగకారణమున లేవలేని అసమర్గు 
డనగు నాపుచ్చమును దయచేత ప్రక్కకు తొలగించి వెళ్ళిపొమ్ము.అపుడు 
భీముడు నవ్వుకొని తిరస్కారపూర్వకముగా,హ!యీ తుచ్చ పుచ్చమెంతటి 
ది--అని అభిమానసహితముగా ఆంజనేయుని తోకను ఎడమచేయితో లేవనె 
త్తుటకు ప్రయత్నించెను.కాని,పుచ్చమును కించిన్మాత్రముగూడ కదుపలేకపో 
యెను.ఇంద్రధనుస్సు సమానమగు హనుమంతుని ఉన్నతమగు పుచ్చము 
ను రెండుచేతులతో లేపుటకు ప్రయత్నించెను.వెంట్రుకంతగూడ కదల్బలేకపో 


194 


అనుబంధ చతుష్టయము అనబడు 


యాడు.తనయొక్క సంపూర్ణబలమును ప్రయోగించాడు.కంథడ్లను,కనుబమ్మ 
లను,నోటిని వెడల్పుగాజేసి మరీ ప్రయత్నముజేసెను.శరీరమంతా చెమటలు 
పిసి స్నానము చేసినట్లాయెను.కాని,తోకనులేపుటలో విఫలుడై,సిగ్గుతో తల 
వంచుకొని, హనుమంతుని చెంతన నిలబడి 

శ్లో ॥ప్రణిపత్య చ కౌన్తేయః ప్రాశ్థాలిర్వాక్యమబ్రవీత్‌ | 

ప్రసీద కపిశార్జూల దురుక్తం క్షమ్యతాం మమ ॥(మ.భా.అరణ్య.147-21) 


కుంతీపుత్రుడగు భీమసేనుడు చేతులుజోడించి,హనుమంతునికి ప్రణమిల్లి 
అంటున్నాడు.ఓ కపిశార్జూల! అజ్ఞానముచే పొరపాటున మిమ్ములను అనరాని 


మాటలచే దుర్భాషలాడితిని.మీరు ప్రసన్నులై నన్ను క్షమించండి. మీరుసిద్ద 


పురుషులా?దేవతలా?లేక గంధర్వులా?వానరరూపంలో ఉన్న మీరెవరు? ద 
యచేసి మీనిజరూపమును దర్శింపజేసి నన్ను ధన్యుని జేయుము. 


హనుమంతుడంటున్నాడు: హేశతృనాశన!పాండునందన!నన్ను తెలిసికొన 
గోరుచుంటివా?చెబుతానువిను. 


శ్లో[అహం కేసరిణః క్షేత్ర వాయునా జగదాయుషా। 
జాతః కమలపత్లాక్ష హనూమాన్నామవానరః॥ (మ.భా.అరణ్య. 147-24) 


హే కమలనయన! నేను కేసరి అనబడు వానరస్రేగర్భమున జగత్తునకు 
ప్రాణరూపమగు వాయుదేవునివలన _ జన్మించినవాడను.హనుమంతుడు 
అను పేరుగల వానరుడను.ఓకురునందన! ఈమార్గము దేవతలు మాత్రమే 
పోవుటకు యోగ్యమైనది. మనుష్యమాత్రులకు అగమ్యము.నీమార్గమును 
నిరోధించినందులకు బాధింపబడకుము.నీవు ఏ కమలపుష్పముల కొజకు 


అద్వైత వేదాన్త భూమిక 


వచ్చితివో,అదుగో,ఆ సరస్సు చేరువలోనే ఉన్నది.అని ఇట్లు ఆంజనేయుడు 


తలుపగా--- 


ప్రసన్నుడైన భీమసేనుడు జ్యేష్టభ్రాతయగు హనుమంతునికి ప్రణమిల్లి, 
స్నేహపూరితవచనములతో నిట్లనియె--జగత్తులో నాతో సమానమగు ధన్య 
పురుషుడు మరొకడులేడు. మీయొక్క దర్శనభాగ్యముచే నేను ధన్యుడనైతిని. 


నాకు దర్శన ననూ పునితు సెతిరి.నాకంత తృబలభించెను. 
మీరు కు గి మిచ్చి (౧ ని న్ని జేసి తో ప్తె భి 

ఈప్రకారముగా సుగంధయుక్త కమలపుష్పములయందు మోజుపడిన 
ద్రౌపదియొక్క ప్రితికొజికు కపిపుంగవునిచే భీమసేనుడు భంగపడెను. భీము 
ని గర్వభంగమునకు కారణము గంధవిషయము. 


ఇట్లు, శబ్దవిషయముచే దశరథమహారాజు,స్పర్శవిషయముచే కీచకుడు, 
రూపవిషయముచే రావణాసురుడు,రసవిషయముచే శుక్రాచార్యుడుమరియు 


గంధవిషయముచే భీమసేనుడు అనర్హమును పొదిరి.అంతటి గొప్పబలపరా 


క్రమవంతులు,శాస్తజ్ఞానసంపన్నులై యుండిగూడ ఒక్కొక్క విషయముచేతనే 
వినాశమునొందినచో,అల్పజ్ఞులు,అల్పశక్తిమంతులై పంచవియములలో ఆసక్తు 
ఆ తగులొ గన్నసామాన్య మానవులు అధఃపతనము కాగలరని వేరుగా చెప్ప 


వలెనా?అందువలన, 
శ్లో॥హే చిత్త వాసనాజాలం బంధాయ భవతో౭హితమ్‌। 
జః ఫేనస్తతః కుక్రిమిణాయథా ॥(యో.వా.ఉపశమప్రకరణము. 52-22) 


ఓచిత్తమా!కుద్రమగు పట్టుపురుగు స్వాభావికముగా తననోటినుండి వెలు 
వడు ఫేనరూప జిగటపదారము (పట్టుదారము )చే కోశమును(గూడును)ని 
ర్మించుకొని,దానిలో స్వయముగా తానే బంధింపబడినట్టు,నివు నీయొక్క 


196 


అనుబంధ చతుష్టయము అనబడు 


కువితర్కముచ శబ్బాదివిషయక వాసనాజాలమును నిర్మించుకొ ని జననమర 
ణరూప సంసారబంధమును పొదుచున్నావు. 


శ్లో॥విషం విషయవైషమ్యం న విషం విషముచ్యతే। 


జన్మాన్తరఘ్నా విషయా ఏకదేహహరం  విషమ్‌॥(మహాపనిషత్‌ 3-54)(యో. 
వా.వైరాగ్యప్రకరణము.29-13) 

కాలకూటవిషము మొదలగు ప్రసిద్ధవిషము నిజముగా విషముకాదు. 
కుటిలమగు శబ్బాదివిషయములే విషమనబడును.ఎందుకనగా, 


విషము ఒకేదేహమును అనగా ఏదేహముతో సంబంధపడునో, ఆదేహ 
మును మాత్రమే నాశనముజేయును.కాని,విషయమైతే అనేకజన్మలయందు 
దేహమును (దేహవిశిష్టజీవున్ని ) మృత్యుముఖములో పడదోస్తుంది. 


ప్రశ్న:--సరే,ఇంతదనుక అజ్ఞపురుషులకు శబ్బాదివిషయములు అనర్ద కారక 
ములు--అనిచెప్తూ వచ్చారు.కాని,తత్త్వజ్ఞపురుషులుగూడ విషయోపభోగము 
ల ననుభవిస్తున్నట్లు కనబడుచున్న దిగదా. అలాంటప్పుడు జ్ఞానులలో గల 


విశేషమేమిటి? 


సమా:_సుఖము,దుఃఖము,బంధువులు,మిత్తులు,పుత్తులు, కళత్రము (భా 
ర్య),ధనకనకవస్తువాహనాదులు_అన్నియును బంధహే తువులే.అయినను, 


జ్ఞానిపురుషుడు వాటికి వశుడుకాడు.వాటితో తాదాత్మ్యాభిమానము పెట్టు 


కొని తగులొ గనడు.అందువల్ల, అవి జ్ఞానికి బంధ హేతువులుకావు.కావున, 

సకలదుఃఖములకు (అనర్హములకు )మూలము అజ్ఞానము.దానికి ఉచ్చేదక 

ము(నాశకము)జ్ఞానమొక్కటే.ఆ బ్రహ్మాత్మై కత్వవిజ్ఞానమును సంపాదించుకొ 
ఇ ఇ 


నుటయే పరమపురుషార్ధము.ఆ జ్ఞానమునకు ముఖ్యసాధనము వైరాగ్యము. 


అద్వైత వేదాన్త భూమిక 


శ్లో॥వైరాగ్యం పుష్కలం న స్యాన్నిష్పలం బ్రహ్మదర్శనమ్‌ । 


తస్మాద్రక్షేత విరతిం బుధో యత్నేన సర్వదా ॥(శ్వేతాశ్వతర ఉప.భాష్యములో 6-21) 


ఒకవేళ పూర్ణవైరాగ్యములేనిచో బ్రహ్మజ్ఞానము నిష్టలమగును.మోక్ష హేతు 


వుగాజాలదు.కావున, _ బుద్దిమంతుడగు(వివేకియగు ) పురుషుడు ప్రయత్న 
పూర్వకంగా వైరాగ్యమును రక్షించుకొనుచుండవలెను.అందుకే దేహము,పుత్ర, 


మిత్ర,కళత్ర,ధనకనకవస్తువాహనాదులపట్ల పూర్ణ వైరాగ్యము గల్లియుండవలెను. 
శ్రిరామఉవాచ:- నానన్ఫాయ మమోద్యానం న సుఖాయ మమ స్రియః। 
న హరాయ మమార్దాశా శామ్యామి మనసాసహ ॥(యో.వా.వైరాగ్యప్ర.29-6) 


ఉద్యానదర్శనము,విహారము నాకు ప్రసన్నతను కలిగించుటలేదు స్త్రీల 
యొక్క దర్శన సంభాషణములచే,ధనముచే నాకు సుఖముగాని,హర్షము 
గాని కలుగుటలేదు. మనస్సుతో సహితముగా ఉపశాంతిని పొదుటకు(నాకు) 


ప్రబలమైన ఇచ్చ కలుగుచున్నది. 
శ్లో|త్వజ్ఞాంసరుధిరస్నాయు మేదోమజ్ఞాస్థి స 


పూర్ణం మూత్రపురీషాభ్యాం స్టూలంనింద్యమిదం వపుః!!(వి.చూ.89) 


చర్మము,మాంసము,రక్తము,నరములు,మెదడు,క్షవ్వు, ఎముకలు వీటితో 
కూడుకొన్నదియు, మలమూత్రములచే నిండినదియునగు ఈస్తూలశరీరము 
అత్యంత అసహ్యమైనది. 


శ్లో||అమేధ్యపూర్ణే కమిజాలసంకులే 


స్వభావ దుర్గన్భమశౌచమధృవే! 


198 


అనుబంధ చతుష్టయము అనబడు 


కలేవరే ముత్రపురీషభాజనే 
రమన్తి మూఢా విరమన్తి పణ్ణితాః॥। 
అర్థంస్పష్టము.స్టూలశరీరమునందీప్రకారము దోషానుసంధానముచే విరక్తు 
డు గావలయును. 
శ్లో॥దేహే౭స్థి మాంసం రుధిరేఒభిమతిం త్యజ త్వం, 
జాయాసుతాదిషు సదామమతాం విముణ్ళా। 
పశ్యా నిశం జగదిదం క్షణభంగ నిష్టం, 
వైరాగ్యరాగరసికో భవభక్తినిష్ణః॥ 
శ్లో॥ధర్మం భజస్వ సతతం త్యజలోకధర్మా 


న్సేవస్వ సాధుపురుషా శ్ఞాహి కామతృష్టామ్‌। 


అన్వస్వ దోషగుణ చిననమాశు ముకా 
గ వ సం 


సేవా కథారస మహో నితరాం పిబత్వమ్‌॥ 
(శ్రిమద్భాగవతమాహాత్మ్యము.4.అధ్యా. 79&80) 


ఈశరీరము--ఎముకలు,మాంసము,చర్మము మొదలగు వాటితో నిండిన 
ది.రక్తమాంసములతో కూడిన నింద్యమైన దేహమునందు*నేను,నాదొయను 
అభిమానమును విడిచిపెట్టము.జాయాసుతాదులందు (భార్యాబిడ్డలయందు) 
'నావారు'అను మమకారమును ఎల్లప్పుటికిని వదలిపెట్టము. ఈదృశ్యమాన 
దేహాదిక ప్రపంచము క్షణికము.దృష్టనష్ట స్వభావము గలదియని,దానిలోని 
దోషమును ఎల్లప్పుడు భావనజేయుచుండుము.వైరాగ్యము నందాసక్తిగల్లి 


అద్వైత వేదాన్త భూమిక 


నిశ్చలమైన భగవద్భక్తిని ఆశ్రయింపుము.ఈదేహాదిక సమస్తలోకములను 
ధరించు (అధిష్టాన ) పరబ్రహ్మమును హృదయమున ధరించుము.దేహేంద్రియ 
మనోబుద్దులయొక్క,వర్గాశ్రమములయొక్క,చివరకు జీవేశ్వరాదులయొక్క స 
కలధర్మములను వదిలిపెట్టుము.ప్తాపంచిక సమస్తకామములను (కోరికలను) 
త్యజించి,కేవలము మోక్షకామనగలవాడవై సత్పురుషుల నాశ్రయించుము. 
సాధువులను సేవింపుము.అనాత్మగుణదోషములను మరచి,భగవంతుని స్వ 
ప్రకాశత్వ,అసంగత్వాది గుణగణమును నిత్యనిరంతర ఆదరపూర్వకముగా 
చింతించు. (కం = బ్రహ్మము;కే= బ్రహ్మమునందు; ష్టా=స్థియతే ) “బ్రహ్మణి స్టీయతే 
అనేన ఇతి=కథా”అను వ్యుతృ్పత్యను సారము“దేనిచే బ్రహ్మానుభూతిని బడసి 
బ్రహ్మమునందు స్థిరమై యుండగలమో అది కథా.”కావున,భగవంతుని 
కథామృత(బ్రహామృత)రస మును ఎల్లప్పుడూ ఆస్వాదించుచుండుము. 


ఇప్పుడు“సర్వవేదాన్తసిద్దాన్లసారసంగ్రహము”లో శ్రీపూజ్యపాదులు ఆద్య 
గురుశంకరాచార్యులవారు ప్రదర్శింపజేసిన“దోషదర్శనప్రకారము”ను దృఢవైరా 
గ్యషాదుర్భావము కొజకు వర్ణింపబడుచున్నది. (శ్లోకము23 నండి 94 వరకు) 


శ్లో ॥ఐహికాముష్మి కార్డేషుహ్యనిత్యత్వేననిశ్చయాత్‌ | 


వెస ఏహ్యంతుచృబుద్ధాయత్తద్వైరాగ్యమితీర్యతే 123. 


నిత్యానిత్యవస్తువివేకమువలన ఇహపరలోకములందలి భార్యాపుత్తాదిప 
దార్మములన్నియు అసత్యములని గ్రహించి,వానియందు తుచ్చబుద్దిగల్లి,వాం 

(a) న 6B ౧ 
ఛలేకుండుటయే వైరాగ్యమనబడునని పండితులు చెప్పుచున్నారు. 


బ్రహ్మవస్తువొక్కటే నిత్యమని,బ్రహ్మలోకపర్యంతముగల సకలభోగ్యపదార్హ 
జ థి 
ములన్నియు నసత్యములని బాగుగా విచారణజేయు వివేకిపురుషులకు స్ర 


200 


అనుబంధ చతుష్టయము అనబడు 


కృందనాదిపరిమళద్రవ్యములందు,ధనకనకవస్తువాహనాదులందు,పుత్రమిత్రక 
ళత్తాదులందును వైరాగ్య్వముదయించును. 24. 


కాకిరెట్ట(మలము)నందువల_ భార్యాపుత్తాదులందు అసహ్యబుద్ది కలు 
గుటయే తీవ్రవైరాగ్యమనబడును.ఎట్టనగా! శబ్బాదివిషయములలోని దోషాలను 
విచారించినకొలది,వానియందు వైరాగ్యము _ దృఢపడుచుండును.రమణీయ 
మగు రమణులు మొదలగు విషయములు త్రాచుపాము విషముకంటెగూడ 
అత్యంతఘాతకములగును.ఎందుకంటే,విషమనునది యెవరికి ప్రయోగింపబ 
డునో,వారిని మాత్రమే నశింపజేయును.కాని,విషమును జూచువానికిగాని, విష 
మునుగూర్చి విన్నవారికిగాని హానిగలుగజేయదు.ఇక వనితాది విషయము 
లైతే,అనుభవించువారికేగాక, ద్రష్టలకు,శ్రోతలకుగూడ  అనర్థ్భములనుగలుగజే 
యుచున్నవి. అహో! వనితాది విషయగత దోషోక్కర్ణము వర్ణనాతీతము. 25. 


మానవులు ఏయే విషయములందు సంపూర్ణముగా దోషదర్శనము 


జేయగల్నుదురో,ఆయా విషయములందు పునః ప్రవృత్తులగుటకు ఇచ్చగింప 


రు.ఉదాహరణకు--వేశ్యాలోలురగు కాముకశిఖామణులుగూడ వేశ్యలలోని పా 
ణఘాతకమగు వ్యాధ్యాదులుగలవని దెలిసినపిదప,వారినిపొదగోరరుగదా! 26. 


మోక్షమును పొదగోరువారు(ముముక్షువులు)ఐహికపారలౌకిక సమస్త 
భోగ్యపదార్థముల నిజస్వరూపమును బాగుగా విచారించవలయును.అట్లు 
పరిశిలించినచో వాటిలోని దోషములు స్పష్టముగా దెలియబడును.దోషములు 
దెలిసినపిమ్మట విషమిశ్రితాన్నమునువలె త్యజింపగలరు. 27. 


జీవుడు, తల్లిగర్భమునందున్న పుడు మలమూత్రముల మధ్యనున్న వాడై, 
వానియందలి పురుగులచే పిడింపబడును.తల్లియొక్క జఠరాగ్నిచే దహింపబ 


అద్వైత వేదాన్త భూమిక 


డును.అత్యంతమలపూర్ణమగు గర్భాశయము(మావి)చే చుట్టబడిన జీవుని 
శరీరము కుండలాకారముగ వంచబడియుండును.తల్లిభుజించిన అత్యంత 
దుఃఖప్రదమగు పులుపు,చేదు,వగరు,ఉప్పు,కారము మరిము వేడివేడిపదా 
ర్థ్గములచే సహింపరాని పీడను అనుభవించును. 


సంకుచితమగు గర్భాశయములో మలమూత్రరూప మహాపంకమునందు 
పీడింపబడుచు,తన అవయవములను చాచుటకుగాని, ముడుచుటకుగాని 
సమర్షుడుకాడు.ఊపిరిపిల్చుకోలేడు.తొమ్మి దవమాసములో పూర్వజన్మల 


స్కృతిగల్లి తానుజేసిన పుణ్యాపుణ్యకర్మలను గుర్తుతెచ్చుకొని చింతించుచుండును. 


శ్లో! పూర్వయోనిసహస్తాణి దృష్ట్వా చైవ తతో మయా! 


ఆహారా వివిధా భుకాః పీతా నానా విధాస్తనాః!! 
జాతశ్చైవ మృతశ్రైవ జన్మ చైవ పునః పునః 
యన్మయా పరిజనస్యార్థే కృతం కర్మ శుభాశుభమ్‌॥ 
ఏకాకీ తేన దహ్యోఒహం గతాస్తే ఫలభోగినః। 

అహో దుఃఖోదధా మగ్నో న పశ్యామి ప్రతిక్రియామ్‌॥। 
యది యోన్యాః ప్రముచ్యేఒహం తత్పపద్యే మహేశ్వరమ్‌! 
అశుభక్షయకర్తారం ఫలముక్తి ప్రదాయకమ్‌॥। 


అథ యోనిద్వారం సంప్తాప్తో యన్రేణాపీడ్యమానో మహతా దుఃఖేన 
జాతమాత్రస్తు వైష్ణవీన వాయునా సంస్సుష్టస్తదా న స్మరతి జన్మమరణాని 


న చ కర్మ శుభాశుభం విన్ధతి॥ (గర్భోపనిషత్‌),అట్లే “రామరామ శతకము "గూడ! 


202 


అనుబంధ చతుష్టయము అనబడు 


కుక్కనక్కలయందునానేబహుపెక్కుజీవులయందునా | 

అక్కటా! పుట్టిగిట్టిఈజన్మమెత్తిని రామరామ ॥ 

ఈజన్మమందైననూనీభజన నేజేయక యుండిన। 

నిక్కముగ ముందువలెనే బహుజన్మ సమృవము రామరామ॥ 
ఎనుబదినాలుగు లక్షలయోనులందు జన్మించితిని.ఆయా జన్మోచిత ఆహా 


రమును భుజించితిని.తత్తజ్ఞన్మోచిత స్తన్యపానమునూ చేసితిని. మళ్ళీమళ్ళీ 
మరణించితిని. మళ్ళిమళ్ళి జన్మించితిని.షడ్భావవికారయుక్తమైన శరీరమును 


ధరించి,అహోదుఃఖసాగరమున మునకలు వేయుచుంటిని.దీని నివృత్యుపా 


యము నెజుగకుంటినిగదా! భార్యాపుత్తాది పరిజనముకొజికు చేయగూడని క 
ర్మలాచరించితిని.తత్సలితముగా అనేక కల్పములు స్వర్గనరకములలో సంచ 
రించితిని.కుంభీపాక నరకముతో సమానమగు ఈగర్భకుహరమున దుఃఖము 
నొందుచుంటిని.ఎవరికోసమై నేను శుభాశుభకర్మలు చేసితినో,వారు వారివారి 
గతిననుసరించి వెళ్ళిపోయారు.నేనుమాత్రము ఒంటరి వాడనయ్యాను.నాపు 
ణ్యపాపముల నెవరుగూడ పంచుకొనుట లేదుగదా! హేపరమే శ్వరా!నన్ను 
ఈసంకుచితయోని యంత్రమునుండి బయటకుతీయుమా!ఆపైన నిరంతర 
ము అన్యచింతనమాని,నీ తత్త్వచింతనయే చేయుదును--అనియిట్లు గర్భస్థ 
జీవుడు శోకిస్తూ నానాయోని సహస్రములను పొది,నిర్విణ్డుడై(విరక్తుడై),చివ 
రకు యేజన్మకర్మయో ఫలోన్ముఖమైనపుడు నరకమునుండి పాపాత్ముడు 
పతనమైనట్లు ఉత్టానపాదుడై (తలక్రిందులుగా ) అత్యంత యిరుకైన యోనియం 
త్రముచేత పరిపీడితుడై మహత్తరమైన దుఃఖముచే మూర్భితుడై భూమిపై 
బడును.పుట్టుటతోడనే వైష్ణవివాయువుతో స్పృశింపబడినవాడై స్వకృతశుభా 


అద్వైత వేదాన్త భూమిక 


శుభకర్మలు,తన్నిమిత్తక జన్మమరణములయొక్క స్కృతిని విస్మరించును. 
మరియు గర్భమునందు తానుజేసిన ప్రతిజ్ఞను (సో-హం )మరిచిఏపును.ఇ 
టువంటి ఘోరభయంకరమగు జన్మదుఃఖమును చక్కగా విచారించిన యే 
వివేకి విరక్తినందకుండును? 28. 


పుట్టినపిమ్మట కొన్నిదినములవరకు పిల్లలు తమ మలమూత్తాదు లందే 


పొరలాడుచుందురు.అటునిటు కదలలేక వెల్చకిలాపడుకొని యుందురు ప్రా 
ల్లలోగానిఊయలలోగాని పరుండిన శిశువులను నల్లులు,దోమలు,చీమలు 
మున్నగునవి కుట్టుచుండును.వాటిని నివారించుకొనుటకు అసమర్గులైయుం 
దురు.మణియు బాలగ్రహములనేకములు పాలుమున్నగునవి త్రాగనియక 
వివిధరీతుల బాధించుచుండును.ఇట్టి శైశవావస్థను బాగుగా విచారించినచో 
యెవరికి విరక్తి కలుగకుండును?.29. 


కౌమారావస్టయందు యుక్తాయుక్త వివేచన యుండదు.అప్పుడు చేయు 
పనులకు ప్రయోజనముండదు.పెద్దలయందుభక్తియుండదు.నోటికివచ్చిన మా 
టలెల్ల నిశృంకముగా మాట్లాడుట,చేతికి దొరికిన వస్తువులనెల్ల దినుట,తిరు 
గరాని ప్రదేశముల దిరుగుట,తనకు హానిలాభము తెలియని వివేకహీనమగు 
పనులు చేయుట సంభవించుచుండును.తోటిపిల్లలతో ఆడిఆడి,ఒక్కోసారి వా 
రితో కీచులాడి,వారిని కొట్టిరావడమో లేక దెబ్బలుతిని రావడమో జరుగు 
తుంది.అట్టియెడ తల్లి,తండ్రి,సోదరులు,ఇరుగుపోకుగువారును దిట్టి కొట్టుచుం 


దురు.ఇట్టి యవస్టను పరికించినచో యెవరు విరక్తి నొందరు? 3౦. 


యౌవనమున మదముచే పూజ్యులగు పెద్దలమాటల నాకర్ణింపక,వారిని 
తిరస్కరించుచుందురు .స్తిలోలురై శాస్తమర్యాదల నుల్గంఘించి సంచరించుదు 


204 


అనుబంధ చతుష్టయము అనబడు 


రు.స్రీలవచనములనే విశ్వసించి,వారు చెప్పిందే వేదముగా భావించి,వారుచె 
ప్పిన అకార్యములెల్ల తూ...చ...తప్పకుండా ఆచరించుదురు."కామాతురా 
ణాంనభయంనలజ్ఞా"కామమోహితులకు భయము,సిగ్గుజండదు.పెద్దల యెదు 
టనే తన భామతో సరసములాడుచుందురు.చూచువారికి అసహ్యముగా ప్రవ 
ర్తించెదరు.ఇటువంటి దోషదూషిత యౌవనదశను బాగుగా విచారించిన వారి 
కెల్లరకును దప్పక విరక్తిగలుగ గలదు. 31. 


శ్లో||వ్యాఘ్రీవ తిష్టతి జరా పరితర్ణయన్తి, 
రోగాశ్చ శత్రవ ఇవ ప్రహరన్తి దేహమ్‌]। 
ఆయు; పరిస్రవతి భిన్నఘటాదివామ్మో, 
లోకస్తథాప్యహిత మాచరతీతి చిత్రమ్‌!!(భర్స్పహరి వైరాగ్యశతకము) 


బెబ్బులివలె (వ్యాఘ్రము, పెద్దపు లివలె )వృద్దత్వము పైబడును.శతృవులవలె 
రోగములు దేహమును పీడించుచుండును.భిద్రము పడిన ఘటమునుండి 
నీరు స్రవించు చందమున క్షణక్షణము ఆయువు క్షీణించు చున్నది.అయి 
నను,యిది యేమి చిత్రమోగాని,లోకులు తమ హితము కొజకు ఆచరింప 


జాలకున్నారు గదా! 
శ్లో|గాత్రం సంకుచితం గతిర్విగలితా భ్రష్టా చ దన్తావళి 


ర్పృష్టిర్న శ్యతి వర్ధతే బధిరతా వక్తంచ లాలాయతే। 


వాక్యం నాద్రియతే చ బాన్గవజనో భార్యా న శుశ్తూషతే, 


ః పుత్తోఒప్యమిత్రాయతే!! (భర్సహరి వైరాగ్యశత.) 


అద్వైత వేదాన్త భూమిక 


అవయములెల్ల ముడతలుపడును.బూడిదగుమ్మడికాయవలె శిరస్సంత 
యు నెరసిపోవును.ధనుస్సువలె శరీరమువంగినదై,మూడవకాలుగా కర్రను 
ఊతగా చేబూని,నడచుటకు శక్తిలేక అడుగులు తడబడు చుండును.పండ్లూ 
డిపోవును.చత్వారమావహించును.బధిరత్వము (చెవుడు ) బాధించుచుండును.నో 
టినుండి జొల్లుకారుచుండును.తాను చెప్పిన మాటలను బంధువులాలకింప 
రు.జీవితభాగస్వామిని (భార్య )శుశూషలు చేయదు.చేసినా ఈసడించుకుంటుం 
ది.కన్నకుమారులే పరమ శత్రువులగుదురు.శరీరమంత వికృతరూపమొం 
దును.జనులందటు అవమానించెదరు.విషయాభిలాష వృద్ధియగును.కోరిన 
వస్తువులు లభింపవు.దొరికినా అనుభవించు యోగ్యత ఉండదు.కకృతిపడి 
తింటే జీర్ణించదు.బుద్ధిసామర్థ్యము క్షీణించును పైత్యము, జ్వరము,మూలవ్యా 
ధి,క్షయ,గుండెదడ,శూలవ్యాధి,కఫము ఇత్యాద్యనేక వ్యాధులవలన సహింప 
నలవిగాని దుఃఖము సంభవిచును.దేహమంతయు దుర్గంధమేర్ప డును.శరీ 
రమునకెంత మాత్రము స్వస్థతయుండదు.బంధువియోగాదులవలన దుఃఖ 
ము,నేను బీయొన పిదప నాభార్యాబిడ్డలు యేమగుదురోయను విచారము 
వలన,నేను యే నరకాదులకుబిదునీయను భయమువలన,చిత్తము పలుర 
కములుగా పరితపించుచుండును.హా! ముదుసలి కష్టము వర్ణించుటకు 
ఆదిశేషునికయిన తరమగునా? 32,33. 


మరణకాలమందు యమదర్శనమగును.యముని జూచినంతనే విపరీతము 
గు భయముగల్లును.శరీరమంతయు వణికిపోవును.యముడు తన పాశము 
లతో స్ఫ్టూలశరీరమునుండి సూక్ష్మశరీరమును లాగుచుండగా నవయవసన్ని 
భాగములందత్యన్త బాధగల్గును.పాణవాయువు శరీరమునందలి సకల స్థాన 


ములనుండియు లాగబడి,కంఠమునందు మాత్రము ఊర్థ్వశ్వాసతో సంచరిం 


206 


అనుబంధ చతుష్టయము అనబడు 


చుచుండును.అప్పుడు గల్లు దుఃఖము వర్ణనాతీతము.కావున,ఇదంతయు వి 
చారించినచో యెవరికైనను వైరాగ్యము తప్పకుండా కలుగ గలదు. 34. 


దేహపాతానంతరము జీవులు తమ పాపకర్మముల ననుసరించి నరకలో 
కమునకు బీయెదరు.అప్పుడు వారిని యమభటులు ప్రజ్వలించుచున్న భ 
యంకరమగు నిప్పునదులలో బడదోయుదురు.సలసలకాగుచున్న నూనెగం 
గాళములందు వేసి గోలించుచుందురు.కత్తులవలె నున్నయాకులుగల గంభి 
రారణ్యములనుండి నడిపించుదురు.కుంభీపాకము,వీచి-తపనము మున్నగు 
నరకవిశేషస్థానములందు వివిధముగా హింసించెదరు.కాలుచున్న ఇనుపస్టం 
భములను కౌగిలించుట,సూర్యతాపముచే నత్యంత వేడెక్కిన ఇసుకపై బీర 
లించుట మున్నగు ఎన్నెన్నో కష్టములను పెట్టుచుందురు.ఇదంతయు విచా 
రించినచో యెవరికి విరక్తి గలుగకుండును ?35. 


భూలోకమున శ్రుతిస్మతిబీధితములైన పుణ్యకర్మలాచరించిన మానవులు, 


తమ పుణ్యఫలానుభవమునకై స్వర్గలోకమునకుబీయు,అచ్చటి సుఖమున 
నుభవించి,తిరిగి పుణ్యము క్షీణించినతోడనే,అచ్చటి అధికారి దేవతలచే బలా 
త్కారముగా క్రిందకి బడద్రీయబడినవారై వివశశరీరులై,నక్షత్రరూపముల ద్వా 
రా మళ్ళీభూలోకమున ప్రవేశించుచున్నారు. (భాంద్యోవనివత్తులో వంచదమూ 
ధ్వాయములో వైరాగయును బదీంచుటకై బెవు బడిన వంచాగ్జి విద్య్శ ఇక్కడ 
శ్రీకంకరాబాడ్యులవారికి వివక్షీతమె యున్నదని _ గమనించగలడు/కావున, 
"క్షీణేపుణ్యే మర్త్యలోకం విశన్తి" (గత 9-21)అని చెప్పబడిన ప్రకారం స్వర్గలోక 
భోగములుసైతము క్షణికములేయనిఆలోచించనచో,వాటిపట్ల యెవరికివాంఛ 
గలుగగలదు.?36. భయాదస్యాగ్నిస్తపతి భయాత్తపతి సూర్యః। భయాదిన్టశ్చ 
వాయుశ్చ మత్యుర్భ్ధావతిపష్బుమః I (కఠ.2-3-3) 


అద్వైత వేదాన్త భూమిక 


ఈపరమేశ్వరునియొక్క భయమువలన అగ్ని హోత్రుడు దహించుచున్నా 
డు.సూర్యుడు ప్రకాశించుచున్నాడు.ఇంద్రుడు,వాయువు మరియు ఐదవవా 
డగు మృత్యువుగూడ ఈపరమేశ్వరుని భయమువల్లనే స్వస్వ వ్యాపారని 
ర్వహణమునందు నియతముగ ప్రవర్తించుచున్నారు.(ఈమంత్రమునకు సాదృశ్యము 
తైత్తరీయోపనిషత్‌ 2-8 గూడ ఉంది) ఈప్రమాణముల నాధారముగా గ్రహించి 


ఆచార్యులు ఉత్తరళ్లో కమును ప్రవృత్తము జేయుచున్నారు. 


ఇంద్రుడు,సూర్యుడు,యముడు,అగ్ని మరియు వాయవు మున్నగు దిక్సా 
లకులుగూడ పరమేశ్వరుని భయముచేతనే తమతమ వ్యాపారములను య 
థాక్రమముగా(నియమముచే )నాచరించుచున్నా రనియు,అప్పుడప్పుడు రాక్ష 
సులచే బాధింపబడుచుందురనియు--శ్రుతులు,పురాణాలు బీధించుచున్నవి. 
ఈరహస్యమును గుర్తించినవారు లోకాధిపతుల ఆధిపత్యమునుగూడ నభి 


లషింపరుగదా!37. 


తైత్తరీయోపనిషత్తునందు సకలభూమిభోగసంపన్ను డగు మహారాజు మొ 
దలుకొని _సగుణబ్రహ్మపర్యన్తము (బ్రహ్మ లో కభోగములపర్యన్తము ) ఆనందము 
ఉత్తరోత్తరము ఉత్కృష్టమైనదని చెప్పబడుచున్నది.అట్టి యానందమంతయు 
వారివారి యన్తాకరణమునందలి సత్తగుణముయొక్క ఆధిక్యము ననుస 


ఏ 
రించి యభివ్యక్తమగు ప్రతిబింబానందమేగాని, వాస్తవికమైన బింబభూతమైన 


బ్రహ్మానందము మాత్రముగాకున్నది.ఈతత్తమును గుర్తించినవారు,శాశ్వత 


మైన నిర్గణ బ్రహ్మానన్టప్తాప్తికే యత్నింతురుగాని,సార్వభౌమాది ఉన్నతప 
దవులను,తజ్ఞన్యమగు ఆనందమును కాంక్షింపనేరరు. 38. 


సాలోక్యము (విష్ణులోకమునుబికిదుట);సామీప్యము (విష్ణుసమీపమునందుం 


208 


అనుబంధ చతుష్టయము అనబడు 


డుట);సారూప్యము (విష్ణురూపముతో సమానమగు మరియొక రూపమును 
జెందుట)మొదలగునవన్నియు  ముక్తివిశేషములనబడును.ఈముక్తులయం 
దు జీవేశ్వరభేదము దొలగకుండుటచే,సాలోక్యాదిముక్తులను బీరిదిన జీవులం 
దరును భగవత్పరతన్సలై భయముతో గూడుకొనియే యుందురు.మరియు 


నీముక్తివిశేషములన్నియు శౌతస్మార్తకర్మానుష్ణానమువలన సిద్దించుచున్నవి. 


“తద్యథేహకర్మజితోలో కక్షీయతే” (ధాం.8-1-6),“'యత్కృతకంతదనిత్యం”ఇత్యాది 
శ్రుతియుక్తులద కర్క్మజన్యములన్నియు అనిత్యములేయగునని నిర్జారణజే 
యబడుచున్నది.కావున,బుద్ధిమంతులగు ముముకువులు,జననమరణరూ 
ప భయరహితమగు,శాశ్వతమునగు సాయజ్యముక్తియను బ్రహ్మకైవల్యమునే 
కోరుచుందురుగాని,భయగ్రస్తములును,అనిత్యములునగు సాలోక్యాది ముక్తు 
లకొజకై యత్నముజేయరు. 39. 


ఈలోకములో చిన్నపదవులందుండువారలు ఉన్న తపదవులందుండు 
వారలనుజూచి యసూయనొందుటయు,దుఃఖపడుచుండుటయు సర్వజనాను 
భవసిద్ధమై యున్నది.అట్లే స్వర్గాదిలోకములందుగూడ ఇంద్రాది దేవతాస్థాన 
ములన్నియు ఉచ్భావచభావముగల్లియున్నందున దుఃఖమిశ్రితములే యగు 
చున్నవి.శ్రుతులచేతను,యుక్తులచేతను నిశ్చితమగుచున్నది.కావున,యీర 
హస్యము నెజిగిన బుద్దిమంతులందరు,నిఖిలలోకములందును విరక్తినొంది 
తీరుదురు. 40. 


లోకములో మానవులు శరీరాదులందు“నేనునాది"ియను అభిమానము 
గలవారై తత్సుఖముకొఅకు,గృహభార్యాపుత్తాది నశ్వరపదార్హములందు ఆస 
క్తిగల్లి పరమపురుషార్ణమగు మోక్షమును పొదకయే వ్యర్థముగా మృతినొం 


అద్వైత వేదాన్త భూమిక 


దుచున్నారు. ఇట్టి మానవులను నిరన్తరము జూచు చున్నబుర్దిమంతులవరు 
ను గృహాద్యనిత్యవిషయములం దాసక్తినొందరుగదా!41. 


నిజముగానాలోచించినచో-గృహమునందుగాని, పుత్రకళత్రధనాదులందుగాని 
యెంతమాత్రమును సుఖములేదు.అయినను, అజ్ఞానావృత వివేకదృష్టిగల 
మూఢజనులు గృహదారాసుతాదులందు సుఖముగల దనిభ్రమించుచున్నా 


రు.కాని,సమ్యగ్దానముగలవిద్వాంసులు మాత్రము మోహమునొందరు. 42. 


“మేడిపండుజూడమేలిమైయుండును, పొష్టవిప్పిజాడపురుగులుండు”అని వేమన 
గారు జెప్పినట్లు పుత్రమిత్రకళత్తాది పదార్థములన్నియు బాహ్యమున బహు 
సుందరముగా తోచినప్పటికిని,ఆంతరమున మాత్రము మలమాంసాది దోష 
ములతోగూడుకొని యున్నవి."రమన్సిమూఢాః నరమన్తి పణ్జితాః"అందుకే బు 
ద్ధిహినులగు నవివేకులు భార్యాపుత్తాది భోగములనభిలషింతురుగాని, వివే 
కులగు విద్వాంసులకు మాత్రము వాటియందు వాంఛయే గలుగదు. 43. 


చెరువులోని నీరు ఎండిపోయినను,తనకు నివాసస్తానమైన భూరసన్థ్రము 


నందలి యభిమానముచే ఎండ్రకాయ,దానిని వదలలేక తుదకు అందులోనే 
మరణించుచున్నది.అట్లే గృహస్టులును భార్యాపుత్తాదులందలి యభిమాన 
ముచే గృహములు విడువలేక యచ్చటనే సమస్తదుఃఖములననుభవించు 


చున్నవారై అంత్యమున గృహాద్యభిమానముచేతనే మృతినొందుచున్నారు. 44. 


పట్టుపురుగు తన శరీరమును రక్షించుకొనదలచి,తననోటినుండి వెలువ 
డుదారములచే,తన శరీరమును పలుమార్లు దట్టముగా జుట్టుకొ ని చివరకు 
దానినుండి బయటకురాలేక,తాను నిర్మించుకున్న కోశమునందే మరణించు 


210 


అనుబంధ చతుష్టయము అనబడు 


చున్నది.అట్ల,మానవుడు గృహదారాసుతహితాదులందలి స్నేహరూపబంధన 
ముచే బంధింపబడి,ప్రేమాతిశయములను వ్యాపింపజేసుకొని,వృద్దాప్యమునం 
దుగూడ,వారికి తనకుగల ప్రిమపాశములను ద్రెంచుకొనలేనివాడై స్వస్వ 
రూపసాక్షాతారమునకు సాధనమగు ఈశ్వరప్రసాదరూప అమూల్యమగు 
మనుష్యజన్మమును వ్యర్ణపుచ్చి కాలునికి కబలమగుచున్నాడు. 45,46. 
శ్ల||మహతా పుణ్యపణ్యేన క్రీతేయం కాయనౌస్త్వయా! 

పారం దుఃఖోదధేర్గన్తుం తర యావన్న భిద్యతే॥। 


బహుజన్మార్థిత బహుపుణ్యముచే లభించిన ఈ మానవశరీరరూప నౌక 


విచ్చిన్నము కాకపూర్వమే ప్రత్యగభిన్నపరబ్రహ్మతత్తృమును తెలిసికొని 


దుఃఖరూప సంసారసాగరమునుండి తరించవలను. 


చక్కగా విచారించినచో గృహమునకు మరియు చెజసాలకు భేదమేమి 
యులేదు.చెజసాలయందుండు ఖైదీ ఇనుపసంకెళ్ళతో బంధింపబడినవాడై 
విడుదలనొందలేకపోతున్నాడు. అట్లే, గహస్టుడుభార్యాపుత్తాదులయందలిప్రేమ 
(మోహ)పాశములచే బద్దుడై,వారినుండి సుఖమును పొదుటకై యనేక శు 
భాశుభకర్మలనాచరించుచు సంసారమును చెజసాలనుండి విముక్తి నొందలే 
కపోతున్నాడు.గృహాభిమానమను ఇనుపగొలుసు గృహస్థుని కాళ్ళకు కట్టబడి 
ఎక్కడకు కదలేకపోతున్నాడు.గృహాభిమానముగలవారు,గృహములనువదలి, 
గంగానదిపుణ్యతీర్థములను,కాశి ముదలగు పవిత్రక్షేత్రములను, అక్కడ తప 
స్సుచేస్తూ భగవద్ద్యానతత్పరులైన మహాత్ములను సందర్శింపజాలకున్నారు. 
కాంతాసుతాదులందలి ఆశ గృహస్టునకు ఉరిత్తాడై బిగుసుకుపోయినది.ధన 


ముపైని పేరాశ తలపైబడిన పాణాంతకమగు పిడుగులాంటిది.కావున,గృహ 


అద్వైత వేదాన్త భూమిక 


మునకు కారాగారమునకు భేధమేమియును లేదు. 47,48. 


సంసారమందలి విషయములందు తగుల్కొన్నవిషయాసక్త పురుషులలో, 
ఈసంసారరూప కారాగారమునుండి యెవడు బయటపడగ లడు?ఎందుక 
నగా,ఈసంసారరూపకారాగారముయొక్క నలువైపుల సుదృఢమైన మోహరూ 
ప కోటగోడ కట్టబడియున్నది.మరియు విషయాసక్తపురుషుని కాళ్ళకు 
ఆశారూప వందలకొలది ఇనుపసంకెళ్ళు వేయబడినవి.అందుచే లేచినిలబడు 
టకుగూడ అసమర్భుడగుచున్నాడు.కామ, క్రోధ,మద, లోభములను సైనికులు 
రాత్రింబవళ్ళు  ప్రహరాకాయుచుండిరి.పుత్రుడు,పుత్రికమున్నగువారియందలి 
కోరిక--పుత్రేషణ.ధనముపైనికోరిక--ధనేషణ.లోకులునన్నుగౌరవించాలి,లోకం 
లో నేను ప్రతిష్మగల్లి యుండాలి యనుకోరిక--లోకేషణ. ఈమూడు ఈషణత్రయ 
ము అనబడును. ఈఈషణత్రయమునందలి కోరికలు సాంసారికపురుషున్ని 
వశపరచుకొనియున్న వి.కావున, సాంసారిక విషయాసక్తపురుషుడు సంసార 
రూప కారాగారమునుండి బయటపడలేకపోతున్నాడు. 49. 


“వివేకోనాస్తిమూర్జాణామ”మూర్చులకువివేకముండదు.కామాంధకారముచే 


యెవనిదృష్టి(వివేకము )కప్పబడినదో,అటువంటి పురుషుడు మూర్చత్వముచే 


అసదూూప కాంతదాసుడగుచున్నాడు.సదూూప,అసదూూపవస్తువులలో యేది 
సుఖదాయకము,యేది దుఃుఖదాయకమో విచారించే శక్తిలేనివాడగుచున్నాడు.50. 


శ్లో॥శ్లేష్మోద్గారిముఖం స్రవన్మలవతీనాసా శ్రుమల్శోచనం, 
స్వేదస్రగ్విమలాభిపూర్ణమభితో దుర్గన్చిదుష్టం వపుః। 


అన్యద్వక్తుమశక్యమేవ మనసా మన్తుం క్వచిన్నార్హతి, 


212 


అనుబంధ చతుష్టయము అనబడు 


స్రీరూపం కథ మీదృశం సుమనసా పాత్రీభవేన్నే త్రయోః॥ 


న 


ఎవరియొక్క ముఖమునుండి కఫము,జొ ల్ఫు,ఉమ్మి ఎల్లప్పుడు వెలువడు 
చుండునో,ముక్కునుండిమలము (చీమిడి )కారుచుండునో,నేత్రములనుండి ఊ 
సులు,అశ్రువులు కారుచుండునో,శరీరముయొక్క సకలావయవములనుండి 
చెమటలుపట్టి దుర్గంధము వ్యాపించుచుండునో,లోనదుర్గంధదూషిత మల 
మూత్రములు నిండియున్నవో,అహో ఇంకా ఎన్నెన్నిదోషములుగలవో?వాటిని 
నోటితో చెప్పుటకుగాని,మనస్సుతో చింతించుటకుగాని అయోగ్యములు, 
అసహ్యములు.అటువంటి"స్త్రీ'యొక్కస్వరూపము _ విచారశీలురగు శ్రేష్టపురు 
షులదృష్టిలో ఎట్లు దర్శనీయ మగును?అనగా వివేకిపురుషులు స్రీరూపము 


ను హేయముగానెంచి,పరమార్దసాధనలో ప్రతిబంధకముగాభావించి,విరక్తినొం 


ది త్యజించెదరని భావము.వివేకులగు నాధకస్తీలుగూడ వురవశరీరయుల ని 
వైదపములను  దర్పించివుడువులై వామోహమును వదులుకోవలానని 
అతిదేశము బేయనైనదని గమనించవలెను.51.(ఏకత్ర శ్రుతస్యాన్యత్ర సంబన్షః 
=అతిదేశః) 


[ముఖ్యగమనిక:_“నహినిందా నింద్యం నిందితుం ప్రక్రమతే,అపితు విధే 
యంస్తోతుమ్‌”(గత-మధుసూదనీ 12-13)నింద్యవస్తువును నిందించుటలో నిందయొ 
క్క తాత్పర్యముండదు,మరేమనగా స్తుతించుటకు యోగ్యమగు వస్తువును 
స్తుతించుటకోసమే--అనున్యాయముననుసరించి ఇచ్చటస్తీరూపమును నిందిం 
చుటలో శాస్త్రమునకు తాత్పర్యములేదు.మరేమనగా కామిపురుషులు స్తీసౌం 
దర్యమునకు మోహితులై పరమార్థపథమునుండి పతనమగుచున్నారుగదా! 
వారికి స్రీరూపములోని దోషములను ప్రదర్శింపజేసి,విరక్తినిగలిగించి పరమా 


అద్వైత వేదాన్త భూమిక 


ర్రపథములో ప్రవేశపెట్టి,వారిని రక్షించుటయే శాస్త్రమునకు ముఖ్యతాత్పర్య 
ముగలదు.కావున, స్త్రీజాతిని నిందించుటలేదు] 


శ్లో॥కార్యేషు మన్సీ కరణేషు దాసీ, భోజ్యేషు మాతా శయనేషు రమ్బా। 


ధర్మానుకూలా క్షమయా ధరిత్రీ,భార్యా చ షాడ్గుణ్యవతీ హదుర్లభా॥ 


(షట్కర్మయుక్తా కులధర్మపత్నీ -పాఠాంతరము ) (సుభాషితరత్న భాండాగారము ) 
వ్యవహారకార్యములలోమంత్రి,గృహకార్యములలో దాసి,భోజనమువడ్డించుటలో 


తల్లి,రతిప్రసంగములోరంభ;శౌత,స్మార్తరూపధర్మకార్యములలో సానుకూలమగు 
సహధర్మచారిణి మరియు ఓర్పు(క్షమతా)లో భూదేవి-ఈఆరుగుణములుగల 
సుయోగ్యమగు జీవితభాగస్వామిని(కులపత్ని )లభించుట సుదుర్గ్లభము--అ 
ని చెప్పబడినప్రకారంగా,మానవజన్మ సాఫల్యమునకు,కర్తవ్యసాధనలో స్రేపు 
రుషశరీరములకు రెండింటికి (కుడిచేయి, ఎడమచేయివలా)కలిసి ధర్మకర్మలను 
చేయుటకు అధికారముంది.ఈ అధికామును కామచేష్టలచే నష్టముచేయుట 
అవివేకమనబడును.దీనినుండి రక్షించుటకే స్రీస్వరూపమును శాస్త్రములో 


నిందనీయముగా వర్ణించుటజరిగినది.కాని,నిందించుటయందు అభిప్తాయములేదు. 


ఎర్రగా దహించుచున్న ఇనమును దూరమునుండి చూసిన కీటము(మిడు 
త,పతంగము)దానిపై వాలి,రక్షించుకొను మార్గ్మములేక మసైపోకుంది.అట్లే, 
మూఢబుద్దులు పంచవిషయాలకు నిలయమైన స్త్రీసాందర్యమునకు ముగ్గులై, 
కర్తవ్యవిమూఢులై,ముక్తికాంతను జేరనేరకున్నారు. 52. 


“అనిత్యాశుచిదుఃఖానాత్మ సునిత్యశుచిసుఖాత్మ ఖ్యాతిరవిద్యా”(యో.సూ.2-5 )శ్రిప 
తంజలిభగవాన్‌ అవిద్యాస్వరూపమును నిరూపిస్తూ యధథార్థము కానిదాని 
యందు యథార్దబుద్ది అవిద్యాయనబడును-అని చెప్పారు.ఎట్లనగా,1.అని- 


214 


అనుబంధ చతుష్టయము అనబడు 


త్యములగు స్వర్గాదులయందు నిత్యత్వాభిమానము,2.అశో భనమయిన మాం 


సరక్త దుర్గంధ మలమూత్తాలతోకూడిన దేహమందు శుచిత్వబుద్ది, 3.“దుః 


ఖమేవ సర్వం వివేకినః”(యో.సూ.2-15)ప్రత్యకాది ప్రమాణములచే పరిశిలించి 
చూడగా సకలసాంసారికభోగములు వివేకిదృష్టిలో దుఃఖరూపములే.ఈదుఃఖ 
కరములగు ప్రకృందనవనితాదులందు సుఖిత్వారోపము.4.అనాత్మపదార్దము 


లగు దేహదులందు ఆత్మత్వబుద్ది--ఈప్రకారంగా కార్యావిద్య నాల్గుప్రకారములు. 


కావున, రక్తమాంస అస్టిమజ్ఞామలమూత్రములకునిలయమైన అత్యంత అశు 
చియైన స్త్రీశరీరమునందు శోభనబుద్దిపెట్టుకొని కామాసక్తులగు విషయీపు- 
రుషులు అమూల్యమైన మానవజీవితమును మిడుతవలె నాశనము చేసు 
కొనుచున్నారు. 53. 


వివేకముగల ముముక్షువులకు విషయవాంఛయే యముడుగాను,స్రేయే 
వైతరణీ నదిగాను,గృహమే యమాలయముగాను భాసించుచుండును.54. 
గృహమునందు విషయానుభవకాలములోను,సుషుప్తికాలములోను క్షణిక 
సుఖానుభవము కల్లినంతమాత్రముననే“"అహో ! ఎంతదొడ్డసుఖము!ఏమినాభా 
గ్యము!”అని మూఢజనులు భ్రమజెందుచున్నారు.కాని, గృహమునందును, 
యమలోకమునందును దుఃఖానుభవము సమానమే. 55. 


మన్మథుడు చాలామంచివాడని,యముడు చాలాచెడ్డవాడని లోకులఅబభివా 
యము.కాని,విచారించిచూసినచో మన్మథునికంటే యముడే మిక్కిలి హిత్రెషీ 
అని(మేలుజేయువాడని )చెప్పకతప్పదు.ఎందుకంటే,యముడు లోకులకు నర 
కబాధల నొసంగుటద్వారా వారిపాపములను నశింపజేయుచున్నాడు.మన్మ 
థుడు మాత్రము విషయభోగములనొనగూర్చి మిత్రునివలె గన్పట్టుచు,పలు 


అద్వైత వేదాన్త భూమిక 


విధములైన పాపాచరణకు హేతుభూతుడై అనేక దుఃఖములనే కలుగ 
జేయుచున్నాడు.56. 


యమధర్మరాజు పాపములుజేయువారలను మాత్రమే బాధించును.పుణ్యా 
తులను సుఖపెట్టుటయే అతని కృత్యము.కాని,కాముడైతే పండితప్రకాండు 
లనుగూడ భార్యాపుత్తాది విషయభోగములందు భ్రమింపజేయును.ఇక పామ 


రజనుల పరిస్థితి అవర్ణనీయముగాక మరేమైయుండును?.5 7. 


శబ్బస్పర్శరూపరసగన్దాదులయందలి కోరికయే కామము అనబడు ను.ఇట్టి 
కోరికగలవారుకాముకులు.పరమేశ్వరుడు ప్రపంచమును విశేషముగా వ్యాపిం 
పజేయదలచి కాముకజనులను సృష్టించెను.వీరు తమ కోరికలుపూరించుట 
కోసం భార్యాపుత్రగృహారామక్షేశ్రాదులను సంపాదించుకొని వారియభివృద్ధికొ 
అకై పలువిధములకర్మల నాచరించుదురు.వారివలన లోకము విస్తరింపబడి, 
వర్ణల్గుచుండును .58. 


శ్లో|| ఉన్మాదనస్తాపనశ్చ శోషణస్థమృనస్తథా!। 
సమ్మోహనశ్చ కామస్య పళ్ళు బాణాః ప్రకీర్తితాః।|| (అమరకోశము 1-1-26) 


ఉన్మాదనము,తాపనము,శో షణము,స్థంభనము మరియు సమ్మాహనము- 
అని కామదేవునికి ఐదు బాణములు చెప్పబడినవి.కాముడను మహాబలవం 
తుడు సర్వమానవుల హృదయములలో ప్రవేశించి మోహింపజేసి,బ్రహ్మ 
జ్ఞానము కలుగకుండ జేయుచున్నాడు. స్త్రీపురుషులకు పరస్పరానురాగము 
గలిగించి విషయవాంఛలనే వృద్దిజేయుచు,వారివలన ప్రపంచమును వృద్ధి 
జేయుచున్నాడు.అందుకే,ప్రపంచమున మానవులు బహిర్ముఖులై భార్యాపు 


216 


అనుబంధ చతుష్టయము అనబడు 


త్రాది విషయసుఖములనే కోరుచున్నారుగాని,అంతర్ముఖులై ఆత్మజ్ఞానము 
కొటికు ప్రయత్నింపజాలకున్నారు.“పరాశ్చో ఖానివ్యతృణత్స్వయాభూ:,తస్మా 
త్పరాన్పశ్యతి నాన్తరాత్మన్‌” (క6.2-1-1)అందుకే, ప్రతివాణియు పూర్వానుభూత 
భోగవాసనావైవశ్యముచే కామప్రేరితులై పరులుబిధించకుండానే విషయముల 
యందు స్వాభావికముగా ప్రవర్తించుచున్నారు. ఇదిసర్వానుభవసిద్ధముగదా! 


శ్లో॥పూర్వజన్మానుభూతార్థ స్మరణాన్మృగశావకః। 
జననీస్తన్యపానాయ స్వయమేవ ప్రవర్తతే ॥(మానస్టాసము 7-6) 


ఇష్టసాధనతాబుద్దిపూర్వకముగా ప్రతిపాణియొక్క ప్రవృత్తి జరుగుతుంది. 
పూర్వజన్మమునందు స్తన్యపానము ఇష్టమైయుండెను. అట్లీ, ఈ జన్మయందు 
గూడ స్తన్యపానము ఇష్టమున్నందున,పూర్వజన్మలోని స్తన్యపానానుభవజ 
న్యసంస్కారముచే, అప్పుడే జన్మించిన జింకపిల్ల(శిశువు),యెవరి ప్రేరణ(సహా 
యము)లేకుండానే స్వయముగానే తల్లియొక్క స్తన్యపానముచేయుటకు ప్ర 
వృత్తమగును.కావున,ఉపలక్షణముచే సకలజీవులు వాసనావైవశ్యముచే కా 
మప్రేరితులై శబ్బాదివిషయములందు (యెవరిచేబథధింపబడకున్ననూ )స్వాభా 
వికముగానే ప్రవృత్తులగుచున్నా రనుట-నిశ్చయము. 59,60. 


మనస్సునందలి కామునియొక్క ప్రిరణచేతనే సర్వజనులకు విషయభోగ 
ములందు తీవ్రవాంఛ కలుగుచున్నది.కనుకనే, “తృష్టానజీర్ణావయమేవజీర్భాః" 


శ్లో॥|వలీభిర్ము ఖమాకాన్తంపలితైరజ్కితంశిరః। 


గాత్రాణిశిథిలాయ న్రేతృష్ణెకాతరుణాయతే ॥(భర్పహరి వైరాగ్యశతకము) 


అద్వైత వేదాన్త భూమిక 


మాశరీరము (జీర్ణించినను )ముదుసలియునను మాఆశ (కోరిక)మాత్రము న 
శించినదికాదు.ముఖమంతయు ముడతలుపడినది.శిరస్స్పంతయు బూడిదగు 
మ్మడకాయవలా (తెల్లగా )నెరసినది.అవయవపటుత్వము దప్పినది.కాని,దురా 


శ(భో గేచ్చ)నశింపక నవయౌవనముగనే యున్నది.ఏమానవుడు గురుశాసా 


లను ఆశ్రయించి యుక్తాయక్తవివేకము గలవాడై విషయములందలి దోషము 
లను చక్కగా పరిశీలించి వాటిని పొదుట కిచ్చగింపదో,అతడుమోక్షమును 
సులభముగా పొదగలడు.61,62. 


ముముకువులగు సత్పురుషులకు సులభమగు కామజయోపాయము 
ను చెప్పుచున్నాను.మనస్సునయే విషయమును సంకల్పింప కుండుటను 
అలవరుచుకొన్న చో కాముడు సులభముగా జయింపబడును. 


శ్లో॥|కామజానామి తే మూలం సంకల్పాత్కిలజాయసే | 
నత్వాం సంకల్పయిష్యామి సమూలో న భవిష్యసి ॥(మ.భా.శాం.ప. 177-25) 


ఓకాముడా!నేను నీమూలమును  తెలిసికొంటినిలే!నిశ్చయముగా నీవు 
సంకల్పమునుండియే పుట్టుచున్నావు.కావున,ఇప్పుడు నేను సంకల్పమే 
చేయకుందును.దానితో నీవు సమూలముగా నాశనమై పొవుదువు. 


శాస్త్రములలో వినబడుచున్న స్వర్గాదిలోకములలోని భోగములందుగా 
ని,ప్రత్యక్షగోచరములగు ఇహలోకభోగములందుగాని ప్రియబుద్ధిని(ఇవి బాగు 
న్నవి,అనుభవింపదగినవి అనుభావన)సంపూర్ణముగా వదులుకున్నచో,ఇక 
వానియందు యెవరికిని,యెప్పుడును కోరికజనించదు.కావున సంకల్పము 
నుండి పుట్టిన విషయాభిలాష,సంకల్పము నశించిన నశించును. విత్తనము 


218 


అనుబంధ చతుష్టయము అనబడు 


నశించిన అంకురము ఎలా ఉదయించగలదు? 63,64,655. 


“ఇదిమంచిదిియను శోభనబుద్ధిచేతనే ప్రతిమానవుడు భోగ్యపదార్థముల 
నుగోరి ప్రవృత్తుడగుచున్నాడు.మంచిదికాదను భావనగల్లినచో ఆభోగ్యవస్తువు 
లను గోరనేరడు.కావున కామవిజిగీషులు(కామమును జయింపనిచ్చగించు 
వారు)విషయములందు“మంచిది”అనుభావమును, మరియుసుఖకరము”లఅ 
నుబుద్దిని (ఈరెంటిని )తప్పకపరిత్యజింపవలెను.66,67. 


విషయములయొక్క నిజస్వరూపమును, వానివలన సంభవించెడి యన 


ర్గపరంపరలను చక్కగా నాలోచించినచో వస్తువిషయక సంకల్పము గల్లుటకు 


ఇంచుకంతయు  నవకాశములేదు.రత్న మునుజూచినపుడు,ఇదిరాయి (శిల) 
యనుబుద్దిగలిగినగాని లేక ఇది యనర్థకారకము అను భయబుద్ధి గలిగిన 
గాని,దానియందింకెప్పుడుగూడ శోభన (మంచి దియను)బుద్దిగాని,సుఖబ్రా 
న్తిచే గ్రహణబుద్ధిగాని గలుగనేరదు.దానిచే రాజభయముగాని, చోరభయము 
గాని,గలుగజాలదు. 68,69,70. 


ధనము భయమును గలిగించును.దుఃఖముల నభివృద్ధిపరచును.పరు 
లకుపీడను గలిగించు పరుషవాక్యములను పలికించును.బంధువుల నెక్కు 
వగా సమకూర్చి వారివలన రాగద్వేషముల నభివృద్ధిజేయును. సద్దుణము 
లను పాడుచేయును.లో భబుద్ధిని పెంపొదించును.మరియు మోక్షమునకు, 
చిత్తశుద్ధికి ప్రతిబంధక (విఘ్న )మగును. 71. 


ధనమున్నచో ప్రభువులవలనను,దొంగలవలనను,అసావధానముచే గలుగు 
పొరపాట్టవలనను,బంధువులవల్లనూ భయము తప్పదు.సంపాదించునపుడు 
దుఃఖము,కాపాడుటయందు దుఃఖము, ఇతరులకు దానముచేయునపుడు 


అద్వైత వేదాన్త భూమిక 


మరియు భోగములకై ఖర్చుపెట్టునపుడు దుఃఖమును గలుగజేయును.కా 
వున,ధనమిన్ని విధముల భయము ,దుఃఖము,అనర్థములకు మూలకారణ 
మున్నందున వివేకులదృష్టిలో ఈధన మెప్పుడును సుఖదాయకముగా 
సిద్ధించదు. 72st ర. 


పండితులకుసహితము ధనకనకవస్తువాహనాదులు,గృహారామక్షేత్రములు 
లబభించినంతనే వానియందు ఆశ మిక్కుటమగుచుండును.ఎంత లభించినను 
తృప్తియుండదు.ఇట్టి ధనాశవలన నిరన్తరము దానికొబికే ప్రయత్నింతురు. 
కాని,యుక్తాయక్త కార్యములను గుర్తెబుగరు.దానిచే ఇహపరలోక సుఖసాధ 
నములగు వైదికకర్మల నాచరింపక వ్యర్థముగా జెడిపోవుచుందురు. ధనము 
లేనిచో దారిద్ర్యము బాధించును.ధనమున్నచో ధనాశ పీడించును.కనుక, 
ధనమున్నను లేకున్న నుదుఃఖమే.ధనాధిక్య్వతవలన భోగముల ననుభవించు 


చున్నచో మదమెక్కుచుండును.ఒకవేళ దానముచేయుచున్నచో తత్సలాను 


భవమునకై తిరిగి జన్మము ప్రాప్తించును.కనుక యేవిధముగజూ చినను ధన 
ము దుఃఖాన్తమే యగుచున్నది.ఇట్టి ధనమెట్లుసుఖదాయకమగును?దుఃఖ 
ముదప్ప వేరొండు మార్గమే లేదుగదా! 74,75,76. 


ధనమువలన మనుష్యునకు అభిమానము (మదము )గల్లును.అనగా 
కార్యాకార్య విచక్షణ లోపించును.దీనినే పర్యాయముగా మోహమందురు. 
ఇట్టి మోహవశమున సద్గురువు మరియు సచ్చాస్త్రములచే నుపదేశింపబడి 
న మంచివిషయము లెవ్వియును స్మృతికిరాకుండును.స్మృతిదప్పిన కొంత 
కాలమునకు బుద్దిలోగల మంచిచెడ్డలను వివేచనజేయు యోగ్యతగూడ నష్ట 
మగును.బుద్దినశించినపిమ్మట పురుషుడు స్వయముగా నష్టమై జీవచ్చవ 


220 


అనుబంధ చతుష్టయము అనబడు 


ముగా జడుడై పడియుండును.పరమార్దమార్గమునుండి భ్రష్టుడగునని 
తాత్పర్యము. 77. 


శ్లో॥సమ్మోహాత్స్మృతివిభ్రమః | స్మృతిభ్రంశాద్భుద్ధినాశో,బుద్ధినాశాత్సనశ్యతి ॥ 
(గీత.2-63) 
లోకంలో మూఢజనులు,ధనమే మమ్ములను సుఖపెట్టునను బాన్తిచే,దా 
నియందే వ్రాణములుపెట్టుకొని,నిరన్తరము దానినేచూస్తూ,దాని సమీపమున 
నే నివసించుచుందురు.ఈధనాశారూప పిశాచి మూఢపురుషులను పెనవేసు 
కొని,వశపరచుకొని జడునివలెజేయును.దానిచే ధనము వ్యయమగునను భీ 
తిచే ధర్మకార్యములనుగూడ జేయకుందురు.కొంతకాలమునకు ఆధనము 


వారివాణములనుగూడ నపహరించుకొని, తానుగూడనిష్కమించును. 


శ్లో! చలా లక్ష్మీ శ్చలా ప్తాణాశ్చలో దేహోఒపి యౌావనమ్‌!। 
చలాచలశ్చ సంసారః కీర్తి ధర్మశ్చ నిశ్చలః!!(మహాసుభాషిత సంగ్రహము 14153) 


లక్ష్మీ =ధనము,చలము = అస్టిరము,వ్తాణములు అస్థిరములు,దేహము అని 
త్యము,యౌవనము క్షణభంగురము, ఈసంసారం చలము = అనిత్యము,స్వరూ 
పముచే నసత్యము.అనాది ప్రవాహరూపముచే పరిణామినిత్యము (మోక్షపర్య 
న్రస్థాయి),శాశ్వతంమాత్రం కాదు.కాని తనయొక్క కీర్తి(మంచితనము)మరి 
యు ధర్మము (పుణ్యము )/నిశ్చలము =శాశ్వతము.7రి. 


లోకములో గ్రుడ్డివాడు నేత్రములు లేనందున పదార్థములను జూడలేడు. 
అట్లే,ఐశ్వర్యవంతుడు ధనాభిమానమను మహాదోషముచే నశించిన వివేకదృ 
ష్టిగలవాడై “ధనము,దానిననుభవించుట,దానినిదాచుకొనుట” అనునవి దప్ప 


అద్వైత వేదాన్త భూమిక 


మరియొక విషయమునేమియు విచారింపజాలడు.అనగా ఇహలోకమున 
పరులకు సంబంధించినదిగాని,పరలోకమున తనకు సంబంధించినదిగాని 
విచారింపడు.ఇట్టివాడు దుష్టులదుర్చోధల నాచరించుచు శాస్త్రియములైన 
శిష్టాదారములను పరిత్యజించుచున్నాడు.అందుచే యనరపరంపరలకు లోన- 
గుచున్నాడు.ఇట్టి దోషమునకంతకును వివేకజ్ఞానములేకుండుట యను గుడ్డి 
తనమే కారణము. గ్రుడ్డివానియొక్కనేత్రదోషమును అంజనము(కాటుక )యను 


కషధము విగొట్టును. అట్టే, దారిద్ర మను కాటుక ధనవంతుని ధనాభిమాన 


వ్యా 
మును నశింపబేసి,ధర్మమునాచరింపజేయుచుక్రమముగాకృతార్థునిజేయును. 
ధనపవ్తాప్తివలన లోభము,క్రోధము,దంభము,మదము,మత్సరము మున్నగున 
వి వృద్ధినొందును.లోభమనగా,ఎంతధనములభించినను తృప్తిలేక ఇంకా మి- 
గుల ధనసంగ్రహము చేయగోరుట.ధనముగాని, యితరభోగములుగాని“నాకు 
ఎల్లపుడుఉండాలి”అను  తృష్టావిశేషమునకు“కామము”అందురు.ఆకామము 
నకు ఏకారణముచేనైనను ప్రతిఘాతము(ప్రతిబంధకము)కలిగినచో ఆప్రతిఘా 
త(వస్తువు,వ్యక్తి) విషయక అభిజ్వలనాత్మక (కొోధాకార) అంతఃకరణవృత్తివిశేష 
ము ఉత్పన్న మగును .దానికే“క్రోధము”అందురు.ఇతరులనునమ్మించుటకు,నే 
ను చాలాజత్తముడను అని తన మహత్వమును ఖ్యాపనము(ప్రకటము )జే 
యుటకొజకు వేషభాషాక్రియాచాతుర్యాదులచే ధర్మాద్యాచరణము-“దంభము” 
అనబడును.స్వసమాన పరఉత్కర్ష(బాన్నత్యము )నుజుూచి సహింపజాలక,తన 
యుక్క ఉత్కర్షనుగోరుట--“మత్సరము”అనబడును.విద్యా,ధనము మొదలగు 
సంపత్తి నిమిత్తకనాతోసమానమైనవాడుయెవడున్నాడు”అను గర్వవిశేషము 
నకుమదము”అంటారు.ఇలాంటి అనేక దోషములకు కారణమైన ధనమువ 


లన చిత్తమెన్నటికిని పరిశుద్ధము గానేరదు.చిత్తములో యేవిధమైన కాలు 


222 


అనుబంధ చతుష్టయము అనబడు 


ష్యము(పైన పేర్కొనబడిన దోషములు)లేకుండుటయే చిత్తశుద్ది,అనగా ప్తాపం 


చిక విషయవాసనారాహిత్యము.కావున,ధనమువలన దుష్టవృత్తు లభివృద్ది 
జెందునేగాని,చిత్తవిలయమెన్నటికిని గానేరదు.79, 80. 


లోకములో పండితులకుగూడ ధనములేనప్పుడు గలుగు దుఃఖముకం 
టె ప్రాప్తమగుధనము వ్యయమగునపుడు గలుగు దుఃఖాతిశయము వర్ణనా 
తీతము.ధర్మకార్యములకొజికు ధనము వ్యయమగునపుడు తాత్కాలికము 
గా కించిన్మాత్రము దుఃఖముగల్లినను పండితులగుటచే పరలోకసుఖాశచే 
దానిని సహింతురు.కాని,దుర్యయమైనపుడుమాత్రము వారి పరితాపము 
అగణ్యము. 81. 


ఇంటిలో పాముగలయజమానికి మనశాంతియుండదు.నిద్రపట్టదు. ఎప్పు 
డెవరిని కాటువేయునోయను భయముగల్లుచుండును.అట్లే,ధనవంతునికిగూ 
డ చిత్తశాంతియుండదు.మరియు రాజులవలనను,దొంగలవలనను ధనము 
నకు ఎప్పుడు యే అపాయముగలుగునోయను భయము,విచారమేదప్ప 
ధనమువలన యిసుమంతయును సుఖము లేదు.ధనములేనివాడు మహా 
రణ్యమునందైనను,మరియే యితర ప్రదేశమునందైనను యేవిధమగు చింత 
లేక సుఖముగా నివసించగలడు.అతనికి చోరభయము రాజభయము మరి 
యే యితరమైన భయముగూడ ఉండబదు.జనులందరు రాగద్వేషరహితులై 
అతనిని ప్రేమభావముతో నాదరించుచుందురు.ఇక ధనికుడన్ననో,అడవి 
యందున్నచో దొంగలవలన,గ్రామమందున్న యాచకులవలన,గృహమందున్న 
పుత్తులు,బాంధవులవలన నిరన్తరము భయమునే జెందుచుండును.అతని 
చిత్తమునందు శాన్తియుండక నిరన్తరము విక్షేపమును పొదుచుండు ను. 
82,83. 


అద్వైత వేదాన్త భూమిక 


ఇంతవరకు ధనమునకు సంబందించి చెప్పబడిన వివిధదోషములచే ధన 


ము అనర్జకారణమని ధృవీకరించనైనది. ధనమువలన మోక్షమను పరమ 


పురుషార్థము సిద్దింపదు.కనుకనే మహానుభావులగువారు ధనాభిమానము 
ను వదలి వనప్రదేశములందు హాయిగా తమతమ సాధనలుచేస్తూ నివసిం 
చుచున్నారు. 84. 


“కవి:కాన్తదర్శీసర్వదృక్‌”అని ఈశావాస్ఫోపనిషత్‌ ఎనిమిదవమంత్ర భాష్యంలో 


శ్రిభాష్యకారులగు శంకరులు చెప్పినట్లు,మరియు“జ్ఞానీత్వాత్మై వమేమతమ్‌” 
(గీత 7-18)లో గీతాచార్యులు చెప్పినవిధముగా“కవిః”"అనగా ఈశ్వరాభిన్న జ్ఞాని 
మహాత్ముడు.అటువంటి త్రికాలదర్శులగు ఆత్మజ్ఞానసంపన్నులు వేదప్రమా 
ణములచేతను,అనుమానాదియుక్తులచేతను బాగుగావిచారించి ప్రపంచమం 
తయు అనిత్యమని గ్రహించి--పతియసర్వస్వము,దైవముఅనిభావించు గుణ 
వతియు,శ్రద్ధాభక్తులు గలదియునగు భార్యను,అధికమగు వైశ్వర్యమును,బ 
హుజన్మార్థిత పుణ్యబలముచే ప్తాప్తమైన నానాప్రకారముల భోగవిలాస సామ 
గ్రులను,రమ్యమగు గృహమందిరమును,తనను అనుసరించి నడుచుకొను 
విద్యావంతులగు సుయోగ్యపుత్రులను (సకలసాంసారికవిషయములను )పరిత్య 
జించి (సన్యసించి )Jఆత్మాననము ననుభవించుచున్నారు. 


“యదహరేవవిరజేత్తదహరేవప్రవ్రజేత్‌”(నా.ప.3-77);“నకర్మణానప్రజయా ధనేన 
త్యాగేనైకేలఅమృుతత్వమానుశు?” (కైవల్యో.3) ; “అమృతత్వస్యతునాశాస్తివిత్తేనేతి”(బృ.2 
-4-2);“పుత్రెషణాయాశ్చ వి తెషణాయాశ్చ లో కైషణాయాశ్చవ్యుత్భాయాథభిక్షాచర్యం 
చరన్తి”(బృ.3-5-1)ఇత్యాది వేదప్రమాణములును మరియు“యద్యద్కార్యం తద 


నిత్యమ్‌”ఇత్యాది యుక్తులును ఇచ్చట(సర్వవేదాంత సిద్ధాంత సారసంగ్రహములోని 85 వ 


224 


అనుబంధ చతుష్టయము అనబడు 


శ్లకమునకు)అన్వయించును 


పై శ్రుతులకర్థములు:--ఏరోజున తీవ్రవైరాగ్యముదయించునో, అదేరోజున(త 
తక్షణమే )సన్యసించవలెను నా.ప),యజ్ఞయాగాదికర్మ లచేగాని,సంతానముచేగా 

ని,ధనముచేగాని మోక్షరూపఅమృతత్వము పొదబడదు.ఒక్కత్యాగముచేతనే 
పొదగలరు. (కైవల్యోపనిషత్తు);ధనముచే అమృతత్వముయిక్క ఆశలేదు అనగా 
ధనముచే మోక్షముప్పాప్తించదు. (బృ); ఎవడుఆకలి,దప్పిక,శోకము,కామము, 
మోహము (అజ్ఞానము), జర(ముసలితనము), మరణము అనునవి లేనివాదో, 
అతడే ఆత్మ;సర్వాంతర్యామి.ఆయాత్మను బ్రాహ్మణులు (పరోక్షబ్రహ్మజ్ఞానులు) 
తెలిసికొని పరలోకసాధనమగు పుత్రులయొక్క ఇచ్చ (పుత్రేషణము),యాగాది 


కర్మలకై ధనాశ(విత్తేషణ),మరియు తత్పలమగు స్వర్గాదిలోకాభిలాష(లోకే 


షణము)అను వీనిని వదలి,భికాన్నమును భుజించుచు అపరోక్షబ్రహ్మాను 
భూతిని పొదుప్రయత్నముతో పోవుచున్నారు(బృ). 


ఇక మూఢులగు అజ్ఞజనులు మాత్రము మోహాంధకారమునబడి,నాశ 
వంతమైన,చివరకు వియోగమహాదుఃఖమునిచ్చు ధనపుత్రకళత్తాది పదార్ధ 
ములే గొప్పసుఖసాధనములని బ్లాన్తిచే భావించి,నిరన్తరము జన్మ మరణ 
రూప మహాదుఃఖసాగరమున మునకలువేస్తూ(పుట్టుచూ, మరణిస్తూ )ఉక్కిరిబి 
క్కిరైపోకున్నారు.అహో!వారి కష్టమును కీర్తించుటకు నలవిగాదుగదా! 85. 


మలమునందలి పురుగులు మలనివాసమును, మలభ్రమణమును సుఖ 
ముగా భావించి అందులోనే ప్రియబుద్దిగలిగి తిరుగుచుండును. అట్లే, మూఢజ 
నులు భార్యాపుత్తాదులందలి వ్యామోహముచే పలుదోషములుగల సంసార 
మునందే సుఖమున్నదని భ్రమజెంది పరిభ్రమించుచుందరు.వీరికి జననమర 


అద్వైత వేదాన్త భూమిక 


ణరూప సంసారముదప్ప,మోక్షముయొక్క పాప్తి అసంభవమేగాక,ఆశగూడలే 
దు.స్వర్షాదిలోకములలో భోగముల ననుభవించు దేవతలకుసైతము ముక్తి 
దుర్గభమన్నచో,భూలోకమున తమవర్ణాశ్రమధర్మముల నాచరింపక భార్యాపు 
శ్రాదులతోడనే క్రీడించు మానవులకు ముక్తిలభించుననుట హాస్యాస్పదము 
గాదా!తల్లిగగ్భమునను,నరకలోకమునను నిరన్తరము (జన్మించుట మరణించు 
టయను)దుఃఖమే గలుగుచుండునని భావము.86. 


ఎవరికి భార్యాపుత్తాదుల యందుగల ఆసక్తి, అభిమానమునశించునో,వారికి 


మోక్షము సులభము.యితరులకు మిక్కిలి దుర్గభము.ఎవరు నిష్కామభావ 
నచే శాతస్మార్త కర్మలనాచరించుటద్వారా జ్ఞానమునకు ప్రతిబంధకములగు 
ఈజన్మలో జేయబడినవిగాని,గతజన్మలలోనివిగాని సకలపాపములు నశించి, 
రాగద్వేషాది దోషములు క్షీణించి చిత్తమును నిర్మలము జేసికోనిరో,నిత్యము 
వేదాన్తశ్రవణమునే జేయుచుందురో,ప్రాణాయామాది యోగక్రియలచే మనస్సు 
ను వశపరచుకొనిరో,వేదసమ్మతములగు యుక్తులసహాయముచే ప్రపంచమ 
నిత్యమనియు, ఆత్మయొక్కటియే నిత్యము సత్యము అని భావించుచుందురో, 
మరియు మోక్షేచ్చదప్ప మరియొక కోరికలేనివారో--అటువంటి భాగ్యశాలి 
పురుషులు కృతార్ణులగుదురు. అట్టివారు తీవ్రవైరాగ్యము అనుఖడ్గముతో 


ఆత్మ భిన్నములగు దేహిన్ధియసంఘాతమునందుగల“నేను"అను అహంభావ 


ము(అభిమానము), భార్యాపుత్తాదులందుగల“నాది,నావిఅను మమాభిమాన 
మను మహాలతను సులభముగా త్రెంచివైతురు.అనగా,సర్వ సంగపరిత్యాగ 
ముజేసి ఆత్మానన్సమును అనుభవించుచు జీవిన్ముక్తులగుదురనిభావము. 87,88. 


జన్మమరణరూప సంసారమనెడి బలవంతమైన మృత్యువు ప్రవేశించుటకు 


226 


అనుబంధ చతుష్టయము అనబడు 


లోకంలో మూడుగొప్పద్వారములు గలవు.“కాంత,కనకము,జిహ్వ”.(స్త్ర,బం- 
గారము మరియు నాలుక)-అను నీమూడింటిని యెవరు నిర్జించగల్నుదురో, 
వారికిక మృత్యుభయముండదు.89. 


మోక్షలక్ష్మియొక్క నగరమునకు ప్రథమ సింహద్వారమొకటిగలదు.దానికి 
ధనము,కాంత(భార్య)యను రెండుతలుపులును,కామము అనునొక అడ్డగ 
డియయు గలవు. ఈమూడింటిచే నాద్వారము మూయబడి యుండును. 
ఈమూడింటిని యెవరు భేదించగలరో వారు ముక్తికాంతను చేపట్టగలరు. 
అనగా గడియనూడదీసినచో తలుపులు తెరచుట సులభము.అట్లే, విషయ 
వాంఛయను కామమునకదానిని జయించినచో సకలవిషయములు జయిం 
పబడును.అపుడు రాగరహితమగు చిత్తమున స్వస్వరూపానన్స మభివ్యక్తమ 
గును. మోక్షమనగా యిదియేగదా!90. 


సర్వదుఃఖములను సహించుటయను కవచమును ధరించి,ఇహపర 
లోకభోగములందు విరక్తియను ఖడ్గమును చేబూని,నిత్యానిత్యవస్తు వివేకమ 
ను గుజ్జిమునెక్కి శాస్త్ర విహితమార్గములందు సంచరించు మానవునకు శత్రు 
వను వాడు ఉండబ్‌డు. 91. 


తత్త్వవిదులగు సత్పురుషులు,తాము కృతార్లుల-నిత్యానిత్యవస్తు విచా 


రమువలన కలుగు దృఢవైరాగ్యమే మోక్షమునకు మూలకారణమని చెప్పు 


చున్నారు.కావున,మోక్షేచ్చగలవారు మొమ్మొదట విషయవిరక్తిని సంపాదిం 


చుకొ నవలను.అనిత్యవస్తువులందు విరక్తినొందని పురుషుడు దేహాభిమాన 
మను బంధమును త్రెంచుకోలేడు.విషయవిరతియే బన్టనాశమునకు ముఖ్య 
మైన ఉపాయము.కావున, ఎప్పుటికైనను వైరాగ్యముచేగాక మరిదేనిచేతను 


అద్వైత వేదాన్త భూమిక 


బనము తొలగదు.ఎన్నిశాస్తములను చదువుకొన్నను,వైరాగ్యముగనుక లేని 
చో ప్రయాజనమేమియు లేదు. దేహాదులందభిమానము తొలగదు.అందుకే 
పండితులుగూడ తాపత్రయగ్రస్తులగుచున్నారు. 92,93,94. 


“సర్వంవస్తు భయాన్వితం భువినృణాం వైరాగ్యమేవాభయమ్‌” ప్రపంచంలోని 
సకలవస్తువులు మానవులకు భయ(సంసార)హేతువులేయగును.ఒక్క వై 
రాగ్యమే అభయ (మోక్ష)కారణము-అని భర్పహరిచెప్పారు.ఈప్రకారంగా“భోగ్య 
విషయకదోషదర్శనము”నుగూర్చి విస్తారముగా తెలిసికున్నాము.వైరాగ్యము 
నుగురించి ఇంకా అధికముగాతెలిసి కొనగోరువారు భర్పహరి వైరాగ్యశతక 
మును మరియు శ్రియోగవాసిష్ణము-వైరాగ్యప్రకరణమును సంపూర్ణముగా 
నవలోకించదగును. 


3.భోక్సవిషయక దోషదర్శనము:--భోక్త అనగా జీవుడు.దేహాదిసంఘాతము 


తో తాదాత్మ్యాభిమానము గలవాడు.ఇతనికి విజ్ఞానమయుడు,ప్రమాతా,చిదా 


భాసుడు-అనిగూడ పర్యాయములు గలవు. 


శ్ల॥ఏవం వివేచితేతత్తే విజ్ఞానమయశబ్చితః। 


చిదాభాసో వికారీ యో భోక్పత్వం తస్య శిష్యతే॥ (వే.పం.7-216) 
విజ్ఞానమయశబ్దముచే యే చిదాభాసుడు (జీవుడు )చెప్పబడుచున్నాదో, 
అతడు వికారిగావున,అతడే భోక్తగా మిగులుచున్నాడు.సుఖదుఃఖములను 


అనుభవించువాడును మరియు అహంసుఖీ,అహందఃభీ అని వాటిని అభి 
మానించువాడునుగూడ. 


“కామఃసజ్కల్ఫోవిచికిత్సాశ్రద్ధా౭ శ్రద్ధాధృతి రధృతిర్జీర్ధీర్భీరి త్యేతత్సర్వంమనఏవ”( 


228 


అనుబంధ చతుష్టయము అనబడు 


బ్వ,1-5-3ె ).కామము,సంకల్పము,సంశయము శ్రద్ద, అశ్రద్ద, భెర్యము, అధైర్యము, 


"ద 


లజ్ఞ,బుద్ది మరియు భయము ఇవన్నియు మనోరూపము లు--అని ఉపని 
షన్మాత నిర్దేశించినది.అట్లే, 


శ్లో॥|శోక మోహ భయ క్రోధ లోభ హర్ష స్పృహాదయః। 
అహంకారస్య దృశ్యన్తే జన్మమృత్యుశ్చ నాత్మనః॥।(శ్రిమద్భాగ. 7-13-33) 
అర్థం స్పష్టము. 


ఈప్రకారము కామాది సకలవృత్తులు మనోధర్మములే.అయిననూ, అంతః 


కరణముతో తాదాత్మ్యాపన్నుడైన జీవుడు అంతఃకరణ, తద్దర్మములనన్ని టిని 


తనయందారోపించుకున్నాడు.కామహతుడైన జీవునికి యెన్ని విషయాలను 
అనుభవించినప్పటికి విషయాలయందలికోరిక(కామము)మాత్రము ఉడుగుట 
లేదు.ఒక కోరికను పూర్తిజేసుకొనగానే,మరొక కోరిక గలుగుచుండును.దానిని 
పూర్తిజేసుకోగా మరియొకటి,ఇట్లు కామనల(కోరికల )ప్రవాహమునకు అంతు 
(సమాప్తి)లేదు.“సముద్ర ఇవ హి కామః।నైవ హి కామస్యాన్తీ౭స్తిన సము 


ద్రస్య' ॥ (తె .బ్రా.2-2-5-6) 


కామము సముద్రమువంటిది.సముద్రమునకెట్లు అంతులేదో,అట్లే కామ 
మునకుగూడ సమాప్తిలేదు. 


పూర్ణేషుమనోరథానాముత్పత్తయస్సన్తిపునర్న వానామ్‌ ॥ (విష్ణుపురాణము 


4-2-116) 


అద్వైత వేదాన్త భూమిక 


సౌభరిబుషి తనలోతాను ఈవిధముగా పరితాపమును జెందుచున్నాడు. 
ఎన్నివేల--లక్షలసంవత్సరములకైనను ఈమనోరథములకు (కోరికలకు) సమా 
ప్తిగలుగదు (లేదు ).కోరికలలో కొన్నిపూరింపబడినప్పటికి,వాటిస్టానంలో మరల 
క్రొత్తకోరికలు వచ్చిచేరుతాయి. (ఉత్పన్నమవుతాయి ).నాపుత్రులు బాల్యము 
నందు తప్పటడులువేస్తూ,పడుచూ లేస్తూ,నడవడముచూచితిని.వారు యౌ 
నావస్థకు చేరుకోగా వివాహము చేసితిని. మరియు వారికి సంతానముగూడ 
కలిగినది.అదియును చూచితిని.కాని,ఆ నా మనుమలకుగూడ పుత్రులు జ 
న్మించుట నాకళ్ళతో చూడాలని నాచిత్తంలో కోరిక కలుగుచున్నది.ఒకవేళ 
వారి జన్మనుగూడ చూడగల్లిననూ,మరొక కోరిక ఉత్పన్నము కాగలదు.ఒక 
వేళ ఆకోర్కెయు తీరినప్పటికి మరొక కోరిక జనించుటను యెవరు ఆపగల 
రు? మృత్యుపర్యన్తముగూడ ఈమనోరథములకు అంతముండదు--అని 
నేనిప్పుడు ఈమనోరథముల స్వభావమును యథార్థముగా తెలిసికున్నాను. 
ఏచిత్తమున కామాసక్తియుండునో,అది పరమారసాధనలో సంలగ్నమగుటక 
వకాశముండదు.జలములో చక్కగా సమాధిని శిలించుచున్న నాకు మత్స్య 
ము(చేప)లయొక్క సంగదోషఫలితముగా నాసమాధి భంగమాయెనుగదా! 


మత్స్యములసంగము (సహవాసము )వలన నను విచలితమనస్కుడనై స్తిధ 


నాదులను పరిగ్రహించితిని.ఆ పరిగ్రహదోషముచే నాలోని తృష్ణ మరింత 
ఉధృతమయ్యెను.ఒక్క శరీరమును గ్రహించుటయే మహా దుఃఖము.అట్లుండ 
గా,ఈ రాజకన్యలను పరిగ్రహించుట కొజికు నేను ఏబది శరీరములను ధరిం 
చితిని.అనేకమంది పుత్రులు గలుగుటచే నాలోని తృష్ణ ఇంకను అధికమా 
యెను.ఇంకా మున్ముందు పుత్రులకుపుత్రులు,వారికి పుత్రులు,మళ్ళీ వారికి 
పుత్రులు మరియు వారికి వివాహసంబంధాలు--ఇలా మనోరథములకు(ఆశ 


230 


అనుబంధ చతుష్టయము అనబడు 


లకు)అంతు కనుపించుటలేదు.కావున, మమకారమువల్ల కోరికలు,కోరికలవల్ల 

దుఃఖముల నిరన్తర ప్రవాహము కొనసాగుతూనే ఉంటుంది.జలాశయములో 

నేను యే తపస్సు చేసియుంటినో,దానియొక్క ఫలస్వరూపముగా,ఆతపస్సు 

కు ప్రతిబంధకము(విఘ్నము)గా ఈ ధనము,భార్యలు,పుత్రులు మున్నగు 

సంపత్తి వాప్తించినది.మత్స్యముల సంగము(సహవాసము)వలన నాచిత్తమం 

దు యే పుత్తాదులయొక్కరాగము (ఆసక్తి ) ఉదృవించినదో,అదియే నన్ను మో 
సపుచ్చినిది. 


శ్లో॥నిస్సబ్బతా ముక్తిపదం యతీనాం, సజ్ఞాదశేషాః ప్రభవన్తి దోషాః। 
ఆరూఢయోగో ఒపినిపాత్యతేఒధస్సజ్షేనయోగీ కిముతాల్పసిద్ధిః॥ (వి.పు.4-2-124) 


నిస్సంగత్వమే ప్రయత్నశిలురగు యతులకు ముక్తిదాయకముగ నున్నది. 
సంగమువలన సకలదోషములుత్పన్నమగును.యోగములో (సాధనలో )పూర్ణ 
త్వము నొందిన యతి(సన్యాసి)గూడ సంగదోషమువలన పతనమై పోవుచు 


న్నాడు.ఇక అల్పసిద్దిని పొదిన సామాన్యసాధకునిగూర్చి వేరుగచెప్పవలెనా? 
శ్లో ॥విశ్వామిత్రపరాశర ప్రభృతయో వాతాంబుపర్గాశనా, 
ముఖపబజ్కజం సులళితం దృష్ట్వైవ మోహంగతా;। 


శాల్యన్నం సఘృతం పయోదధియుతం భుశ్చున్తి యే మానవా, 


స్తేషామింన్ధియనిగ్రహోయదిభవే ద్విన్థ్యః ప్లవేత్సాగరే॥ (భర్పహరి.శృం.శత-80) 


పరమార్దసాధనలో తత్పరులై శరీరరక్షణకై నీటిని,ఎండిన ఆకులను మరి 
యు గాలిని మాత్రము ఉపయోగించి కఠోరతపస్సు చేయుచున్న పరాశరుడు, 


అద్వైత వేదాన్త భూమిక 


విశ్వామిత్రుడు మున్నగువారు సత్యవతి,మేనక మొదలగు సుందరాంగుల 
ను జూచి మోహితులైరిగదా!ఇక నెయ్యిపాలతోగూడిన స్వాదిష్టమగు పరమా 
న్నమును భుజించు మానవులు యింద్రియ నిగ్రహము గల్గియుందురనినచో, 
వింధ్యపర్వతముగూడ ఒకచిన్నతెప్పవలె తేలియాడుచు సముద్రమును దా 
టగలదని చెప్పవలసివచ్చును. 


కావున,కామము--ధనమునకు,వనితకు లేక పుత్రులకు మరియే యి 
తర విషయములకు సంబంధిచినదైనప్పటికిని-అది పరమార్థసాధనలో ప్రతి 
బంధక (విఘ్న )మేయగును.ఇది మహాపాపిష్టమైనది మరియు సకల ప్రాణుల 
కు పరమశత్తువు. 


“అధో ఖల్వాహుః కామమయ ఏవాయం పురుషః”(బృ. 4-4-5)“సో=కామయత 
జాయా మేస్యాదథప్రజాయేయాథ విత్తంమేస్యాదథ కర్మ కుర్వీయ”(బృ.1-4-17) 


ఈపురుషుడు = జీవాత్మ,కామమయుడనిచెప్పబడును.అనగా,ఇది నాకు 
ప్తాప్తించినది మరియు యిదినాకు ప్తాప్రవ్యమున్నది(పొదదగియున్నది)-- 
అని ఈప్రకారంగా విపరీత జ్ఞానయుక్తుడై కామమయుడు(అభిలాషగలవాడు) 


అగుచున్నాడు.సః= ఆజీవాత్మ దేహేన్టియాది సంఘాతముతో తాదాత్మా్యాభి 


మానమునొంది స్తిమున్నగువాని సంబంధమునకు పూర్వముకర్తా,కర్మ,క్రియ 
మొదలగు అధ్యారోపరూప స్వాభావిక అవిద్యాజనిత వాసనాయుక్తుడై,నాకు 
కర్మాధికారమునకు హేతుభూత స్తికావలెను.ప్రజారూపముచే నేను ఉత్పన్న 
మగుదును.నాకు కర్మసాధనరూప గోవులు,ధనము ఇత్యాదులు కావలెను. 
ఆపైన అభ్యుదయ, నిశ్రేయసమునకు సాధనరూప కర్మచేయుదును-అని 
యిట్లు కామన జేసెను.(కోరెను). 


232 


అనుబంధ చతుష్టయము అనబడు 


విషయాభిముఖ్యేన ఉదేతీత్యభ్యుదయో విషయాదీనం సుఖం స్వర్గాదికమ్‌ ; నిత్యం 


నిరపేక్షం శ్రేయో నిశ్రేయసం-మోక్షు. (రత్నప్రభ) 


పైశుత్యర్ణమును విశదీకరిస్తున్న శ్రిగీతాచార్యుల వచనములు 
శ్లో||అథ కేన ప్రయుక్షో=యం పాపం చరతి పూరుషః! 
అనిచ్చన్నపి వార్షేయ బలాదివ నియోజితః॥। (గీత 3-36) 


హేకృష్ణా! ఏప్రధానకారణముచే ప్రేరేపింపబడినవాడై ఈపురుషుడు తనకు 
ఇచ్చలేకపోయినను రాజుచేతనాజ్ఞాపించబడిన సైనికునివలె, బలవంతముగా 
ఆజ్ఞాపించబడినట్లుగా పాపకార్యములు జేయుటకు వివశుడగుచున్నాడు? 
అను అర్జునుని ప్రశ్నకు సమాధానముగా-- 


శ్లో॥కామ ఏష క్రోధ ఏష రజోగుణసముదృవః। 


మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహవైరిణమ్‌ ॥(౧౮.3-37) 


పురుషున్ని బలాత్కారముగా పాపకార్యములందు ప్రవృత్తున్ని జేయు 
బలవత్తరమగు గొప్పశత్రువు"కామము”.దీని మూలముగానే ప్రాణులకు సక 
లానర్థములు ప్లాప్తమగుచున్నవి.యద్యపి,శత్రుమారణాది అనర్హమగు అభిచా 
రకర్మలలో క్రోధముగూడ ప్రవర్తకమగుచున్న దిగదా?అని యనెదవేమో విను 
ము.క్రోధఏష ఇతి హేఅర్షునా! విషయాభిలాషరూప యేకామముగలదో అది 
క్రేధముకంటె వేరుగాదు.ఒకానొక పురుషుడు ధనార్ధియై ఒకధనవంతుని 
వద్దకు వెళ్ళినపుడు,మరొక దుర్మార్గుడు ఆధనికునికి ఏవోచాడీలుచెప్పి,ఆ 
ధనార్ధిపురుషునికి ధనములభించకుండా జేసినచో,అపుడు ఆపురుషుని 


అద్వైత వేదాన్త భూమిక 


ధనాభిలాషరూపకామము (కోరిక ),ఆదుష్టపురుషునియందు క్షోధముగా పరిణ 
తి నొందును.ఇది సర్వులకు అనుభవసిద్ధమేగదా!కావున,కామమే క్రోధము 
గామారును.ఆ కామరూప మహాశత్రువు నివృత్తమైనపుడే పురుషునకు సక 
లపురుషార్ధములు సిద్ధించును.అయితే కామము సర్వథా త్యాజ్యముగాదు. 
మరేమనగా పరమపురుషార్థరూప మోక్షకామన,తదుపయోగి సాధనవిషయ 
క కామన కలిగియుండుట దోషముగాదు.మోక్షమునకు ప్రతిబంధకమగు 
సాంసారిక విషయకామన ఉండరాదు.ఈ మహాశతృవగు కామముయొక్క 
నివృత్యర్ణము దాని మూలమును చెప్పుచున్నాడు-“రజోగుణసముద్భవః” 
కామము రజోగుణమునుండి ఉత్పన్నమగుచున్నది.కారణమగు తంతువుల 
(పోగుల)లోగల రంగు కార్యమగు వస్త్రములలోకి వచ్చినట్లు_దుఃఖ, ప్రవృత్తి, 
బలరూపరూప రజోగుణమువలె,కామము రజోగుణకార్యముగాన,ఈకామము 
గూడ _ దుఃఖప్రవృత్తిరూపమేయగును.ఎట్లు రజోగుణము కామమునకు 
కారణమో,అట్లే తమోగుణముగూడ కారణమున్నది. అయినను--దుుఖము 
నందు,ప్రవృత్తియందు రజోగుణమునకే వాధాన్యతగలదు,తమోగుణమునకు 


కాదు.అందుకే'రజో గుణసముదృవఃఅనిభగవంతుడుచెప్పెను.దీనిచే భగవంతు 


ని అభిప్రాయము ఈవిధముగా నున్నదని స్పష్టమగుచున్నది.ఎట్లు?“మూ 
లేనాస్తికుతశాఖాః”చెట్టుయొక్కవేర్లతోసహితముగా పెరికివేసినచో,ఇకకొమ్మలు 
మున్నగునవియు తీసివేయబడినట్లేగదా!అట్లేకారణమగు రజోగుణము నివ 
ర్తింపబడినచో కార్యమగు కామము నివృత్తమగును.కావున, ప్రచురసాత్వికవృ 
త్తియే రజోగుణ నివృత్తిద్వారా కామముయొక్క నివృత్తికి ఉపాయము. 


కొంచెము వెనక్కి తిరిగి విచారించినచో- కామమే రజోగుణమునకు కార 
ణము అనిగూడ భగవంతుని అభిపాయముగా తెలియబడుచున్నది.హేభగ 


234 


అనుబంధ చతుష్టయము అనబడు 


వన్‌!కామము ఏవిధముగా అనర్ధరూప పాపప్రవృత్తికి హేతువగుచున్నది? 
అని అర్జునుడు అడిగన ప్రశ్నకు భగవంతుడు"రజోగుణసముద్భవఃిఅని స 
మాధానమిచ్చియున్నాడు.దుఃఖప్రవృత్తిరూప రజోగుణమునకు ఉత్పత్తిస్థాన 
ము యేదో,అది“ఏషకామః'కామము.తాత్సర్య మేమనగా,విషయాభిలాషరూప 
యే కామముగలదో,అది ప్రకటమై,పురుషునిలో విక్షేపము(చాంచల్యము)ను 
కలుగజేసి రజో గుణముద్వారా దుఃఖరూప కర్మలయందు ప్రవృత్తున్ని జేయు 
చున్నది.అందుచే అధికారి పురుషుడు ఈకామరూప మహాశత్రువును అవ 


శ్యముగా నాశనము జేయవలెనని అభివాయము. 


శంక:_శ్లో||సామ దానం చ భేదశ్చ దణ్జశ్చేతి చతుష్టయమ్‌! 


మాయోపేకేన్థజాలం చ సప్తపాయాః ప్రకీర్తితాః!!(కామందకీయ నీతిసారము 18-3) 


సామాదిచతుష్టయము అందరు ఆచార్యులకు అభీష్టమైయున్నది.మరికొం 
దరు మాయ,ఉపేక్ష మరియు ఇంద్రజాలము--అను మూడు ఉపాయముల 
నుగూడ చెప్పారు.ఇట్లు శత్రువును వశపరచుకొనుటకు ఏడు ఉపాయాలు 
చెప్పబడినవి. 


హేభగవన్‌! ఈలోకంలో శత్రువును వశపరచుకొనుటకు సామ,దాన,భేద, 
దందోపాయములు శాస్త్రములో చెప్పబడినవి.మొదటి మూడు ఉపాయముల 
తో శత్రువు వశముగాకున్నచో,చివరకు దందోపాయమును ప్రయోగించవలెన 
ని విధానము జేయబడినది.కాని,మీరు కామరూప శత్రువును నాశనము 
చేయవలెనని,మొదటి మూడు ఉపాయములను స్వీకరించకుండానే అకస్మా 
త్తుగా దండోపాయమును గ్రహించవలెనని యాదేశించుట ఉచితముగా తోచుటలేదు? 


అద్వైత వేదాన్త భూమిక 


అర్జునుని యీప్రశ్నకు జగద్గురువు సమాధానముచెప్తూ-కామరూప మహా 

శత్రువును జయించుటకు సామ,దాన,భేదోపాయములు సంభవించక పోవుట 
వల్లనే దందోపాయమును పరిగ్రహించవలసి వచ్చినదని కామమునకు'మహా 
శనోమహాపాప్మా”అను రెండు విశేషణములిచ్చి చెప్పియున్నాడు.మహాన్‌అశ 
నః=గొప్పభోజనము-ఆహారముగలది-మహాభో గియనిఅర్థము.అనగా,ఎన్ని ప్రకా 
రముల గొప్పగొప్పభోగములు ప్తాప్తించినను ఎప్పుడుగూడ తృప్తిజెందనిదని 


భావము. 


ఈవిషయంలో యయాతి మహారాజు తన అనుభవమును చెప్పుచూ,లోక 
మునకు ఇట్లు సందేశమును అందజేయుచున్నాడు. 


శ్లో[నజాతు కామః కామానాముపభోగేన శామ్యతి। 


హవిషా కృష్ణవర్మేవ భూయ ఏవాభివర్దతే ॥ 


శ్లో[యత్పృథివ్యాం వ్రీహియవం హిరణ్యం పశవః స్రియః। 
౧ ఇ 
ఏకస్యాపి నపర్యాప్తం తస్మాత్తష్ట్థాం పరిత్యజేత్‌॥ (వి.పు. 4-10-23,24) 


భోగవిషయక తృష్థ(కామము)భోగములను అనుభవించుటచే ఉపశమించ 
దు.తిరుగా ఘృత,కాష్టములసంబంధముచే (అగ్ని లో ఆజ్యము= నెయ్యిపిసినచో ) 
అగ్నిజ్వాలలు వృద్ధినొందినట్టు,భోగముల ననుభవించు కొలది మరింత రెట్టిం 
పుగా కామము అధికమగుచుండును. 


ఈపృధథివిలో ఎంతధాన్యము,యవలు గలవో,సువర్ణము,పశువులు మరియు 
స్తలుమున్నగు భోగములుగలవో,ఇవన్నియును ఒక్కపురుషున్నిగూడ తృప్తి 


236 


అనుబంధ చతుష్టయము అనబడు 


(సంతోష)పరచజాలవు.ఇక అల్పభోగములచే కామము  శమించగలదా? 
కావున,వైషయికతృష్ణ= సాంసారికశబ్దాది విషయములకు సంబంధించిన కామ 
ము(కోరిక)ను సర్వదా,సర్వథా పరిత్యజించవలెను. 


శ్లో॥జీర్యన్తి జీర్యతః కేశా దనా జీర్యన్తి జీర్యతః। 
ధనాశా జీవితాశా చ జీర్యతో౭పి నజీర్యతః॥(వి.పు.4-10-27) 


శరీరము జీర్ణించుచుండగా వెంట్రుకలు,దంతములు జీర్ణించుచుండును. 
కాని జీవితముపైని ఆశ మరియు ధనముపైని ఆశ మాత్రము శరీరము 
జీర్ణించినను(మరణమాసస్న మైనను) తరుణావస్టలోనే ఉండును. 


“తృష్ణా న జీర్ణా వయమేవ జీర్ణా”తృష్టెకా తరుణాయతే”అని భర్తహరిగూడ 
చెప్పాడు మరియు లోకంలో చూస్తున్నా ముగూడ-_అందువల్ల, 


శ్లో॥తస్మాదేతామహం త్యక్త్వా బ్రహ్మణ్యాధాయ మానసమ్‌। 


నిర్వ 


న్ట్వ్‌ నిర్మమో భూత్వా చరిష్యామి మృగైస్సహ ॥(వి.పు.4-10-29) 
నేను యీ ఆశను(కామమును)వదలిపెట్టి,నాచిత్తమును భగవంతునియం 
దు స్థిరపరచి- శీతము,ఉష్ణము,సుఖము,దుఃఖము,మానము,అవమానము 
ఇత్యాది ద్వంద్వధర్మములను మరియు నేను,నాది(నావియను అహంకార 
మమకారములను వదలి,వనములో మృగ,పక్షులతోపాటు సంచరిస్తూ,కంద 
మూలములు భుజిస్తూ జీవితమును గడిపెదను.ఇది యయాతి మహారాజు 


యొక్క సందేశము. 


అందువలన, బ్రహ్మలోకపర్యన్తముగల భోగములన్నియు ప్తాప్తించినను తృప్తి 


అద్వైత వేదాన్త భూమిక 


జెందని మహాశనయు, మహాశత్రువునగు ఈకామము (తృష్ణ) సామ,దాన,భేదో 
పాయములచే వశముగాదుగాన మహాపాపిష్టమైన దీనిని ప్రయత్న పూర్వకం 
గా నాశనము చేయవలెను.మహాపాపియగు కామముచే ప్రేరితుడై పురుషు 
డు మహాఅనర్థ(దుఃఖ)రూప ఫలహితువులని తెలిసిగూడ బలాత్కారముగా 
పాపకర్మలయందు ప్రవృత్తుడగుచున్నాడు.ఒకవేళ పురుషుడు పుణ్యకర్మలు 
చేసిననూ కామప్రేరితుడయ్యే చేయును.పుణ్యఫలరూప స్వర్గాది భోగములు 
గూడ కయశిలములేగాన పునర్జన్మకు హేతువులేయగుచున్నవి. 


శ్లో[అకామస్య క్రియాకాచిద్దృశ్యతే నేహ కర్షచిత్‌। 


యద్యద్ధి కురుతే(జన్సు;)కించిత్తత్తత్కామస్య చేష్టితమ్‌ ॥ (మ.స్కృ.2-4) 


సంసారములో యెవరుగూడ కామన (ఇచ్చ)లేకుండా యే క్రియనుగూడ 


చేయుట అగుపడుటలేదు.పాణులు యేయే క్రియలు జేయుచున్నారో, 
ఆయా క్రియలు కామచేష్టితములే.కావున,పురుషునికి కర్మలయందు వివశు 
నిజేసి ప్రవృత్తున్నిజేయు ప్రవర్తకుడు కామముకంటె వేరొకడులేడు.అందుకే 
దీనిని మహాశత్రువుగా నెటుగుము.ఈప్రకారంగా కామహతుడగు అంతఃకరణ 
విశిష్ట జీవుని(భోక్తృయందు కామమూలకమగు దోషమును దర్శించి వైరాగ్య 
ము నొందవలయను. 


ఉపరోక్తరీతిగా1.భోగవిషయకదోషదర్శనము, 2.భోగ్యవిషయకదోషదర్శనము 
మరియు3.భోక్పవిషయకదోషదర్శనము--ఈదోషదర్శనత్రయ పూర్వకముగా 
ఉత్పన్నమైన దృఢవైరాగ్యము శమాద్యుత్తర సాధనలను కలుగజేసి,వాటి 
ద్వారా బ్రహ్మాత్మైకత్వవిజ్ఞానమునకు కారణమగును. 


238 


అనుబంధ చతుష్టయము అనబడు 


అట్లే, ఒకసారి యోగదర్శనమువైపుగూడ దృష్టిని సారించినచో సాధకుల 
కు చాలాజఉపయుక్తముగా ఉంటుంది.వైరాగ్యము రెండు విధములుగా నున్న 
ది.1.అపరవైరాగ్యము,2.పరవైరాగ్యము. పరవైరాగ్యమునుగూర్చి ముందుసూ 
త్రము (1-16)ద్వారా చెప్పబడును.ఇప్పుడు అపరవైరాగ్యముచెప్పబడుతోంది. 
“దృష్టానుశ్రవికవిషయవితృష్టస్యవశీకార సజ్ఞా వైరాగ్యమ్‌”(యో.సూ.1-15)దృష్టము 
=స్రీ,అన్న,పాన,ఐశ్వర్యము (ఆధిపత్యము లేక సంపత్తి)మున్నగు ఐహిక(భో 
గ్య)విషయములందు;ఆను శ్రవికములు=శూ్రూయత ఇతి అనుశ్రవోవేదః।వేద 
బ్‌ధితములగు స్వర్షాదివిషయములందు;వితృష్ణ = విరక్తి,నిస్పహ లేదా చిత్త 


ముయొక్క ఉదాసీనస్టితికి వశీకారసంజ్ఞా అనబడు “అపరవైరాగ్యము” అందురు. 


ఈ వశికారవైరాగ్యము అకస్మాత్తుగా కాకుండా క్రమముగా కలుగును. 
ఎట్లనగా,1.యతమానము,?2.వ్యతిరేకము,3.ఏకేంద్రియము.ఈ మూడు అవస్థ 
లు దాటితే వశికారవైరాగ్యము సిద్దించును.1.“శబ్దాదివిషయము లందు బోల్తా 
ది ఇంద్రియములను ప్రవృత్తము కానివ్వను”అను సంకల్పముతో ఇంద్రియ 
ములను అరికట్టే ప్రయత్నము చేయుటోయతమాన” మనబడును.ఈయత 


మాన వైరాగ్యము కొంతమేరకు సిద్ధించిన మీదట కొన్నికొన్ని విషయముల 


నుండి రాగము(ఆసక్తి)నివర్తించును.మరికొన్ని విషయములనుండి రాగము 
నివర్తించుచుండును (క్షీణించుచుండును). 


2.నకులవేలి అనుమూలికను ఆశ్రయించి సర్పముతో యుద్ధము చేయు 
నకులము(ముంగిస)వలె,సాధకుడు సత్సంగము నాశ్రయించి దుర్గుణముల 
ను త్యాగము చేయుటయందు,సద్దుణములను సంపాదించుటయందు ఉత్సా 
హమును చూపుటోవ్యతిరేకొమనబడును.అనగా,తన మనోగత దోషములలో 


అద్వైత వేదాన్త భూమిక 


నభ్యాసవివేకముచేత యున్నిపరిపక్వమైనవి,ఇకయెన్ని మిగిలియున్నవి- అని 
పునఖతునః విచారించుట “వ్యతిరేక” వైరాగ్యమందురు. 


3.అభ్యాసవశముచే నీవ్యతిరేకమును సాధించినపిమ్మట సకలేంద్రియములు 


సమస్త బాహ్యవిషయములనుండి సమ్యక్పకారముగా నివృత్తమై,మనస్సు 


లో మాత్రము విషయాలకు సంబంధించిన ఉత్సాహము (అనురాగము) అవశి 
ష్టమెయుండుటను"ఏకేంద్రియము”అంటారు.అనగా కేవలము మనోరూప ఒకే 
ఇంద్రియమునందు నిలిచిఉంటాడు,కావున,ఏకేంద్రియ మనబడును.ఇట్టు,పై 
మూడు వైరాగ్యములు పరిపక్వమైన మీదట వశీకారసంజ్ఞావైరాగ్యము 
సిద్దించును.దీనికి ఉదాహరణము- 


“వికారహేతాసతివిక్రియన్తేయేషాంనచేతాంసి,తఏవధీరాః” | 


మహాకవికాళిదాసుగారు*కుమారసంభవమూలో _ (1-59)తపోనివ్థాగరిష్టుడగు 
పరమశివుని శుశూూషలు (సేవలు) జేయుటకు పార్వతీదేవి వచ్చి ప్తార్ధంచినది. 
ప్రీలయొక్క సాన్నిధ్యము--పూజ,పఠనము,తపస్సు మరియు సమాధి ఇత్యా 
ది పరమార్థసాధనలలో అవశ్యముగా ఎంతోకొంత విఘ్నములనే కలిగించును. 
కాని,ఇది సాధారణ జనుల విషయము.శివునికి వర్తించదు. స్తీలసాహచర్యము 
విఘ్నమని తెలిసిగూడ,పరమశివుడు పార్వతీదేవియొక్క ప్రార్థనను స్వీకరిం 
చెను.సేవజేయుటకు ఆజ్ఞాపించెను.వాస్తవమేమనగా“మనస్సులో వికారమును 
కలిగించు మనోహరమైన,ఆకర్షణీయమగు బలవత్తరవిషయములు తనయెదు 
ట ఉపస్థితమైనప్పటికిని యేమహాత్ముల చిత్తము చలించదో,వారే నిజముగా 
ధీరపురుషులనబడుదురు”.అందుకే,పరమశివుడు అత్యంత రూపలావణ్యము 


చే అపురూపసౌందర్యవతియగు పార్వతీదేవిని కాదనక,సేవజేయుటకు అనుమతించెను. 


240 


అనుబంధ చతుష్టయము అనబడు 


యతమానము,వ్యతిరేకము మరియుఏకేంద్రియము--ఈమూడింటియందు 
ఇహలోక,పరలోకవిషయక కామన ప్రవిష్టమై(అంతర్గతమై )ఉండును.కావున, 
అవి జ్ఞానమునకు ప్రతిబంధకములని తెలియవలెను.వశీకారవైరాగ్యమునం 
దు ఐహికపారలౌకిక కామనరూప ప్రతిబంధకముయొక్క అభావముండును. 
అందువలన,అది జ్ఞానసాధనమగుటచే జిజ్ఞాసువుచే నవశ్యముగా సంపాద 
నీయమున్నది. 


శ్లో॥దోషదృష్టిర్జిహోసా చ పునర్భోగేష్వదీనతా | 
అసాధారణహేత్వాద్యా వైరాగ్యస్య త్రయో౭ప్యమీ ॥(వే.పం.6-278) 


1.జన్మమరణములచే,జరావ్యాధులచేగలుగు దుుఖమును పునఃపునః పరా 
మర్శించుట,శాస్తమును మరియు అనుభవమును ఆధారముగా జేసుకొని 
శబ్బాదివిషయములలోని దోషమును పదేపదే దర్శించుట “దోషదృష్టి"అనబడు 
ను.ఈదోషదృష్టిచే పుణ్యశిలుడగు వివేకిపురుషునికి తీవ్రవైరాగ్యము మరియు 


మోక్షేచ్చగలిగి,వాటిని సాధించుటకు ప్రవృత్తు డగును.ఈప్రకారంగా“దోషదృష్టి” 


వైరాగ్యమునకు హేతువ(కారణమ )గుచున్నది. 

2.జిహాసా =త్యాగేచ్చ లేక విషయాలయందు ఇచ్చ (కోరిక )లేకుండుట-ఇది 
వైరాగ్య్వముయొక్క స్వరూపము. 

3.స్వప్రయత్న ములేకుండా,ప్రారబ్ధవశమున ప్రాప్తించిన ధనాదివిషయము 
లను బుద్ధిపూర్వకంగా గ్రహించకుండుట--అదీనత యనబడును. 
ఇదియే వైరాగ్యముయొక్క ఫలము(అవధి). 

ఈవిధముగా,విషయాలయందలి దోషదృష్టి,వాటియొక్క త్యాగేచ్చ మరియు 
భోగములపట్ల అదీనత--ఈమూడు క్రమముగా వైరాగ్యముయొక్క అసాధార 


అద్వైత వేదాన్త భూమిక 


ణకారణము,స్వరూపము మరియు ఫలము(అవధి)అనితెలియవలను. 
అలమితి విస్తృత వైరాగ్యవిచారేణ. 


సాధనచతుష్టయములో వైరాగ్యము తరువాత శమాదిషట్కమునుగూర్చి 
యధామతిగా తెలుసికొందము.శమముఆదిగాగల షట్కము = ఆరింటియొక్క 
సముదాయము.!1.శమము,2.దమము,3.ఉపరతి,4.తితీక్షా,5.శ్రద్ధ మరియు6. 
సమాధానము. వీటికి శమాదిషట్కము అంటారు. అందులో మొదటిది-- 


--:34.శమము:--- 
( ళం చ తి, జ్జ 
శ్లో॥ఏకవృత్యైవ మనసః స్వలక్ష్యే నియతస్థితిః | 
శమ ఇత్యుచ్యతే సద్భిః శమలక్షణవేదిభిః ॥ (స.వేసి.సా.సం. 96) 


శబ్దాది విషయములు ఆది అంతములు గలవి,బహువిత్తవ్యయ-ఆ 
యాస సాధ్యములు,పరిణామశిలములు మరియు సారహీనములు-అని విష 
యాలలోని దోషములను పునః పునః దర్శించు పురుషునికి నియమముచే 
వైరాగ్యము కలుగును.అనగా,దోషదర్శనము వైరాగ్యమునకు హేతువు(కారణ 


ము).ఇట్లు వైరాగ్యము సిద్దించిన మీదట మనస్సును (అంతరింద్రియమును) 


స్వలక్ష్యమగు సగుణబ్రహ్మమునందుగాని,నిర్గుణబ్రహ్మమునందుగాని నిశ్చల 
ముగా,నిర్వికారముగా నియమముచే ప్రతిష్టింపజేయుట శమము-అని శమ 
లక్షణము నెజింగిన విద్వత్పురుషులచే చెప్పబడుచున్నది. 


“శ్రవణాదివ్యతిరిక్త విషయేభ్యో మనసో నిగ్రహః-శమః”(వేదాన్ర సారము) 


శ్రవణ,మనన,నిధిధ్యాసలు తప్ప మిగతా సమస్త విషయములనుండి మన 
స్సును (అంతఃకరణమును )మరలింపజేయుటయే-శమముఅనబడును.విషయ 


242 


అనుబంధ చతుష్టయము అనబడు 


ములనుండి మనస్సును నిగ్రహించుట అనగా బలాత్కారముగా ఆకర్షించుట 
యే శమమన్నచో,శ్రవణాది విషయములనుండిగూడ నిగ్రహించుట ప్పాప్తించు 
ను.అపుడు,జ్ఞానము కలుగుట సంభవింపక పోవుటవలన అనిర్కోక్షప్రసంగ 
మేర్పడును.మరియు అనుభవవిరోధము, శుతివిరోధముగూడ సంపాప్తించును. 
“శోతవ్యో,మన్తవ్యో,నిధిధ్యా సితవ్యఃి(బృ.2-4-5) 
శ్లో॥శ్రవణం తు గురోఃపూర్వం, మననం తదనన్తరమ్‌। 
నిధిధ్యాసనమిత్యేతత్పూర్డ బోధస్య కారణమ్‌ ॥ (శుకరహస్యోపనిషత్‌) 
శ్లో||శ్రోతవ్యో శుతివాక్యేభ్యః మన్తవ్యశ్చోపపత్తిభిః! 
మత్వా చ సతతం ధ్యేయః ఏతే దర్శన హేతవః!!(వివరణప్రమేయ సంగ్రహః ప్రథమవర్ణకమ్‌) 


వేదాన్తవాక్యములను శ్రుతిషడ్డింగ సహితముగా శ్రీగురుదేవుని ముఖార 
విందముద్వారా శ్రవణముచేసి,తరువాత భేదబాధకఅభేదసాధక యుక్తులచే 
అద్వితీయ బ్రహ్మముయొక్క చింతనరూప మననముచేసి,ఆపైన అనాత్మాకా 
రవృత్తులయిక్క నిరాకరణపూర్వకముగా వ్యవధానరహిత బ్రహ్మాకారవృత్తుల 


ముక్తి లభించును.అనగా,శ్రవణాదులు జ్ఞానోత్పత్తిద్వారా మోక్షమునకు హేతు 
వులగుచున్నవి.అందుకే,శ్రుతిమాత ముముక్షువునకు శ్రవణాదులను కర్తవ్య 


ముగా బీభించినది.ఈకారణమువల్లనే శ్రిసదానన్సయోగీన్దులవారు శ్రవణాదివ్య 


తిరిక్త విషయములనుండి మనస్సును మరలించుటకు“శమము”అని చెప్పా 
రు. అభిపాయమేమనగా- 


అద్వైత వేదాన్త భూమిక 


తీవ్రముగా ఆకలి గలిగినపుడు భోజనముకంటె అన్యమగు వ్యాపారములు 
ఏమియును రుచింపవు మరియు భోజనమునందు విలంబము(ఆలస్యము 
-జాగు)గూడ సహింపబడదు.అట్లీ, ఎప్పుడైతే ప్రకృందనవనితాది విషయము 


లందు అత్యంత అరుచి(హేయబుద్ది) మరియు తత్త్వజ్ఞానసాధనములగు శ్రవ 


ణాదులందు అత్యంత రుచి(ఆసక్తి)పూర్వక[పూర్వవాసనాబలముచే శ్రవణా 
ది సాధనములను వదలేసి స్రకృందనాది విషయములందు పరుగిడుచున్న 
యే మనస్సు గలదోఅది]యే అంతఃకరణవృత్తివిశేషముచే ప్రయత్న పూర్వక 
ముగానిగ్రహింపబడునో,ఆ వృత్తివిశషమునకు“శమము”అంటారు. (వే.సా.సుబ్‌ధినీ 
టీక) 

పూజ్యపాదులు జగద్గురు ఆద్యశంకరాచార్యులవారు,సర్వవేదాన్త సిద్దాన్తసా 
రసంగ్రహములో (96 నుండి 128 వరకు)శమ నిరూపణావసరమున ఈక్రిందివిధ 
ముగా సెలవిచ్చారు.ఉత్తమ,మధ్యమ,అధమ భేదముచే శమము మూడువిధ 
ములుగా నుండునని,శమలక్షణము నెటింగిన పండితులచే చెప్పబడినది.మ 
నస్సు,పాపంచికవిషయములకు సంబంధించిన సంకల్పవికల్పాది వృత్తులను 
వదలి బ్రహ్మాకారవృత్తితోగూడుకొని యుండుటయే ఉత్తమశాన్తి(శమము)అన 
బడును. ఇట్టి అవస్థలో జీవబ్రహ్మల భేదము స్పురించదు. 


మనస్సులోని రజోగుణ,తమోగుణములు నశించినపిమ్మట బ్రహ్మాకారమ 
నోవృత్తిని నిరన్తరమనుసంధానముజేయుట మధ్యమ శాన్తియనబడును. 


మనస్సును విషయాలయందు పరుగిడనీయక,సద్గురువుల సాన్నిధ్యము 
ో వేదాన్తార్థములను విచారించుచుండుట అధమ శాన్తియనబ డును. ఇట్టిస్టి 


తిలో చిత్తము రజస్తమోగుణములచే కదాచిత్‌ సంబంధము గల్లియుండును. 


244 


అనుబంధ చతుష్టయము అనబడు 


శమము సిద్దించుటకు పూర్వోత్తరాంగములు సంపూర్ణముగానుండవల 
యును.శమమునకు,దృఢవైరాగ్యము పూర్వాంగము. దమము, ఉపరతి,తితీక్ష, 
శ్రద్ద,సమాధానము అనునవి ఉత్తరాంగములు. 


ఎవనిచే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు-అను నీ 
యరిషడ్వర్గము జయింపబడదొ,వానికి శాన్తి(శమము )సిద్ధించదు.మోక్షము 
ను గోరు యే సన్యాసి,శబ్బాది విషయములను విషమువలె తలంచి,వాటి 
నుండి తన మనస్సును మరల్చుకొనడోోఅట్టివానికి శాన్తి దుర్గభము.ఎవడు 
పరమేశ్వరుని త్రికరణశుద్ధితో పూజింపడో,గురుశుశూషచే వారియనుగ్రహము 
నకు పాత్రుడుకాడోతన మనస్సును స్వాధీన పరచుకొనడో,అట్టివానికి శాన్తి 
లభింపనేరదు.ఇప్పుడు,ఏసాధనముల నవలంబించినచో మనస్సు శుద్దిపడు 


నో,ఆసాధనములను చెప్తున్నాము.పండితులు సావధానముగా వినవలయును. 
శ్లో॥బ్రహ్మ చర్య మహింసా చ దయా భూతేష్వవక్రతా । 


విషయేష్వతి వైతృష్ణ్యం శౌచం దంభ విసర్జనమ్‌ ॥ 


శ్లో॥సత్యం నిర్మమతా స్థెర్యం అభిమానం విసర్ణనమ్‌ । 
౧ థి జ 


ఈశ్వరధ్యానపరతా బ్రహ్మ విద్భిస్సహస్థితిః I 
ళో ॥జ్ఞానశాస్తెకపరతా సమతా సుఖదుఃఖయోః | 
మానా౭నాసక్తి రేకాన్ల్తశీలతా చ ముముక్షుతా ॥ 
శ్ఞో[యస్యైతద్విద్యతే సర్వం తస్యచిత్తం ప్రసీదతి | 


నత్వేతద్ధర్మశూన్యస్య ప్రకారాన్తరకోటిభిః॥ (106 నుండి 109) 


అద్వైత వేదాన్త భూమిక 


1.బ్రహ్మచర్యము,2.వాణులను హింసింపకుండుట,3.సకల భూతములందు 
(వ్రాణులందు) దయ గల్లియుండుట,4.కపటము లేకుండుట,5.విషయములం 
దు వైరాగ్యము,6.మనోదేహముల పరిశుద్ది,7.డంభము(బడాయి)లేకుండుట, 
8.సత్యముపలుకుట,9.మమకారము _ లేకుండుట,10.స్టెర్యం,11.అభిమానము 
లేకుండుట,1 2.ఈశ్వరధ్యానము,1 3.బ్రహ్మవేత్తలతో స 14.మోక్షశాస్త్ర 
మునందే ఆసక్తి గల్లియుండుట,15.సుఖదుఃఖములందు వికారమునొందకుం 
డుట,16.ఇతరులనుండి గౌరవమును గోరకుండుట,17.ఏకాన్ల ప్రదేశముననివ 
సించుట,18.నిత్యము నిత్యమగు మోక్షమును గోరుచుండుట-అను నీ ధర్మ 
ములను యెవడు గల్గియుండునో,అట్టివాని చిత్తము అత్యన్త నిర్మలముగా 
నుండును.పై పదునెనిమిదితత్తములు ఈదిగువ క్రమముగా స్పష్టము చేయ 


ఏ 
బడుచున్నవి. 


శ్లో॥దర్శ్భనం స్పర్శనం కేలిః కీర్తనం గుహ్యభాషణమ్‌ । 
సబజ్కల్పోఒధ్యవసాయశ్చ క్రియానిర్వృత్తిరేవచ ॥ 
ఏతన్మైథునమష్టాబ్ధం ప్రవదన్తి మనీషిణః 
విపరీతం బ్రహ్మ చర్యమనుష్మేయం ముముక్షుభిః ॥(కఠరుద్రోపనిషత్‌.6&7) 


1.మైెథునమనగా స్రీపురుషసంబన్టము.ఇది యెనిమిది విధములు. స్త్రీలను 
వికారభావముతోచూచుట,తాకుట,వారితో క్రీడించుట,వారి గుణకర్మలను కీర్తిం 
చుట,చాటుగా(ఒంటరిగా ) మాటాడుట,వారితో రమించవలయునని సంకల్పము 
జేయుట,నిశ్చయించుకొనుట మరియు వారితో సంగము జేయుట-ఇవి అష్ట 


విధ మైథునములని మనస్సును జయించిన (జితెన్టియులగు )పండితులు చె 


246 


అనుబంధ చతుష్టయము అనబడు 


ప్పుచున్నారు.ఇట్టి మైథునము లేకుండుటయే బ్రహ్మచర్యము.దీనిచే చిత్త 
ము పరిశుద్దమగును. 


2.మనోవాక్కాయముల మూడింటిచేతను,ఏ ప్రాణిని బాధింపకుండుటయే 
అహింస యనబడును 


శ్లో! శూతాం ధర్మ సర్వస్వం శ్రుత్వా చైవావధార్యతామ్‌! 


ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్‌! | (పద్మపురాణము సృష్టిఖండము 
19-357&358) 
ధర్మముయొక్క స్వరూపమేమిటో వినండి.మరియు విని,దానిని హృదయ 
ములో దించుకొని నిత్యజీవితంలో ఆచరించండి.ఏమనగా,నీ కు(ఆత్మకు=మన 
స్సుకు)యేది ప్రతికూలము(దుఃఖదాయకము)గా దోచునో,దానిని యితరులప 
ట్ల ఆచరించకుము. 


3.తన శరీరమువల సర్వవ్తాణులను త్రికరణములచే కృపతో జూచుటయే 
దయ యనబడును. 


"దుఃఖితేష్వనుకమ్పూ దయా"దీనులు,దుఃభఖితులయందు రక్షాభిముఖీ బుద్ది 


లేదా అనుగ్రహమును జూపుట(కరుణ గల్లియుండుట)దయ యనబడు ను.ఈ 
విషయంలో మాచే రచింపబడిన 'శ్రీభక్తతుకారాం అభంగవాణి”అను గ్రంథమున 
219 వ పృష్టము నుండి గనందగును. 


4.మనస్సునందు,వాక్కునందు,శరీరమునందును ఒకే విధముగా నుండు 
ట అవక్రత(కపటరాహిత్యము ) యగును. అనగా,మనస్సుచే నాలోచింపబడిన 
విషయమునే వాక్కుచే పలుకుతూ శరీరముచే నాచరిం పవలయునని 


అద్వైత వేదాన్త భూమిక 


శ్లో ॥ బ్రహ్మాది స్థావరాన్తేషు వైరాగ్యం విషయేష్వను । 
యథైవ కాకవిష్ణాయాం వైరాగ్యం తద్ధి నిర్మలమ్‌ I 
(స.వే.సి.సా.సం.114) (అపరోకానుభూతి-4) 


5.కాకిరెట్టను(మలమును)జూచి అసహ్యపడునట్లుగా, బ్రహ్మలోకపర్యన్తముగ 
ల సకలలోకవిషయములందునువిరక్తినందుటయే--తీవ్ర వైరాగమనబడును. 


6.శౌచము:--శ్లో 1బాహ్యమాభ్యన్తరం చేతి ద్వివిధం శౌచముచ్యతే । 
మృజ్జ్ఞలాభ్యాం కృతం శౌచం బాహ్యం శారీరకం స్మృతమ్‌ ॥ 

శ్లో॥అజ్ఞాన దూరీకరణం మానసం శాచమాన్తరమ్‌ । 
అన్తః శౌచే కృతే సమ్యక్‌ బాహ్యం నావశ్యకం నృణామ్‌ ॥ 


బాహ్యము,ఆభ్యన్తరము అని శౌచము రెండు విధములు.అందు మృత్తిక 
చేతను,జలముచేతను స్టూలశరీరమును పరిశుభ్రముగా నుంచుట బాహ్యశౌ 
చము.మనస్సునందలి దుష్టసంకల్పములను వదిలి, అజ్ఞానకార్యములగు 
దేహేంద్రియాదులందుగల యభిమానమును పరిత్యజించి, మనస్సును నిర్మ 


లముగా నుంచుకొనుట ఆభ్యన్తరశౌచము.ఈ రెంటిలో ఆభ్యన్తరశౌచము ముఖ్యము. 


7.లోకములో కొందరు ప్రతిష్టాపాప్తికై పరమార్ధ చింతన లేకయే, ఇతరులు 


చూచునపుడుమాత్రము సంధ్యావందనము ,దేవతార్పనము మున్నగు సత్కా 
ర్యముల నాచరించుచుందురు.ఇట్టవారు దంభాచారులనబడుచున్నారు. 


వీరికి భిన్నులు అదాంభికులు.అనగా, దైవభక్తితో యథాశక్తిగా తమ వర్ణాశ్ర 


248 


అనుబంధ చతుష్టయము అనబడు 


ము విహితధర్మములను నిరాడంబరముగా నాచరించువారు.దీనికి దంభ విస 
ర్దనము అంటారు. 


8.తాను కంటితో దేనిని చక్కగాచూచునో,చెవులతో ఆప్తవాక్యములవలన 
దేనిని జాగ్రత్తగా వినునో,దానినే యితరులకు చెప్పుటయు, మరియు బ్రహ్మ 
మొక్కటే సత్యమని పరులకు బిధించుటను సత్యమందురు.సత్యమునుగూర్చి 
విశేషముగా తెలియగోరువారు *శ్రిభక్తతుకారాం అభంగవాణి” పృష్టము 194 
నుండి చూడగలరు. 


9.దేహింద్రియాదులందును, భార్యాపుత్తాదులందును మముకారమును పరిత్య 
జించుటయే నిరిమతయగును.దీనిచే మోక్షము అనాయాస సాధ్యమగును. 


“మమేతి బధ్యతేజన్లుః నిర్మమేతివిముచ్యతే”(మహో4-72) 


10.గురు,వేదాన్నవాక్యములచే గ్రంథమున పూర్వోత్తరసమన్వయ పూర్వక 
ముగా నిర్ణయింపబడిన విషయమునందుమనస్సును నిశ్చలముగా నిలుపు 


టయే సెర్యము.కాని, శరీరమును కదలింపకుండుట స్థెర్య్వము గాదు. 


11.పాండిత్యము,ధనము,సౌన్టర్యము మున్నగు వానిచేగలుగు గర్వమును 
పరిత్యజించుట-అభిమాన విసర్జన మనబడును. 


శ్లో[అభిమానం సురాపానం, గౌరవం రౌరవస్తథా। 
ప్రతిష్టా శూకరీ విష్టా త్రీణి త్యక్త్వా సుఖీ భవేత్‌ ॥(లోకొక్తి 


అభిమానముజెందుట మదిరాపానముతో సమానము.నన్ను ఇతరులు 
గౌరవించాలి-అని కోరుట నరకతుల్యము.తన ప్రతిష్టనపేక్షించుట పందిమల 


అద్వైత వేదాన్త భూమిక 


మును సంగ్రహించుటతో సమానమగును.కావున,ఈమూడింటిని పరిత్యజించి 
సుఖముగా నుండవలను. 


12.మనోవాక్కాయములచే సమస్తలాకికకర్మలను పరిత్యాగముజేసి నిరన్త 
రము స్వస్వరూపమును విచారించుచుండుటను ఈశ్వరధ్యానమందురు. 


శ్లో॥మోక్షకారణ సామగ్యాం భక్తిరేవ గరీయసీ । 
స్వస పరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే I(వి.చూ. 32) 


స్వస్వరూపానుసంధానమనగా నిదిధ్యాసనము.ఇదియే సాకాత్కారమునకు 
ప్రత్యక్షసాధనము.“స ఆత్మాతత్త్వమసి”(ధాం.6-8-7)“నీస్వరూపము బ్రహ్మమే, 
నీవు ఆ బ్రహ్మమే”అను శ్రుతివాక్యముచేతను,ఆచార్యోపదేశముచేతను శ్రవణ 
ము చేసిన విషయమునే అనుసంధానము చేసికోవాలి.విజాతీయ ప్రత్యయ 
ములచే తిరస్కరింపబడని(ఇతర అనాత్మాకార ఆలోచనలచే అడ్డుకొనబడని) 
సజాతీయ ప్రత్యయప్రవాహము(తైలధారవలె స్వరూపాకార అవిచ్చిన్న జ్ఞాన 
రూప వృత్తులు కలుగుట) ఇదియే అనుసంధానమనబడును.ఇది సాక్షాత్కార 
మునకు అనాధారణ కారణము.శమాదులైతే--శ్రవణాదులద్వారా జ్ఞానమును 
కలిగించి మోక్షమునకు కారణములగును.కావున,మోక్షమును కలిగించు జ్ఞా 
నసాధనములలో స్వస్వరూపానుసంధానరూప భక్తి చాలా శ్రేష్టమైనది. 


13.నీడవలె బ్రహ్మవిదుల నెడబాయకుండుటయే బ్రహ్మవిత్సహవా సమగును. 


14.ఏపురుషుడు,ఉపనిషత్తులలోచెప్పబడిన పరబ్రహ్మతత్త్వమునకు సంబం 


ధించిన శ్రవణమననాదులనే నిరన్తరమభ్యసించుచు,భేద దృష్టిచేనాచరింపబడు 
కర్మలందు ప్రవర్తింపకున్నాడో,అతడే జ్ఞాననిష్టగల వాడగుచున్నాడు. 
డా ఇ 


250 


అనుబంధ చతుష్టయము అనబడు 


15.ధనము స్తీ మరియు వ్యాధి మున్నగునవి పాప్తించినపుడు,అంతఃకర 
ణమునందు ఏవిధమైన హర్షశో కరూపవికారములు కలుగకుండుటయే సుఖ 
దుఃఖసమత్వమనబడును. 


16.లోకంలోజనులు తన్ను అనేకప్రకారములుగా గొప్పవానినిగా దలచి 
గౌరవించుదురుగాక-యను నాసక్తిలేకుండుట మానా౭నాసక్తి యనబడును. 


17.జనసంఘములో అనాత్మ సంబధమైన లోకవిషయములే గోచరించు 
చుండునుగాన ఆత్మచింతనకు ప్రతిబంధకము కలుగుచుండును.కావున, 
జనసంగమునువదలి ఒంటరిగానుండుటయే యేకాన్తశిలతయగును. 


18.శ్లో॥సంసారబంధ నిర్ముక్తి కదా ర్సుటితి మే భవేత్‌ । 
ఇతి యా సుదృఢా బుద్దిరీరితా సా ముముక్షుతా॥128. 


కాలుచున్న గృహమునుండి తన ప్రాణములను రక్షించుకొనవలెనను తీవ్ర 
తపనచే యెంతవేగిరముగ బయటకుదుముకునో,అట్టు,పలుదుఃఖసంకుల 
మగు సంసారమునుండి యే నిమిషమున బయటపడుదునాయను ఆవేదన 
గలవాడు ముముక్షువు.వాని ప్రవృత్తి ముముకుత యగును.ఈ ప్రకార 


ముగా శమము సిద్దించుటకు పూర్వోత్తరాంగములు సంపూర్ణముగా నుండవ 


లయునని శ్రిపూజ్యపాదులగు ఆద్య శంకరాచార్యులవారు చెప్పియున్నారు. 


సంసారబంధనమునుండి విముక్తినిగోరు ముముక్షువునకు సాంసారికవిష 
యములనుండి,సకలానర్ణములకు మూలమగు తన మనస్సును నిగ్రహిం 
చుట అవశ్యకర్తవ్యమై యున్నది.“తచ్చాత్మన ఉపాధిభూత మన్తఃకరణం మనో 


బుద్ధిర్విజ్ఞానం చిత్తమితి చానేకధా తత్ర తత్యాభిలప్యతే” (బ్రహ్మసూత్ర భాష్యము 


అద్వైత వేదాన్త భూమిక 


2-3-32).ఆత్మకు ఉపాధిభూతమగు అంతకరణము భిన్నభిన్న స్థలములలో 
మనస్సు,బుద్ది,విజ్ఞానము మరియు చిత్తము-అని అనేక ప్రకారములుగా 
చెప్పబడుచున్నది. 


శ్లో|| మనోబుద్ధిరహబజ్కారశ్చిత్తం కర్మాథ కల్పనా! 


సంసృతిర్వాసనా విద్యా ప్రయత్నః స్మృతిరేవ చ॥! 


ఇన్ఫియం ప్రకృతిర్మాయా క్రియా చేతీతరా అపి[!(యో.వా.ఉత్పత్తి ప్ర. 96-1314) 


మనస్సు,బుద్ధి,అహంకారము,చిత్తము,కర్మ,కల్సనా,సంసృతి,వాసన,విద్య, 
ప్రయత్నము,స్మృతి,ఇంద్రియము, ప్రకృతి, మాయ,క్రియ- యింకా అనేకపర్యాయ 
శబ్దములచే మనస్సే పిలువబడుచున్నది. మరియు, ఈ చిత్తమే(మనస్సే)సం 
సార బంధమునకు మరియు సంసారము నుండి విముక్తికిని కారణమగుచున్నది. 


శ్లో|మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః। 


బంధాయ విషయాసక్తం ముక్ట్యై నిర్విషయం స్మృతమ్‌ ॥(వే.పం.11-117) 
(మైత్తాయణ్యుపనిషత్‌ 4-11) 
మనుష్యులకు తమ మనస్సే బంధమునకును,మోక్షమునకును కారణ 
మగుచున్నది.ఎప్పుడు మనస్సు విషయములందాసక్తమగునో,అప్పుడది బం 
ధమునకు కారణమవుతుంది.ఎప్పుడు విషయములనుండి విముఖమై నిర్వి 
షయమగునో,అప్పుడు అదే మనస్సు ముక్తికి హేతువగుచున్నది. 


శ్లో॥ మనో హి ద్వివిధం ప్రోక్తం శద్దం చాశుద్ధమేవ చ। 


అశుద్ధం కామసంకల్పం శుద్ధం కామవివర్థితమ్‌ ॥(వే.పం.11-116) (మైత్తా.4-6) 


252 


అనుబంధ చతుష్టయము అనబడు 


అశుద్దము మరియు శుద్దము అని మనస్సు రెండు విధములు.కోరికల 
ను సంకల్పించునది అశుద్ధమనబడును.కామనలను పరిత్యజించి సంకల్పర 
హితమైన మనస్సు శుద్దమనబడును. 


“చిత్తనదీ నామ ఉభయతో వాహినీ,వహితి కల్యాణాయ,వహతి పాపాయ 
చ”(యోగసూత్రభాష్యము 1-12).చిత్తము అను పేరుగల నది ఇరువైపుల ప్రవహి 
స్తుంది.1.పూర్వ జన్మలలో సాంసారిక విషయభోగముల కొజికు చేయబడిన 
కర్మల సంస్కారము చిత్తములో స్టిరపడి ఉంటుంది.ఆ సంస్కారము వర్తమా 
నజన్మలో సాదృశ్యము, సంబంధము, చింతన అను నిమిత్తములచేగాని లేక 
స్వాభావికముగాగాని ఉద్భూతమై,చిత్తములో పునః వైషయికవృత్తుల ప్రవా 
హము బయలుదేరి పురుషున్ని బలాత్కారముగా సంసారసాగరములో 
ముంచుతుంది.2.ఎవరైతే పూర్వజన్మలలో కైవల్యార్థము సాధనలుచేసియు 
న్నారో,వారికి యీజన్మలో పూర్వసంస్కారముల కారణముచే చిత్తవృత్తుల ప్ర 
వాహము వివేకమార్గముగుండా ప్రవహించి పురుషున్ని కల్యాణ (కైవల్య )సాగ 
రములో కలుపుతుంది.కావున,సంసారసాగరము వైపుకు వెల్లుచున్న వృత్తు 
ల ప్రవాహమును నిరోధించుటకు అభ్యాస,వైరాగ్యములు సాధనములుగా 
చెప్పబడినవి.అందుకే పరమకారుణికీ సర్వలోకహిత్రెషిణీయగు ఉపనిషన్మాత 
ఇట్టుపదేశించుచున్నది. 


శ్లో॥చిత్తమేవ హి సంసారస్తతయత్నేన శోధయేత్‌। 


యచ్చిత్తస్తన్మయో భవతిగుహ్యమేతత్సనాతనమ్‌ ॥(వే.పం.11-113)(మైత్తాయణ్యు. 4-3) 


ఎంతవరకు అజ్ఞానముచే జ్ఞానమావరింపబడియుండునో,అంతవరకు చిత్త 
ము అనన్త సృష్టిపరంపరారూ వాహమును కొనసాగించుచుండును.అం 


అద్వైత వేదాన్త భూమిక 


దువలన చిత్తమే సంసారము.వ్యుత్తాన (విక్షేప) అవస్టయందు బహిర్ముఖచిత్త 
ము యేయే విషయాకారమునొందునో,పురుషుడుగూడ తత్తదాకారమునందు 


ను.వృత్తిసారూప్యమితరత్ర (యా.సూ.1-4).కావున,వేదాన్త శ్రవణాదులచే మహత్ప 


యత్నముతో బ్రహ్మవ్యతిరిక్త చిత్తమనునది అత్యంతాభావమున్నది--అని శో 
ధించవలెను.అనగా నిశ్చయముగా నిర్మూలించవలెను.ఎప్పుడు చిత్తము 
సమూలముగా నశించునో,అప్పుడు పురుషుడు తన్మయుడు(బ్రహ్మరూపు 
డు) అగును. ఇదియే అతి గోప్యమగు సనాతన పరమసిద్దాన్నము. . 


శ్లో॥పౌరుషేణ ప్రయత్నేన యోజనీయా శుభే పథి। 
అశుభేషు సమావిష్టం శుభేష్వేవావతారయేత్‌ ॥ 
అశుభాచ్చాలితం యాతి శుభం తస్మాదపీతరత్‌ । 
జన్తోశ్చిత్రం తు శిశువత్తస్మాత్తచ్చాలయేద్భ్బలాత్‌ ॥ 
సమతా సాంత్వనేనాశు న దాగితి శనైః శనైః। 
పౌరుషేణ ప్రయత్నేన లాలయే (పాలయే)చ్చిత్తబాలకమ్‌ ॥ 
(ముక్తికోపనిషత్‌ 2-6,7)(యో.వా.ముముక్షు.ప్ర.9-30 నుండి 33) 
1.సన్మార్గము మరియు ఉన్మార్గము (అసన్మార్గము )లగుండా ప్రవహించు 
వాసనామయచిత్తనదిని,పురుష ప్రయత్నముచే అశుభమార్గమునుండి మర 
లించి శుభమార్గములో ప్రవేశపెట్టాలి. అశుభకర్మ లనుండి (పాపమార్గమునుం 
డి)నివారింపబడిన మనుష్యుని చిత్తము పసిబాలకునివల పుణ్యమార్గమును 


అనుసరించును.కావున,ఈ చిత్తబాలకుణ్ణి రాగాదిదోీషములనుండి. విశ్లేషణ 
ము(వియుక్తము)జేసి నిరోధరూప పురుషప్రయత్న ముచే స్వాభావికసమత్వ 


254 


అనుబంధ చతుష్టయము అనబడు 


మునందు స్టాపించి,దోషరహితముగావించి(పాపమార్గమునుండి తొలగించి ),హ 
ఠముచేగాకుండా మెల్లమెల్లగా (పిల్లవాడిని బుజ్జగించిమంచిదారిలోపెట్టునట్లు), 


అభ్యాసక్రమముచే ఆత్మ స్వరూపమునందు నెలకొ ల్పవలెను. 
శ్లో[అహో ను చళ్చులమిదం ప్రత్యాహృతమపి స్ఫుటమ్‌। 
ఘటాత్పటముపాయాతి పటా చృకటముత్కటమ్‌ । 
చిత్తమర్థేషు చరతి పాదపేష్వివమర్కటః ॥(అ.పూ.3-6) (యో.వా.ఉపశమ. ప్ర. 82-15) 


ఎట్లు మర్కటము(కోతి)ఒక వృక్షమునుండి మరొక వృక్షముపైకి,మరి 
యు ఆ వృక్షమునుండి ఇంకొక వృక్షముపైకి,ఇట్లు ఒకదాని నుండి మరొక 
దానిపైకి దుముకుతూ వెళ్తుంది.ఒకచోట స్థిరముగానుం డదు.అట్లే,చిత్రమర్క 
టముగూడ ఘటము (కుండ )నుండి పటము (వస్త్రము )పైకి,వస్తమునుండిఉత్క 
టశకటము (బండి )పైకి,ఇట్లు అనేక అర్థము(విషయము)లపైకి పరుగులుతీ 


స్తూ ఉంటుంది.స్థిరముగానుండదు.అహో!ఈచిత్రముయొక్క చాంచల్యమేమని 


వర్ణించను.జలతరంగములచే కొనిపోపోడు పర్ణము(ఆకు)నకు ఎట్లు స్థిరత 
ఉండదో,అట్లు ఈచిత్తము(మనస్సు)క్షణకాలమైనను ఒక నిశ్చితవిషయము 
నందు నిలిపినను నిలకడ గల్లియుండదు గదా,యేమిటి యీ ఆశ్చర్యము? 


శ్లో||మర్కటస్యసురాపానం తతో వృశ్చికదంశనమ్‌। 
తన్మధ్యే భూతసంచారో యద్వా తద్వా భవిష్యతి!! (చలోక్తి) 
శ్లో కపిరపి చ కాపిశాయన మదమత్తో వృశ్చికేన సందష్టః। 


అపి చ పిశాచగ్రస్తః కిం బ్రూమస్తస్య వైచిత్ర్యమ్‌। | (వ్యాసాశ్రమము వారి శ్రీ మద్భగవద్గీత 


6-34 వ్యాఖ్యలో) 


అద్వైత వేదాన్త భూమిక 


(రెండు శ్లోకములకు ఏకాన్వయము)ఒకానొక కోతి కల్లు ద్రాగినది.అంతలో 
నే దానిని ఒక తేలు కుట్టినది.ఆపై దానికి ఒక భూతము (పిశాచి,దయ్యము) 
ఆవహించింది. ఇట్టి పరిస్థితిలో ఆకోతిచే యే అరిష్టము జరుగదు? ఏమియును 
మిగలదు.అట్లే చిత్తముయొక్క పరిస్థితియని తెలియవలెను.అనగా,మదమనెడి 
మద్యముచేతను,అసూయయనెడి తేలుకాటుచేతను,అహంకారమనెడి దయ్య 
ముచేతనుగూడిన యీమనస్సుకు బ్రహ్మముయొక్క చింతన,ధ్యానము కుదు 
రదు. విషతుల్యములగు శబ్బాది విషయాలలో అటునిటు గంతులువేయుచు, 
శాన్తిని బడయక సంసారరూప మహా అనర్థమును కొనితెచ్చుకొనును. 


శ్లో|| దృశ్యాత్యన్తాసంభవేన బుతే నాన్యేన హేతునా! 
మనః పిశాచః ప్రశమం యాతి కల్పశతైరపి!|(యో.వా స్థితి ప్ర.4-7) 


దృశ్యముయొక్క అత్యంత అసంభవము (మిథ్యాత్వనిశ్చయము )కలుగకుం 
డా,వేరే యేఉపాయముచేగూడ,ఒక కల్పమునకు కాదుగదా వందల కల్పము 
లకైనను మనోరూప పిశాచముయొక్క వినాశము కాజాలదు. 


శ్లో ॥ అహో చిత్తం కథం భ్రాన్తః ప్రధావసి పిశాచవత్‌ । 
అభిన్నం పశ్య చాత్మానం రాగత్యాగాత్సుఖీ భవ ॥ (అవధూత గీత-18) 


అహో=ఎంత విషాదకరమైన విషయము;ఏమే,ఓ చిత్తమా!ఎప్పుడైతే నీవు 
వ్యాపకమగు ప్రత్యగభిన్న బ్రహ్మాకారమును పొదెదవో,అప్పుడు నీవు బ్రహ్మ 


మున విలీనమగుదువు.ఎప్పుడైతే నీవు ఆ అవస్థనువదలి,చంచలమై బహి 


ర్ముఖముగా ప్రవృత్తమగుదువో అప్పుడు ఆత్మను నీకంటె భిన్నముగాతలం 
చి వనములలో,పర్వతములలో ఆత్మదేవుని వెదుకుతూ తిరుగుతూ ఉంటా 


256 


అనుబంధ చతుష్టయము అనబడు 


వు. మరియు తీర్ధక్షేత్రములలో ఇక్కడఅక్కడ వ్యర్థముగా సమయము వ్యతీ 
తము చేయుచుందువు.ఈప్రకారంగా మార్గమునువదలి వనములలో,పర్వత 
ములలో ,తీర్థములలో,ఎదురైన రాళ్ళకురప్పలకు తలబాదుకుంటూ పిశాచ 
మువలె వ్యర్థముగా భ్రమజెంది యెందుకు పరిభ్రమించెదవు? ఆత్మ సర్వజ్ఞ 
డు,సర్వవ్యాపకుడు గదా ! 


శ్లో॥సర్వం పరవశం దుఃఖం సర్వమాత్మవశం సుఖమ్‌ । 
ఏతద్విద్యాత్సమాసేన లక్షణం సుఖదుఃఖయోః॥(మనుస్కృతి 4-160) 


ఎంతవరకు పరాధీనముగా బహిర్ముఖమై విషయాలలో సంచరించెదవో, 
అంతవరకూ దుఃఖమేగాని సుఖమించకయును లేదు.కాని,యెప్పుడు బాహ్య 
విషయాలు మరియు వాటికి సంబంధించిన కోరికలనుగూడ వదిలేసి,అంత 
ర్ముఖమై ఆత్మ (స్వరూపము)యందు స్థిరపడెదవో,అప్పుడే నిరతిశయ సు 
ఖానుభూతి నొందెదవు.ఇదియే సంక్షేపముగా సుఖదుఃఖముల లక్షణమని 
యిటుంగుము. 


కావున,ఓ చిత్తమా!విషయకామనచే బహిర్ముఖమై శబ్బాదివిషయాలయం 
దుగాని,ఆత్మదేవుని పోదగోరి దారిదప్పి ఆత్మవిముఖమై నది,పర్వత,వన, 
క్షేత్తాలలోగాని పిశాచమువలె పరిభ్రమించక,రాగమునువదలి,భ్రూమధ్యమున 
కేంద్రితమై కూటస్థబ్రహ్మమునందు నిశ్చలముగా స్థిరపడి 


పొదుము.అనంతసుఖమునోందెదవు. (అని వెనకటి అవధూతగీత 


యించుకోవాలి). 


శ్లో ॥ఇతశ్చేతశ్చ సువ్యగ్రం వ్యర్ణమేవాభిధావతి। 


అద్వైత వేదాన్త భూమిక 


మనో దూరతరం యాతి గామే కౌలేయకో యథా॥(మయహాపనిషత్‌ 3-18) 
(యో.వా.వైరాగ్య ప్ర.16-2) 
ఏవిధంగా,గామకౌలేయకము (ఊరకుక్క )ఉదరపూర్తికోసం వ్యగ్రచిత్తముతో గ్రా 
మములో దూరదూరప్రదేశాలలో తిరుగుతుంది.అట్లేవిషయవాసనలతో దూషి 
త చిత్తముగల వ్యక్తి అత్యన్త వ్యాకులముతో యుక్తాయక్త విచారములేక, అభి 
ష్టపూర్తికై ఇక్కడఅక్కడ వ్యర్థముగా పరిభ్రమించి,అభిలషిత వస్తువును పొద 

లేక దీనుడును,హీనుడును అగుచున్నాడు. 


శ్లో||చిత్త చారణ ! చార్వాక ! చతుర్జిక్కుక్షిభిక్షుక ! 
శ్వేవ వ్యర్ణమనర్ణాయ మైవం విహర హే జగత్‌!!(యో.వా.5-82-26) 
శ్రీవాల్మీకిమహర్షులవారు చిత్తమును గద్దించి మేల్కొలుపుచున్నారు.ఇంద్రి 


యములయొక్క బహిర్ముఖ ప్రచారమునకు కారణమగు నో(చిత్త)చారణ! 
దేహమునందాత్మాభిమానమును గలుగజేయునో (చిత్త )చార్వాక !'ఉదరభరణ 


ముకోసం నలుదెసలందు భిక్షమడుగుకొనే ఓ (చిత్త) బిచ్చగాడా!అనర్జము 


కొఅకు ఈజగత్తులో కుక్క వలె వ్యర్ణముగా సంచరింపకుము. 
శ్లో|| అహబ్కారః ప్రభుః సభ్యా విషయా నర్తకీ మతిః! 
తాళాదిధారీణ్యక్షాణి దీపః సాక్ష్యవభాసకః!! (వేదాన్రపశ్చాదశి 10-14) 


శ్రివిద్యారణ్యగురుదేవులు శ్లోతాపురుషుని బుద్ధియందు సుకరముగా ఆత్మా 
వబథగలుగుటకొజకు నాటకదృష్టాన్రముచే రూపకమును ప్రదర్శించుచున్నా 
రు.విషయోపభోగ సాకల్యవైకల్య(సఫలతా విఫలతా)అభిమానప్రయుక్త హర్షవి 
షాదములు గలవాడైనందున,నృత్యాభిమాని ప్రభువుస్థానంలో అహంకారమును 


258 


అనుబంధ చతుష్టయము అనబడు 


(జీవుణ్ణి) తెలిసికోవాలి.సమీపంలో వున్నప్పటికిని ప్రభువునకువలె అభిమాన 
ములేనందున శబ్బాదివిషయాలను సభ్యపురుషులస్థానంలోను,శృంగారాది నవ 
రసములలో నృత్యముచేస్తూ అనేక వికారాలనుబిరిదు నర్తకిస్థానంలో బుద్దిని, 
నర్తకియొక్క నృత్యమునకనుకూలముగా మృదంగాది మేళతాళాలను వాయిం 
చు వాద్యకులస్థానంలో యింద్రియములను తెలిసికోవాలి. మరియు ఈసమస్త 
మును నిర్వికారమై ప్రకాశించు దీపస్థానంలో సాక్షిని తెలిసికోవాలి. ఇట్లు బుద్దిని 
నర్తకిగా రూపకముచే చెప్పడమైనది. 


శో ॥అప్యబ్ధిపానాన్మహతః సుమేరూన్మూలనాదపి। 
ల ధి 
అపి వహ్న్యశనాదృహ్మన్విషమశ్చిత్తనిగ్రహః ॥ 


చిత్తం కారణమర్దానాం తస్మిన్సతి జగత్రయమ్‌ | 
వాలి (2) Re) 


తస్మిన్‌ క్షీణే జగత్‌ క్షీణం తచ్చికిత్స్యం ప్రయత్నతః ॥ 


(మహాపనిషత్‌ 3-20,21)(యో.వా.వైరాగ్య ప్ర. 16-24,25)(వే.పం. 7-121) 


హే బ్రహ్మన్‌!విశాలమైన సముద్రపానము చేయవచ్చును.అగస్త్యబుషి 

ముద్రములను పానము చేయగలిగెను.సుమేరు పర్వతమును సమూ 
లంగా పెకలించవచ్చును.ఆంజనేయుడు సంజీవని గుటికను పర్వతముతో 
సహా పెల్లగించుకొని తెచ్చాడు.అలవిగాని అనలమును (అగ్నిని )భక్షించవచ్చు 
ను. శ్రీకృష్ణుడుఅగ్నిని (దావానలమును )భక్షించెను.అనగా,సముద్రమును త్రాగు 
ట,పర్వతమును పెకలించుట, అగ్ని నిభక్షించుట మున్నగు దుస్సాధ్యములగు 
కార్యములనుగూడ ప్రయత్నముచే సాధించవచ్చునేమోగాని,చిత్తమును నిగ్ర 
హించుట వాటికంటెను కష్టతరము.సంపూర్ణ పదార్థములన్నిటికి చిత్తమే కార 


ణము.చిత్తముయొక్క అస్తిత్వములోనే మూడులోకములకు అస్తిత్వము సి 


అద్వైత వేదాన్త భూమిక 


ద్దించుచున్నది.చిత్తముక్షీణించినచో ముల్లోకములునశించును.కావున హేము 
ని!చికిత్సచేత రోగమును ఎట్లు త్యజింతురో,అట్లు జ్ఞానౌషదముచే చిత్తమును 
అవశ్యముగా పరిత్యజించవలను. 


శ్లో॥న హి చంచలతా హీనం మనః క్వచన దృశ్యతే। 


చంచలత్వం మనోధర్మో వహ్నేర్ణర్మో యధథోష్ట్రతా ॥(మహాప్‌నిషత్‌ 4-99) 


చాంచల్యములేని మనస్సు ఎవరియందును కనుపించదు.ఎందు కనగా, 
వాయువునకు చలనము,అగ్నికి ఉష్టత ఎట్టు స్వాభావికధర్మమో,అట్లే మన 
స్సునకు చంచలత్వము స్వాభావికధర్మము. 


శ్లో[చళ్చాలం హి మనః కృష్ణ ప్రమాథి బలవదృఢమ్‌। 
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్‌ ॥(గీత.6-34) 


హే కృష్ణ ఈమనస్సు అత్యంత చలనస్వభావముగలది.ఒక్క క్షణకాలము 
గూడ స్థరముగనుండదు.ఇది సర్వలో కప్రసిద్ధము.హే భగవాన్‌! ఈమనస్సు కే 
వలము చంచలమేకాదు.ప్రమాధథియును అయియున్నది. శరీరము, ఇంద్రియ 
ములను క్షోభించు (విచలితముజేయు ) నదైయున్నది.అందుకే శరీరేంద్రియము 
లు వివశమై బాహ్యవిషయములందు ప్రవృత్తములగుచున్నవి.హేకృష్ణ! ఈ 
మనస్సు కేవలము చంచలము మరియు ప్రమాథియే గాక బలవంతమైనది 
గూడ ఉంది.ఎందుకనగా!తనకభిలషిత విషయమునుండి యే ఉపాయముచే 
తను నివర్తింప జేయుటకు అశక్యమైనది.లోకంలో యేపురుషుడైనా తనకభీ 
పిత కార్యమునందు ప్రవృత్తుడైనపుడు,అతనిని ఎవరుగూడ ఆకార్యము 
నుండి నివర్తించుటకు సమర్భులుకారు.మరియు అనేకజన్మలలోని దృఢవా 


260 


అనుబంధ చతుష్టయము అనబడు 


సనా వైవశ్యముచే విషయాలలో ప్రవృత్తమైన మనస్సును భేదించుటకు అశ 
క్యమైయున్నది.అందుకే యీమనస్సు చాలాదృఢమైనది.ఇచ్చట అర్జునులవా 
రు మనస్సునకు చంచలము,ప్రమాథి,బలవంతమైనది ధృఢమైనదని నాలు 
గు విశేషణములిచ్చాడు.పూర్వపూర్వ విశేషణములకు ఉత్తరోత్తర విశేషణము 
లుహేతువులు (కారణములు ) గానున్నవనితెలిసికోవాలి.ఎట్లనగా,యీమనస్సు 
అత్యంత దృఢమైనదిగావున బలవంతమైనది,బలవంతమైనదిగావున ప్రమాథి 
యును,ప్రమాథియైనందున అత్యంత చంచలమైయున్నది. అందుకే, ఓకృష్ణ! ఈ 
మనస్సును నిగ్రహించుటకు అనగా,సర్వవృత్తిరహితమొనర్చుటకు,సర్వప్రకా 
రములచే నిరోధించుటకు వాయువుకంటెను దుష్కరముగా తలంచుచున్నా 
ను.ఎట్లు ఆకాశమునసంచరించు వాయువును నిశ్చలముగా నిలుపుట అశ 
క్యమో,అట్లే మనస్సుయొక్క నైశ్చల్యమును సాధించుట అనగా దానిని నిరో 
ధించుట అత్యంతకష్టము. ఈవిషయంలో -“అప్యబ్ధిపానాన్మహతః”అను  శాస్త్రప్ర 
మాణమునుగూడ ఇప్పుడే (ఇంతకుపూర్వము) తెలికుంటూ వచ్చాము. (తిరిగిచూడ 
గలరు).ఈభగవద్గీత శ్లోకములో“కృష్ణ"అని సంభోధించుటలో అభిప్రాయము 
ఇలా ఉంది_“దోషాన్‌ కృషతి నివారయతీతి కృష్ణః[అథవా పురుషార్థానాకర్ణతి 
ప్రాపయతీతి కృష్ణః॥కృష్‌= విలేఖనే,అనగా కృష్‌ ధాతువుయొక్క అర్ధము విలే 
ఖనము అనగా నివారించుట లేక ఆకర్షించుట.భక్తులయొక్క పాపాదిదోషాల 
ను నివర్తింపజేయును,నిరోధించును,దూరముజేయును లేదా నాశనముజే 


యును.అందువల్ల భగవంతున్ని కృష్ణుడుఅంటారు.లేక,భక్తజనులకు దుష్పా 


పములగు పురుషార్థములను ప్రాప్తముజేయును.ఇందువలనగూడ భగవం 
తున్ని కృష్ణుడు అంటారు.కావున,నిగ్రహించుటకు శక్యముగాని, అతిచంచల 
మనస్సును నిగ్రహింపజేసి,నాకు సమాధిసుఖమును పాప్త్రము జేయువాడ 


అద్వైత వేదాన్త భూమిక 


వు--అని అర్షునుడు"కృష్ణ"అని సంభోధించుటలో అభివాయము గలదు. 


(మధుసూదని) 
శ్లో[మనోనామ మహావ్యాఘ్రో విషయారణ్యభూమిషు। 
చరత్యత్ర న గచ్చన్తు సాధవో యే ముముక్షవః॥(వి.చూ.178) 


“విషయాంస్తేషు గోచరాన్‌”(కఠ.3-3)శబ్టాదివిషయములు-- ఇంద్రియములు 
సంచరించు మార్గములు-అని శుతిచే చెప్పబడినందున విషయములే అర 
ణ్యభూములు.వాటియందు మనస్సు అనుపేరుగల గొప్ప వ్యాఘ్రము (పెద్దపు 
రి )సంచరించుచున్నది. “పరాశ్చిఖాని” (కఠ.4-1) ఇంద్రియములను బహిర్ముఖ 
ములుగ సృజించెను-అను శ్రుతిననుసరించి,జలము స్వభావముచే పల్లము 
వైపుకు ప్రవహించునట్టు,మనస్సునకు విషయములపై ఆసక్తి స్వాభావికము. 
అందువల్లోబంధాయవిషయాసక్తమ్‌”(మైత్తా.4-11)అను శ్రుతిననుసరించి జీవున 
కు మనీమూలమున గొప్ప అనర్థము గలుగును. ఈ విషయము 


శ్లో[సబ్బాత్సళ్హాయతే కామః కామాతధోఒభిజాయతే | 


క్రేధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్స్మృతి విభ్రమః॥ 
స్మృతిభ్రంశాద్చుద్దినాశః బుద్ధినాశా త్పణశ్యతి ॥(రీత. 2-62,63) 


అని శ్రిమద్భ్బగవద్ధ్గీతలో చెప్పబడినది గదా!ఆ కారణము వలన,యే సత్సు 
రుషులు మోక్షేచ్చగలవారున్నారో,వారు ఈ విషయారణ్యభూములందు వెళ్ళ 
కుందురుగాక.మోక్షముకొబికై,విషయములనుండి మనస్సును మరల్చుకొం 
దరుగాక-అనిఅభిప్రాయము..“కశ్చిద్ధీరఃప్రత్యగాత్మానమైక్షదావృత్తచక్షురమృతత్వ 
మిచ్చన్‌”(56.4-1)మోక్షమునుగోరు ఒకానొక ధీరుడు-వెనుకకు మరల్చబడిన 


262 


అనుబంధ చతుష్టయము అనబడు 


దృష్టిగలవాడై ప్రత్యగాత్మను చూచెను--అని శ్రుతి చెప్పుచున్నదిగదా. 
శ్లో|| ఏషా హ్యవిద్యా కథితా మాయ్రైషా సా నిగద్యతే! 
పరమేతత్తదజ్ఞానం సంసారాది విషప్రదమ్‌!!(యో.వా ఉపశమ ప్ర.13-89) 


ఓరామచందాా! ఈమనస్సే కార్యావిద్యయనియు,మాయాశక్తి యనియు మరి 
యు సంసారరూపవిషమును ప్రదానముజేయు అజ్ఞానమనిగూడ వ్యవహరిం 
పబడుచున్నది.అట్లే వివేకచూడామణి 171 శ్లోకంలో 


శ్ల॥నహ్యస్త్యవిద్యా మనసోఓతిరిక్తామనో హ్యవిద్యా భవబన్థహేతుః | 
తస్మిన్వినష్టే సకలం వినష్టం, విజృమ్బితేఒస్మిన్సకలం విజృమృతే ॥ 


మనస్సుకంటె వేరుగా అవిద్యయనునది లేదుగదా(ఇది నిశ్చితము).ఎందు 
కనగా,సంసారబంధమునకు హేతువగు అవిద్య మనస్సే. 


మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః ।(మైత్రా.4-11) 


జగత్తునకుపాదానకారణము మనస్సు కాకపోయినను,జగత్తుయొక్క భోగ్య 


భో గత్వములకుమనస్సే (చిత్తమే )కారణము.ఎట్లన,సుషుపవ్వాదులందు చిత్తము 


విలయముకాగా నచట భోగము కనుపించుటలేదు.జాగ్రదాదులందు చిత్తము 
విలయము కాకపోవుటచే నచట భోగము కనబడుచుచున్నది. ఈవిషయంలో 
సర్వజనానుభవమే ప్రమాణము.కావున,మనస్సునష్టమైనదగుచుండగా సమ 
స్తము(జగత్తు)వినష్టమగుచున్నది.మనస్సు విజృమ్బించగా సకలం విజృ 
మ్చించుచున్నది.సుషుప్తిలో కారణావిద్య ఉన్నను బంధము లేదు.జాగ్రదాదు 
లలో కారణావిద్యయొక్క కార్యమగుమనస్సు వున్నది.కావున,దేహాద్యభిమాన 
రూపబంధమున్నది. ఈఅన్వయవ్యతిరేకములచే మనస్సే అవిద్యయని చెప్పు 


అద్వైత వేదాన్త భూమిక 


టలో యిచ్చట తాత్పర్యమున్నది. 


ఇంతకు పూర్వము మనము తెలిసికుంటూ వచ్చిన ప్రకారముగా,శాస్త్ర 
ములో మనస్సును (చిత్తమును )చిత్తవనదియని,చిత్తబాలకుడని,చిత్తమర్కటమ 
ని(కోతియని),చిత్తపిశాచమని,గ్రామకౌలేయకమని (కుక్కయని ) బిచ్చగాడని,న 
ర్రకియనియు మరియు మనోవ్యాఘ్రుమని (పెద్దపు లియని ) మనస్ప్సేఅవిద్యయని 
యు ఇంకను యెన్నోవిధములుగ వర్ణించనైనది.మనస్సు అత్యంత చంచల 
ము,దేహాదిక బంధమును ప్రాప్తముజేయునది,సకలానర్థములకు హేతువు, 
దుర్నిగ్రహము అని బీధించుటయే శాస్త్రముయొక్క ముఖ్యతాత్పర్యముగా తె 
లియవలెను.అయ్యయ్యో!శాస్తము ఇన్నితీరుల నిందించిననూ యీమనస్సు 
నకు యించుకైనను సిగ్గురాకున్నది గదా!చూచితిరా యీ మనస్సుయొక్క 


దౌష్ట్యము (దుష్టత్వము )ను? అందువల్ల, సకలానర్థహీతువగు ల్‌ మనస్సును 


ప్రయత్నపూర్వకముగానిగ్రహించుట ముముక్షువునకు పరమావశ్యకమైయు 
న్నది.ఇది సరేగాని, అత్యంత చంచలము, దుర్నిగ్రహమునగు నీ మనస్సును 
ఎలా నిరోధించేది? అని దిగులు జెందవలదు. దానికి ఉపాయమును శాస్త్రమే 
నిర్దేశించుచున్న ది.అదెట్లనగా, చూడండి--యోగేశ్వరుడైన శ్రికృష్ణపరమాత్మయే 
(a) ౧ యా 
సకలముముక్షుజనోద్దారణార్హము మనోజయోపాయములనుపదేశించెను. 


శ్లో[అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్‌। 
అభ్యాసేన తు కౌన్తేయ వైరాగ్యేణ చ గృహ్యతే 11(గీత.6-35) 
శ్లో | అసంయతాత్మనా యోగో దుష్పాప ఇతి మే మతిః! 


వశ్యాత్మనా తు యతతా శక్యోఒవాప్పముపాయతః!1(గత 6-36) 


264 


అనుబంధ చతుష్టయము అనబడు 


ఓశ్రికృష్ణమూర్తి! మనస్సు మిక్కిలి చపలస్వభావముగలది. దేహేన్థియము 


లను అధికముగా క్షోభపెట్టునది. మరియు యెవనిచేతను నిరోధింప సాధ్యము 
గానిది.కావున, అట్టిమనస్సును నిగ్రహించుట వాయువును నిరోధించుట యెట్లు 
శక్యముగాదో,అలాగున శక్యముగాదని నేను తలంచుచున్నాను. (గీత.6-34లో) 
అర్జునుడు చేసిన యీప్రశ్నకు సమాధానముగా భగవంతుడు చెప్పున్నాడు-- 


హే మహాబాహోఈమనస్సు దుర్నిగ్రహము మరియు చంచలమున్నదను 
విషయంలో సందేహము లేదు.అయినను,ఓ కౌన్తేయ! దానిని అభ్యాసవైరా 
గ్యములచే నిగ్రహించవచ్చును.మనోనిగ్రహములేని వానిచే యూయోగము పొ 
దబడజాలదు.మటేమనగా,మాటిమాటికి యెడతెగక ప్రయత్నించుచు అభ్యా 
సవైరాగ్యములతో గూడిన మనోనిగ్రహమనునట్టి యుపాయమువలన యోగ 
ము పొదనగునని నా యభిపాయము. 


హే మహాబాహో నీయొక్క మనస్టితిని నేను చక్కగా యెొటిీగితిని.నీవు నీ 
మనస్సును నిగ్రహించుటకు సమర్దుడవున్నావు.“మహాన్తా సాక్షాన్మహాదేవే 
నాపి సహకృతప్రహరణాబాహూ యస్య స,తత్సమ్చుద్ధా హే మహాబాహో”అ 
నగా,మహాన్‌= సాక్షాత్‌ మహాదేవునితోగూడ యుద్ధముచేయగల బాహువులు 
(చేతులు)యెవరికి గలవో,అతడు మహాబా హుడు(అర్జునుడు).అర్జునుని 
యొక్క నిరతియ ఉత్కర్షను సూచించుటకొబకే భగవంతుడు"మహాబాహో'అని 
సంబిధించుటలో నభివాయమున్నది. 


మహర్షివేదవ్యాసులవారి పరామర్శ(సలహా ) ప్రకారము,మహాదేవుని (శివుని) 
ద్వారా పాశుపతాస్త్రమును సంపాదించుటకొజుకు అర్జునుడు ఇంద్రినిలపర్వ 
తముపై కరో రతపస్సుచేసెను.దేవకన్యలుగూడ అతని తపస్సును భంగముచే 


అద్వైత వేదాన్త భూమిక 


యజాలకపోమురి.చివరకు కిరాతవేషధారియగు మహాదేవునితో యుద్ధముజేసి, 
అర్జునుడు తన బాహబలమును మరియు సాహసమును ప్రదర్శింపగా, 
శివుడు ప్రసన్నుడైపాశుపతము” అనుపేరుగల దివ్యాస్తమును ప్రసాదించెను. 
అప్పటినుండి అర్జునుడు “మహాబాహుడు” అని పిలువబడెను. 


అసంయతాత్మ = అనియంత్రితాత్మ,అనగా ఇంద్రియములను జయింప జాలని 

పురుషునికి, ప్రారబ్ధకర్మ ప్రబలమున్నందున--ఈమనస్సు దుర్నిగ్రహము.అన 
గా,దుఃఖము (కష్టము )చేతగూడ నిగ్రహంచుటకు అశక్యమున్నది.“ప్రమాథిబల 
వద్ధఢమ్‌”ప్రమాధథి,బలవాన్‌ మరియు దృఢము అనునీ మూడు విశేషణము 
లను ఏకముజేసి దుర్నిగ్రహము అని చెప్పబడినది.అనగా,యీమూడు విశే 
షణములుదుర్నిగ్రహము”లో అంతర్భూతములైయున్న వి.చలము = మనస్సు 
స్వభావముచే చంచలమున్నదని చెప్పుటలో సందేహము లేదు.కావున 
నీవు సత్యమునే పలుకుచుంటివి. అయినప్పటికిని, 


సంయతాత్మ = జితేన్ధియుడగు సమాధిమాత్రము ఉపాయముగల యోగి 
ద్వారా అభ్యాసవైరాగ్యములచే యీమనస్సు నిగ్రహింపబడును.అనగా వృత్తి 
శూన్యముజేయబడును. అసంయతాత్మ = అజితేన్ధియునికంటె,సంయతాత్మ =జ్రి 
తేన్టియ పురుషునియొక్క విశిష్టతను తెలుపుటకొ అకు“తు”శబ్బము ప్రయో 
గింపబడినది.మనోనిగ్రహమునందు అభ్యాసము మరియు వైరాగ్యము--యీ 
రెంటియొక్క సముచ్చయమును(సముదాయమును లేక సహఅనుష్టానము 
ను)ళ్లీకములోని*చ”కారముచే సూచించడమైనది.భగవంతుడు అర్జునుని “హే 


కౌన్తేయ”అని సంబిధిస్తూ"పితృశ్వసృపుత్రస్త్వమ్‌”నీవు మా మేనత్త కొడుకువు 


గావున, అవశ్యముగా నేను నీకు సుఖమును చేకూర్చవలెను-అని యిట్లు 


266 


అనుబంధ చతుష్టయము అనబడు 


స్నేహసంబంధమును సూచిస్తూ,అర్జునునికి ఆశ్వాసనమునిచ్చుచున్నాడు. 
లేక, 


దుర్వాసముని అత్యంత వైరాగ్యసంపన్నుడు మరియు క్షోధియును 
ఉండెను.అతనిని యెవరునుగూడ పరిచర్యలచే ప్రసన్నుని జేసుకొని వశపర 
చుకొనజాలకుండిరి.ఎంతగొప్ప చక్రవర్తులుగూడ దుర్వాసమునిని తమ అంతః 
పురములోనికి ఆహ్వానించి సేవజేయలేక పోయిరి.అటువంటి క్రోధియైన 
మునీశ్వరునిగూడ,మీతల్లి(మాకుమేనత్త)యగు కున్తిదేవి నిష్కపటభావము 
చే,శ్రద్దాభక్తులచే పరిచర్యలు (సేవలు)చేసి ప్రసన్నునిజేసుకొనెను.నీవు, అంతటి 
కౌశల్యముగల కున్తీపుత్రుడవు.కావున,మీతల్లివలెనే నీవుగూడ దృఢప్రయత్న 
ముచే,నేను చెప్పబీవు ఉపాయముద్వారా దుర్నిగ్రహమగు మనస్సును,అవ 
శ్యముగా వశపరచుకొనగలవు--అను విషయమును అర్జునునికి స్మరింపజే 
యుటకొజికే, శ్రీకృష్ణుడు “కౌన్తేయ” అని సంబభించెను. 


శ్లోకముయొక్క పూర్వార్థముచే,చిత్తము హఠపూర్వముగా నిగ్రహంప బడ 
జాలదనియు,ఉత్తరార్థముచే క్రమపూర్వకముగా నిగ్రహింపబడగలదనియు వ్య 
క్తీకరింపబడుచున్నది.మనోనిగ్రహము హఠముచే మరియు క్రమముచే రెండు 
విధములుగా గలుగుతుంది.అందులో,శ్లోత్తాది జ్ఞానేంద్రియములు మరియు 
వాగాదికర్మేంద్రియములు వాటివాటి గోళకములను (అభివ్యణ్ఞాకస్థానములను) 
నిరోధించినచో నవి హఠపూర్వకముగా వశమగునట్టు,మనస్సునుగూడ (అట్లే) 


హఠపూర్వకముగా వశపరచుకొ నెదము_అనియిట్లు మూఢపురుషులకు బ్లా 
ని 


గలుగుతుంది.కాని,మనోనిగ్రహము అట్టుకాజాలదు.ఎందుకనగా,మనస్సు 
యొక్క గోళకమగు హృదయకమలమును నిరోధించుట అశక్యము.కావున, 
మనస్సును క్రమపూర్వకముగానే నిగ్రహించుట సముచితము. 


అద్వైత వేదాన్త భూమిక 


ఈ విషయమునే శ్రివసిష్ట భగవానులుగూడ చెప్పియుండిరి. 
శ్లో ॥ఉపవిశ్యోపవిశ్రైక చిత్తజ్ఞేన ముహుర్ముహుః। 
న శక్యతే మనోజేతుం వినా యుక్తిమనిన్చితామ్‌ ॥ 
శ్లో[అజ్కశేన వినామత్తో యథా దుష్టమతబ్లజః। 
అధ్యాత్మవిద్యాధిగమః సాధుసబమ ఏవ చ॥ 
శ్లో॥వాసనా సంపరిత్యాగః ప్తాణస్పన్టనిరోధనమ్‌ | 
ఏతాన్తా యుక్తయః పుషాః సన్తి చిత్రజయే కిల॥ 
శ్లో॥సతీషు యుక్తిష్వేతాసు హఠాన్నియమయన్తి యే। 
5 ఆోః ఆోః ° 
చేతస్తే దీపముత్సృజ్య వినిఘ్నన్తి తమో౭్ఞనైః॥ 
(యో.వా.ఉపశమ. ప్ర. 92-33 నుండి 38)(మక్తికోపనిషత్‌ 2-41నుండి 46) 


మహాదుష్టమైన మత్తగజమును(మదించిన యేనుగును ) అంకుశములే 
కుండా వశపరచుకొనుటకు ఎట్లు అశక్యమో,అట్లు-చిత్తముయొక్క స్వభావ 
మునెజిగిన పురుషులు ఉత్తమయుక్తులను వదలి కేవలము ఆసనముపై 
మళ్ళీమళ్ళీకూర్చొని మనస్సును జయింపజాల రు.ఆఉత్తమయుక్తులు-- 


1.అధ్యాత్మవిద్యాప్తాప్తి,2.సత్పురుషుల సహవాసము,3.చిత్తగత వాసనాపరి 


త్యాగము మరియు4.వ్తాణస్పంద నిరోధము. ఈనాల్జ్గుయుక్తులే చిత్తమును 


జయించుటకుపాయములు.అనిందితమైన యీనాల్లు యుక్తులు విద్యమాన 
మైయుండగా,య పురుషులు చిత్తమును హఠముచే నిగ్రహించుటకు ప్రయ 
త్నించెదరో,వారు నిజముగా తమోనివర్తకమగుఉత్తమతేజముగల దీపమును 


268 


అనుబంధ చతుష్టయము అనబడు 


వదలి, అంజనములతో (కాటుకమసితో )చీకటిని దూరము చేయువారలగుదురు 
ఇదే విషయము స్పష్టము జేయబడుచున్న ది- 


చిత్తమును జయించుటకు పైనచెప్పబడిన నాల్గు క్రమోపాయములలో 
మొదటిది--1.అధ్యాత్మవిద్యాప్తాప్తి.ఇది _దృశ్యప్రపంచముయొక్కమిధ్యాత్వము 


ను బీధీస్తుంది.మరియు ద్రష్టా,సాక్షియగు ఆత్మయొక్క పరమార్థసత్స్వరూప 


మును,పరమానందస్వప్రకాశత్వమును బిధీస్తుంది. 
శ్లో! దృశ్యం నాస్తీతి బోధన మనసోదృశ్యమార్దనమ్‌। 


సంపన్నం చేత్తదుత్పన్నా పరా నిర్వాణ నిర్వృతిః!!(యో.వా.వైరాగ్యప్ర. 3-6) 
(వే.పం.4-64) (మహోా1-38) 

ఇంటిలోని పాచి(దుమ్ము ధూళి చెత్తా మొదలగు మాలిన్యము)చీ పురుతో 
యెట్లు శుభ్రము జేయబడునో,అట్లు యీ పరిదృశ్యమాన జగత్తు వాస్తవముగా 
లేనేలేదు,మరేమనగా మిథ్యయే అయివున్నది--అను జ్ఞానముచే,మనస్సులో 
ని దృశ్యమార్జనము (దృశ్యఅపాకరణము)చేయబడినచో,అప్పుడు ఉత్కృష్టమైన 
నిర్వాణనిర్వృతి= మోక్షసుఖము నిష్పన్నమగును."నేహనానా౭స్తికిక్చాన" (బృ. 
4-4-19) (కరో.4-11) ఇత్యాది శ్రుతులచే జగత్తును నిరసించగా అవశిష్టమగు(నిషే 
ధావధిభూతమగు) పరబ్రహ్మానందమే అనుభూతమగును. 


ఇట్లు అధ్యాత్మవిద్యచే బీధింపబడిన పిమ్మట మనస్సు తనకు విషయీ 
భూతమగు దృశ్యపదార్థములందు మిథ్యాత్వహేతువుచే,ప్రయోజనాభావము 
ను నిశ్చయించుకొని,ప్రయోజనముగల పరమార్థసత్యపరమానందరూపదృగ్వ 
స్తువునందు స్వప్రకాశత్వహేతువుచే,తనకు విషయమేలేదని(దృశ్యముయొ 
క్క అత్యంతాభావమును )తెలిసికొ ని ఇంధనశూన్య (కట్టెలుకాలిన పిమ్మట) 


అద్వైత వేదాన్త భూమిక 


అగ్నివలె స్వయముగా శాంతించును. 
శ్లో॥యథా నిరింధనో వహ్నిః స్వయోనావుపశామ్యుతి। 


తథా వృత్తిక్షయాచ్చిత్తం స్వయోనావుపశామ్యుతి ॥ (మైణ్రాయణ్యుపనిషత్‌ 4-1) 
(వే.పం.11-11) 
ఇంధనరహిత అగ్ని యెట్లు జ్వాలాదిరూప విశేషాకారమును వదిలి తేజో 
మాత్ర సామాన్యరూపమునందు ఉపశమించి (విలీనమై )యుండునో,అట్లే అంతః 
కరణము(మనస్సు లేదా చిత్తము)సమస్తవైషయికవృత్తులు ఉపక్షీణముకాగా 
(రాజస,తామసవృత్తులు నశించగా)తనకు కారణమగు కేవలసత్త్వగుణము 


నందు ఉపశమించును,అనగా సత్తగుణమాత్రముగా అవశేషమైయుండును. 


చా 
అందువలన , అధ్యాత్మవిద్యాప్తాప్తి--మనోనిగ్రహమునకుపాయమున్నది. 


2.సాధుసమాగమము:--ఉపదేశింపబడిన తత్త్వమును యే పురుషుడు 


సమ్యక్పకారముచే తెలుసుకొనజాలకున్నాడో,లేక యే పురుషుడు బిధింపబ 


డిన తత్త్వమును విస్మరించునో(మరచిఏవివునో)..యూీ యిరుతెజంగుల పురు 


షులకు,మనోనిగ్రహముకొటికు సాధుసమాగమమే ఉపాయమున్నది.ఎందుక 
నగా,తత్త్వజ్ఞులగు మహాత్కులు,యీ అధికారి పురుషునికి పునకున; తత్త్వ 


మును బిధీస్తూ ఉంటారు. అట్లే, మళ్ళీమళ్ళీ తత్త్వమును జ్ఞాపకము చేయిస్తూ 


ఉంటారు." తత్త్వమసి, తత్త్వమసి"అని తొమ్మిదిసార్లు ఉపదేశించిన ఉద్దాలక 


శ్వేతకేతుల ఉదంతము ఉదాహరణగా ఉంది.ఇది మహాత్ముల స్వభావగుణ 
మని శ్రి శంకరులవారంటున్నారు. 


270 


అనుబంధ చతుష్టయము అనబడు 


తీర్దా స్వయం భీమభవార్ణవం జనానహేతునాన్యానపి తారయన్నః॥। 
శ్లో|అయం స్వభావః స్వత ఏవ యత్పరశ్రమాపనోద ప్రవణం మహాత్మనామ్‌! 


సుధాంశురేష స్వయమర్క కర్కశ ప్రభాభితపా మవతి క్షితిం కిల॥! 
(వివేకచూడామణి 394840) 
వర్గాకాలంలో వర్షపుబాధ;వేసవిలోవేడి;శరదృతువులో ఆరంభంలో కించత్‌ 
సుఖముగా నున్నను పూర్తిగా రెండునెలలు ఉండదు.కార్తిక మాసాంతము 


యమదంష్ట(యమునికోరలు )అని అంటారుగదా!'హేమంత శిశిరములలోచలి; 


కానీ,సుగంధిపుష్పములకు నిధియగు వసంతము పూర్తిగా లోకమునకు 
సుఖమును గలిగించును.కావున,వసన్త వత్‌=వసంతమువలె అని చెప్పబ 
డినది.వసంతంలోవర్షముగాని,తాపముగాని,చలిగాని,రోగములుగాని ఉండవు 
గదా!ఆ వసంతబుతువు యెట్లు సుఖమునుమాత్రమే గలిగించునో,అట్లే మహా 
తులు లోకమునకు సుఖమునేజేయుచు,శాన్నాః= నిర్వికారమగు మనస్సు 
గలవారును,అందుకే మహాన్తః= దేశకాలవస్తు పరిచ్చేదరహితబ్రహ్మమును సాక్షా 
త్కరించుకొన్న వారును,కావుననే,శ్రుతి-"బ్రహ్మ వేదబ్రహ్మై వభవతి" (ముం.3-2-9) 
బ్రహ్మమునెజిగినవాడు బ్రహ్మమేయగుచున్నాడు-అని చెప్పబడిన విధము 
గా;సన్తః= అట్టి అపరిచ్చిన్నబ్రహ్మముతోనభిన్నులై,భవసాగరమునుండి స్వయం 
గా తరింపబడినవారై,ప్రారబ్దక్షయపర్యన్రము జీవన్ముక్తులై చరించువారును; 
కోరికలన్నియు తీరిన ఆప్తకాములగుటచే స్వప్రయోజనమునపేక్షింపకయే అ 
హైతుకకరుణాసముదులుగాన--దీనులై,దుఃఖితులై సంసారసముద్రంలో మున 
కలువేయుచున్న అజ్ఞాని జీవులనుగూడ తరింపజేయుచున్నారు. 


శంక: _-యద్యద్ధి కురుతే కిశ్బోత్‌ (జన్లుః) తత్తత్కామస్య చేష్టితమ్‌। 


అకామస్య క్రియా కాచిద్ధశ్యతే నేహ కర్షిచిత్‌!! (మనుస్మృతి 2-4) 


జీవునిచే యేయేకర్మలుచేయబడినను,అవి కోరికచేతనే చేయబడుచున్నవి. 
ప్రయోజనము నపేక్షింపకుండా యే పనియుచేయరు."ప్రయోజనమనుద్దిశ్య న 
మన్దోఒపి ప్రవర్తతే"(స.వే.సి.సా.సం.12) ప్రయోజనాన్ని కోరక యెంతటి మందబద్ధిగూ 
డ ప్రవృత్తుడు కాడు గదా? 


సమాధానం చెప్పబడుతోంది" అయంస్వభావః" ఇత్యాది వాక్యముచే--స్వభావ 
మునకు కారణమేమని అన్వేషించుట యుక్తముగాదు.పంచదారలో ని మాధు 
ర్యమునకు కారణమేమిటి? అని ప్రశ్నించుటలో అర్థం లేదుగదా!అది దానికి 
స్వభావమైయున్నది.పరశ్రమాపనోద ప్రవణం=పరులయొక్క శ్రమను నివారిం 
చుటలోగల అత్యన్తఆసక్తి; 'ప్రవణ'శబ్దము భావప్రధానము.అనగా, 'ప్రవణత్వ 
ము'అను నర్ధమున ప్రయోగింపబడినది.ఇది మహాత్ములకు స్వాభావికమేగాన 
ఈవిషయమున పరప్రేరణయొక్కగాని,స్వప్రయోజనాపేక్షగాని లేదనిభావము. 
ఇందులకు'సుధాంశుః'ఇత్యాదికము దృష్టాన్తము.అర్కకర్కశ ప్రభాభితప్తాం=అ 
ర్కః అనగా సూర్యుడు, అతనియిక్క యే కర్కశ అనగా తీక్టమైన,ప్రభ అనగా 
ప్రకాశము దానిచే,అభితతప్తాం అనగా పూర్తిగా వేడెక్కిన,కితిం అనగా భూమి 


ని, సుధాంశు: అనగా అమృత కిరణములుగల సమీపవర్తియగు ప్రసిద్దచం 


ద్రుడు.అతడు యెవరిచే ప్రేరితుడు కానివాడై,యేవిధమైన స్వప్రయోజనాపేక్షలే 
కుండా,తన చల్లని అమృత కిరణములు ప్రసరింపజేసి పృథివియొక్క తాప 
మును పో గొట్టిభూమిపైనున్న సమస్తప్తాణికోట్లను సూర్యతాపమునుండి 
పరిరక్షిస్తూ,ఆ హ్లాదమును కలుగజేయుచున్నాడు.కిల =ప్రసిద్ధి ద్యోతకము. 
మహాత్ములుగూడ అట్లేయని తెలియవలెను. మరియు, 


272 


అనుబంధ చతుష్టయము అనబడు 


మహాత్ముల సహవాసము (సత్సంగము )యొక్క మాహాత్మ్యమును వర్ణిస్తూ 
శ్రీ భరహరి--వారి నితిశతకంలో, 


శ్లో! జాఢ్యం ధియో హరతి సించతి వాచి సత్యం, 
మానోన్నతిం దిశతి పాపమపాకరోతి। 
చేతః ప్రసాదయత దిక్షు తనోతి కీర్తిం, 
సత్సంగతిః కథయ కిం న కరోతి పుంసామ్‌॥! 


సజ్జనుల సహవాసము సకలార్థసాధనము.ఎట్లనగా,సత్యసంభాషణ గలిగిం 
చుచున్నది.బుద్ధిమాంద్యమును బారద్రోలుచున్నది.గౌరవమును దెచ్చుచున్న 
ది.చెడుబుద్దులను నిర్మూలింపజేయుచున్నది.యశశ్చంద్రికలను దిగంతము 
లవరకు చాటుచున్నది.మనస్సును రంజింపజే యుచున్నది.సాధుసంగమ 
ము మనుష్యులకుజేయని మేలొక్కటియును లేదు. 


3.యే పురుషుడు విద్యామదము మున్నగు దుర్వాసనలచే పీడితుడై, 
సత్పురుషుల సహవాసముచేయడో,అతనికి వివేకపూర్వక వాసనా పరిత్యాగ 
మే మనోనిగ్రహమునకు ఉపాయమున్నది. వాసనయనగా-- 


శ్లో[దృఢభావనయా త్యక్తపూర్వాపరవిచారణమ్‌ । 


యదాదానం పదార్దస్య వాసనా సా ప్రకీర్తితా ॥(యో.వా.ఉపశ.ప్ర.91-29) 


(ముకికోపనిషత్‌ 2-57) 


= 


గత అనేక జన్మలలో ని దృఢభావనచే దేహాదిక జడపదారములపట్ల“నను, 
నాదిిఅను యే దృఢసంస్కారము అంతుకరణమునందు స్థిరపడి యున్నది, 
ఆసంస్కారవశముచే పూర్వాపర గుణదోషములను విచారణజేయకయే మళ్ళీ 


అద్వైత వేదాన్త భూమిక 


పదార్థములను ఆదానము(గ్రహణము)చే యుట--“వాసన”*'యనబడును.ఆవా 
సనలను వివేకపూర్వక దోషదర్శనముచే పరిత్యాగము జేసినచో మనస్సు 
నిగ్రహింపబడును. 


4.ఆవాసనలు అతిప్రబలమున్నందున యేపురుషుడు వాటిని త్యాగము 
జేయుటకు అసమర్దుడగునో, అతనికి వాణస్పందనిరోధము మనోనిగ్రహమున 
కు ఉపాయమున్నది.ఎందుకనగా,ప్తాణస్పందనము మరియు వాసన-యీ 
రెండే చిత్తమునకు ప్రేరకములున్నవి.ఈరెంటిని నిరోధించినచో చిత్తము అవ 


శ్యముగా శాంతించును.ఈవిషయమును శ్రీవసిష్ట భగవానులే చెప్పియున్నారు. 
శ్లో॥ద్వేబీజే చిత్తవృక్షస్య ప్తాణస్పన్ననవాసనే। 


ఏకస్మింశ్చ తయోః క్షీణే క్షిప్రం ద్వేఅపి నశ్యతః॥(యో.వా.ఉపశమ. ప్ర.91-48) 


(ముక్తికోపనిషత్‌ 2-27) 


శ్ల॥ప్రాణాయామ దృఢాభ్యాసైర్యుక్షా చ గురుదత్తయా। 


ఆసనాశనయోగేన ప్తాణస్పన్టో నిరుధ్యతే॥ (యో.వా.ఉపశమ.ప్ర.92-27) 


(అన్న పూర్ణోపనిషత్‌ 4-87) 
ళో ॥అసబ్ల(నిఃసబ్బ)వ్యవహారిత్వాద్భవభావనవరనాత్‌ । 


శరీరనాశదర్శిత్వాద్వాసనా న ప్రవర్తతే ॥(యో.వా.ఉపశమ.ప్ర.92-29) (అన్నపూర్ణోపనిషత్‌ 


4-88) (ముక్తి.2-28) 
శ్లో[వాసనాసంపరిత్యాగాచ్చిత్తం గచ్చత్యచిత్తతామ్‌ | 


ప్రాణస్పన్థనిరోధాచ్చ యథేచ్చసి తథాకురు॥ (యో.వా.ఉపశమ. ప్ర. 92-26) (అ.పూ. 


4-86)(ముక్తి. 2-28) 


274 


అనుబంధ చతుష్టయము అనబడు 


శ్లో[ఏతావన్మాత్రకం మన్యే రూపం చిత్తస్య రాఘవ। 
యద్భావనం వస్తునోఒన్తర్వస్తుత్వేన రసేన చ ॥(యో.వా.ఉపశమ.ప్ర.91-40) 


శ్లో॥యదా న భావ్యతే కించిద్దేయోపాయరూపి యత్‌। 


స్టీయతే సకలం త్యక్త తదా చిత్తం నజాయతే ॥(యో.వా.ఉపశమ. ప్ర. 91-36) 


(అ.పూ.4-47) 
శ్లో|అవాసనత్వాత్సతతం యదా న మనుతే మనః। 


అమనస్తా తదోదేతి పరమాత్మపదప్రదా ॥(యో.వా.ఉపశమ. ప్ర. 91-37) (అ.పూ. 
4-48)(ముక్తి. 2-29) 

ఓ రామచంద్తా! ఈచిత్తరూపవృక్షమునకు పాణస్పందనము,వాసనయను 
రెండుబీజములుగలవు.ఆరెంటిలో యేఒక్కటి నశించనా,రెండును నశించును. 
వాటిలో ,వాణాయామదృఢథాభ్యాసముచేతను,గురూపదిష్ట యుక్తులచేతను మరి 
యు ఆసన,భోజనాది నియమములచేతను వాణస్పందన నిరోధింపబడును. 
దేహాదిక ప్రపంచముతో ఎలాంటి సంబంధములేని అసంగవ్యవహారముచేత 
ను,అనాత్మచింతన పరిత్యాగముచేతను మరియు శరీరనాశమును పునపు 
నః పరామర్శించుటచేతను--ఈఅధికారిపురుషునికి వాసనలు ప్రవృత్తము 
కాజాలవు.ఇట్లు వాసనా పరిత్యాగముచే మరియు ప్తాణస్పందనిరోధముచే చి 
త్రము అచిత్తభావమును పొదును.అనగా,సత్త్వ 
యుండును.ఆపై నీకు యిట్లు ఉచితముగ దోచునో,అట్లాచరింపుము.హే రా 


గుణముమాత్రము అవశిష్టమై 


ఘవ!బాహ్యమగు అనాత్మపదార్దములను సత్యముగా తలంచుట,ఆంతరము 
న వాటినిగూర్చి రాగముచే(ఆసక్తిచే)చింతించుట--ఇదియే చిత్తముయొక్క 
స్వరూపమని నాయభిమతము.ఎప్పుడు పురుషుడు హయ ములు(త్యాజ్య 


అద్వైత వేదాన్త భూమిక 


ములు-విడుచుటకుయోగ్యములు ) మరియు ఉపాదేయములు (గ్రహించుటకు 
యోగ్యములు)అగు వస్తువులనుగూర్చి కించిన్మాత్రముగూడ చింతనజేయడ్‌, 
సర్వమును పరిత్యజించి తనయందు తాను స్థిరమైయుండునో,అప్పుడు చి 
త్రము ఉత్పన్నము కానేరదు.ఎప్పుడు యీమనస్సు సమస్తవాసనారహిత 
మై,ఏమాత్రముగూడ అనాత్మ వస్తువులనుగూర్చి మననముచేయకుండునో, 


అప్పుడు పరమాత్మ పదవిని పాప్తముజేయగల అమనస్కస్థితి(అవస్థ ) ఉదయించును. 


వసిష్టమునీంద్రులవారి ఉపరోక్త ఉపదేశముచే యీరెండు ఉపాయములు 
సిద్దించినవి.1.ప్రాణస్పందనిరోధముకొటికు అభ్యాసరూప ఉపాయము.2.వాస 
నాపరిత్యాగముకొజకు వైరాగ్యరూప ఉపాయము.ఇక మిగతా రెండు అధ్యా 
త్మవిద్యావాప్తి మరియు సాధుసమాగమము-అభ్యాస వైరాగ్యములకు ఉపో 
దృలకములైనందున (ఉపపాదకములైనందున ) అన్యథా సిద్ధములు,అనగా 
స్వతఃప్తాప్రములైయున్నవి. వాటిని (అధ్యాత్మ విద్యాప్తాప్తి,సాధుసమాగమమును ) అభ్యా 


సవైరాగ్యములలోనే అంతర్బూతముగావింపనైనది.అందుకే శ్రీకృష్ణపరమాత్మ 


(గీత.6-35) అభ్యాస వైరాగ్యములను-రెండు ఉపాయములనే చెప్పియుండిరి. 


అందుకే,భగవాన్‌ శ్రిపతణ్థాలిమహర్షిగూడ“అభ్యాస వైరాగ్యాభ్యాంతన్ని రోధః" 
(యోగసూత్రము 1-12)అని సూత్రీకరించారు.అభ్యాస వైరాగ్యములచే చిత్తము నిరో 
ధింపబడును.పూర్వము (యో.సూ.1-6)లో చెప్పబడిన ప్రమాణ,విపర్యయ,వికల్ప, 
నిద్రా మరియు స్మృతి-అను పంచప్రకారవృత్తులు అసురత్వరూపముచే క్లిష్ట 
ములని మరియు దేవత్వరూపముచే అక్సిష్టములని చెప్పబడుచున్నవి. ఈ 
సర్వవృత్తులు,కట్టెలుకాలిన పిమ్మట అగ్ని,క్రమేణ ఎట్లు ఉపశమరూప పరి 
ణామవిశేషమును పొదునో,అట్లు అభ్యాసవైరాగ్యములు--అను రెండుఉపాయ 
ములచే నిరోధింపబడగలవు. ఈవిషయమునే భగవాన్‌ శ్రివ్యాసమహర్షులవారు 


276 


అనుబంధ చతుష్టయము అనబడు 


భాష్యములో ఇలా చెప్పారు-శ్రీభాగీరథీయమున మున్నగు ప్రసిద్ధనదులు 


నిమ్నభూమిలో ప్రవహిస్తూ సముద్రములో పర్యవసన్నమగుచున్నవి. (చేరు 
చున్నవి).అట్లే చిత్తరూప నది వివేకరూప నిమ్నమార్గముగుండా ప్రవహించి 
కైవల్యరూప ఫలమునందు పర్యవసన్నమైనచోనది కల్యాణవాహిని అనబడు 
తుంది. మరియు ఆ చిత్తరూప నది అవివేకరూప నిమ్నభూమిగుండా ప్రవ 
హించి సాంసారిక భోగములందు పర్యవసన్నమైనచోఅది దుఃఖజనకమగుటచే 
పాపవాహినియనబడును. ఈ ప్రకారముగా చిత్రరూప నది యిరువైపుల ప్రవ 
హించును.అందులో,పునుపునః విషయాలలోని దోషదర్శనముచే జనించు 
వైరాగ్యము--విషయోన్ముఖమగు చిత్తముయొక్క పాపవాహిని ప్రవాహమును 
నిరోధించును.మరియు వివేకదర్శనరూప అభ్యాసము,ఆచిత్తనదిని ప్రత్యగా 
త్మవైపుకు ప్రవహింపజేయును. ఈవిధముగా,చిత్తవృత్తులయొక్క నిరోధము, 
వైరాగ్య--అభ్యాసముల (రెండింటి) అధీనమైయున్నది.కేవల వైరాగ్యముచేతగాని, 
కేవల అభ్యాసముచేతగానిచిత్తమునిరోధింపబడదు.తాత్పర్యమేమనగా--తీవ్రవేగ 
ముగల నదీప్రవాహమును,కాష్టశిలామృత్తికాదులచేసేతువు (ఆనకట్ట) నునిర్మిం 
చి ఆపుతారు.తరువాత కాలువలద్వారా నీటి ప్రవాహమును మళ్ళించి సేద్య 
ముకొజికు పంటభూముల్తోకి తీసికెళారు.అట్లే, విషయాభిముఖముగా తీవ్ర 
వేగముచే(ఆసక్తిచే ప్రవహించు చిత్తనదిని దోషదర్శనజన్య వైరాగ్యముచే నిలి 
పి(ఆపి)సమాధి యభ్యాసముచే ప్రత్యగాత్మ వైపుకు మళ్ళించి,పునణునః డై 
తాహరూపప్రయత్నముచే నిరన్తర(వ్యవధానరహిత ) ఆత్మాకారవృత్తుల సంతా 
నము(ప్రవాహము)ను ఆవృత్తిచేయుచుండినచో చిత్తము నిరోధింపబడును. 
ఇట్టు,వైరాగ్యము మరియు అభ్యాసము రెండునూచిత్తనిరోధమునందు భిన్న 
భిన్నద్వారములు (సాధనములు లేక ఉపాయములు ) ఉన్నందున రెండింటి 


అద్వైత వేదాన్త భూమిక 


యొక్క సముచ్చయము అపేక్షితమైయున్నది.అనగా,వైరాగ్యముచే చిత్తనది 
యొక్క విషయప్రవాహము నివారింపబడి,అభ్యాసముచే ఆత్మాకార ప్రశాన్తవా 
హినియగును.ఒకవేళ రెండింటిలో యేఒక్క ఉపాయముచేతగూడ చిత్తము 
నిరోధింపబడు సంభవము గనుక ఉన్నట్లయితే,వ్రీహి, యవలవలె వికల్పము 
గా చెప్పబడియుండెడిది.వ్రీహి = వడ్డు,ధాన్యము;యవలు = బార్లీయనబడుధాన్య 
విశేషము;పురోడాశము= యజ్ఞార్థమైన అపూపము.“వ్రీహిభిర్యజేత”(ఆపస్తంబశైత 
సూత్రము)యవైర్యజేత”ఈరెండు వాక్యములను (వ్రీహి, యవలను)పురోడాశము 
ద్వారా యాగసాధకములుగా విధానముచేయడమైనది. ఈరెంటిలో వికల్పము 
న్నది.అనగా, వ్రీహిచేగాని యవలచేగాని_ఒకదానిచేతనే యాగముసంపన్నమ 
గును.రెండింటిచే కాదు.అట్లే,ప్రకృతమునందుగూడ (వర్తమాన విషయములోగూడ) 
అభ్యాసము మరియు వైరాగ్యము--వీటిలో వికల్పమున్నట్లయితే భగవంతు 
డుచికారముచే సముచ్చయమును చెప్పియుండెడివాడుకాదు.అందువల్ల 
ఇక్కడ ద్వారభేదముచే రెంటియొక్క సముచ్చయమున్నది. 


శంక:--మంత్రము, జపము, దేవతాధ్యానము ఇత్యాది క్రియారూపసాధనము 
లలో పునఃపునః ఆవృత్తిరూప అభ్యాసము సంభవిస్తుంది.కాని,సర్వవ్యాపార 
ముల నివృత్తిరూప సమాధిలో అభ్యాసమెట్లు సంభవించును?నిరోధము 


క్రియయుక్క అభావరూపమున్నది.కృతిసాధ్యము కాదు. 


ఈశంకను నివారించుటకొటకు పతళ్థాలిమహర్తులవారు అభ్యాస లక్ష 


ణమును ఇట్లు సూత్రికరించారు“తత్రస్థతౌయత్నో ఒభ్యాసళొ(యో.సూ.1-13)ద్రష్టయ 


గు శుద్దచిదాత్మయందు,స్వాభావిక బాహ్యప్రవాహమును నిరోధించి,సర్వవృ 
త్తిరహిత చిత్తముయొక్క ప్రశాన్తవాహితారూప నిశ్చలస్టితికోసము చేయబడు 
మానసికఉత్సాహరూప పునఃపునః ఆవృత్యాత్మక ప్రయత్నమునకు అభ్యా 


278 


అనుబంధ చతుష్టయము అనబడు 


సమందురు.మరొక సూత్రము-*స తు దీర్ణకాల నైరన్వర్యసత్కారాసేవితోదృఢ 
భూమిః”(యో.సూ.1-14పూర్వోక్త అభ్యాసము ఉద్వేగరహితముగా దీర్ణకాలపర్య 
న్రము,వ్యవధానరహితముగా (ఎడతెగకుండా )నిరన్తరము, శ్రద్దాతిశయరూప స 
త్కారముచే (ఆదరపూర్వకముగా)సేవించినచో దృఢమైనభూమి (స్థితి) గలదియ 
గును.వైషయికసుఖ వాసనారూప వ్యుత్చానసంస్కారములు మనుష్యుణ్ణి బ 
హిర్ము ఖముగాజేయును.సమాధ్యభ్యాసము అంతర్ముఖముజేయును.ఆ అ 
భ్యాసము దృఢపడవలెననిన దీర్ణకాలము(చాలాకాలము)వరకు సేవించుచుం 
డవలెను.మధ్యమధ్య ఆపిఆపి చేసినచో,అనతికాలములోనే చేసిన అభ్యా 
సము లుప్తమగును.చిత్రముయొక్క  విక్షేపము(చాంచల్యము)నివర్తింపదు. 
కావున,నిరన్తరము (వ్యవధానరహితముగ )సేవించవలెను.అనేక సంవత్సరము 
ల పర్యన్తము లేక జన్మలపర్యన్తము దీర్ణకాలము యోగమును సేవింపవల 
యును.“అనేకజన్మ సంసిద్ధస్తతోయాతి పరాం గతిమ్‌” (గత.6-45)అనేక జన్మము 
లకు సంసిద్భుడై పరమగతిని పొదుచున్నాడు.మరియు ఆదరముతో సేవించ 
వలెను.ఆదరములేకుండిన యోగవిఘ్నములగు _ లయవిక్షేప,కషాయ,రసా 
స్వాదనములు సంభవించును. అందువల్ల,సత్కారపూర్వకముగా సేవించాలి.అ 
నగా,సుఖత్యాగరూప తపస్సుచేతను, అష్టమైథునవరనరూప బ్రహ్మచర్యము 


చేతను,విద్య(తత్త్వజ్ఞానము )చేతను మరియు శ్రద్దాతిశయముచే సంపాదితస 


త్కారముచే అభ్యాసము దృఢభూమిగలదగును.“యదేవవిద్యయా కరోతి శ్రద్ద 
యోపనిషదా తదేవ వీర్యవత్తరం భవతి” (దాం.1-1-10)యే కార్యము (అభ్యాసము 
యుక్తియుక్తజ్ఞానముచేత,శ్రద్ధచేత మరియు సారయుక్త శాస్త్ర(ఉపనిషత్‌)జ్ఞా 
నముచేతచేయబడునో,అది అధికతర వీర్యవంతమ గును.అనగా,నిర్విఘ్న 
ముగా ఫలవంతమగును.దృధభూమియనగా పెద్దపెద్ద కొండలవంటి దుఃఖ 


అద్వైత వేదాన్త భూమిక 


ములు వచ్చిపడినను చలింపకుండుట.“యస్మిన్‌ స్థితో న దుఃఖేన గురుణాపి 
విచాల్యతే” (గత.6-22)గొప్పదుఃఖములచేతగూడ ఆ యోగమందుండి చలింపబ 
డడు. ఈప్రకారము దీర్ణకాలము, నిరన్తరము మరియు సత్కారపూర్వకముగా 


సేవించినచో అభ్యాసము దృఢభూమి(స్టితి)గలదియగును. అపుడే,చిత్తములో 


దాగియున్న బాహ్యవిషయప్రవృత్తిరూప వ్యుత్చానసంస్కారము దానిని బాధిం 
పజాలదు.ఇట్లు అభ్యాసస్వరూపమునుగూర్చిచెప్పి,ఇపుడు వైరాగము యొ 
క్క స్వరూపకథనము చేయుచున్నాడు. 


వైరాగ్యము-అపరవైరాగ్యము మరియు పరవైరాగ్యము అని రెండు విధ 
ములు.అందులో,యతమానము,వ్యతిరేకము,ఏకేంద్రియము మరియు వశికా 
రము అనుభేదముచే అపరవైరాగ్యము నాల్గు ప్రకారములు.వాటినిగూర్చి 
పూర్వము వైరాగ్యనిరూపణావసరమున మనము తెలిసి కొని వచ్చాము.పూ 
ర్వభూమికా జయముచే ఉత్తరభూమిక ప్పాప్తించును.ఈవివక్షచేతనే భగవాన్‌ 
పతణ్థాలిమహర్షులవారు నాలుగవదగు వశీకారసంజ్ఞావైరాగ్యమును సూత్రము 
ద్వారా చెప్పారు.“దృష్టానుశ్రవికవిషయవి తృష్ణస్య వశళీకారసంజ్ఞావైరాగ్యమ్‌” (యా. 
సూ.1-15)స్తి,అన్న ము,పానము,మైథునము,ఐశ్వర్యము మున్నగు విషయము 
లు సర్వలో క ప్రత్యక్షమున్నందున దృష్టవిషయములనబడును.మరియు 
స్వర్గ్షము,విదేహత్వము,ప్రకృతిలయము మొదలగు విషయములు కేవలము 
శాస్త్రప్రమాణగమ్యములున్నందున ఆనుశ్రవికవిషయములనబడును.ఈ రెండు 
విధముల విషయాలనుండి ఇంద్రియములను,మనస్సును సంపూర్ణముగా 
నిరోధించి,బెత్సుక్యమాత్రముచేగూడ మనస్సునందు వాటికి సంబంధించిన 
తృష్ణ లేకుండుట,అనగా,జ్ఞానప్రసాదరూప తృష్టావిరోధిని చిత్తవృత్తికి వశికార 
సంజ్ఞావైరాగ్యమందురు. ఈవశికార సంజ్ఞావైరాగ్యము సంప్రజ్ఞాతసమాధికి అంత 


280 


అనుబంధ చతుష్టయము అనబడు 


రంగసాధనమగును.మరియు అసంప్రజ్ఞాత సమాధికి బహిరంగ సాధనమగు 
ను.అసంప్రజ్ఞాత సమాధికి పరవైరాగ్యమే అంతరంగ సాధనమౌతుంది. 


శ్రీపతశ్ఞాలిభగవాన్‌ పరవైరాగ్యముయొక్క స్వరూపమును సూత్రికరిస్తూ- 
“తత్పరంపురుషఖ్యాతేర్గుణవైతృష్ణ్యమ్‌”(యో.సూ.1-16)సత్త్వపురుషాన్యథాఖ్యాతి (ప్ర 
కృతిపురుషుల వివేకజ్ఞానము)ద్వారా త్రిగుణములపట్ల తృష్టారహితమైయుం 
డుట పరవైరాగ్యమనబడును.అనగా సంప్రజ్ఞాతసమాధి దార్థ్యతచేత (పరిపాక 
ముచేత)త్రిగుణాత్మక ప్రదానముకంటె భిన్న ముగా(వివేకముజేయబడిన)పు 
రుషుని సాక్షాత్కారము కలుగుతుంది.తదనన్తరము త్రిగుణములయొక్క సం 
పూర్ణవ్యవహారమునందు వైతృష్థ్యము (విరక్తి )గలుగుతుంది.దానికే పరవైరాగ్య 
ము అంటారు.ఇదియే సర్వశ్రేష్ణమైన ఫలభూతవైరాగ్యమగును.ఈవైరాగ్యపరి 
పాక నిమిత్తముచే చిత్తోపశమపరిపాకము గరలిగి,అతిశిప్రముగా కైవల్యము 
వ్తాప్తించును.ఈసమగ్ర అభివాయము“అభ్యాసేన తు కాన్తేయ వైరాగ్యేణ చ 


గృహ్యాతే” (గీత.6-35)అను భగవద్వచనమునందు నిహితమైయున్నది.(మధుసూదని) 
శ్లో ॥చిత్తమాత్రమవిద్యేతి కురు తేనైవ తత్‌క్షయమ్‌। 


చిత్తే శాన్తే శామ్యతీయం సంసారమృగతృష్టికా ॥ (యో.వా.నిర్వాణ.ప్ర.పూర్వార్ధము 


69-55&56) 


ఓ రామచంద్తా!కేవలము చిత్తమే అవిద్యా రూపమున్నది.దానిని దానిచే 
తనే అనగా,బ్రహ్మాకార చిత్తవృత్తిచేతనే నాశనము చేయుము.చిత్తము శాన్తిం 


చినచో మృగజలతుల్యమగు ని సంసారము (సమస్తద్వైతప్రపంచము ) ఉపశమించును. 


శ్లో॥విషం విషేణ వ్యథతే వజ్రం వజ్రేణ భిద్యతే। 


గజేన్గీ దృష్టసారేణ గజేన్చేణైవ బధ్యతే ॥(కమందకీయ నీతిసారము 8-69) 
9 9 


అద్వైత వేదాన్త భూమిక 


విషము విషముచే హరించును.వజ్రము వజ్రముచే భేదించబడును.ఏను 
గును పట్టుకొ నుటకు(బంధించుటకు )మావటివాడు యేనుగునే ప్రయోగించు 
ను.అట్లే, మనస్సును మనస్సుచేతనే జయించవలను. 


శ్రో|। శామ్యతి హ్యస్రమస్రేణ మలేన క్షాల్యతే మలమ్‌! 
అ ళీ ఇ 


శమం విషం విషేణెతి రిపునా హన్యతే రిపుః1| (యో.వా స్థితి ప్ర.41-14) (మహాప్‌నిషత్‌ 
5-110&111) 
అస్త్రము అస్తముచేతనే శాంతించును.నీటిలోని మలము (మురికి )నిర్మ లీ 
(కతక)చూర్ణమను మలముచేతనే శుభ్రముజేయబడును.విషము విషము 
చేతనే శాంతించును.మరియు శత్రువు శత్రువుచేతనే చంపబడును.అట్లే మన 
స్సు మనస్సు చేతనే నశించును. ఎట్లనగా, 


శ్లో॥|ఏష సర్వేషు భూతేషు గూఢాత్మా న ప్రకాశతే। 
దృశ్యతే త్వగ్యయా బుద్ధ్యా సూక్షయా సూకీ దర్శిభిః॥(కఠ.1-3-12) 


ఎషః= ఈపురుషుడు (ఆత్మ ),చతుర్ముఖబ్రహ్మము మొదలుకొని స్తంబము(అ 
త్యల్పమగుగడ్డపరక )పర్యన్తము సకలభూతములందు(ఉపాధులనాశ్రయించు 
క్రొ ని)దర్శన,శ్రవణాదికర్మలుచేయుచు అవిద్యారూప మాయచే నాచ్చాదితమై 
యున్న ది.అందువలన,సకలభూతములయిొక్క స్వరూపమై (అంతరాత్మయై) 
యుండియు, “ప్రత్యగభిన్న పరమాత్మయే నేనైయున్నాను”.అను నీ ప్రకార 
ముగా అందరిచే ప్రకాశింప(తెలియ) బడుటలేదు.అహో ఈమాయలఅతిగంభీర 
ము,దురవగాహ్యము మరియు విచిత్రమైయున్న దిగదా!యెంత ఆశ్చర్య 
ము!సకలజీవులు వాస్తవముగా పరమార్థస్వరూపులైయుండియు , శాస్త్రము 


మరియు ఆచార్యులద్వారా యథార్దముగా (పరమార్దస్వరూపులని ) బధింపబడి 


282 


అనుబంధ చతుష్టయము అనబడు 


నను“నేను పరమాత్మను”అను తత్త్వమును గ్రహించలేకపోతున్నారు. దానికి 
విపరీతముగా,ఘటాదులవల ఆత్మకు దృశ్యములగు దేహేంద్రియాదులను, 
యెవరి ఉపదేశములేకయే, ఆత్మగాతలంచి,నిస్సందేహంగా మాయచే బ్లాన్తిలో 
పడి వంచితులగుచున్నారు.“నాహంప్రకాశఃసర్వస్యయోగ మాయాసమావృతః” 
(గీత.7-25)త్రిగుణాత్మ కమాయచే నాచ్చ్భాదితమైన(కప్పబడిన)నేను సర్వలోకు 


లచే ప్రకాశింపబడుటలేదు.అనగా,జ్ఞానమునకు విషయమగుట(తెలియబడుట)లేదు. 


శంక:_“మత్వా ధీరో న శోచతి”(క6.1-2-22)ఆత్మతత్త్వమునెజిగిన ధీర 


పురుషుడు శోకించడు.“గూఢాత్మా న ప్రకాశతే”గూఢమగు ఆత్మ తెలియబడ 
దు.ఈవిధముగా చెప్పుట,పూర్వోత్తర విరోధరూప వ్యాఘాతము గదా? 


సమాధానము:--ఇట్లు శంకించుట తగదు.ఎందుకనగా,అసంస్కృత (మలిన) 
బుద్దిగల పురుషులచే అవిజ్ఞేయమున్నందునోన ప్రకాశతే”తెలియబడుటలే 
దు--అని చెప్పబడినది. మరియు సంస్కృత (సంస్కరింపబడినశుద్ధ )బుద్ధిచేతెలి 
యబడుటకు యోగ్యమున్నందునోదృశ్యతే”తెలియబడుతుంది-అని చెప్పబడి 
నది.సూక్ష్మవస్తువగు ఆత్మ  తత్పరమైన,ఏకాగ్రతతోయుక్తమగు బుద్ధిచేతనే 
గ్రహింపబడుటకు సంభవమున్నది.ఇటువంటి సూక్ష్మదర్శ్భులగు పండితులచే 
తనే ఆత్మ తెలియబడును (సాక్షాత్కరింపబడును). కావున, 


శ్లో[మనసైవ మనశ్చిత్వా కుఠారేణేవ పాదపమ్‌! 


పదం పావనమాసాద్య సద్య ఏవ స్థిరో భవ[!1(యో.వా.ఉపశమ ప్ర.13-35) 


(మహాపనిషత్‌ 6-33) 


మనసో విజయాన్నాన్యా గతిరస్తి భవార్ణవే I॥(మహ్వోపనిషత్‌. 5-76) 


అద్వైత వేదాన్త భూమిక 


కుఠారమునందు(గొడ్డలియందు )వృక్షముయొక్క అవయవమగు కాష్టము 
జేరి వృక్షమును నరుకునట్టు,శుద్ధమనస్సుచే--బంధహేతువు,సమస్తదోషరూప 
అంకురములకు ఉత్పత్తిస్థానమగు అశుద్దమనస్సును ఛేదించి,పరమపవిత్ర 
విశాన్తిస్థానమగు స్వస్వరూపమునందు శిఘ్రముగా స్థిరము నొందుము.ఈ 
జనన-మరణరూప సంసారసాగరమునుండి తరింపబడుటకు,మనస్సును జ 
యించుటకంటె వేటీరిడు ఉపాయములేదు.అదెట్లనగా, 


శ్ల॥శనైః శనైరుపరమేద్చుద్ధ్యా ధృతి గృహీతయా । 


ఆత్మసంస్థం మనఃకృత్వా న కిళ్చిదపి చినయేత్‌ ॥(గీత.6-25) 


శనైశనైః అనగా తొందరపడక మెల్లమెల్లగా అనగా క్రమక్రమముగా ఉపర 
తిని అనగా ప్రాపంచిక విషయవాసనలు మనోబుద్దులయందు లేనటువంటి 
స్థితిని పొదవలయును.దేనిద్వారా అట్టిస్టితిని పొదవలయును? అన్నచో-- 
బుద్దిద్వారా పొదాలి.ఎటువంటి బుద్దిద్వారా పొదవలయును? అన్నచో--ధైర్య 

టి టి య్‌ 
ముతోకూడియున్న బుద్దిద్వారా పొదాలి. మరియు మనస్సును,అత్మయం 


దు లగ్నముగావించి అనగా,ఈ“జగత్తుగా దీచునదంతయు ఆత్మతత్త్వమే;యి 


చ్చట అదితప్ప మరొక పదార్థమెద్దియునులేదు”అని యీవిధంగా మనస్సు 
ను సమాధానపరచుకొ ని,ఆత్మ తత్త్వమునందేస్థిరపరచి, ఆత్మ వ్యతిరిక్త మిథ్యా 
పదార్థములనుగూర్చి ఆలోచించుట మానివేయవలయును.ఇది యోగియగు 
(సాధక)పురుషుని పరమశ్రేష్ణమైన ధర్మము (కర్తవ్యము). 


శ్ర॥|అనాత్మచింతనం త్యక్త్వా కష్కలం దుఃఖకారణమ్‌। 


చింతయాత్మానమానందరూపం యన్ముక్తికారణమ్‌ !|(వి.చూ.380) 


284 


అనుబంధ చతుష్టయము అనబడు 


శ్లో॥స నిశ్చయేన యోక్తవ్యో యోగోఎనిర్విణ్లచేతసా ॥( గత.6-23) 


అపవిత్రమైన విషయములకు సంబంధించినదగుటచే అపవిత్రమైనది 
యు,దుఃఖమునకు కారణమైనదగు అనాత్మలకు సంబంధించిన చింతనమును 
మాని,ఏది ఆత్యన్తిక దుఃఖనివృత్తికి కారణమో,అట్టి ఆనందరూప ఆత్మనుగూర్చి 
చింతించుము = ధ్యానించుము. 


ఫలదాయకమగు నా యోగమును సాధకుడు విసుగు విరామము యెటు 
గని చిత్తముతో నిశ్చయపూర్వకముగా చేయవలయును.నిశ్చయము = 
“గురు,శాస్త్రవచనములకు తాత్సర్యవిషయమగు యోగము సత్యమేఉన్న 
ది_అను అధ్యవసాయపూర్వక (నిశ్చయపూర్వక ) ప్రయ త్నము (అభ్యాసము 
ను చేయవలెను.అట్టే, అనిర్విణ్ణచిత్తముచే =“నేను ఇంతకాలము అత్యధికకరిన 


సాధనచేసినప్పటికిని,నాకు యోగము సిద్దించకపోయెనుగదా,ఇంతకంటె అధిక 


కష్టము ఇంకేముంటుంది? అనునటువంటి అనుతాపమునకు నిర్వేదమంటా 
రు.ఇటువంటి నిర్వేదములేని చిత్తముతో,అనగా-“ఈజన్మమునందుగాని లేక 
మరుజన్మమునందుగాని నాకు యోగము తప్పకుండా సిద్దిస్తుంది,తొందరప 
డితే లాభమేమి?”అను ధైర్యముతో కూడియున్న మనస్సుతో అభ్యాసము 
చేయుచుండవలయును.కావున,ఆవేగరహి తమైన (తొందరపాటులేని), విసుగు 
లేని,నిశ్చయపూర్వకచిత్తముతో సాధకుడు(మనోజయరూప)యోగమును అ 
భ్యాసము చేయుచుండవలయును.ఈవిషయంలో పరమపూజ్యులగు శ్రిగౌడ 
పాదాచార్యుల వచనము ప్రమాణముగానున్నది. 


కారిక: ఉత్సేక ఉదధేర్యద్వత్కుశాగ్రేణెకబిన్ననా । 


మనసో నిగ్రహస్తద్వదృ్భవేదపరిఖేదతః I (మాం.కా.3-41)(వే.పం.11-109) 


అద్వైత వేదాన్త భూమిక 


దర్భాగ్రముచే(గడ్డిపరకయొక్క సూక్ష్మమగు చివరికొనచే ) ఒక్కొక్క బిందువు 
గా సముద్రజలమును వెలుపలికిజిమ్ముటకు(శోషిపజేయుటకు)ఎంతటి ప 
టుదల,విసుగులేని నిర్విరామమైన ప్రయత్నము ఆవ శ్యకమో,అట్టి-ఖేద 
ములేని ప్రయత్నమువలన మనోనిగ్రహము సాధ్యమగును. 


టిట్టిభోపాఖ్యానము=టిట్టిభమను పక్షియొక్క(లకుముకిపిట్ట,కాటుక పిట్ట, 
ఉయ్యాలపిట్ట-అని కోశము)కథ యేమనగా:--టిట్టిభమనునొకపక్షి సముద్రతీ 
రమున గ్రుడ్లను బెట్టగానవి కెరటములచే సముద్రములోనికి కొట్టుకొనిపోుడె 
ను.అపుడా పక్షి,సముద్రుడు తన గ్రుడ్ల్గనపహరించెనను కోపముతో,“సముద్ర 
ము నింకింపజేసెద”నని ప్రతినబూని యొక గరికపుడకను ముక్కునగజచికొ 
ని,దానిని సముద్రములో ముంచి,స్వల్పమైన నీటిబ్‌ట్టును గట్టున వదలు 
చుండెను.దానినిగాంచి కులాభిమానముచే పక్షులన్నియు దాని సాహాయ్య 
మునకై యట్లే చేయనారంభించెను.ఇంతలో నారదుడు యీదృశ్యమునుజుచి, 
వైకుంఠమందుశ్రిమహావిష్ణువునకీ సమాచారము నెజింగించెను.ఆయన సన్ని 
ధియందుండు పక్షీంద్రుడగు గరుత్మంతుడు"మా జాతియందు సముద్దున కిం 
త యనాదరణమా”యని కోపించి,తన అక్కలతో సముద్దుని చెల్లాచెదురుగా 
చేయనెంచగా,సముదుుడు భీతిల్లి యాతనిని శరణుజొచ్చి, టిట్టిభపక్షియొక్క 
గుడ్లను దానికిచ్చి,ఇకముందు నేనెవ్వరి పదార్థముల నపహరింపనని ప్రతి 
జ్ఞజేసెను.అట్లే,ఖేద (నిర్వేద )రహితుడై (విసుగు లేక)యెడతెగని ప్రయత్నముచే 
మనోనిరోధరూప పరమ ధర్మమునందు ప్రవృత్తుడైన యోగికి(సాధకునికి) 
ఈశ్వరానుగ్రహము (ఈశ్వరసాహాయ్యము ) అవశ్యముగా లభించి,ఆ పక్షివల 


తన యభిమత (మనోరథ )సిద్దినొందునని భావము. 


ఇట్లు-శ్రవణ,మనన,నిదిధ్యాసనములకంటె భిన్నమైన సాంసారిక (శబ్బాది ) 


286 


అనుబంధ చతుష్టయము అనబడు 


విషయములనుండి మనస్సును నిగ్రహించిన (జయించిన, నిరోధించిన )సాధకు 
ని మోక్షద్వారము తెువబడును.ఇతి శమనిరూపణమ్‌. 


--:35.దమము :--- 


బాహ్యేన్టియాణాం శ్రవణాది వ్యతిరిక్త విషయేభ్యో నివర్తనమ్‌ (వ్రేదాన్తసారము). 
బాహ్యేంద్రియములను అనగా పంచజ్ఞానేంద్రియములను మరియు పంచక 
ర్మేంద్రియములను శ్రవణాదులకంటె భిన్నమైన విషయములనుండి నివర్తిం 
చుట(విముఖముచేయుట)“దమము” అనబడును. 


సర్వవేదాన్తసిద్దాన్త్సస్తారసంగ్రహములోని దమనిరూపణ విషయంలో శ్రీపూ 
జ్యపాదుల అభివాయమును (129నుండి136వరకు) తెలిసికొందము. 


శ్లో॥బ్రహ్మచర్యాదిభిర్థర్మైః బుద్ధేర్చష నివృత్తయే। 
దన్గనం దమ ఇత్యాహుః దమ శబ్దార్ధ కోవిదాః॥ 
(23 ది 
శ్లో॥తత్తద్వుత్తి నిరోధేన బాహ్యేన్చియ వినిగ్రహః। 
యోగినో దమ ఇత్యాహుః మనసః శాన్తి సాధనమ్‌॥ 


బుద్దిగత దోషములగు కామక్షోధాదులను నాశనము జేయుటకు,బ్రహ్మ 
చర్యాదిధర్మములద్వారా మనస్సును దండించుటను అనగా విష యములం 
దు మనస్సుయొక్కప్రవృత్తిని(వేగమును )నిరోధించి,వశపరచుకొనుటను పండి 
తజనులు“దమము”అంటారు.మరియు,బాహ్యేంద్రియములయుక్క వాటివాటి 


విషయప్రవృత్తిని _నిరోధించి,సమ్యక్పకారముచే _ నిగ్రహించుట“దమము”అని 


చెప్పబడుతుంది.ఇదియే చిత్తశాంతికి సులభోపాయమని యోగిజనుల యభిప్రాయము. 


ఇంద్రియములు ఆయా విషయములందు ప్రవర్తించుచుండగా అగ్ని గాలిన- 


అద్వైత వేదాన్త భూమిక 


నుసరించునటుల,మనస్సు ఆయింద్రియములననుసరించి పరుగిడుచుండు 
ను.ఇంద్రియములను నిగ్రహించినచో మనస్సు నిశ్చలమగును శాన్తి లభించు 
ను,పిమ్మట ముక్తి సులభమగును.నేత్తాది జ్ఞానేంద్రియములను,వాగాదిక- 
ర్మేంద్రియములను విషయములందు ప్రవర్తింప నీయకుండుటయే మనశ్శు 
ద్ధికి మూలసాధనము.బహిరింద్రియములను నిరోధించినచో వెంటనే మనస్సు 
నకు,విషయములకును సంబంధము తెగిపోవును.అనగా చిత్తమున విషయ 
వాంఛలు గలుగవని భావము. 


ఇంద్రియ నిరోధముచే నంతకరణము తన దుష్టస్వభావమును వదలి క్రమ 

ముగా మెల్లమెల్లగా శాంతించును.చిత్తమును బాహ్యపదార్థములనుండి నివ 
ర్రింపజేయుటయేమోక్షమునకుద్వారమని (ఉపాయమని),మోక్షలక్షణము నెటి 
గిన ఆచార్యులు శాస్త్రము,యుక్తి మరియు అనుభవములద్వారా ధృవపరచు 
చున్నారు.ముముక్షు పురుషునకు చిత్తస్వాస్థ్యమావశ్యకము.దాని కొజకు 
బహిరింద్రియ నిరోధము దప్ప వేరొక సులభోపాయములేదు. అయితే,కొందరు 
దిగ్గేశకాలాది నియమములననుసరించి,పూరక కుంభక రేచకాత్మకమగు ప్లా 
ణాయామము నాచరించి,బాహ్యేంద్రియముల నాయా విషయములనుండి 
నివర్తింపజేసి,చిత్తశాన్తిని సంపాదించెదరు.కాని,కేవలము హఠముచే పాణాయా 
మబలమువలననే బహిరింద్రియములను నిరోధించినచో,పాణాయామ విరమ 
ణకాలమునందు ఇంద్రియవికేపము గలుగుట కవకాశముగలదు.కావున, 
బుద్దిమంతుడగు ముముక్షువు చిత్తశాన్తి సంపాదనమునకై వివేకయుక్త 
ఆత్మజ్ఞానపూర్వకముగా బాహ్యేంద్రియములను నిరోధింపవలయును. 


శ్ల॥సర్వేన్ధియాణాం గతినిగ్రహేణ,భోగ్యేషు దోషాద్యవమర్శనేన । 


288 


అనుబంధ చతుష్టయము అనబడు 


ఈశప్రసాదాచ్చ గురోఃప్రసాదాత్‌, శాన్తిం సమాయాత్యచిరేణ చిత్తమ్‌ ॥ 


జ్ఞాన,కర్మేంద్రియములయొక్క వాటివాటి విషయములందుగల ఇచ్చా 
నుసార ప్రవృత్తిని నిగ్రహించుట,భార్యాపుత్తాది భోగ్యపదార్థములందుగల దోష 
ములను పునఃపునః దర్శించుట,తమతమ యభీష్టదేవతల నారాధించుట 
వలనను,సద్నురువుల పరిచర్యాదులవలనను--వారి యనుగ్రహమునకుపాత్తు 
లగుట--అనునీ సహాయసంపదలచే చిత్తము అతిశీఘ్రముగా శాన్తిని బరిద 


గలదు.(సర్వవేదాన్త సిద్దాన్స సారసంగ్రహము. 136) 


శ్లో[యతతో హ్యపి కౌన్తేయ పురుషస్య విపశ్చితః। 


ఇన్ఫియాణి ప్రమాథీని హరన్తి ప్రసభం మనః॥ 


శ్లో॥తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః। 
వశే హి యస్యేన్థియాణి తస్యప్రజ్ఞా ప్రతిష్పితా I(రీత.2-60&61) 


యథారజ్ఞానరూపమైన బుద్దియొక్క స్థిరత్వమును పొదగోరు సాధకుడు 
ముందుగా యింద్రియములను తన వశమునందుంచుకొనవలయును.ఒక 
వేళ,తన వశమునందుంచుకొననియెడల కలుగు దోషములను భగవంతుడు 
ఈక్రింది విధముగా చెప్పుచున్నాడు.ఓ కున్తీపుత్తా! గురుశాస్త్రములచే నుపదే 
శమునుపొది,పునశునః విషయాలలోని దోషములను దర్శిస్తూ,మోక్షార్థియై 
తీవ్రతరప్రయత్నముచేయు అత్యంత వివేకిపురుషునియొక్క మనస్సును 
గూడ,క్షణమాత్రము  నిర్వికారస్థితి _ కల్లినప్పటికిని,యింద్రియములు (ఆమన 
స్సును)హరించును.అనగా వికారమును కలుగజేయును. 


అద్వైత వేదాన్త భూమిక 


ప్రశ్న:--హేభగవాన్‌!మనోవికారమునకు విరోధియగు వివేకముండగా,వి 
వేకిపురుషునియొక్క మనస్సునుగూడ యింద్రియములు ఎట్లు వికృతము 
చేయగలవు? ఈశంకకు సమాధానముగా శ్రిభగవంతుడు_ యింద్రియముల 
యొక్క ప్రభావమునుచెప్పుచున్నాడు-ప్రమాధీని ఇతి. “ప్రమథ్నాతి ఏవం 
శీలం యేషాం తాని ప్రమాథీని” ప్ర-ఉపసర్గపూర్వక 'మథేర్హింసాయామ్‌'హింసా 


ర్థ్రమునందు ('మధథ్‌'ధాతువునకు తాచ్చీల్యార్థమునందు'ణిని'ప్రత్యయముతగిలి) 


యింద్రియములకు ప్రమథన శీలములు అని చెప్పబడినది.శ్లోత్తాది సకలేంద్రి 
యములు అత్యంత బలవంతములైనందున వివేకమును మధథనము(ఉపమ 
రనము-హింస)చేయు సమర్థములు.అందువలన ఎటువంటివారినిగూడ పథ 
భ్రష్టులను చేయగల యింద్రియములు స్వామియగు వివేకి చూస్తుండగా,వివే 
కరూప రక్షకభటుడు యెదుటనుండగా,వివేకజన్య ప్రజ్ఞ(నిర్వికారస్థితి)లో ప్రవే 
శించిన మనస్సునుగూడ హఠపూర్వకముగా బలాత్కారముగా అక్కడనుండి 
చ్యుతుని(పతనము)జేసి,వాటివాటివిషయములగు శబ్బాదులందు తగల్కొన 
జేసి హరించును.శ్లోకములోని'హి'శబ్దము ప్రసిద్ధి ద్యోతకము.అనగా, ఈవిషయ 
ము లోకంలో సుప్రసిద్ధమైనది.ఎట్లనగా-మహాక్తూర స్వభావముగల సాయు 
ధులగు గజదొంగలు ధనవంతున్ని,ధనరక్షకులను కొట్టి,హింసించి వారు 
చూస్తూండగా ధనమునపహిరించి(నిలువుదొోపిడిచేసి) పారిపోదురు. అట్లే,యిం 
ద్రియములు మనస్సును బలాత్కారముగా విషయాలసమీపమునకు లాక్కె 


9 క్ఞో|ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసః శ్రియః! వైరాగ్యస్యాథ మోక్షస్య షణ్ఞాం 
భగ ఇతీరణా! | ఉత్పత్తింపప్రలయప్పావ భూతానామాగతింగతిమ్‌ [వేత్తి విద్యామవి 


ద్యాంచస వాచ్యో భగవానితి।| (వి.పు.6-5-74&78; గీతాభాష్యం 3-36) 


290 


అనుబంధ చతుష్టయము అనబడు 


భ్లాయి.అట్లెనచో, 


హేభగవాన్‌!వాటిని ప్రతిఘటించుట (ప్రతీకారము-నిరోధము)మాకెట్లు సంభ 
వము?అను జిజ్ఞాస నుపశమింపజేయుటకుపాయమును జెప్పుచున్నాడు- 
“తానిసర్వాణి”అనంటూ--జ్ఞానసాధనములగు శ్లోత్తాదిపంచ జ్ఞానేంద్రియముల 
ను మరియు కర్మసాధనములగు వాగాదిపంచకర్మేంద్రియములను వాటివా 
టివిషయములనుండి సంయమనముచేసి అనగా వశపరచుకొని,యుక్తుడై అ 
నగా సమాహిత(నిగృహీత)మనస్సుగలవాడై అనగా బాహ్యాన్తరవ్యాపారము 
లులేనివాడై,ఆసీత = స్థిరబుద్ధిగలవాడై (స్టితమై ) యుండవలెను. 


సరేగాని,ఓవాసుదేవా!ప్రమథనశిలములగు యింద్రియములను వశపరచు 
కొనుటెట్లు శక్యమౌతుంది? అను శంకానివారణార్థము భగవంతుడు సమాధా 
నము చెప్తున్నాడు.“మత్పరఃఅనంటూ_-నాయొక్కఅనన్యభక్తుడవై యింద్రియ 
ములను స్వాధీనము చేసికొనవచ్చును.“నేను”= సర్వాత్మయగు వాసుదేవుడే, 
పరము= ఉత్కృష్టఉపాయముగా గలవాడు యెవడో,అతడు"“మత్పరుడు”అనగా 
నాయొక్క యకాంతభక్తుడు,అనగా నిశ్చలమైన అనన్యభక్తుడు. 


“నవాసుదేవ భక్తానామశుభం విద్యతే క్వచిత్‌”(విష్ణుసహస్రనామము) 
వాసుదేవుని భక్తునకు ఎప్పుడు,ఎక్కడ,యెవరిదే(దేనిచేగూడ యే కార్య 
మందును అశుభమనునది కలుగనేరదు.“సర్వత్తాసౌ వసత్యాత్మ రూపేణ 
విశ్వమృరత్వాదితి వాసుదేవః” జగదధిష్టానమై అందరియుక్క ఆత్మరూపము 
చే సర్వత్ర వసించి(నివసించి)యుండువాడు వాసుదేవుడు. 


శ్లో॥సర్వాణి తత్ర భూతాని వసన్తి పరమాత్మని । 


భూతేష్వపి చ సర్వాత్మా వాసుదేవస్తతః స్మృతః ॥ (విష్ణు.పు.6-5-80) 


అద్వైత వేదాన్త భూమిక 


సమస్తభూతములు పరమాత్మయందు వసించియున్న వి,మరియు పర 
మాత్మగూడ సర్వుల ఆత్మరూపముచే సకలభూతములందు విరాజమాన 
మైయున్నాడు.అందువల్ల,పరమాత్మ “వాసుదేవుడు” అని చెప్పబడెను. 


కావున,నాయొక్క అనన్యభక్తుడే తన యింద్రియములను వశపరచుకొన 
సమర్జుడగును,అన్యులు కాజాలరు.ఎట్టనగా,బలవంతుడైన రాజును ఆశ్రయిం 
చిన పురుషునికి శత్రువులవలనగాని,చోరులవలనగాని యేవిధమైన భయ 
ముండదు.ఇతనికి రాజుయొక్క అండ (రక్షణ )ఉన్న దని తెలిసికొ ని,స్వయంగా 
వారే రాజాశ్రిత పురుషుని ఆధీనులగుదురు.అట్లే,ఈఅధికారి పురుషుడు 
సర్వాంతర్యామియగు వాసుదేవుని (ఈశ్వరుని )శరణబిరెదినచో,నపుడు*యోపు 
రుషుడు ఈశ్వరుని శరణువెళ్ళినాడు,ఇక మావ్యాపారములు ఇతనిముందు 
చెల్లవు”అని భావించి యింద్రియములు ఆ అధికారిపురుషునికి వశమవు 
తాయి.అతనికి ఎట్టిఅపాయముచేయుటకు సాహసించవు. ఈలోకప్రసిద్ధ ఉదం 
తమును దృష్టిలో బెట్టుకొని భగవంతుడు శ్లోకములో“హి”శబ్దమును ప్రసిద్ధి 
ద్యోతకముగా ప్రయోగించెను. 


ఇపుడు,యింద్రియములను వశపరచుకొనుటవలన గలుగు ఫలమును 
చెప్పున్నాడు.ఓఅర్జునా!యే వివేకిపురుషుడు శోత్తాది యింద్రియములను తన 
వశముజేసుకొ నునో,అతనియొక్క శాస్త్రజన్యప్రజ్ఞ స్థరత్వమునొందును.కావున, 
వివకియగు సాధకుడు ఈశ్వరునిపట్ల అనన్యభక్తియను ఉపాయముచే 
యింద్రియములను జయించును. (మదుసూదనీ). 


శ్లో॥|మాత్యాస్వస్తా దుహిత్రావా న వివిక్తాసనో భవేత్‌। 


బలవానిన్టియగ్రాయో విద్వాంసమపి కర్షతి ॥(భాగవతము 9-19-17) (మ.స్క.2-215) 


292 


అనుబంధ చతుష్టయము అనబడు 


తల్లి,చెల్లి,పిల్బ(బిడ్డ)తో యేకాంతములోగాని లేక ఒకే ఆసనమునందు 
గాని కూర్చొనరాదు.ఎందుకనగా,యింద్రియములు చాలా బలవంతములు 
న్నందున,విద్వానుల మనస్సునుగూడ ఆకర్షిస్తాయి.ఆత్మ విముఖులనుబేసి, 
విషయాలయందుతగులొ గనజేసి,అధ్యాత్మ మార్గమునుండి పథభ్రష్టులను గావి స్తాయి. 


పైళ్లకమును పురస్కరించుకొని లోకంలో ఒక కింవదన్తి(జనప్రవాద 
ము--జనశ్రుతి ) ప్రచారంలో ఉంది--శ్రీమద్చాగవత రచనాకాలంలో శ్రీవేదవ్యాస 
భగవానులు తమ శిష్యుడగు జైమినిని,శ్లోకాలను పరీక్షించుటకు ఆదేశిం 
చేవాడు.ఒకనాడు నవమస్కంధములోని పైళ్లోకాన్నిచూసి ఆలోచింపసాగాడు. 
ఏమిటి?ఇంద్రియములు  విద్వానులనుగూడ  విచలితులనుజేయునా?కాదు 
కాదు.అలా జరుగుటకు సంభవములేదు.ఇంద్రియములు విద్వత్పురుషుల 
మనస్సును వికతముచేయజాలవు--అనియిట్లు తనలోతాను అభివాయపడి, 
శ్రీగురుదేవులతో తన నివేదనమును యిలాతెలిపాడు.ఓ గురుపరమాత్మ! 


ఈళ్లోకంలో“ విద్వాంసమపికర్షతి”_దీనిస్తానంలో“ విద్వాంసంనాపకర్షతి”--అని వా 


యవలను.అప్పుడు వ్యాసులవారంటారు-నాయనా!నేనుబాగుగా విచారించి 
యోగ్యముగానే వ్లాసితిని అందులో పొరపాటేమియును లేదు.ఇట్లుండగా, 


ఒకరోజు సంధ్యాసమయమున జైమినులవారు తనకుటీరము ముందు 
అల్హ్లంతదూరాన ఒకవృక్షముక్రింద వర్షములో తడుస్తూ నిలుచున్న ఒక 
సుందరమైన యువతినిచూసి,ద్రవీభూతుడై ఇలా అన్నాడు.ఈ కుటీరము 
మీదే అనుకోండి.లోనికి రండి.ఆశ్రమంలో విశాంతి తీసికోండి.అప్పుడా యువ 
తి అంటుంది- పురుషులు చాలా మోసగాళ్ళుంటారు.మీపై నేనెట్లు విశ్వాస- 
ముంచి లోనికిరావాలి.జైమిని:--నేను పూర్వమీమాంసా ఆచార్యులగు జైమిని 
బుషిని ఉన్నాను.ఏమి?నన్ను విశ్వసించలేవా?నాలాంటి తపస్విలపైగూడ 


అద్వైత వేదాన్త భూమిక 


నమ్మకములేనిచో,యింకెవరిని విశ్వసించెదవు?కావున,నీవు నిశ్చింతురాలవై 
ఆశ్రమంలో విశ్రమించుము.జైమినులవారి మాటలు విని,ఆ సుందరి లోనికి 
వచ్చెను.మార్చు కొనుటకు వస్తములిచ్చాడు.అప్పరసవంటి రూపలావణ్య 
ముగల ఆనవయౌన సుందరినిచూసిన బుషియొక్క మనస్సు చలించి,ఆమె 
పొదు కోసము ఉవ్విళ్ళూరసాగింది.కామపీడిత మనస్సుయొక్క ఆతురతను 
ఆపుకోలేక, ఇంద్రియమనంబులను  నిగ్రహించుకొనలేక,ఆమెతో వివాహము 
గూర్చి ప్రస్తావించెను. అప్పుడు, 


సుందరి: మాతండ్రిగారు యిలా ప్రతిజ్ఞచేసారు.ఏ పురుషుడైతే మా 
కుమార్తెకు గుజ్జిమై(వంగుని తనవీపుపైకూర్చుండబెట్టుకొని) అమ్మవారి గుడి 
లో దేవిదర్శనము చేయించుకొనివస్తాడోఅతనికి నా కూతురునిచ్చి వివాహ 
ము చేయుదును--అని. నేనుగూడ మాతండ్రిగారి వాగ్గానముతో యేకీభవిం 
చితిని. మాజనకుని శపథమునకు మీరు కట్టబడుతానంటే 


అపుడు,కామవాసనచే హతవివేకియగు జైమిని,ఆమెను పొదుటకు 


యేమైనా చేయుటకు సిద్దపడ్డాడు. ఆ సుందరిని వీపుపై నెక్కించుకొని దేవి 


మందిరమువద్దకు వచ్చెను.అక్కడ శ్రీగురుదేవులగు_ వేదవ్యాసమహర్షుల 
వారు ఆసీనులైయుండుట గాంచెను.వెంటనే తనపై పిడుగు పడినట్లాయిను. 
చెమటలచే నిలువునా తడిసిపోయాూడు.మంత్రముచే పాము విషము దిగిపో 


యినట్టు,తన కామవాసనాజనిత మైకము(మతిభ్రమ ) సంపూర్ణముగా దిగిపోయినది. 
జైమినియొక్క సర్వవృత్తాంతమునెటిగిన  శ్రీగురుదేవులు--శ్లోకములో 


యేశబ్దముంటే బాగుంటుంది నాయనా! “కర్షతి” లేక “నాపకర్షతి” ? చెప్పు 
నాయనా!అనియడిగెను.అపుడు జైమినులవారు సచేతుడై--హే గురుదేవా! 


294 


అనుబంధ చతుష్టయము అనబడు 


మీరు చెప్పినదే ముమ్మాటికి నిజము.అత్యుత్తమము అని ఇట్లు గద్గద 


స్వరముతో శ్రీగురుదేవుల చరణములపై వాలి క్షమించమని పదేపదే వేడుకొనెను. 
గమనికు-దృవ్చాంతము నత్స్వమూ?అసత్పమా?అని సందేోహించక దానిద్యా 

రా లోకులకు డవదోళించదలచిన తధ్యము ( తాత రృఎివయము/ను యాత్ర 

ము గ్రహించవలెను. ఈప్రకారముగా శ్రీవేదవ్యాసులవారు ఇంద్రియమనంబుల 


వ్రాబల్యమును,దౌష్ట్యమును పైశ్లోకముదా(రా లోకమునకుపదేశించిరి. 


శబ్దాది విషయాలయందలి ఆసక్తి అనర్థహితువని ఒక్కొక్క విషయము 
నకు దృష్టాంతప్రదర్శనపూర్వకముగా మనము లోగడ వైరాగ్యనిరూపణావసర 
మున శ్రియోగవాసిష్టము ఆధారముగా చింతనజేస్తూ వచ్చాము.ప్రస్తుతము 
ఇంద్రియనిగ్రహరూప“దమము”యొక్కప్రసంగము గావున, వైరాగ్యదార్థ్యతకొటికు, 
శాస్తాన్ల్రరముల ఆధారముగా పునః ప్రకారాన్తరముచే సంక్షేపముగా ఇంద్రి 
య దోషములనుగూర్చి విచారించెదము. 


1.శ్లో॥శుచిః: శష్పాజ్కరాహారో విదూరక్రమణక్షమః। 
లుబ్బకాద్గీతలోభేన మృగో మృగయతే వధమ్‌॥ (కమందకీయనీతిసారము 1-43) 


శుభ్రమైన,కోమలమైన తృణములను (గడ్డిని) ఆహారముగా గ్రహించునటు 
వంటి,అతివేగముగా దూరదూరప్రదేశములకు పరుగెత్తు సామర్థ్యముగల హరి 
ణము (జింక),ఒకానొక లుబ్బకుని (వ్యాధుడు, కిరాతుడు, బో యవాడు)శ్రావ్యమైన 
గీతమునకు ముగ్గురాలై(మోహింపబడి),తన మృత్యువును తానే కోరి తెచ్చు 


క్రొ నుచున్నది. 


శ్లో॥గామ్యగీతం న శ్రుణుయాద్యతిర్వనచరఃక్వచిత్‌ | 


అద్వైత వేదాన్త భూమిక 


శిక్షేత హరిణాదృద్దాన్సగయోర్లీత మోహితాత్‌ ॥ 
శ్లో॥నృత్యవాదిత్రగీతాని జుషన్‌ గ్రామ్యాణి యోషితామ్‌ । 
ఆసాం క్రీడనకో వశ్య బుష్యశృబ్లో మృగీసుతః ॥(భాగ.11-8-17&18) 


బ్రహ్మవేత్తయగు శ్రిదత్తాత్రేయులవారు యదుమహారాజునుద్దేశించి బధ 
స్తున్నాడు.నేను హరిణముద్వారా చక్కటి ఉపదేశమును పొదితిని. వ్యాధుని 
శ్రావ్యమైనగీతముచే మోహింపబడి జింక(లేడి ) బంధింపబడి మృత్యువాతబడి 
నది.కావున,వనములో (సంసారారణ్యములో ) సంచరించు యతి(సన్యాసి,సాధ 
కుడు )గ్తామ్యగీతములను (విషయసంబంధిగీతములను ) అనగా మనోవికారము 
ను కలిగించు గీతములను వినగూడదు.హరిణగర్భమున జన్మించిన 
బుష్యశృంగుడు వేశ్య్వలయుక్క వైషయిక నృత్య-గీతములను చూసి-విని, 
వారికి వశగతమై,వారి చేతిలో కీలుబమ్మ అయ్యెను. 


కశ్యపుని పుత్రుడు విభండకుడు.అతని కుమారుడు బుష్యశృంగుడు. 
కొమ్ములాంటి అవయవము శిరమునగల్లి జన్మంచినందున బుష్యశృంగుడ 
ని పిలువబడెను.ఒకనాడు విభండకుడు నదీస్నానము చేయుచుండగా 
ఊర్వశిని గాంచెను.ఆమెయొక్క అందచందాలను చూసిన విభండకబుపికి 
మనస్సు చలించి,వీర్యము పతనమై జలమునందు పడెను.ఒకానొక హరిణ 


ము నీరుత్తాగుచుండగా,వీర్యము దాని గర్భములో ప్రవేశించెను.ఆజింకగర్భ 


మున బుష్యశృంగుడు జన్మించెను.అతడు అడవిలో పుట్టి,పెరిగినందున 
లోకజ్ఞానము బీత్తెగా లేకుండెను. 


శ్లో ॥బిష్యశృజబో వనచరస్తపః స్వాధ్యాయనే రతః। 


296 


అనుబంధ చతుష్టయము అనబడు 


అనభిజ్ఞః స నారీణాం విషయాణాం సుఖస్య చ॥ 


శ్లో॥న తేన జన్మప్రభృతి దృష్టపూర్వం తపస్వినా। 


స్త్రీ వా పుమాన్వా యచ్చాన్యత్సత్త్వం నగరరాష్ట్రజమ్‌ ॥ (వాల్మీకి రామా.1-8-389) 


వనమునందుండు బుష్యశృంగుడు ఎల్లపుడు తపస్సు,స్వాధ్యాయము 
నందు నిరతుడై యుండెను.అతడు ఎప్పుడును స్రీలముఖము చూసినవా 
డు కాదు.విషయసుఖముయొక్క భానములేదు.అతడు జన్మించినది మొద 
లు యిప్పటివరకు యే స్త్రీనిగాని,పురుషుణ్ణిగాని, నగరవాసులనుగాని,రాజ్య 
ములోని యేయితరజీవులనుగాని యెప్పుడును చూసి యెజుగడు. 


ఇట్టుండగా,ఒకసారి అంగదేశమున మహాభయంకరమైన కరువు,కాటకాలు 
యేర్పడినవి.బాధ్యతనెజిగిన రాజు రోమపాదుడు,మంత్రులను బ్రాహ్మణులను 
పిలిపించి,కరువు నివారణోపాయమునుగూర్చి  ప్రస్తావించెను.అప్పుడు 
వారు-ఏఉపాయముచేనైనను బుష్యశృంగుడను తపస్విని మన రాజ్యము 
లోకి రప్పించినచో,అతడు పాదముమోపిన తత్‌క్షణమే వర్షముకురిసి కరువు 
తీరునని--చెప్పిరి. అందులకుపాయమేమనగా! 


శ్లో॥గణికాస్తత్ర గచ్చన్తు రూపవత్యః స్వలజ్కృతాః। 
ప్రలోభ్య వివిధోపాయ్రైరానేష్యన్తీహ సత్కృతాః॥ (వాల్మీకి రామాయణము.1-8-5) 


పరపురుషునిచెంతకు కులకాంతలు పోగూడదను సంస్కృతి--ఆచారము 
గావున,ఆ బుషీశ్వరుని రప్పించుటకు వారకాంతలే(గణికాస్తీలు, వేశ్యలు )పొోద 
గినవారు.వంచనజేయుటకు పుట్టినిండ్లగుటచే ఎట్టి మగవారినైనను వారు 
వశపరచుకొనగలరు.కావున,చక్కటి రూపవతులును, అలంకారయుక్తులును 


అద్వైత వేదాన్త భూమిక 


నగు వేశ్యలను సాదరముగ పంపించండి.వారు వారినేర్పుతో (నైపుణ్యముతో) 
రకరకాల ప్రలోభములనుజూపి,యెట్లెనను అతనిని దోడుకొని రాగలరు--అని 
చెప్పిరి. 


దానికి రోమపాదుడు సమ్మతించి,మీయభిప్తాయము ప్రకారమే కానిం 
డు--అని ఆజ్ఞాపించెను.రాజుయొక్క ఆజ్ఞానుసారము మంత్రులు నగరము 
లోని ముఖ్యమైన, అతిసుందరమైన కొందరువేశ్యలను బుష్యశృంగుని తోడ్కొని 
తెచ్చుటకు వనమునకు పంపిరి.విభండకుడు లేనిసమయమున వారు వారి 
యొక్క నేర్పుతో చిత్రవిచిత్రమైన నృత్యగానములచే ఆకర్షించి మోహింపజేసి 
(కిలుబ్‌మ్మ నుజేసి )అంగరాజ్యమునకు తీసికొచ్చిరి.అతని రాకచే రాజ్యములో 
వర్షములు కురిసి దేశము సుభిక్షమాయెను.దానిచే రోమపాదుడు చాలాసం 
తసించి కృతజ్ఞతలు చెల్లించుటకొజికును మరియు విభండకుని కోపమును 
చల్తార్చుట కొజికును తన దత్తపుత్రికయగుాంతిను బుష్యశృంగునకిచ్చి 
వివాహము చేసెను. ఈ ప్రకారముగా 


శ్లో॥ఏవం స న్యవసత్తత్ర సర్వకామైః సుపూజితః। 
బుష్యశృబజ్స్‌ మహాతేజాః శానయా సహ భార్యయా ॥(వా.రా.1-10-32) 


బుష్యశృంగుడు,భార్యయగు శాంతతోపాటు అనేక రాజభోగములననుభవి 
సూ రోమపాదుని రాజధానియందే ఉంటుండెను.అస్తు.సారాంశమేమనగా, 
యతియైనవాడు(సాధకుడు)విషయసంబంధి గ్లామ్యగీతములను  వినగూడ 
దు-అని దత్తాత్రేయుల వారు చెప్పిరి. మరియు, 


2.శ్లో॥గిరీన్ధసదృశాకారో లీలయోన్మూలితద్రుమః। 


కరిణీస్పరృసమ్మోహాదాలానం యాతి వారణః॥(కమందకీయ నీతిసారము 1-44) 


298 


అనుబంధ చతుష్టయము అనబడు 


పర్వతములాంటి యాకారముగలదియు,వృక్షమునుగూడ అవలీలగా పెరికి 
వేయగల సామర్థ్యముగలదియునగు యేనుగు, కామమోహితమై,కాగితపు 
యేనుగును లేదా చెక్కయేనుగును నిజమైన యేనుగు అని భ్రమజెంది, 
దానితో స్పర్శసుఖమునుగోరి గోతిలోపడి మావటివానిచే బంధింపబడి 


యనర్దమును కొ నితెచ్చుకొ నును. 
శ్లో॥పదాపి యువతీం భిక్షుర్నస్పృశేద్దారవీ మపి। 
౧ [a] 
స్పృశన్‌ కరీవ బధ్యేత కరిణ్యా అబసబృతః ॥ (భాగ.11-8-13) 


భిక్షువు=సన్యాసి, స్త్రీని పాదముచేనైనను స్పృశింపగూడదు.కొయ్యతో 
జేయబడిన తరుణి ప్రతిమనుసైతము తాకరాదు.ఏనుగులను పట్టవారు ఒక 
పెద్దగోతిని త్రవ్వి,దానిపై గడ్డిగాదములను గప్పి,దాని సమీపమున ఒక కాగి 
తము లేదా కొయ్యతో జేసిన యేనుగును లేదా ఒక నిజమైన ఆడయేను- 
గునుగాని నిల్పుదురు.అపుడా మగయేనుగు ఆ ఆడయేనుగును స్పృశించు 
టకువచ్చి,తటాలున గోతిలోపడి బంధింపబడును.అట్లే,సన్యాసి (సాధకుడు) 
స్త్రీని స్పృశించునేని సంసార బంధమునకు లోనగునని గజమువలన 
నేర్చితిని--అని దత్తాత్రేయులవారు చెప్పిరి. 


3.శ్లో॥స్ని గ్గదీపశిఖాలోక విలోభిత విలోచనః। 


మృత్యుమృచ్చత్యసందేహాత్పతబ్నః సహసా పతన్‌॥(5.నీ.1-45) 


చమురుచే దేదీప్యమగు దీపశిఖాలోకము(ప్రకాశము)ను ఫలమని భ్రమిం 
చి శీఘ్రముగా వెళ్ళి,దానితో సంబంధమగుటతోడనే పతంగము(మిడుత) 
మసై మడయును(నశించును). 


అద్వైత వేదాన్త భూమిక 


శ్లో॥దృష్ట్వాస్తియం దేవమాయాం తద్భావైరజితేన్థియః। 


ప్రలోభితః పతత్యన్హే తమస్యగ్నా పతజ్బవత్‌॥ 
ధి గి 
శ్లో |యోషిద్దిరణ్యామ్బరాది ద్రవ్యేషు మాయారచితేఘ మూఢః। 
ప్రలోభితాత్మాహ్యుపభోగబుద్భ్యాపతబ్బవన్న శ్యతి నష్టదృష్టిః ॥ (భాగ.11-8-788) 


మిడుత యెట్లు ధగధగ ప్రకాశించుచు జ్వలించుచున్న అగ్నిజ్వాలను 
గాంచి,అదియేదో అపూర్వభక్ష్యమని ఆశించి,దానిలోబడి మడయునట్లు,పురు 
షుడు దేవమాయయగు స్త్రీనిగాంచిఆ భామ ప్రేమకటాక్ష వీక్షణంబులకు 
లొంగిన ఇంద్రియములుగలవాడై,ఆ కాంతయందత్యంతాసక్తుడై అంధతమోరూ 
పమైన సంసారమున పడుచున్నాడు. 


మిడుత అగ్నిప్రకాశమునుజూచి,తనచూపు భ్రమించి,దాని యందాశగొని 
కూలునట్లు పురుషుడు--కంటి చూపును వంచింప నిర్మంపబడిన స్తీయొక్క 
సుకుమారమైన అంగభంగిమలు, ఒంటిపైన కన్నుకుట్ట పట్టవస్తములు,ఆ 
పైన శృంగారపు ఆభరణాలనలంకరించుకొని కన్పట్టుటచే,ఆమై తనకిష్టభోగప్ర- 
దాయినియని మూఢుడై,ఆ కామిని యందత్యంతాసక్తుడై భ్రమసి నశించు 
చున్నాడు.రూపమునుగూర్చి యిట్లు మిడుతవలన నేర్చితిని--అని దత్తాత్రే 
యులవారు చెప్పిరి. 


4.శ॥దూరే౭పి హి భవన్‌ దృష్టేరగాధే సలిలే ఛరన్‌। 
మీనస్తు సామిషం లోహమాస్వాదయతి మృత్యవే॥ (5.నీ.1-46) 


మానవమాత్రుల కసాధ్యమగు జలాంతర్గత అతిదూరదృష్టి గలదియు, అగా- 
ధజలములో,అత్యంతవేగముగల ప్రవాహములోగూడ అతివేగముగా ప్రవాహ 


300 


అనుబంధ చతుష్టయము అనబడు 


మునకెదురుగా పయనించగల మీనము(చేప),రస వైవశ్యముచే గాలమున 
కు గ్రుచ్చబడిన ఆమిషము = మాంసముముక్క(ఎర)ను ఆస్వాదించనెంచి, 
గాలమున జిక్కుకొని మృతినొందును. 


శ్లో[జిహ్వయాతి ప్రమాథిన్యా జనో రసవిమోహిత । 


మృత్యుమృచ్చత్యసద్చుద్ధిర్మీనస్తు బడిశైర్యథా ॥ 


శ్లో ॥తావజ్జితేన్ధియో నస్యాద్విజితాన్యేన్ధియః పుమాన్‌ । 


న జయేద్రసనం యావజ్జితం సర్వం జితే రసే ॥(భాగ.11-8-19&21) 


రుచులక మిగులనాతురపడు జిహ్వచే రసవంతముల్రన పదార్దములందు 
తగులొ [నిన జనులు,తాత్కాలిక రుచినిగలించు స్వాదిష్టపదార్ద ములందిష్ట 
౧ టి 
ముగలవారై,ఎరలు గుచ్చబడిన గాలముల,పై-మాంసమును తినగోరి ఆ గాల 
ములను నోటబట్టిన మీనము పగిది నాశనము నొందెదరు. 


వివేకిపురుషుడు భోజనమును త్యజించి(మినహాయించి) అన్యములగు 
శ్లోత్తాదీంద్రియములపై నతిశీఘ్రముగ విజయము పొదగలడు.కాని,రసనేంద్రి 
యము మాత్రము వశముగాక మరింత వర్టిల్లును(ప్రబలమగును). రుచికర 
మగు అన్నాదికమును భుజించినయెడల మజిల రుచియందాసక్తిచే సర్వేంద్రి 
యములు కోభించును('చంచలము గావించబడును).కావున,రుచియందాస 
క్రిని పరిత్యజించి,బెషధమువలె అన్నాదికమును భుజించవలెను.అనగా జీ 
వించుటకు మాత్రము భుజించి సంతోషించవలను. 


రసనేంద్రియము (నాలుక )అతిదుర్ణయమను విషయమును శ్రీశుకమునిం 
ద్రులు చెప్పున్నారు.ఇతరములగు శ్లోత్తాదీంద్రియములనన్నింటిని గెల్పినను 


అద్వైత వేదాన్త భూమిక 


పురుషుడెంతవరకు జిహ్వను జయించడో,అంతవరకు జితేంద్రియుడు కాజా 
లడు.ఆ రసనేంద్రియమును(నాలుకను )యెపుడు జయించునో,అపుడు అన్ని 
యింద్రియములను జయించినవాడగును. 


రసనేన్ధియజయస్తు భగవదుచ్చనామకీర్తన రసాస్వాదనాద్భవేత్‌ | తదుక్తం- 


“రసవర్ణంరసోప్యస్యపరందృష్ట్వా నివర్తతే” (గత.2-59) (భాగ.వంశీధరి).రసనేంద్రియమై 
తే,ఉచ్చస్వరముతో భగవంతునినామసంకిర్తన రసామృతమును ఆస్వాదించు 
టవలననే జయింపబడును.శ్రీమదృగవధద్గీతలోభగవంతుడుగూడ యిలాచెప్పి 
యుండెను.నిత్యానిత్యవస్తువివేకములేని _ అజ్ఞానిపురుషుడు, విషయములను 
గ్రహించక అతికరోరమైన తపస్సుచేసియు దేహాభిమానమును వదలజాలని 
వాడు,శబ్దాది విషయములను గ్రహించకయుండిననూ విషయభోగములందలి 
యాసక్తిని విడువజాలడు.కరోరతపమొనరించి తుదకు మేనకయను యప్ప 
రసయందాసక్తుడై శకుంతలకుజన్మనిచ్చిన విశ్వామిత్రుడి ఇందులకు మంచి 
తార్కాణము.కాని,యీరాగాత్మక సూక్ష్మ“ఆసక్తి”ిగూడ పైవిధమగు సాధకునికి 
భగవన్నామ సంకీర్తనాది బహిరంగ సాధనలద్వారా చిత్తము పరిపక్వమై (అం 
తఈకరణశుద్ధిగలిగి )గురుశాస్తములనాశ్రయించి శ్రవణాదులొనరించగా పరమార్థ 
తత్త్వస్వరూపమైన బ్రహ్మసాకాత్కారము గలిగినప్పుడు తనంతట తానుగా 
తొలగిపోవును. 
శ్లో॥పృధథివ్యాం యాని భూతాని జిహ్ఫోపస్థ నిమిత్తకమ్‌ | 


జిహ్వోపస్ట పరిత్యాగే పృథివ్యాం కిమ్పుయోజనమ్‌ ॥ (ఉత్తరగీత. 3-6) 


భూమియందు యేభూతములు(పాణులు)గలవో,ఆ భూతముల సము 
దాయము జిహ్వోపస్టలు నిమిత్తములుగాగలవి,అనగా జిహ్వేంద్రియమునకు 


302 


అనుబంధ చతుష్టయము అనబడు 


విషయమగు రసమునందు,ఉపస్థేంద్రియమునకు విషయమగు స్తీపురుషసం 
బంధజనిత _ క్షుద్రానందమునందాసక్తమై యున్నవి.ఒకవేళ,జిహ్వోపస్టలను 
పరిత్యజించినచో,అతనికి పృధథివిలో పొదదగిన ప్రయోజనమేమియును 
మిగలియుండదు. 


స్వాధీనమైన యింద్రియములుగలవానికి వైరాగ్యము స్వయముగానే గలు 
గునని పైశ్లోకము తెలుపుచున్నది.పృథివియందలి ప్రాణులు రసనేంద్రియము 
నకు వశిభూతులై కామోద్రేకమును గలిగించు పదార్ధములను సేవించి,దా 
నిచే కామప్రేరితులై ఉపస్థేంద్రియమును నిగ్రహించలేక సంసర్గానందముకొటి 
కు వివశులై ప్రవృత్తులగుచున్నారు.సమస్తములైన విషయభోగములకు 
జిహ్వోపస్టలే కారణమైయున్నవి.కావున,పరమార్థమును సాధించగోరు సాధకు 
డుజీతం నర్వం జితేరసే"అని చెప్పబడినట్లుగా,ప్రప్రథమముగా జిహ్వేంద్రియ 
మును పిదప గుహ్యేంద్రియమును జయించాలి. ఈరెంటిని జయించినచో 
యిక ప్రపంచములో సాధించదగిన ప్రయోజనము మిగిలియుండదు. జిహ్వేం 
ద్రియమును జయించుట యనగా, 


జీవనవిధానములను బట్టియు,అవసరాలను బట్టియు,దేశకాలములనను 
సరించి, వర్ణాశ్రమ ధర్మములననుసరించి అన్నపానాదులను స్వీకరించాలి.ఆ 
అన్న పానాదులు సత్య, న్యాయమార్గ్షములద్వారా సమకూర్చుకొ నబడినవియు, 


శాస్తానుకూలములైనవియు,ఆరోగ్యమునకు హానికలిగించునవిగాకుండా హిత 


ముగా,మితముగా దైవార్పితములుగానుండవలను.మరియు రజస్తమాగుణ 
ములను కలిగించునవి గాకుండా సాత్వికములును అయియుండవలను. 


శ్ల॥ఆయుః సత్త్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః। 


రస్యాః స్నిగ్గాః స్థిరా హృద్యాఆహారాః సాత్వికప్రియాః ॥(గత.17-8) 


థి 


ఆయువు =చిరకాలజీవనము; సత్త్వ 


నిర్వికారముగా నుండగలుగు చిత్తముయొక్క ధైర్యము; బలము=స్వజఉచిత 


ము=ప్రబలదుఃఖములు ప్తాప్తించినను 


కార్యములందు శ్రమా౭భావమునకు హేతువగు శరీర సామర్థ్యము;ఆరోగ్య 
ము =జ్వరశూలాద్యభావము;సుఖము = భోజనానంతరము ఆంతర్యములోగలు 
గు ఆహాదము,తృప్తి;ప్రితి= భోజనసమయమున భోజనవిషయక అరుచిగలుగ 
క దానియందు ఉత్కట ఇచ్చగలుగుట;వివర్ధనాః= వీటినన్ని టిని విశేషముగా 
వృద్ది చేయగల; రస్యములు = ఆస్వాద్యములు అనగా మధురరసప్రధానములు; 
స్నిగ్ధములు = స్వాభావికము మరియు ఆగంతుకమునగు స్నేహయుక్తములు. 
“చూర్జాదిపిండీభావహేతుర్లుణః=స్నే హః” (తర్కసంగ్రహము)వరిపిండినిగాని, గోధుమ 
పిండినిగాని ముద్దగాజేయగల గుణమునకు స్నేహమందురు.ఇదికేవలము 
జలమునందే స్వాభావికముగానుండును.ఘృత (నేయి ),తైలాదులందు ఆగం 
తుకరూపములోనుండును,స్థిరములు = శరీరమునందు రసాద్యంశము చిరకా 


లము ఉండగలుగునవి,హృద్యములు = దుర్గంధరూప దృష్టదోషముగాని,అశు 


చిత్వరూప అదృష్టదోషముగాని లేనివియునగు భక్ష్య (చర్వ్య),భోజ్య,లేహ్య,చో 


ష్యములు అను చతుర్విధాహారములు సాత్విక పురుషులకు ప్రితికరములు. 


(మధుసూదని) 
శ్లో ॥నాత్యశ్నతస్తుయోగో౭స్తి నచైకానమనశ్న తః॥(గీత6-16) 
శ్లో॥యుక్తాహార విహా రస్య[(గత.6-17) 


అధికముగా భుజించువానికిని,ఏమాత్రము భుజింపనివానికిని యోగము 
సిద్దించదు.అతిగా భుజించినచో మత్తువచ్చును.సిమరితనము వచ్చును.భు 


304 


అనుబంధ చతుష్టయము అనబడు 


క్తాయాసముగలుగును.జీర్ణశక్తి పట్టించుకొనక వివిధరోగములు ఉత్పన్నమగు 
ను.ఆహారమును పూర్తిగాత్యజించి కటిక ఉపవాసములుచేసినచో వాని యిం 
ద్రియములు,వాణములు,మనస్సు  శక్తిహీనములగును.పరమేశ్వరునియందు 
మనస్సును లగ్నముచేయజాలక,సాధనలో విఘ్న మేర్పడును.కావున,సాధ 
కుడు అవసరమునకు మించి భుజింపరాదు.మరియు కటికజపవాసములు 
చేయరాదు.పరమార్థసాధనజేయుటకుపయుక్తమగు,జీవననిర్వహణకు  సరిప 
డు ఆహారమును మాత్రము స్వీకరించాలి. 


శ్లో ॥అత్రాహారార్థం కర్మకుర్యాదనింద్యం, 


ఆః ఆః [౬ 
కుర్యాదాహారం ప్రాణసంధారణార్థమ్‌ | 


ప్రాణాః సంధార్యాస్తత్త్వజిజ్ఞాసనార్థం, 


తత్త్వం జిజ్ఞాస్యం యేన భూయో న దుఃఖమ్‌॥ 


(యో.వా.నిర్వాణప్రకరణము, ఉత్తరార్థమ్‌ 21-10) 

హితము,మితము,మేధ్యము (పవిత్రము)నగు ఆహారముకొబికు,ముము 
కుపురుషుడు-శుతి,స్మృతి మరియు శిష్టపురుషులచే ననుమోదితము, 
అనింద్యమునగు కర్మలాచరించవలెను.ఆ ఆహారమునుగూడ పాణధారణకు 
(జీవించుటకు )మాత్రము భుజించవలెను.ఆ పాణసంధారణముగూడ తత్త్వజి 
జ్ఞాస (జీవబ్రహ్మైక్యమును తెలిసికోవాలను యిచ్చ) కొజకై యుండాలి.దేనిచే 
మళ్ళీ జన్మమరణరూప సంసారదుఃఖము ప్తాప్తము కాదో,అటువంటి తత్త్వజి 
జ్ఞాసచేయాలి.అట్లే,మితాహారము(ఆహార పరిమాణము )గూర్చి భాష్యకారులు 


చెప్పున్నారు-- 


అద్వైత వేదాన్త భూమిక 


శ్లో ॥అర్థమశనస్య సవ్యజనస్య తృతీయముదకస్యతు। 
వాయోః సశ్న్చారణార్థం తు చతుర్ణమవశేషయేత్‌ ॥ (గీతాభాష్యమ్‌ 6-16) 


ప్టాయందలి సగభాగమును శాకాహారము మొదలగు కూరగాయలతోకూ 
డిన భోజనమును,మూడవభాగమును జలముతో పూరించవలయును. నా 
ల్ల్రవభాగమును వాయువుయొక్క రాకపొోకలకొటికు ఖాళీగా వుంచవలెను. 


పరమవాత్సల్యభావముతో శ్రుతిమాతగూడ బీధీస్తున్నది.“ఆహార శుద్దా 
సత్త్వ శుద్ధి; సత్త్వ 
26-2).దర్పణము స్వచ్చముగావుంటేనే ముఖము స్పష్టముగా గోచరించును. 


శుద్ద్ధాధృవాస్మ్కృతిః,స్మృతిలమే సర్వగ్రన్గీనాం విప్రమోక్షః”(ధాం.7- 


అట్ల, అంతఃకరణము శుద్ధముగా నున్నపుడే“హస్తామలకము”చేతిలోని ఉసిరి 
కాయవలె స్వస్వరూపసాక్షాత్కారము గలుగును.దానికోసము శ్రుతిమాత పా 
థమికమౌలికసాధన'శుద్దిని”గూర్చి బీధిస్తుంది-- ఆహారశుద్దా-అనంటూ.“ఆహ్లి 
యతే ఇత్యాహారఃిభోక్తయొక్క భోగముకొజుకు శబ్బాదివిషయవిజ్ఞానము ఆహర 
ణముచేయబడుతుంది.ఆహారశబ్దముచే నుపలకిత శబ్బాది పజ్చావిషయాల 
ను గ్రహించాలి.విషయోపలబ్ధిరూప విజ్ఞానముయొక్క శుద్ధియే“ఆహారశుద్ధి” 
అనబడును.శుద్ధమగుఆహారమును భుజింపవలెను.పవిత్రమగు వస్తువులనే 
(వికారమునుకలిగించనివాటినే )చూడాలి.పుణ్యశ్రవణమునే చేయాలి,శుద్ధమునే 
తాకవలయును.అనగా,రాగద్వేషమోహాది దోషములచే అసంస్పృష్ట(అసంబద్ద) 
విషయవిజ్ఞానము“ఆహారశుద్ధి"యనబడును.ఈవిధమగు ఆహారశుద్దిగల్గినపు 


డే అంతఈకరణముయొక్క సత్త్వము (నిర్మలత్వము )సంపాదింపబడును. సత్త్వ 


బుద్ది గల్లినపుడే భూమాతత్త్వము (వ్యాపకబహ్మ తత్త్వము )నందు నిరంతర దృ 


ఢస్కృతి గలుగును.దానిచే,అనాద్యజ్ఞానకృత సమస్త అనర్జరూప పాశములు 


306 


అనుబంధ చతుష్టయము అనబడు 


మరియు అనేక జన్మాంతరములలో ని అనుభవజన్య సంస్కారములచే సుదృ 
ధథమైన హృదయగ్రంథులు సంపూర్ణముగా వినాశమునందును.ఎందుకనగా, 
సకలహృదయగ్రంథులు విచ్చిన్నమగుటకు ప్రథమమౌలిక సాధనముఆహా 
రశుద్ధిాయు --అని పిండితార్థము. 


అన్యత్ర'యదు హ వా ఆత్మసమ్మితమన్నంతదవతితన్నహినస్తి, యద్భూ 
యో హినస్తి తద్యత్కనీయో న తదవతి”(శతపథ బ్రాహ్మణము 7-2-2-17&7-5-1-14). 
తన శరీరముయొక్క శక్ష్యనుసారము తినబడిన అన్నము ఆశరీరమును ర 
కించును.శరీరమునకు కష్టమును గలుగజేయదు.అనగా దేహమును పాడు 
చెయ్యదు.శక్తికిమించి గ్రహించబడిన యాహారము ఆదేహమును కష్టపెట్టును. 
అనగా అనారోగ్యమునకు కారణమగును. అట్లే తన శరీరపీషణకు తగినంత 
ఆహారమును గ్రహించనియెడల దేహము కృశించి చివరకు నశించును. 


ఇంతదనుక శాస్తోక్తరీతిగా ఆహారసంబంధమగు సామాన్యనియమములను 


గూర్చి తెలిసికున్నాము.ఇంకా విస్తారముగా తెలియగోరువారు మాచే రచింప 
బడిన“శ్రీభక్త తుకారాం అభంగవాణి”అను గ్రంథములో నూటడెబ్బది నాలుగ 
వ పుష్టమునుండి గనందగును.ఇపుడు “ప్రాసంగికముగా యతికి (సన్యాసికి) 


ఆహారవిషయంలో శాస్త్రము విధించిన విశేషనియమాలనుగూర్చి తెలిసికొందము. 
“ యథాలబభబ్ధిపజీవీస్యాత్‌ హస్తపాప్తంచ భక్షయేత్‌ । 
వాణయాత్తా నిమిత్తం చ వ్యబ్గారే భుక్తవజ్ఞనే | 


కాలే ప్రశస్తవర్గానాం భిక్షార్థం పర్యటేధ్భహాన్‌ । 


*0 స్పృతస్య ఉపేకా అనర్హత్వమ్‌ ప్రసంగః! 


అద్వైత వేదాన్త భూమిక 


పాణిపాత్రంచరన్‌ యోగీనాసకృద్భ్చైక్యమాచరేత్‌” ॥(నా.పరివాజకోపనిషత్‌ పంచమోపదేశః) 


పరమహంసాది సన్యాసులు ప్రారబ్దానుసారము ప్తాప్తమైన దానితో జీవిం 
చాలి.భిక్షను గ్రహించుటకు తనచేతులనే పాత్రగాజబేసికొని,దోసిలి ప్రమాణమగు 
అన్నమునుమాత్రమే భుజించాలి.గామము బయట వృక్షమూలమున విశ్ర 
మించాలి.ఆకలిగానున్నపుడు ప్తాణయాత్తానిమిత్తము గ్రామములో ప్రవేశించి, 
మ్లచ్చాది గృహములువిడిచి ప్రశస్తమగు వర్ణాశ్రమములకు జెందినవారి యిం 
డ్లలో భికాటనము చేయాలి.అనేక మార్లు భికాటన చేయగూడదు. 
భైక్షేణ వర్తయేన్నిత్యం నైకాన్నాశీ భవేత్‌ క్వచిత్‌। 
పజ్చాసప్తగృహాణాం తు భిక్షామిచ్చేత్రియావతామ్‌ I 
ప్రతినిత్యం ఒకే గృహమునుండి భిక్షను స్వీకరించగూడదు. ఐదు లేక 
ఏడు యిండ్లలో భికాటనము చేయాలి. (సన్యానిపేనిషత్‌) 


ఏక రాత్రం వసేద్భామే పత్తనే తు దినత్రయమ్‌। 
పురే దినద్వయం భిక్షుర్నగరే పజ్చారాత్రకమ్‌ I 
వర్షాస్వేకత్ర తిప్టేత స్థానే పుణ్యజలావృతే ॥(నా. ప) 


యతి (సన్యాసి )గామములో ఒకరాత్రిమాత్రము గడపాలి.“ద్విరాత్రం న వసే 


ద్భామే”గామములో రెండురాత్రులు నివసించగూడదు.పుర ములోరెండురాత్రు 


లు,పట్టణములో మూడురాత్రులు మరియు నగరంలో ఐదురాత్రులు నివసిం 
చాలి.వర్దాకాలములో పవిత్రభాగీరథీమొదలగు నదీతటములలోగాని,పుష్కరా 
ది పుణ్యజలస్తానములలోగాని,పుణ్యక్షేత్రములలోగాని ఒకేచోట నివసించాలి. 


308 


అనుబంధ చతుష్టయము అనబడు 


గృహస్థులు నాలుగు ఐధములుగానుందురు.1.కుసూలధాన్యులు = గరిసెలు 
నిండుగా ధాన్యమునుంచి జీవించువారు.2.కుంభీధాన్యులు = కడవలనిండుగా 
ధాన్యమువిసికొని జీవించువారు.3.త్ర్యహికులు =మూడుదినములకు సరిపడు 
ధాన్యముంచుకొనువారు.4.అశ్వస్తులు=రేపటికించుకయు లేనివారు.వీరిలో జా 
తిపతితులను,మ్లేచ్చులను (నిందితులను )విడచి,వీరియింట లాభముండునని 
ముందే యుద్దేశించబడనివారగు నాల్గువిధములగు గృహస్థులయిండ్సల్హో,ఏడు 
గృహములకు మాత్రమే భిక్షకుపోవలెను.యతి ఆగృహములందువచ్చిన దాని 
తో తృప్తినొందవలెను.భికాటనలో ప్రాప్తించినయన్న మును (మాధుకరిని )/గ్గామ 
మునకు వెలుపలగల జలాశయమునకు గొనిపోయి,జలాశయములో కాళ్ళు 
చేతులుకడుగుకొని, ప్రక్షణాదులచేపవిత్రమొనర్చి,బ్రహ్మ,విష్టు మరియు సూర్యు 
నకు,అట్లే యితరపిపీలికాది భూతములకు సమర్పించిన మీదట,యెవ్వడేని 


ఆకలితో యాచించినచో అతనికిచ్చి మిగిలినదానిని మౌనియై భగవత్పసాద 


ముగా యేమియును మిగిల్చకుండాతినవలెను.దీనివలన అధికముగా భిక్షా 
న్నమును యాచించుట నిషిధింపబడినది.ఒకొ ఒక్కప్పుడు సమయానికి 
మాధుకరి(భికాన్నము)లభించనిచో దుఃఖింపరాదు.లభించినచో సంతోషింపరా 
దు.లభించుట,లభించకపోవుటయనునవి దెవాధీనములని తలంపవలెను. 
పాణధారణకుమాత్రము వలయునంత ఆహారమును కోరదగును.పాణదారణ 
చేతనేగదా ఆత్మతత్త్వ విచారణ చేయబడును! ఆత్మవిచారణచే ఆత్మనెటీంగి బం 
ధవిముక్తుడగును!తన ప్రయత్నములేకయే (అయాచితముగా )లభించిన మృ 
ష్టాన్నమైనను,సామాన్యమైనను దానిని భుజించవలెను.అట్లే నివాసము, 
వస్త్రము,పడక,లభించినచో ఇవిమంచివి,ఇవి మంచివి కావు--అని తలంపక 
వాటిని గ్రహించవలెను. ఈశ్వరావతారవిశేషమగు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు మున్న 


అద్వైత వేదాన్త భూమిక 


గువారు యెట్లు లీలగా శాన్తిక్త శౌచ,స్నానాది నియమములను పాటించిరో, 


అట్లు యతిగూడ పాణిపాదప్రక్షాళనాది శాచము,ఆచమనము,స్నానము, 
యితరములగు నియమములను లీలగా ఆచరింపవలాను.కాని,కర్తవ్యముగా 
భావించి విధికింకరుడై ఆచరింపరాదు. ఎందుకనగా, జ్ఞాననిష్టగల పురుషునికి 
భేదప్రతీతి కలుగదు.పూర్వము యే భేదప్రతీతి కలుగుచుండెనో,అది బ్రహ్మా 
త్మైకత్వ సాక్షాత్కారముచే నష్టమైనది.మరణపర్యన్తము అప్పుడప్పుడు 
బాధిత భేద ప్రతీతి కలుగుచున్న నూ,దేహపాతానన్తరము (విదేహకైవల్యము 
నందు)బ్రహ్మముతో సంపత్తి(ఐక్యము )నొందును. (శ్రీమద్భాగవతము పదకొండవ స్కం 


ధము పదునెనిమిదవ అధ్యాయము నుండి). 


ఇట్లు,ఉపరోక్త ప్రకారముగా ఆహారనియమములను పాటించినచో జిహ్వేం 
ద్రియము జయింపబడుటయేగాక,అంతఃకరణ శుద్దిద్వారా అత్మజ్ఞానమునకు 
సాధనమగును.ఇపుడు ఉపస్టింద్రియమును జయించుటకుపాయభూతమగు 
దోషదర్శనమును మాతృవాత్సల్యముచే శ్రుతిమాత ఉపస్థస్వరూప స్వభావా 
లను వివరిస్తుంది. 


శ్లో ॥స్రీణామవాచ్య దేశస్య క్లిన్న నాడీవ్రణస్య చ। 
అభేదేఒపి మనోభేదాజ్ఞనః ప్రాయేణ వజ్బ్యాతే I 
శ్లో॥చర్మఖణ్ణం ద్విధాభిన్నమపానో దారదూషితమ్‌। 
యేరమన్తి నమస్తేభ్యః సాహసం కిమతః పరమ్‌ ॥(నారద పరివాజ. 4-29&30) 


ప్రీలయొక్క గుహ్యప్రదేశమునకు,తడిసిన నాడులతోగూడిన వ్రణమునకు 
భేదములేకున్నను మోహవశమున జనులు మనోభేదముచే తరచుగా మో 


310 


అనుబంధ చతుష్టయము అనబడు 


సపోవుచున్నారు.అపానవాయువుచే  దూషితమైనది,రెండుగా చిలినదియైన 
చర్మఖండముమాత్రమేగాని,ఇందుసౌందర్యమెంతమాత్రములేదు.ఇటువంటి హే 
య(అసహ్య)ప్రదేశమున మూర్చులై రమించుటకంటె సాహసము యింకేమై 
యుండును.అట్టి వారలకు నమస్కారములు.తాత్పర్యమేమనగా, సమస్తము 
లైన విషయభోగములకు కారణమైన జిహ్ఫోపస్థలయందు యెవనికి హేయ 
భావముగల్నునో,వాడు చపలత్వంలేని దేహాభిమానరహితుడగును. అట్టివానికి 
వైరాగ్యము స్వయముగనే సిద్దించుచున్నది,యిక అతనికి ప్రపంచముతో 
పనిలేదు.ఈ పృథివిలో నతనికి సాధించదగినదేమియును లేదు. 


“కలౌయుగే జనాఃసర్వే శిశ్నో దరపరాయణాః” (వేంకటాచల మహాత్మ్యమ్‌) 


కలియుగములో సకలజనులు శిశ్నేంద్రియమును మరియు పొట్టను తృప్తి 
పరచుకొనుటయందే తత్పరులై యుందురు.కాని,శ్రుతిమాత సకలజీవులపై 


అత్యంతజా లిజూపి,దయార్లహృదయముతో ఉచ్చస్వరముతో నుద్దోషించుచున్న 
ద్ర : ఖె 


ది--ఇదిగో, 
శ్ఞో[యస్యైతాని సుగుప్పాని జిహ్వోపన్టోదరం కరః। 
సన్యసేదకృతోద్వాహో బ్రాహ్మణో బ్రహ్మచర్యవాన్‌ ॥ 
శ॥సంసారమేవ నిఃసారం దృష్ట్వాసారదిదృక్షయా । 
ప్రవ్రజన్శ్యకృతో ద్వాహాః పరం వైరాగ్యమాశ్రితాః ॥(నారద.ప.2-13&14) 


ఎవరియొక్క జిహ్వేంద్రియము,ఉపస్టేంద్రియము,ఉదరము మరియు హస్త 
పాదాది సకలేంద్రియములు చక్కగా రక్షింపబడుచున్న వో అనగా తన వశ 


మందున్నవో,ఆ అవివాహిత బ్రహ్మచారి బ్రాహ్మణుడు సన్యసించుటకు అధికా 


అద్వైత వేదాన్త భూమిక 


రియగును.ఉపలక్షణముగా గృహస్తుడుగాని,వానప్రస్తుడుగాని అనగా యెవరి 
కి జిహ్వోపస్టాది సకలేంద్రియములు తన అధీనములైయుండునో, మరియు 
యీసంసారములో సారమేమియును లేదను నిశ్చ్వయముగల్సి,సారభూతమ 


గు పరబ్రహ్మతత్త్వమును దెలిసికొను జిజ్ఞాసతో పరమవైరాగ్యము నాశ్రయిం 


చినవారు (పుత్ర, విత్త,లోక ) ఈషణత్రయమునువదలి, ప్రవ్రజన్తి= సన్యసించుచున్నా రు. 


కావున,సకలసాంసారిక విషయోపభోగములకు కారణమగు జిహ్మోపస్థల 
ను జయించిన వానికే పరమార్దసాధన సుకరమగునను విషయమును 
ఉత్తరగీత (3-6) “వృథివ్యాంయీోనిభూతానిజిహో వన నిమి త్తకమ్‌ (పృష్ణము301)అను 
కో కమునకు వ్యాఖ్యానమును యింతదనక తెలిసుకుంటూ వచ్చాము. సరే, 
ఇపుడు గంధవిషయమును గూర్చి తెలిసికొందము. 


5.శ్లో॥గన్గలుబ్బో మధుకరో దానాసవపిపాసయా । 
అభ్యేత్యసుఖ సళ్చొరాన్‌ గజకర్ణరులజ్ఞలాన్‌ 11 (కమందకీయ నీతిసార.1-47) 


గంధమునందాసక్తమైన తుమ్మెద తామరపుష్పములోజేరి మకరంద పాన 
ముచే మత్తిల్లి బయటకురాజాలకుండగా,సాయంసమయాన కొలనులో స్నాన 
మాచరించు యేనుగులచే తామరపుష్పము నలిపివేయబడగా భ్రమరముగూ 
డ నశించును.అసుఖసజ్చారాన్‌= ఎచ్చట సంచరించినచో వినాశము నిశ్చిత 
మో,అటువంటి ప్రదేశములు--అనియర్థము. 


శ్లో॥స్తోకం స్తోకం గ్రసేద్‌ గ్రాసం దేహోవర్తేత యావతా। 


గృహానహింసన్నా తిష్మేద్‌ వృత్తిం మధుకరీం మునిః॥ (భాగ. 11-8౭-9) 


312 


అనుబంధ చతుష్టయము అనబడు 


ముని--ఒకచోటనుండక,గృహస్టులను పీడింపక,ఎంతమాత్రముచే దేహయాత్ర 


కొనసాగునో అంతమాత్రము గృహస్టులనుండి కొంచెము కొంచెము స్వీకరించి, 


భుజించుచు,మధుకరమెట్లు పుష్పములలోని మకరందమును కొంచెము 
కొంచెము గ్రహించునో అట్లు'మధకరవృత్తి”నవలంబించి జీవించవలను.లేనిచో, 
ఒకే కమలముయొక్క గంధమునందాసక్తమైన భ్రమరము సాయంసమయ 
మున పద్మము ముకుళించుకొనగా,దానియందే బంధింపబడి యెట్లు నాశన 
మగుచున్న దో,అట్లే,“రాగాదయఃప్రసజ్యేరంస్తేనాసౌనారకీభవేత్‌” |(నా.ప.416)స్వాది 
ష్టాన్నమునందాసక్తమై యతిగూడ ఒకే గృహముయొక్క అన్నమును భుజిం 
చుచుండినచో,ఆ గృహస్థుల సాంసర్గికమోహజాలమున జిక్కుకొని, ఇతడుగూ 
డ పతనమగును. 


తుమ్మెద పుష్పములనుండి మధువును స్వయంగా సేవిస్తుంది. కాని 
సంగ్రహము చేయదు.తేనెటీగమాత్రము మధువును తాను సేవించియు,పై 
గా సంగ్రహముకూడా చేస్తుంది.సంగ్రహము చేయుటవలన కలుగు అనర్థము 
ను ఈతేనెటీగ దృష్టాంతముచే,అక్కడే శ్రీమద్భాగవతములో వ్యాసులవారు 
స్పష్టముచేసారు.జిజ్ఞాసగలవారు అక్కడ చూడగలరు. 


ఇంద్రియములకు వాటివాటి విషయాలనుండి యెంత ఆనందము ప్తాప్తం 
చునో,అంతకంటె అధికానందము మరెచ్చటనుండైనాప్తాప్తించుయెడల,సామా 
న్యానందమును వదలి విశేషానందమువైపుకుమ్రైగగలవు--ఇది ఇంద్రియము 
లయొక్కస్వభావఐము.అలాంటప్పుడు,ఇంద్రయములను పరబ్రహ్మధ్యానరూప 
భక్తిమార్గములో ప్రవేశపెట్టినచోనవి వాటి విషయాలను తమంతటతామే 
వదలి,నిరతిశయానందరూప భగవద్భజనలో సంలగ్నముకాగలవు.“ఇంద్రియా 
ణి ప్రమాధథీని”(౧.2-60)ఈ గీతావచనము ప్రకారము యింద్రియములు దుర్ద 


అద్వైత వేదాన్త భూమిక 


యములే,అయినను భగవంతుడు"మత్పరః”(గ.2-61) అని ఆదేశించినందున, 
భగవదృక్తిచే యింద్రియములు అనాయాసముగా జయించబడగలవని ద్యోతి 


తమగుచున్నది. భగవదృక్తిలో ని యానందము విలక్షణము, అత్యద్భుతము, 


నిరతిశయము. 
“యతొఖ్యామృధిలేశలేశతఇమేశకాదయోనిర్భృతాః” (మనీషాపంచకమ్‌) 


బ్రహ్మానందసాగరములోని బిందుమాత్రసుఖమును బొంది ఇంద్రుడు,బ్రహ్మ, 
బృహస్పతి మొదలగువారందరు ఆనందితులగుచున్నారు.అంతటి బ్రహ్మానం 
ద రసామృతమును ఒకసారి చవిచూచినచో,యిక క్షుద్రమైనవిష యానంద 
ముకొబికు యింద్రియములు ప్రవర్తింపగలవా?పరమాత్మయే పరాయణముగా 
భావించి సకలేంద్రియములను భగవత్సంబంధమైన శబ్బాది విషయములందు 
ప్రవర్తింపజేసినచో జన్మధన్యమగునుగదా!శ్రికులశేఖరులవారు యింద్రియముల 
ను అనునయించి యెంత చక్కగా సంబిధీస్తున్నాడో చూడండి: 


శ్లో॥జిహ్వేకీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం, 
పాణిద్వన్ష్వ సమర్చయాచ్యుత కథా శ్రేత్రద్వయం త్వం శృణు । 
కృష్ణం లోకయ లోచనద్వయ హరే ర్లచ్బాంఘ్రయుగ్మాలయం, 
జిఘ్ర ఘ్రాణ ముకుందపాదతులసీం మూర్ణన్న మాధోక్షజమ్‌ ॥ (ముకుందమాల.16) 


ఓనాలుకా!నీవు భగవంతుని=మురవైరియగు కేశవుని పవిత్ర నామము 
ను,అతని గుణగణమును కీర్తించుము(పాడుము,స్తుతించుము).ఓమనసా! 
మురాసురుని శత్రువైనవిష్ణువునుభజింపుము (సేవింపుము).ఓచేతుల జంటా 
(రెండుచేతులారా! )లక్ష్మీ దేవిని ఉమ్మున ధరించినవానిని చక్కగాపూజసేయు 


314 


అనుబంధ చతుష్టయము అనబడు 


ము.ఓచెవుల జంటా!నీవు పావనమైన విష్ణుకథలను వినుము.ఓకన్నుల 
జంటా!మోహనరూపుడగు శ్రీకృష్ణుని దివ్యమంగళ విగ్రహమును సందర్శించు 
ము.ఓకాళ్ళ జంటా!ప్రశాననిలయమగు విష్టువుయుక్క ఆలయమునకు నడ 
చివెళ్ళుము.ఓ నాసికా!బ్రహ్మాదులచే నిత్యము పూజింపబడు ముకుందుని 
పాదపద్మములందు సమర్పింపబడిన తులసీదళముయొక్క వాసన చూడు 
ము.ఓశిరమా!నీవు అధోక్షజుని(విష్ణువును)వంగి నమస్కరింపుము. అధోక్షజుడనగా, 


1.అక్షాణి= శోతాదీంద్రియాణి;జః= తేభ్యోజాతమ్‌ = అక్షజం =ఐంద్రియకం జ్ఞానం; 
తదధకృతం=తిరస్కృతం యేన సః=అదోక్షజః।శోత్తాది యింద్రియములచేకలు 
గు యే శబ్బాది విషయక జ్ఞానమున్నదో,అది యెవరిచే తిరస్కరింపబడెనో,అ 
తడు అధోక్షజుడు.అనగా, ఇంద్రియములకుగాని,తజ్జన్యజ్ఞానమునకుగాని విష 
యముకానివాడు (గోచరింపనివాడు,తెలియబడనివాడు ) అధోక్షజుడు (విష్ణువు, 
వ్యాపకపరబ్రహ్మము)అనిఅర్థము. 


2.లేక,అధోకైః = జితేన్ధియైః;;:జాయతే =జ్ఞాయతే = ప్రత్యక్షీక్రియతే యః సః=అధో 


క్షజః।జితేంద్రియులగు జ్ఞానిపురుషులచే (అభిన్నముగా)తమ స్వరూపముగా 
సాక్షాత్కరింపబడువాడు యెవడో,అతడు అధోక్షజుడు (పరమాత్మ). 


3.“అధో న క్షీయతే జాతు యస్మాత్తస్మాదధోక్షజఃి(ఉద్యోగ.ప.68-10) శ్రీకృష్ణుడు 
యెప్పుడును క్రిందకు దిగజారి క్షీణించడు,అనగా తన స్వరూపస్థితినుండి 
యెప్పుడును పతనముకాడు.సగుణముగా గోచరించినను నిర్గుణస్వరూపము 
నకు హానిలేదు--అందువలన అధోక్షజుడనబడుచున్నాడు. (విశిష్ట శుద్దాన్నా తిరి 


చ్యతే; కల్పితస్యస్వరూపమధిమానమేవ--ఇతి నియమాత్‌) 


మానవశరీరంలోని మనస్సు,శిరస్సు,కాళ్ళు,చేతులు, నేత్రములు,చెవులు,నా 


అద్వైత వేదాన్త భూమిక 


లుక,బుద్ది-ఒకటేమిటి?సమస్త అవయవములు ఆ హరిధ్యానంలో పరవశమై 
పోవలసిదే.లేనిచో'అతడు భగవంతుని విషయంలోకృతఘ్నుడే కాగలడు.భగ- 
వంతుడు మనకు యీఅమూల్యమైన శరీరమును భగవత్తత్త్వమును దెలు 
సుకొనుటకు మాత్రమే ప్రసాదరూపంగా ప్రసాదించినాడు.ఈ శరీరనిర్వహణకో 
సం వనస్పతులను,ఓషధులనుయిచ్చాడు.ఉండుటకు నేలను,పీల్చుటకు గా 
లిని,అట్లే జలమును,అగ్నిని-ఇది అది యని చెప్పనేల?సర్వమును ప్రసా 
దించాడు.ఇట్లుండగా,భగవంతుని భజనజేయక,అతనిని విస్మరించినచో చేసి 
నమేలు మజచేవాడు(కృతఘ్నుడు)గాక మరేమగును?కావున, ప్రతిదినమూ, 
ప్రతిక్షణమూ,ప్రతి పనిలో, ప్రతిచదువులో హరిస్మరణమే కావాలి.ప్రతిగురువూ 
ప్రతితండ్రీ హరిబథలే చేయాలి--అని పరమ భాగవతోత్తముడగు ప్రహ్లాదుడు 
యెల్ల జీవులకు యిచ్చిన సందేశమిదిగో--చూడండి, 


సీ॥|కమలాక్షునర్చించు కరములు కరములు, 
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా! 
సురరక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు, 
శేషశాయికి మ్రొక్కు శిరము శిరము । 
విష్ణునాకర్షించు వీనులు వీనులు, 
మధువైరి దవిలిన మనము మనము। 


భగవంతు వలగొను పదములు పదములు, 


పురుషోత్తముని మీది బుద్ధి బుద్ది! 


316 


అనుబంధ చతుష్టయము అనబడు 


తే॥దేవ దేవుని జింతించు దినము దినము, 
చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు। 
కుంభినీధవుజెప్పెడి గురువు గురువు, 
తండ్రి! హరిజేరుమనియెడి తండ్రి తండ్రి॥(శ్రి పోకన భాగ. 7-169) 


శ్రిహరిని పూజించే హస్తమే హస్తము.ఆ చిన్మయుని పూజించనిచో చేతికి 


సార్టకతలేదు. శ్రిమన్నా రాయణుని దివ్యనామమును,గుణగణమును కీర్తించు 


నాలుకే నాలుక.లేనిచో,ఆ నాలుకకు చరితార్థత లేదు .శ్రిపతిని చూసే చూపు 
లే చూపులు,మిగిలిన చూపులకు విలువేముంది? శేషశాయి పాదపద్మముల 
కుమ్రైక్కే శిరస్సేశిరస్సు.చక్రధారి కథలు వినే చెవులే చెవులు.మధుసూదను 
ని తలచే మనస్సే మనస్సు.పరంధామునికి ప్రదక్షిణం చేసే పాదాలే పాదా 
లు.పద్మనాభుని భావించే బుద్దే బుద్ధి.లేకపోతే అది సమృద్ది గాదు.అంబుజా 
క్షునిగూర్చి ఆలోచించే దినమే సుదినం.లేకపొోతే ఆదినందుర్దినం.చక్రధారిని 
గూర్చివిశదపరచే చదువే చదువు.గోవిందునిగూర్చి బథీంచే గురువేగురువు. 
విష్ణువును సేవించుమని చెప్పే తండ్రియే తండ్రి.ఇట్లు,సకలేంద్రియ మనంబు 
లను అన్నివేళలందు అన్నివిధముల భగవంతునిసేవకే అంకితము చేయ 


వలెనని అన్వయముఖముగాచెప్పి,ఇపుడు వ్యతిరేకముఖముగా చెప్పుచున్నాడు. 
సీ॥కంజాక్షనకు గాని కాయంబుకాయమే, 
పవనగుంఫిత చర్మ భస్రిగాక ! 
వైకుంఠు బిగడని వక్తంబు వక్తమే, 


ఢమఢమ ధ్వనితోడి ఢక్క గాక ! 


అద్వైత వేదాన్త భూమిక 


హరి పూజనము లేని హస్తంబు హస్తమే, 


వతి 


తరుశాఖ నిర్మత దర్విగాక | 
కమలేశు జూడని కన్నులు కన్నులే, 
తనుకుడ్యజాల రంధ్రములు గాక ! 
ఆ॥చక్రి చింతలేని జన్మంబు జన్మమే, 
తరళ సలిలబుద్భుదంబు గాక ! 
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే, 
పాదయుగము తోడి పశువు గాక! (క్రిపోోన భాగవతము 7-170) 


శ్రీపతిని సేవించని శరీరం శరీరం కాదు.అది కేవలము గాలి నిండిన కొలి 
మి తిత్తి.వైకుంఠుని స్తుతించని నోరు నోరుగాదు.అది ఢమఢమ మ్రోగే వట్టి 
ఢక్క మాత్రమే.హరిని పూజించని చేయి చేయి గాదు.అది కొయ్యతో జేసిన 
తెడ్డుతో సమానము.కేశవుని జూడని కన్నులు కన్నులు గావు.అవి శరీర 
మనే గోడకుండబడిన కన్నాలు.ఆ జగన్నాయకుని గూర్చి ఆలోచనలేని జ 
న్మము జన్మముగాదు.అది కేవలము క్షణిక మైన నీటిబుడగ. విష్ణుభక్తి 
లేని పండితుడు పండితుడు కాడు. అతడు ద్విపాద పశువు. అందువలన, 
పరమారసాధనలో ప్రతిబంధకము కలుగనటువంటి మరియు మనస్సు వికా 
రమును పొదనటువంటి--ఆయా యింద్రియ విషయములను భగవదర్పిత 
ము గావించి,వాటివాటి విషయములను గ్రహించుటకై యింద్రియములకు 
అవకాశముయివ్వాలి.ఘ్రాణేంద్రియము గంధమును గ్రహించుటకు ఒకవేళ 


అత్యాశ(లాలస )పడినట్లెతే,మనకోసము నానా సుగంధిత పుష్పమాలాదుల 


318 


అనుబంధ చతుష్టయము అనబడు 


ను సుసజ్ఞితము జేసికొనక,భగవంతుణ్ణి ఉద్దేశించి చందనాగరు పుష్పమాలా 
దులను సమర్పించి, ఘాణేంద్రియమునకు దాని విషయమగు గంధమును 
గ్రహించుటకు అవసరమివ్వాలి.షడ్రనిపీతమైన మిష్టాన్నములను(భోజన పదా 
ర్థ్గములను)తినుటకు రసనేంద్రియము లాలాయితమైనచో,మనయొక్క ఇచ్చా 
పూర్తికొఅకు పదార్థములను తయారు జేసికొనకుండా,నానా ఉత్సవ సంద 


రృములలో భగవంతుని కొజికని తయారుజేసి,భగగవంతునికి నైవేద్యము 


గా సమర్పించి,భగవంతుని ప్రసాదరూపములో రసనేంద్రియమునకు దాని 
విషయమును చవిచూచుటకు అందించాలి.అట్లే, చక్షురింద్రియమునకు భగ 
వంతుని దివ్యమంగళ విగ్రహమును చూచుటయందు,త్వగింద్రియమునకు 
భగవంతుని దివ్యపాదారవిందములను స్పర్శించుటయందును , శ్లోత్రేంద్రియము 
నకు భగవంతుని సత్కథాశ్రవణమునందును సంలగ్నముచేయాలి.ఇట్లు స 
ర్వేంద్రియములను భగవదర్పితము గావించి,భక్తిరసామృతపానముచేయించి 
నచోనవి తిరిగి సాంసారిక విషయములవైపుకు మ్రైగ్గవు.స్వయంగా భగవం 
తుడే ఈ విషయం చెప్పాడు. 


శ్లో॥న మయ్యావిశితధియాం కామః కామాయ కల్పతే। 
భర్జితా క్వథితా ధానా పాయో బీజాయ నేష్యతే ॥ (భాగ.10-22-26) 


యెవరు తన బుద్ధిని పరమాత్మయగు నాయందే ఆవేశము(సమర్పణ 
ము)చేసియున్నాడో,అతనియొక్క కామనలు అతనిని సాంసారిక భోగముల 
వైపుకు తీసికెళ్ళుటకు సమర్థములు కాజాలవు.ఎట్లునగా,ధాన్యము (బీజము 
లు)అనుకూల వాతావరణము ఏర్పడినపుడు అంకురించి(మొలకెత్తి) మొక్క 
లు,వృక్షములుగా పరిణతిజెందుతాయి.ఇది వాటి స్వభావము.కాని,వాటిని వే 


అద్వైత వేదాన్త భూమిక 


యించినగాని, ఉడకబెట్టినగాని అవి బీజశక్తిని కోల్పోయినందున నూతనమొ 
క్కలను ఉత్సన్నముజేయుటకు సమర్ధములు కాజాలవు.అట్లి,భగవద్భావ 
ముచే వేయించినపిదప కామనలు(కోరికలు,వాసనలు) మళ్ళీ కొత్తకొత్త కామ 
నలను,వాసనలను తద్వారా సంసారమును ప్రాప్తముజేయుటకు సమరము 
లుకావు. వాటిలోని శక్తి నష్టమగును. 


ఘాతక=పాణమునకు హానికలిగించు వస్తువులనుగూడప్తాణప్రదములు 
గామార్చి జీవనదానముజేయువాడు నిజమైనవైద్యుడు అనబడతాడు.వ్తాణ 
ఘాతకమైన పాషాణమును(మహావిషమును )గూడ సద్ర్వైద్యుడు పుటముబెట్టి 
శుద్దీకరణముజేసి,దానిచే అతికఠినమైన వ్యాధులనుగూడా పోగొట్టి రోగులకు 
ప్రాణదానము జేయును.అట్లే,మనుష్యునికి జననమరణరూప సంసారమున 
కు హేతువులగు శబ్బాదివిషయములనుగూడా భగవద్భక్తియను పుటముబెట్టి 
శోధించినచో జీవుడు ఉద్దరింపబడుతాడు.కావున,కఠినమైన యోగసాధనము 
లచేగూడ అణచబడని యింద్రియములు భక్తిమార్గముద్వారా విశిషపరిశ్రమ 
లేకుండానే జయింపబడతాయి.ఇట్లు, వివేకపూర్వకముగా యింద్రియములలోని 
మరియు యింద్రియార్ధములగు విషయాలలోని దోషములను దర్శించి హఠ 


ముచేగాకుండా భక్తిభావముచే మెల్లమెల్లగా యింద్రియములను వశపరచుకోవాలి. సరే, 


ఇంతదనుక*“శ్రవణాదివ్యతిరిక్త విషయములనుండి మనస్సును (అంతరింద్రి 


యమును)నిగ్రహించుట శమమనియు,తద్వ్యతిరిక్త విషయములనుండి జోలా 


దిబాహ్యేంద్రియ నివర్తనము దమమనియు-శమదమముల లక్షణములను, 
అంతరింద్రియ బహిరింద్రియములలోని దోషములను,వాటివలన కలుగు అనర్ధ 
ములను మరియు వాటిని నిరోధించు(జయించు)టకు అనేక ఉపాయములను 
తెలుసుకుంటూ వచ్చాము.అయితే,యిచ్చట శమము మరియు దమముల 


320 


అనుబంధ చతుష్టయము అనబడు 


యొక్క లక్షణ విషయంలో కించిద్విచారించదగి యున్నది. ఏమనగా, 


పూజ్యపాదులు శ్రీఆద్యగురు శంకరాచార్యులవారు వారియొక్క “తత్వబిథ, 
అపరోక్షానుభూతి, వివేకచూడామణి,సర్వవేదాన్తసిద్దాన్రసారసంగ్రహము మరియు 
గీత భాష్యము (10-4)"ఇత్యాది గ్రంథములలో--అంతరింద్రియ నిగ్రహము శమ 
మనియు బహిరింద్రియ నిగ్రహము దమమనియు చెప్తూవచ్చారు.సాధారణ 
ముగా సర్వత్ర ఇట్లే వ్యాఖ్యానము చేయబడినది.ఇది సకలవేదాన్తాచార్యులకు 
సమ్మతమైనది.కాని,కొన్ని చోట్ల-అనగా,ఉద్యోగపర్వాన్తర్గత  సనత్సుజాతీయ 
భాష్యము (1-43)లో దమ లక్షణమును_“దమఃఅన్తకరణో పరతిః।బహిఃకరణో ప 
రతిరితికేచిత్‌”అని చెప్పారు.అక్కడే 2-19లో“శమః అన్తుకరోపరతిః,బహిఃకరణో ప 
రతిరితికేచిత్‌”। అని శమ లక్షణమును చెప్పారు. 


అన్యత్ర,బృహదారణ్యకోపనిషద్భాష్యము (4-4-23)లో*శాన్తోదాన్న ఉపరతిస్తితి 
క్షుః సమాహితో భూత్వా౭౭త్మన్యేవా౭౭త్మానం పశ్యతి”అను శుతిలోని 


శాన్తదాన్త(శమదమ )శబ్దములను నిర్వచిస్తూ--“శాన్సో బాహ్యేన్థియ వ్యాపారత 


ఉపశాన్న,తథా దాన్తో ఒన్నకరణతృష్టాతోనివృత్తఃశ అని వ్యాఖ్యానించారు.అనగా బా 
హ్యేంద్రియముల సకలవ్యాపారములనుండి ఉపశమనము (విరతి )నొందినవా 
డు శాన్తుడు(శమముగలవాడు) మరియు అన్తకరణముయొక్కవైషయికతృష్ణ 
(విషయాలకు సంబంధించిన ఆశ,కోరిక)నుండి నివృత్తమైనవాడు దాన్తుడు(ద 
మముగలవాడు) అని చెప్పారు. 


ఇచ్చట, అంతరింద్రియనిగ్రహము మరియు బహిరింద్రియనిగ్రహము-ఈ 
రెంటిలో ,శమముయొక్క లక్షణమేది?దమముయొక్క లక్షణమేది? అనిముము 
క్షువులు నిర్గ్జారణచేసుకోలేక సందిగ్గములో పడేందుకవకాశముంది.పూజ్యపా 


అద్వైత వేదాన్త భూమిక 


దులైతే ముముకువులకు సందేహము కలుగునట్లుగాగాని,విపరీతభావన 
కలుగునట్లుగాగాని బీధించరు.సంశయ విపరీత భావనలను తొలగించి,సకలజీ 
వులకు సమ్యగ్‌ జ్ఞానమును బిధించి,జననమరణరూప సంసార సాగరమునుం 
డితరింపజేయుటయే వారియవతారలక్ష్యము.సకలలోక హితైషియగు భగవాన్‌ 
శంకరులే శంకరాచార్యులుగా అవతరించారు. 


శ్లో॥కల్యబ్బే ద్విసహస్తాన్తే లోకానుగ్రహకామ్యయా । 
చతుర్చిః సహ శిప్యైస్తు శజ్కరోఒవతరిష్యతి ॥(వాయు పురాణము) 


కలియుగంలో రెండువేలసంవత్సరములు గడిచినపిమ్మట లోకకల్యాణము 


కొజకు సాక్షాత్సరమశివుడు నలుగురుశిష్యులతో సహితముగా అవతరించగలడు. 
శ్లో॥వ్యాకుర్వన్‌ వ్యాససూత్యాణి శ్రుతేరర్ణం యథోచితమ్‌ | 
శుతేర్న్యాయ్యః స ఏవార్థః శజ్కరః సవితాననః॥ (సవితా నః సః) 
( శైవపురాణము) (సౌరపురాణము) 

శ్రీవేదవ్యాస భగవానులు యే శ్రుత్యర్థములను తన హృదయమందు ఉద్దే 
శ్యముగా పెట్టుకొని బ్రహ్మసూత్రములను రచించియుండిరో,ఆ సూత్రములకు 
యథాయోగ్యము,శృతిసమ్మతమునగు భావమును ప్రసన్నమగు పదావళిచే 
నతిగంభీర చింతనాత్మక భాష్యముద్వారా లోకాలచీకట్లను పోగొట్టునటువంటి 
అద్వైతప్రవర్తకుడు,చైతన్యసూర్యుడు శ్రిశంకరులవారు-సాక్షాత్‌ శివునియొక్క 
నవావతారము--అని శ్రిగౌడబ్రహ్మానందులవారు మరియు శ్రినారాయణతీర్ణుల 


వారు“సిదానబిందు”వా?ఖానంలో తెలిపియునాం రు.కావున,సరంజ్లులగు శ్రీశంక 
ధా లౌ అ ఏళ్ల 


రాచార్యులవారి యభిప్రాయము మందమతులకు _ దోచుటకష్టము.ఇటువంటి 


322 


అనుబంధ చతుష్టయము అనబడు 


సందిగ్గాత్మక సందర్భములలో వృద్దులే శరణ్యులు (ఆశ్రయనీయులు ).ఇపుడు 
మనము పరమపూజ్యులగు శ్రీసురేశ్వరాచార్యులు మరియు తదనుయాయుల 
ను శరణువెళ్ళాదము.“శాన్తోదాన్త”అను బృహదారణ్యక(4-4-23)శ్రుతి భాష్యము 
ను వ్యాఖ్యానిస్తూ శ్రీసురేశ్వరాచార్యులవారు వార్తికములో ఈ క్రిందివిధంగా 
ధ్రువీకరించారు. 


శ్లో॥దాన్తోభూత్వా తతః శాన్తస్తతశ్చోపరతో భవేత్‌। 


అర్హక్రమో బలీయాన్స్యాద్యతః పాఠక్రమాదిహ॥(1203) 


బహిష్కరణ చేష్టాయా నివృత్తా దాన్త ఉచ్యతే। 
దాన్తీ=శ్వో గౌర్గజో వా౭పి ప్రయోగస్తత్ర వీక్ష్యతే I1(1205) 
అన్త్నకరణచేష్టాయా నివృత్తా శాన్స ఉచ్యతే । 

శాన్సో భిక్షుస్తపస్వీతి తత్పయోగ సమీక్షణాత్‌ (1206) 


పైబృహదారణ్యక శ్రుతి,తదనుసారి భాష్యముయొక్క పాఠక్రమమును 
భంగముచేసి అర్థక్రమమును చెప్పుచున్నాడు శ్రీసురేశ్వరులు. అనగా,శ్రుతిలో 
మొదట శాన్త, తరువాత దాన్వ--అని ప్రయోగమున్నది.శంకరులుగూడా శ్రుత్య 
నుసారమే భాష్యము చెప్పారు.కానీ,సురేశ్వరాచార్యుల వారంటున్నారు- మొద 
ట బాహ్యేంద్రియనిగ్రహరూప*దమము”లేకుండా (బాహ్యకరణముల విషయాభిని 
వేషము నివృత్తముగాకుండా ) అంతకరణముయొక్క విషయాసక్తి నివర్తించదు. 
కావున,మొదట దాన్తుడె(దమముగలవాడై )పిదప శాన్తుడు(శమముగలవాడు) 
కావాలి,ఆతరువాత ఉపరతుడు కావాలి--అని చెప్తూ యీవిషయములో ఒక 
న్యాయమును ప్రవేశపెట్టాడు. 


అద్వైత వేదాన్త భూమిక 


“పాఠక్రమాదర్ధక్రమో బలీయసీ” పాఠక్రమముకంటె అర్థక్రమము బలవంత 
మైనది.అనగా,పాఠక్రమమును బాధించి అర్థక్రమము కార్యమును (ప్రయోజన 
మును)సాధించుటకు సమర్ణమగును.పాఠక్రమనగా,“పదార్థబీధకవాక్యానాం 
యః క్రమః స పాఠక్రమః"అనుష్టేయ (విధేయ ) పదార్థములను బీధించువాక్యము 
లయిుక్క క్రమమును తెలుపునది పాఠక్రమము అనబడును.అర్థక్రమమనగా, 
“యత్రప్రయోజనవశేన క్రమనిర్ణయః సోర్థక్రమః”అర్థము అనగా ఒక ప్రయోజ 
నమునుద్దేశించి (దృష్టియందుంచుకొ నిియెక్కడ క్రమము నిశ్చయింపబడున్‌ో, 
అది అర్థక్రమము అనబడును. (అర్థసంగ్రహము). 


పూర్వమీమాంసలో అగ్నిహోత్ర ప్రకరణమునందు యీవిధంగా పాఠక్రమము 
లభిస్తుంది.ఏమనగా,“అగ్ని హోత్రం జుహోతిిమరియు“యవాగూం పచతి”(తై.బా. 
2-1-5-6) మొదలు హోముముచేసి తరువాత యవలను పాకము చేయాలి--అని 


పాఠక్రమమున్నది. 


యవలు (బార్జీ)అను దాన్యమును శుద్ధిజేసి (పైఊాకను తొలగించి), దానిని 
వండి (కాచి )అగ్ని హోత్ర హోమముచేయాలి--అను శాస్త్ర విధానముగలదు.“యవా 
గూ” పాకముయొక్క ప్రయోజనము అగ్నిహోత్రహోమ సంపాదనమునకై యు 
న్నది.అందువలన హోమరూప ప్రయోజన సిద్ధికొటికు,హోమముచేయుటకు 


పూర్వమే యవాగూ పాకము చేయాలి.పాకనిష్పత్తనన్తరము (యవలనువం 


డి తయారుచేసిన తీపిపదార్టము లప్సీతో )అగ్ని హోత్రహోమముచేయాలి.అపుడే 
యవాగూ పాకమునకు నిశ్చితహోమరూప ప్రయోజనము అర్థక్రమముచే 


సిద్దిస్తుంది. 


ఈ అర్థక్రమము,పాఠక్రమముకంటె ప్రబలమైనది.ఎందుకనగా, ఒకవేళ పాఠ 


324 


అనుబంధ చతుష్టయము అనబడు 


క్రమానుసారము అనగా మొదట యవాగూ పాక ద్రవ్యముకంటె భిన్నమైన 
యేవో ద్రవ్యములచే అగ్ని హోత్రహోమమును సంపన్నముగావించి, ఆతరువాత 
యవపాకము చేసినచో,'యవాగూపాక ద్రవ్యముయొక్క నిశ్చితహోమరూప 
ప్రయోజనము సిద్దించక పోగా బాధ కలుగును. ఎందుకంటే, అగ్ని హోత్రహోమము 


నిష్పన్నమైనపిదప తయారుచేయబడు యవాగూ పాకద్రవ్యము నిష్పలమగును. 


ఈ“పాఠక్రమాదర్ణక్రమోబలీయసీ”యను న్యాయానుసారము"శాన్తోదాన్తః”అను 


బృహదారణ్యకశ్రుతియందు--బాహ్యేంద్రియనిరోధరూప దమము సిద్ధించనిచో, 
అంతరింద్రియమగు మనస్సుయొక్క విషయాసక్తి నివర్తించదు.అనగా,దమన 
మునకు శమము ప్రయోజనము గావున దమము శమముకొఅకై యున్నది. 
అందువలన మొదట దాన్తుడైనచో పిమ్మటఅర్థక్రమముచేదానికి(దమమునకు) 
నిశ్చితప్రయోజనమగు శమము సిద్ధించును. అట్టుగాక,ఒకవేళ శ్రుతిలోచెప్ప 
బడిన పాఠక్రమముచే అనగా,మొదట శాన్లుడై(శమముగలవాడై) తదుపరి దా 
న్తుడైనచో,దమముయొక్క నిశ్చితప్రయోజనమగు శమము మొదలే సిద్ధిం 
చుటచే, దమము ప్రయోజన శూన్యమగును (నిష్పలమగును).ఈ అభివాయ 
ముచేతనే శ్రీసురేశ్వరాచార్యులవారు పైన్యాయమును స్వీకరించి “దాన్తోభూత్వా 
తతః శాన్తస్తతశ్చోపరతో భవేత్‌” (1203) అని చెప్పారు. 


ఇప్పుడు అర్ధక్రమముచే దాన్తశాన్త పదములను వ్యాఖ్యానించుచున్నాడు. 
బహిష్కరణములగు శ్లోత్తాదిపంచజ్ఞానేంద్రియములయొక్క మరియు వాగాది 
పంచకర్మేంద్రియములయొుక్క సకలవ్యాపారములు నివృత్తమైనప్పుడు దాను 
డనబడతాడు.అనగా బాహ్యేంద్రియ నిగ్రహమునకు దమము అంటారు. ఈ 
విషయంలో వృద్ధప్రయూగమును ప్రమాణముగా ఇస్తున్నాడు.“అశ్వము దమ 
నముచేయబడినది”.అనగా గుట్బముస్వారిచేయుటకు (విహారముచేయుటకు) 


అద్వైత వేదాన్త భూమిక 


యోగ్యమైనది.“యెద్దుదమనముచేయబడినది”.అనగా యెద్దు బండిలాగుటకు 
గాని,నాగలి లాగుటకుగాని యోగ్యమైనది.“ఏనుగు దమనము చేయబడినది”. 
అనగా,దానిపై భగవంతుని ఉత్సవమూర్తులను ఊరేగించుటకు యోగ్యమైనది. 
ఇత్యాది ప్రయోగములు మనపెద్దలు బాహ్యేంద్రి నిగ్రహమునందు చేస్తూంటారు. 


అంతఃకరణముయుక్క సకలవ్యాపారములు నివృత్తమైనపుడు శాన్తుడు 
అనబడుతాడు. అనగా, అంతరింద్రియనిగ్రహమునకు శమము అంటారు. ఈఅంత; 
కరణ చేష్టానివృత్తిగల పురుషునియందు శాన్త శబ్దము ప్రయోగింపబడుతుంది. 
అనిఅంటూ వృద్ధసమ్మతిని చూపెడుతున్నాడు--“భిక్షువు(ముని,సన్యాసి)శా 
న్రుడైనాడు”.ఇట్లు, శ్రిసురేశ్వరాచార్యుల వారు పాఠక్రమమును భంగముజేసి 


అర్థక్రమముచే వ్యాఖ్యానము చేసినాడు.వీరి వార్తికములకు యథాతథముగా 


శ్రీఆనందగిరిస్వాముల వారు టీకనుగూడ వాశారు. తరువాత, 


ఈసందర్భములో శ్రిఆనందగిరిస్వాములవారు స్వాభిప్తాయమును వ్యక్తీకరిస్తూ 
శ్రుతి మరియు తదనుసారము పూజ్యపాదులవారి భాష్టోక్త పాఠక్రమముగూడ 
ఆదరించదగినదే అంటాడు. ఎందుకనగా,బహిష్కరణములయిొక్క విషయాభి 
నివేశ నివృత్తి కలుగకుండా అంతకరణముయొక్క విషయాసక్తి నివర్తించదు-- 
అని అర్థక్రమ ప్రాబల్య న్యాయముచే మొదలు దమము కలిగియుండాలి, 
అటుపైన శమము సిద్ధిస్తుంది--అని యేదైతే వ్యాఖ్యానము చేయబడిందో,యిది 
అబాధిత నియమము మాత్రముకాదు.ఈనియమము వ్యభిచారగ్రస్తమగుచు 
న్నది.ఎందుకంటే, బాహ్యేంద్రియములను నిగ్రహించిననూ నియమముచే అంత 
రింద్రియము నిగ్రహింపడుట లేదుగదా. “కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే 
మనసాస్మరన్‌”(౧త3-6)కర్మేంద్రియములను సంయమనము(నిరోధము)చేసిన 
నూ,మనస్సున విషయాలను స్మరిస్తుంటాడు.కావున,వృద్ధప్రయోగమును అనా 


326 


అనుబంధ చతుష్టయము అనబడు 


దరించి శాన్తదాన్త శబ్దములకు పాఠక్రమముచే భాష్టోక్త అర్థమును గ్రహంచవచ్చు 
ను.శ్రిశంకరాచార్యులవారు మరియు యితర వేదాన్తాచార్యులు సర్వత్ర శమము 
నకే పాథమిక స్తానమునిచ్చి,తరువాత దమమును వ్యాఖ్యానించారు. 


కావున,సాధకుడు--"మొదట దమమునుసాధించి,తదుపరి శమమును 
సాధించాలా?లేక మొదట శమమునుసాధించి,తరువాత దమమునుసాధిం 
చాలా? "అను సందేహమునువదిలి,రెంటిని సమకాలమునందేసాధించాలి.ఎం 
దుకంటే,శమదమాదులులేక వేదాన్తశ్రవణమునకు అధికారియేకాజాలడు. ఇంతే 
గాక,శమాది షట్సంపత్తిలోని ఆజింటికి ఆటు ఒకదానికి మణియొకటి పరస్పర 
(పూరకములు)ఆపేక్షికములున్న వను విషయమును షట్సంపత్తి నిరూపణాం 
తమున సవిస్తరముగా మనము పృష్టము 419 నుండి చింతనజేయగలము. 


ఇంత గ్రంథసందర్భముచే వృద్ద (శేసురోక్యరాబార్శుల మరియు శ్రీఆనంద 


౧౦వ ములవారి)వచనాలను అనుసంధానము చేయగా ఇట్లు తెలియబడుచు 
న్నది.ఏమనగా?వారు శమదమముల విషయంలో యేది ముందు యేది తరు 
వాత యను క్రమసంబంధి విచారణ విస్తారంగా చేశారు.కాని,శమదమముల 
లక్షణములను మాత్రము సాధారణంగానే చెప్తూ వచ్చారు. అనగా, అంతరింద్రియ 
నిగ్రహము శమమనియు మరియు బాహ్యేంద్రియనిగ్రహము దమమనియు 
(అంటే)శంకరాచార్యులవారు వివేకచూడామణి,అపరోకానుభూతి ఇత్యాది గ్రంథ 
ములలో సాధారణముగా యెట్లు శమదమముల లక్షణములను చేసియుండిరో, 
ఆ లక్షణములనే వీరు చెప్పారు. శ్రీవిద్యారణ్య గురుదేవులుకూడా అట్లే 
చెప్పారు. 


శ్లో॥శాన్నిః క్రోధ పరిత్యాగో దాన్తిర్బాహ్యాక్షనిగ్రహః। 


అద్వైత వేదాన్త భూమిక 


శాన్‌ మునిర్బలీవర్సో దాన్న ఇత్యుక్తిదర్శనాత్‌ ॥ (బృ.వార్తికసారము.458) 


క్రోధోపలక్షిత అంతఃకరణములోని సకలదోషములను పరిత్యాగము జేయుట 
ను శమము(శాన్తి) అంటారు.బాహ్యేంద్రియ నిగ్రహమునకు దమము(దాన్తి) 
అంటారు.ముని శాంతించాడుఅనియు,బలీవరము(యెద్దుదమనము చేయబ 
డినది,హలవహన (నాగలిలాగుటకు )యోగ్యమైనది-అనియు లోకప్రసిద్దప్రయో 
గములు కనబడుచున్నవి. 

(బృ హదారణ్బకోవనివతునకుశ్రీశంకడులవాడు రబింబిన విస్త తభాష్యముపై 
మరీ విస్తారంగా శ్రీసురేశ్వరాదార్వులవాడు వార్తికములు వాశారు.వాటికే శ్రీఆనం 
దగిరినాయులవాడు టీకనువ్లాశాడు.మయరియు.  శ్రీసురేశ్వడుల వార్తికములకు 
నొరడూవంలో  శ్రవిద్భారణగుదుదేవులు_ బృహదారణ్యక  వార్తికసారమును 
రచించాడు). 


భాష్యకారుల అనుయాయులు, పూజ్యులు, వృద్దులునునగు వీరెవరుగూ 


డ-శాన్తీదాన్త(బృ.4-4-23)అనుశుతిభాష్యములో పూజ్యపాదులు,“శాన్తోబాహ్యేం 
ద్రియవ్యాపారతఃఉపశాన్తః;తథా దాన్తోఒన్తకరణతృష్టాతోనివృత్త:"అని శాన్తదాన్త 
(శమదమ )శబ్బములకు, సాధారణ లక్షణములకంటె విపరీతముగాచెప్పారు-- 
అని ఉల్లేఖించలేదు.భాష్యకారులు ఇట్లు చెప్పుటలో అభివాయమేమై యుండ 
వచ్చుననిగూడ విచారించలేదు.పైభాష్యపంక్తులను వదిలేసి శమదమములకు 
సాధారణ లక్షణములు చెప్తూ ఉదాసీనంగా ముందుకెళ్ళిపోయారు. 


“కవిఃక్రాన్తదర్శి సర్వదృక్‌” “కవయో నిరజ్కుశాఃికవి త్రికాలజ్ఞుడు,సర్వ 
జ్ఞాడు,మరియు నిరంకుశుడు అని ప్రసిద్ది.ఏవిధమైన అంకుశమునకు వశీభూ 
తుడై (అధీనుడై )యుండడు.అతడు యేమి బిధించినను లోకహితారమై,యుక్తి 


328 


అనుబంధ చతుష్టయము అనబడు 


యుక్తమై,వేదసమ్మతమై,అనుభవానుసారముగానుండును.*“రవి దూరని చోట 
కవిదూరును”అను సామెతగూడ ప్రసిద్ది.శమదమ శబ్దములుమాత్రము తారు 
మారయ్యాయి.భావములో మార్పులేదు. ధాతువులకు అనేకార్థములుంటాయి 
గదా!కనుక,శ్రద్ధావాన్‌ లభతే జ్ఞానమ్‌ (గత4-39) వృద్దులు,పూజ్యులు,సర్వలోక 
హితార్థమై యవతరించిన భగవత్స్వరూపులునగు శ్రీశబ్కరాచార్యగురుదేవుల 
పట్ల శ్రద్దగలిగి యున్నచో నిశ్చయముగా మన కళ్యాణమగును. 


హక క 


“ఆచార్యః శంకరాచార్యః సన్తు మే జన్మ జన్మని” 


అస్తు,శమదమములను పురస్కరించుకుని వాసంగికముగా అనేక అవాం 
తర రహస్యములను చింతనజేస్తూ వచ్చాము.సారమేమనగా ప్రశాన్తాత్మా=ప్రక 
ర్లేణ శాన్స ఆత్మా=అంతఃకరణం యస్య సః అయంప్రశాన్తాత్మా (గీతాభాష్యమ్‌6-14) 


దమః చ బాహ్యకరణానాముపశమః; అంతఃకరణస్య ఉపశమం శాన్తింవ్యక్ష్యతి ॥ 


(గీతభాష్యమ్‌16-1)శాన్తోమునిః,మునిర్భాన్తోజితేన్ధియః (నా.ప.5-14)అని చెప్పబడినట్లు 


గా సాధకులు--అంతరింద్రియనిగ్రహము శమమనియు,బహిరింద్రియనిగ్రహము 
దమమనియు--శమదమములయిుక్క నిర్దుష్టలక్షణములని నిస్సందేహంగా ని 
ర్లారణ జేసుకొని,ఆరెంటిని సమకాలంలోనేసాధిస్తూ ఉత్తరసాధనములందు 


ప్రవేశించాలి. ఇతి దమ నిరూపణమ్‌. 
—:36.ఉపరతి:_ 


“నివర్తితానా మేతేషాం తద్య్వ్యతిరిక్త విషయే భ్య ఉపరమణముపరతిః, అథవా 


విహితానాం కర్మణాం విధినా పరిత్యాగః” | (వేదాన్తసారము) 


నిగ్రహింపబడిన బాహ్యేంద్రియములను, అంతరింద్రియమును శ్రవణాదుల 
కంటె అన్యమగు శబ్బాదివిషయములందు మళ్లీ ఏ ప్రకారముచేగూడ ప్రవృత్త 


అద్వైత వేదాన్త భూమిక 


ము కానీయక స్టిరపచు వృత్తి విశేషమునకు 'ఉపరతి” అని అంటారు. 


శంక:- -బహిష్ప్రవృత్తిరూప బాహ్యాన్తరేన్టియములయొక్క వ్యాపార నిరోధాత్మ 


క శమదమముల లక్షణములోనే ఉపరతి యొక్క లక్షణముగూడ అంతర్భూ 
తమై అర్థతః సిద్ధించుచుండగా,అనగా శమదమముల లక్షణము మరియు 
ఉపరతి యొక్క లక్షణము తుల్యముగా నున్నవి గావున పృథక్‌ గా ఉపరతిని 
చెప్పుటలో ప్రయోజనమేమి? అని యిట్లు శంక ప్తాప్తించగా నపరితుష్టుడగు శ్రీ 
సదానన్సయతీన్థులవారు- 


సమాధానము:--ఉపరతి యొక్క లక్షణాంతరమును చెప్పున్నా డు-అథవా 
విహితానాం కర్మణాం విధినా పరిత్యాగః”అనంటూ--శాస్త్రముచే విహితములగు 
(విధానముచేయబడిన )సకలకర్మలను విధిపూర్వకముగా త్యాగముచేయుట-- 
“ఉపరతి” యనబడును. 


“శాన్సోదాన్త ఉపరతస్తితిక్షుః” (బృ.4-4-23).ఇచ్చట“ఉపరత” శబ్బమునకు“ఉపరతః 

సర్వైషణా వినిర్ముక్తః సన్యాసీ”అని శ్రీభాష్యకారులు సెలవిచ్చారు. ఈభాష్య 
పంక్తికి వ్యాఖ్యానముజేస్తూ శ్రిసురేశ్వరాచార్యులవారు మరియు తదనుయా 
యులగు శ్రీఆనందగిరిస్వాములవారుగూడ పైశంకకు సమాధానము ఈ క్రింది 
విధముగా చెప్పియున్నారు. 


“శమదమాది విధేరన్తర్చహిశ్చేష్టామాత్ర నివృత్తివిషయస్య సామాన్యవిష 
యత్వేనోత్సర్గత్వాద్‌ యావజ్జీవశుతేరగ్ని హోట్రాది విషయత్వేనాపవాదత్వాత్‌ 
తదపవాదార్థముపరత శ్రుతిరితి యుక్తమితి”(శ్రి కైలాసాశ్రమ గ్రంథము పృష్టము 1310 
ఒకటవ టిప్పణము)శాన్నోదాన్న అను శమదమాది విధిచే అంతర్బహిర్‌(అంతరిం 
ద్రియ,బహిరింద్రియముల )వ్యాపారనివృత్తి మాత్రము విధానము చేయబడినది, 


330 


అనుబంధ చతుష్టయము అనబడు 


గావున అది ఉత్సర్గము అనగా సామాన్యవిషయకమున్నది.మరియు“యావ 
జ్ఞీమగ్నిహోత్రం జుహుయాత్‌”జీవించియున్నంతవరకు అగ్నిహోటాది నిత్య 
కర్మలను చేయుచుండవలెను--అను విశేషశ్రుతి అపవాదవిషయకమున్నది. 
“ఉత్సర్గస్యాపవాదేన బాధఃకస్య నసమ్మతఃిఅపవాదముచే నుత్సర్గము బాధిం 
పబడుతుంది--ఈవిషయమును యెవరు సమ్మతించరు? అందరికి స్వీకార్యమే 
అయియున్న ది. ఉదాహరణకు- “మా హింస్యాత్సర్వాభూతాని”(లోపశుతి) 


శ్లో॥నహింస్యాత్‌ సర్వభూతాని మైత్రాయణగతశ్చరేత్‌ |(మ.భా.శాంతిపర్వము 278-5) 


సమస్త పాణులలో యే పాణిని గూడ హింసించగూడదు. ఎవరికి పీడను 
(కష్టమును) కలిగించగూడదు. సకల పాణి కోట్లతో మిత్ర భావముతో మెలగాలి. 
ఇది సామాన్యశాస్త్రము.దీనికి ఉత్సర్గము అందురు.కాని,యీసామాన్య శాస 
= ౧ = 

మునకు అపవాదముగూడ ఉంది.“అహింసన్సర్వభూతాన్యన్యత్ర తీర్థేభ్యః” (ధాం. 
8-15-1).శాస్త్రము హింసను విధానము చేసిన స్థలమును (విషయమును) వదలి, 
అన్యత్ర యేపాణినిగూడ హింసించగూడదు .శాస్త్రముచే ఆజ్ఞాపించబడిన వ్‌ 


యమునకు" తీర్ణము”అంటారు-యీవివక్షలో యిచ్చట తీర్ధ శబ్దమునకర్ణము 


న్నది.“అగ్ని షమీయం పశుమాలభేత”(ఐతరేయ బ్రాహ్మణము 6-3) అగ్నీ షోమీయ 
యాగములో పశువును హింసించవలెను--అని శాస్త్రము విధానము చేసినది. 
ఈ విశేషశ్రుతి అపవాదమున్నది.అనగా“అగ్నీషోమీయం”అను అపవాద శ్రుతిచే 
“మా హింస్యాత్‌”అను ఉత్సర్గము (సామాన్యశ్రుతి) బాధింపబడును.అనగా శా 
స్తముచే విధానము చేయబడిన “అగ్నిషోమీయ పశుహింసను వదలి అన్యత్ర 
సర్వత్ర యే ప్తాణిని హింసించగూడదు. ఈ ప్రకారము ఉత్సర్గము అపవాదముచే 
బాధింపబడుతుంది. ఇది సర్వులకు సమ్మతమై యున్నది. 


అద్వైత వేదాన్త భూమిక 


అట్టే,“శాన్తీదాన్త”ిఅను ఉత్సర్గము(సామాన్య శ్రుతి) “యావజ్జీవమగ్ని హోత్రం 
జుహుయాత్‌” అను విశేష(అపవాద)శుతిచే బాధింపబడుతుంది. అనగా“అగ్ని 
హోత్రం జుహుయాత్‌”ఇత్యాది శ్తుతిచే విధానము చేయబడిన నిత్యాది కర్మలను 
పురుషుడు జీవించియున్నంతవరకు ఆచరిస్తూ, అంతరింద్రియ, బాహ్యేంద్రియ 
ముల సర్వవ్యాపారములనుండి నివృత్తము కావాలి-అని ఉభయ శ్రుతుల 
యొక్క సమన్వయార్థము నిష్పన్న మైనది. 


వాతో 


“యత్ర కర్తుః స్వాతన్యం తేషాం కర్మణాం నివృత్తి: శమాదిపదైరుక్తా” 
(ఆనందగిరి)ియే వ్యావహారిక వ్యాపారములందు(కర్మలయందు)కర్తయగు పురు 
షునికి స్వాతంత్ర్యము గలదో,ఆ అంతర్భాహ్యేంద్రియముల సకల వ్యాపారముల 
నుండి నివృత్తము కావాలి-అని శమదమ(శాన్తీ దాన్తః) పదములచే చెప్పబ 
డినది. కాని,శాస్త్ర విహిత (అగ్ని హోట్రాది ) నిత్యాదికర్మలనుండి నివృత్తి యేది గలదో 
అది శమాదులకు విషయమగుట లేదు.అందువలన,యీ“ఉత్సర్గాపవాద” న్యా 
యమును నిరాకరించుటకు ఉపనిషత్తు “ఉపరతః"అని అగ్రిమసాధనమును 
విధానము చేసినది. దీనినే “విహితానాం కర్మణాం విధినా పరిత్యాగః=ఉపరతిః” 


అని శ్రిసదానన్సయతీన్థులవారు పదానరములచే ఉపరతియుక్క లక్షణాన్తర 


మును చేసినారు.అనగా శాస్త్రవిహిత కర్మలనుగూడ ముముకువైనవాడు విధి 
పూర్వకముగా పరిత్యజించుట (సంన్యసించుట ) ఉపరతి యనబడును. 
ముముక్షువు విహితకర్మలను యెందుకు సన్యసించాలి?ఈప్రశ్నకు సమా 
ధానము శ్రీశంకరాచార్యులవారు ఇప్పుడే(త్వరలోనే) చెప్పబతున్నాడు.కొంచె 
ము ధైర్యము వహించగలరు.అయితే శ్రీసదానందులవారు ఉపరతి లక్షణము 
లో కేవలము పరిత్యజించుట అని చెప్పక“విధినా పరిత్యాగః” విధిపూర్వకముగా 
పరిత్యజించవలెనన్నారు.ఎందుకనగా,ఆయా వర్గ్ణాశ్రమముల వారికి శాస్త్రముచే 


332 


అనుబంధ చతుష్టయము అనబడు 


విధానముచేయబడిన (విహిత ) కర్మలను పురుషులు ఆలస్యము (నిమరితన 
ము)చేగూడ త్యాగము చేయవచ్చును.కాని,అట్లు త్యాగము చేయుటను శాస్త్ర 
ము నిషేధించినది.ఆలస్యాది కారణముచే శాస్తవిహితకర్మలను త్యజించినచో 
ప్రత్యవాయ దోషముచే పురుషుడు పాపమునంటుకొనును.తన్ని వారణార్థము 
శాస్త్రము అతనికి మళ్లీ వాయశ్చిత్తమును విధించినది. 

శ్లో॥అకుర్వన్‌ విహితం కర్మ నిన్గితం చ సమాచరన్‌। 


ప్రసక్తశ్చేన్చియార్ధేషు ప్రాయశ్చిత్తీయతే నరః॥ (మనుస్కృతి 11-44) 


ఏ మనుష్యుడు శాన్తిక్త కర్మలను వదిలి, నిందిత(నిషిద్ద)కర్మలు చేయునో, 


మరియు ఇంద్రియార్జములగు శబ్బాదివిషయాలయందాసక్తుడగునో,అతడు ప్రా 
యశ్చిత్తమున కర్షుడగును. 


కావున,నిత్యమగు మోక్షమునుగోరు బ్రహ్మతత్త్వజిజ్ఞాసువు (ముముక్షువు) 
పునర్జ్దన్మకు హేతువులు,చిత్తవిక్షేపమునకు కారణములు,అనిత్యఫలకములు 
నగు విహితకర్మలను (శాస్తిక్తకర్మలను ) విధిపూర్వకముగా (శాస్తాక్తరీతిచేతనే )సం 
న్యసించవలెను--అని శ్రిసదానన్థయతీన్థులవారి యభిపాయము. 


“అశ్రోపరమశట్టేన సంన్యాసోఓభిధీయతే,తథా చ సంన్యాసినామేవ శ్రవణా 
ధికార ఇతి కేచిత్‌”శ్రివేదాన్లపరిభాషాకారులు శ్రీధర్మరాజాధ్వరీందులవారంటు 
న్నారు-శమాదిషట్కసంపత్తిలో నిఉపరతి”శబ్దముచే“సంన్యాసము”చెప్పబడు 
చున్నది.“సన్యాసయోగాద్యతయః శుద్ధసత్త్వాః”(ముం.3-2-6)వేదాన్తరూపప్రమాణ 
ముచే గల్లిన విజ్ఞానముచే జ్ఞేయమగు పరమాత్మస్వరూపము యెవరికి నిశ్చ 
యింపబడినదో, ఆ బ్రహ్మనిష్ట్ణారూప సంన్యాసయోగముచే యుక్తమగు విశుద్ధ 


సత్త్వృముగల పురుషుడు (సర్వకర్మ సంన్యాసముద్వారా యివరి యంతుకరణ 


అద్వైత వేదాన్త భూమిక 


ము అత్యంతనిర్మలమైనదో-అతడు )జీవన్ముక్తిదశలో మరియు విదేహముక్త్య 
వస్థలోనూ బ్రహ్మలోకములో (బ్రహ్మైవ లోకః బ్రహ్మలోక) అనగా అమరణధర్మ 
బ్రహ్మభావమును బికిదును.సాధకభేదముచే (యతయః)బహువచన ప్రయోగ 


ము జేయబడినది. 


పై శ్రుతిప్రమాణముచే“ఉపరమ”శబ్దముచే సర్వకర్మసంన్యాసమే వివక్షితమై 
యున్నది.వేదాన్తశ్రవణాదులందు గృహస్తులకు అధికారము లేదు--అని కొంద 
రు భిక్షువులంటున్నారు. కాని, యీ మతము(అభివాయము)నందు అరుచి 
గల్లినందున శ్రిధర్మరాజాధ్వరేంద్రుల వారు చెప్పున్నారు-- 


“అపరే తు ఉపరమ శబ్బస్య సంన్యాసవాచకత్వాభావాద్విక్షేపాభావమాత్రస్య 
గృహస్థేష్వపి సంభవాత్‌,జనకాదేరపి బ్రహ్మవిచారస్య శ్రూయమానత్వాత్సర్వా 


శ్రమ సాధారణం శ్రవణాది విధానమిత్యాహుః” | (వాచస్పతిమిశులు) 


“సమిత్పాణిః శ్లోత్రియం బ్రహ్మనిష్మమ్‌”(ముం.1-2-12)ఇత్యాది శ్రుత్యనుసారము 
జానశ్తుతి, జనక, రైక్వ, వశిష్టుడు మున్నగువారు బ్రహ్మవిచారము చేసినట్లు 
అనేక ఆఖ్యాయికలు;“గృహస్టోఓపి విముచ్యతే”ఇత్యాది శ్రుతిస్కృతీతిహాసపురా 
ణములలో వినబడుచున్నవి.కావున,ఉపరమశబ్దము సంన్యాస వాచకముగా 
దు,మరేమనగా“విక్షేపాభావివాచకమున్నది.ఇది సత్‌-గృహస్టులలోగూడ సంభ 
వముంది.సన్యాసము శ్రవణాదులకు ఆవశ్యక అంగముగాదు. వివేకాది సాధన 
సంపన్నులగు సకలాశ్రమములవారికి సమానముగా శ్రవణాదులందధికారము 
శ్రుతిచే విధానముచేయబడినదని అవశ్యముగా స్వీకరించాలి.(ఈ సందర్భము 

శిఖామణి-టీకచూడగలరు).కావున, శ్రీవాచస్పతిమిశ్రులవారి యభివ్తాయ 


~~ 


లో 
ము ప్రకారము ఉపరమ శబ్దమునకు అర్హము"“విక్షేపాభావము"”అని చెప్పబడి 


334 


అనుబంధ చతుష్టయము అనబడు 


నది. సర్వకర్మసంన్యాసము కాదు. 


ఇప్పుడు,శ్రీజగద్గురు ఆద్యశంకరాచార్యులవారు వారియొక్క “సర్వ వేదాన్త 
సిద్దాన్స సార సంగ్రహము” అను గ్రంథమున “ఉపరతి” విషయంలో ప్రదర్శించిన 
ప్రకారమును 151వ శ్లోకము నుండి 209వ శ్లోకము వరకు అవలోకించెదము. 


శ్లో॥|సాధనత్వేన దృష్టానాం సర్వేషామపి కర్మణామ్‌। 
విధినా యః పరిత్యాగ: స సంన్యాసః సతాం మతః॥(151) 


ఏ కర్మలు శాస్త్రమునందు స్వర్గాది సాధనరూపముచే వర్ణింపబడినవో,ఆ 
సమస్త(నిత్య,నైమిత్తిక,కామ్య ) కర్మలను ,శాస్త్రమున చెప్పబడినరీతిగా పరిత్యజిం 
చుటయే సంన్యాసమనబడునని పండితుల యాశయము.“ఉపరమయతి కర్మా 
ణీత్యుపరతిః"సర్వకర్మ లనుపరమింపజేయునది (త్యాగముజేయునది )గావున 
సంన్యాసమే ఉపరతి శబ్దముచే చెప్పబడుచున్నది.సంన్యాసమనగా వేదోక్తము 
లగు వివిధకర్మలను పరిత్యజించుటయని శాస్త్రమునందును, లోకమునందును 
వ్యవహరింపబడుచున్న ది. (151, 152) 


తద్యథేహ కర్మజితో లోకః క్షీయతే, ఏవమేవాముత్ర పుణ్యజితో లోకః కీయ 
తే (ధాం.8-1-6)ఎట్టు యీలోకంలో కృషివాణిజ్యాది కర్మలచే పొదబడు ధాన్య 
ము,ధనము మొదలగునవి క్షయశిలములో,అట్లే అగ్ని హోట్రాదికర్మలచే గలుగు 
పుణ్యముచే పొదబడు స్వర్గాది భోగ్యసామగ్తులు పరాధీనోపభోగములైనందున 
క్షయశీలములేయగును.శాశ్వతములు మాత్రముకావు.ధర్మార్టకామమోక్షము 


లను చతుర్విధపురుషార్ణ్మములలో మోక్షమొక్కటియే నిత్యము.తద్వ్యతిరిక్త 


పురుషార్దత్రయము అనిత్యము.“యత్కృతకం తదనిత్యమ్‌”అను సామాన్యతో 
దృష్టానుమానముచేననుగృహీతోతద్యథేహ”యను శ్రుత్యనుసారము ధర్మార్ద 


అద్వైత వేదాన్త భూమిక 


కామములను మూడు పురుషార్ధములు ప్రత్యక్షాదిసిద్ద కార్యలింగముచే అని 
త్యములని సిద్దమగుచున్నది. ఇక్కడ యా వివేకమున్నది--అర్జ కామములు 

(a) (a) 
ప్రత్యకానుమానాగమములచే మరియు ధర్మము శుతిచే అనిత్యములని 
యవగతమగుచున్నది. అట్టే, 


“ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోజర్భున” |(గత.8-16) 


“క్షీణే పుణ్యే మర్త్యలోకం విశన్తి”(గత.9-21) 


“ఆ భూత సంప్లవం స్థానమమృతత్వం విభావ్యతే”(వి.పు.2-8-97) 
ఇత్యాది స్మృతులు గూడ పై ఛాందోగ్య శ్రుతికి ఉపోద్బలకములుగా తెలియాలి. 


పై శ్రుతిస్తృతులదే కర్మలవలన గలుగు ఫలములన్నియు ననిత్యములని 
చెప్పబడినది.కాన నిత్యమగు బ్రహ్మ-కైవల్యరూప మోక్షమును గోరు 
ముముక్షు జనులకు కర్మల వలన ప్రయోజనము లేదు.153. 
లోకంలో కర్మల వలన గల్లు ఫలము నాల్ను విధములుగా గన్పట్టుచున్నది. 

౧ ౧ ల 
శ్లో॥ఉత్సాద్యమాప్యం సంస్కార్యం వికార్యం పరిగణ్యతే। 
చతుర్విధం కర్మసాధ్యం ఫలం నాన్యదితః పరమ్‌ ॥(స.వే.సి.సా.సం.154) 
ఉత్పత్తిరాప్తిః సంస్కారో వికారశ్చ విధేః ఫలమ్‌! 


ముక్తిర్విలక్షణైతేభ్యస్తేనేహానర్దకో విధిః!!(బృ.వా.సంబన్స భాష్యవార్తికము 236) 


1.ఉత్పాద్యము=ఉత్పన్నము జేయుటకు యోగ్యమైనది.ఉపాదాన కారణము 
లో యే వికారము కలుగకుండా,దానియందొక నూతన వస్తువు ఉత్పన్నమగు 
టను ఉత్పాద్యరూపక్రియాఫలమందురు.ఉదా:--వస్తము.వస్తమునకు ఉపాదాన 


336 


అనుబంధ చతుష్టయము అనబడు 


కారణమగు తంతువులు (నూలుపోగులు )వినాశమునుగాని,వికారమునుగాని 
చెందకుండా,వాటియందొక నూతనవస్తువు“వస్తము”ఉత్పన్నమగును.ఆ వస్త 
ము(పటము ) ఉత్పాద్యమగును.వైదిక ఉదా:--మేక్షణమను కాష్టపాత్రలో పిండి 
ని జలముచే మంత్రపూర్వకముగా సంయవనము(మిశ్రణము) అనగా పిసికి 
పిండమును(ముద్దగా) తయారుచేసి,దాన్ని తాబేలు ఆకారములో చేస్తారు. 
దానిని పురోడాశ అంటారు. ఈపురోడాశ కర్మచే (క్రియచే)నుత్సన్న మైనందున 
ఉత్పాద్యమగును. 


2.పాప్యము (పొదుటకు యోగ్యము): పూర్వము ఆప్పాప్తమైన దానిని 
క్రియచే పొదినచో నది ప్రాహ్యము అనబడును.ఉదా:--గమనరూప క్రియచే గ్రా 
మము పొదబడును,గావున గ్రామము వ్తాప్యమగును.వైదిక ఉదా:-దోహనవిధి 
కి ఫలము దుగ్గము. యజ్ఞమునకుపయోగించు దధి(పెరుగు)కోసము ఆవు 
నుండి పాలు పితుకుటను దోహనవిధి అంటారు. ఆవు స్తనములను పితుకుట 


ద్వారా (దోహనవిధికి ఫలముగా)దుగ్గము అనగా పాలు ప్తాప్తమగును. ఆ పాలు 


పాప్యము అనబడును. 


3.సంస్కార్యము(సంస్కరింపబడుటకు యోగ్యము):-సంస్కారము రెండు 
విధములు.1.దీషాపనయనము (మలనివృత్తి రూపము).2.గుణాధానము.మల 
శోధక ద్రవ్యములతో ఘురణరూప క్రియచే సంస్కరింపబడిన (శుభ్రము 
జేయబడిన)దర్పణము తన భాస్వరత్వ ధర్మముచే అభివ్యక్తమగును. వస్త్రము 
యొక్క మాలిన్యమును ప్రక్షాళనాది క్రియచే సంస్కారము(శుభ్రము)చేస్తారు. 
కావున అద్దము,వస్త్రము (మలవృత్తిరూప )సంస్కార్యమగును.అట్లే, యజ్ఞమున 
కుపయుక్తమగు సామగ్రులను సమ్మారనము(శుభ్రము)చేస్తారు.“వేదింసంమా 


అద్వైత వేదాన్త భూమిక 


ర్షి సృవం చ సృచశ్చ సంమార్షిమేక్షణ సృవం చ సంమార్షి.(శతసూత్రములు) 


ఇత్యాది. 


మనవాళ్ళు కొన్ని పండుగలను పురస్కరించుకొని పండుగకు ముందు రోజు 
ల్లో ఇండ్లను శుభ్రముజేసి రకరకాల రంగులతో సుసజ్ఞితము చేస్తారు. దీనికి 
గుణాధానమంటారు.“వ్రీహీన్‌ ప్రోక్షతి”వ్రీహి(ధాన్యము)ను జలముచే ప్రోక్షణము 
జేసి సంస్కరింప జేస్తారు.ఆ సంస్కరింపబడిన ధాన్యముచే యాగము చేసినచో 
అదృష్టము (పుణ్యము )ఉత్సన్న మవుతుంది.సంస్కరింపబడని ధాన్యముచే అ 
దృష్టం ఉత్పన్నము గాదు.కావున,ప్రకణరూప క్రియచే ధాన్యము సంస్కరిం 
పబడుతుంది. అపుడు ధాన్యము గుణాధానరూప సంస్కార్యమగును. 


4.వికార్యము:--క్రియచే ఒకానొక ద్రవ్యము నష్టమై దాని స్థానంలో రెండవ 
వస్తువు (ద్రవ్యము )ఉత్పన్నమైనచో , ఆ క్రియా ఫలము వికార్యము అనబడును. 
ఉదా:--పాలు నష్టమై పెరుగుగా మారుతాయి. ఆ పెరుగు వికార్యమగను. వైదిక 
ఉదా:_“వ్రీహీనవహన్తి"ధాన్యమును దంచి బియ్యముచేయవలెను.ధాన్యము పై 
విట్టు(ఊక)ను అనేక విధములుగా తొ లగించవచ్చును. కాని, సంస్కరింపబడిన 
కుదురు(కుందియన)యందు దంచి ఊకను వేరుజేసి బియ్యమును నిష్ప 
న్నము చేయవలెనని శాస్త్రము విధానము జేసినది.కావున,బియ్యము వికార్య 
మనబడును.అట్లే,అన్యవైదిక ఉదా: (సోముయాగప్రకరణములో )నిమలతనుండి 
సోమరసము తీయబడుతుంది. సోమరసము వికార్యమగును. ఇట్లు క్రియా 
ఫలములు నాల్ను విధములు మాత్రమే గలవు.154. 


పై చతుర్విధ కర్మ ఫలములలో యే వొక్కదానియందుగూడ బ్రహ్మము 
లేదా బ్రహ్మభావరూప మోక్షము చేరనేరదు. ఎందుకనగా,1. స్వతస్పిద్దమగుట 


338 


అనుబంధ చతుష్టయము అనబడు 


చే ఘటాదులవలె నుత్సన్నము చేయదగినదిగాదు.“అజో నిత్యఃి(కఠ.2-18; గీత. 
2:20): 2.పొదువాని(ముముకువుయొక్క )స్వరూపమే యగుటచే నిరనరము 
పొదబడియే (నిత్యప్రాప్తమై )యున్నదిగాన గ్రామాదులవలె నూతనముగా పొద 
దగినది గాదు.“బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి”(ముం.3-2-9);“బ్రహ్మవిదాష్నోతి పరమ్‌” 
తై.2-1.);“నిత్యశుద్ధవిముక్షైక మఖణ్జానన్నమద్వయమ్‌ |సత్యంజ్ఞానమనన్తంయత్ప 

రం బ్రహ్మాహమేవ తత్‌!!”(వరాహాప.౨-2). 3.మాయా సంబన్టరహితమై ఆకాశమువ 
ల నిర్మలమైనది గావున మలినములగు దర్పణాదులవల సంస్కరింప దగిన 
ది గాదు.“శుద్ధమపాపవిద్ధ మ్‌”(ఈశావా.8) 4. సర్వక్రియా రహితమగుటచే పాలు 


పెరుగుగా మారినట్లు వికార్యము గానేరదు.“నిష్కలం నిష్కియం”(శ్వ.6-19);*ని 


ర్వికారం నిరాశ్రయమ్‌” (బ్ర.బిం.2!; యో.శి.3-21);“అవికార్యో ఒయముచ్యతే”(గత.2-25). 


శ్రిశంకరులవారు పైవిషయమునే యింకా స్పష్టము జేయుచున్నారు. 1.బ్ర 
హ్మము ఉత్పాద్యము కాదు:-బ్రహ్మమునకు పుట్టుక లేదనియు,పుట్టించు 
వాడును లేడనియు శ్రుతులయందు పెక్కు స్థలములలో ప్రతిపాదింపబడినది. 
“నచాస్య కళ్చిజ్ఞనితా”, “నతస్య కార్యం కరణం చ విద్యతే”(శ్వ.6-889), “అపూ 
ర్వమనపరమనన్తరమబాహ్యం "(బృ.2-5-19) అపూర్వం = కారణరహితము; అనపరం 
=కార్యరహితము (బ్రహ్మ ).అట్ట,బ్రహ్మము అనాది = ఉత్పత్తిరహితము,కారణరహి 
తము అనంటూ--“అనాద్యనన్తమ్‌”(క6.3-15), "అజో నిత్యః" (కఠ. 1-2-18&గత2-20) 
“అనాదిత్వాన్ని ర్లుణత్వాత్‌” (గత. 13-32) ఇత్యాద్యనేక శ్రుతిస్క్పృతులు సాక్షాత్తుగా బ్ర 
హ్మృముయుక్క ఉత్పత్తిరాహిత్యమును ఉద్దోషించుచున్నవి.మరియు,“యద్యద్‌ 
కార్యంతత్తదనిత్యమ్‌”యది కార్యమో(ఉత్పన్నమగునో ) అది అనిత్యము-నష్టమ 
గును)అను ఉపపత్తిగూడ లోకంలో ప్రసిద్ధమున్నది.ప్రపంచమందలి మతప్రవ 
క్రలందరును జగత్కారణమగు వస్తువు నిత్యమనుటలో ఐకమత్యము గల్లి 


అద్వైత వేదాన్త భూమిక 


యున్నారు.శ్రుతి సృతులన్నియును నీ యాధ్యాసిక జగత్తుకు కారణము 
(అధిష్టానం)నిత్యమగు సచ్చిదానన్గరూప పరబ్రహ్మమేయని యేకకంఠంతో 
నక్కివక్కాణించుచున్న వి.కావున,బ్రహ్మముగాని,బ్రహ్మభావరూప మోక్షముగా 
ని ఉత్సాద్యముగాదు. 156. 


2.బ్రహ్మము ఆప్యము (పాప్తముజేసుకొనుటకు యోగ్యము)కాదు:-ఎందు 
కనగా,పొదబడు వస్తువు పొదువాని కంటే భిన్నముగా నుండవలయును.బ్ర 
హ్మము,పొదువానిస్వరూపముచే అభిన్నమా?లేక,భిన్నమా? ఒకవేళ అభిన్న 
మన్నచో“స్వాత్మరూపత్వేసతి అనాప్యత్వాత్‌”బ్రహ్మము పొదువాని స్వరూప 
మే యగుటచే ఆప్యముగాదు.ఒకవేళ భిన్నమన్ననూ ఆప్యముగాదు.“వ్యతి 
రిక్తత్వేఒపి బ్రహ్మణో నాప్యత్వమ్‌, సర్వగతత్వేన నిత్యాప్తస్వరూపత్వాత్సర్వేణ 
బ్రహ్మణః, ఆకాశస్యేవ”. (బ్ర.సూ.భాష్యము 1-1-4) బ్రహ్మము ఆత్మకంటె భిన్నం అని 
అన్నా గూడ,అది ఆకాశంవల సర్వవ్యాప్తముగాన ప్రతివాడూ,ఎల్లపుడూ దానిని 
పొదియే ఉన్నాడు గదా!కావున,రెండువిధములా బ్రహ్మము ఆప్యము గాదు. 
157. 


3.ఇంతకు ముందు మనము తెలుసుకుంటూ వచ్చిన ప్రకారముగా బ్రహ్మ 
ము,లేదా మోక్షము,రెండు విధములచే సంస్కార్యంగూడా కాదు.1.మల నివృత్తి 
రూప సంస్కారము:--దోషాలను తొలగించడంద్వారా బ్రహ్మమును(మోక్షాన్ని ) 
సంస్కరించ వచ్చును--అనడం కుదరదు.ఎందువల్లననగా మోక్షము ఆకాశ 
మువలె నిరన్తరస్వచ్చమగు నిత్యశుద్దబ్రహ్మస్వరూపమై యున్నది. శుద్ధమ 


wm) 


పాపవిద్ధమ్‌")(ఈశావా.8)"నిర్జషం హీ సమం బ్రహ్మ"(గత.5-14)దానిలో దోష ప్రసక్తి 
యే (సంభావనయే) లేదు. 


340 


అనుబంధ చతుష్టయము అనబడు 


శంక:--మలశోధక ద్రవ్యములచే అద్దాన్ని గట్టిగా తుడిస్తే దానిలోనే ఉన్న 
భాస్వరత్వము (మెరుపు )అనే ధర్మము బయటపడినట్టు,బ్రహ్మరూప మోక్షం 
స్వాత్మధర్మమే అయినా అనాద్యవిద్యారూప మలముచేనది మరుగుబడి పోయి 
నది,ఉపాసనాది క్రియలచే ఆత్మను సంస్కరించగా పునః స్వాత్మరూపముచే 
అభివ్యక్తమగును గదా? 


సమాధానము:--అట్లు శంకించుట తగదు. ఎందువల్లననగా ఆత్మ ఎలాంటి 
క్రియకుకూడ ఆశ్రయం కాజాలదు.“యదాశ్రయా క్రియా తమవికుర్వతీ 
నైవాత్మానం లభతే” క్రియ దేనిని ఆశ్రయించుకొని ఉంటుందో (దేని మీద క్రియ 
జరుగుతుందో)దానిలో కొంత వికారమును కలిగించకుండా తన ఉనికిని పొద 
జాలదు(పుట్ట జాలదు).అనగా,క్రియ దేనిమీద జరుగుతుందో,దానిమీద తప్ప 
కుండా కొంతమార్పును కలిగించితీరుతుంది--అని భావము.అలాంటి క్రియచేత 
ఆత్మయందు యేదైనా వికారం కల్షితే,అపుడు ఆ ఆత్మ అనిత్యమై ఏపును. 


మరియు,"నిష్కలంనిష్కియం శాన్తం"(శ్వ.6-19)“అవికార్యోఒజయముచ్యతే”(గత.2- 


25) ఈఆత్మమీద ఎలాంటి వికారములు పుట్టింపబడజాలవు-- ఇత్యాది వాక్యము 
లుబాధింపబడుతాయి.అది ఇష్టమైనది (అంగీకార్యం )కాదు.అందుచేత ఆత్మయం 
దు యేదైన క్రియ జరుగుతుంది (ఆత్మక్రియాశ్రయము )అని చెప్పుట కుదరదు. 


ఇక్కడ శంకాకారుణ్ణి యిట్లు వికల్పముజేసి యడుగవలెను. ఏమి, అవిద్యా 
రూప మలము కల్పితమా?లేక సత్యమా? ఒకవేళ కల్పితమన్నచోనది యధి 
మాన జ్ఞానముచే నివర్తింపబడును.క్రియచే గాదు.ఎట్లు కల్పిత సర్పముయుక్క 
నివృత్తి అధిష్టానమగు రజ్జువు(త్తాడు) జ్ఞానముచే గల్లును,కాని,యే అన్యసాధ 
నములచే (క్రియలచే) కలుగదు. 


అద్వైత వేదాన్త భూమిక 


శ్లో॥బ్తాన్న్యాప్రతీతః సంసారో వివేకాన్న తు కర్మభిః। 


నహి రజ్ఞారగారోపో ఘంటాఘోషాన్నివర్తతే ॥ (తత్తానుసంధానము తృతీయ 
పరిచ్చేదాంతమున శమాదిసాధననిరూపణావసరే) 
అదిష్టానమగు ఆత్మయందు బ్లాన్తిచే (అధ్యాసముచే )ప్రతీతమగు నీసంసార 
మువివేకముచే (అధిష్టానజ్ఞానముచే ) నివర్తించునుగాని యేకర్మఉపాసనాదులచే 
గాదు.రజ్ఞజానమువలన బభాన్తిచేగనుట్లు సర్శము అదిషానమగు రజ్ల్ఞుజ్ఞానము 
ENN కట ఎట ొాఎ © ప గా 
చే నివర్తించును.కాని,నాయనా? ఘంటను మ్రోగించినచో (వాయించినచో ) పాము 
పారి పోకుందా?ఉపలక్షణముగా యే కర్మరూప ఉపాయములచేగూడ నివర్తించ 
దు అని భావము.కావున,కల్పిత అవిద్య అధిష్టాన బ్రహ్మాత్మైకత్వజ్ఞానముచే 
తప్ప,యితర ఉపాసనాది క్రియలచేత నివర్తించదు. 


ఒకవేళ ఆవిద్యారూప మలము సత్యమన్నచో నది తత్వజ్ఞానముచే నివృత్తి 
కాకుండును.మరెట్లనగా పూర్వపకి మతానుసారము ఉపాసనారూప క్రియచే 
నివర్తించును.ఎట్లు సత్యమగు సర్పమును దండము(కర్ర)చే కొట్టిన మరణించు 
నో, అట్లు ఉపాసనాది క్రియలచే సత్యమగు నవిద్య నష్టముగును. 


ఇక్కడ శంకాకారుణ్ణి మళ్ళీ వికల్పముజేసి యిట్లు అడుగవలెను. ఏమి, ఈ 
ఉపాసనారూప క్రియ ఆత్మయందు ఉంటుందా? లేక, ఆత్మకంటె భిన్న వస్తువు 
నందుంటుందా? మొదటి పక్షము యుక్తము గాదు. ఎందుకనగా, నిష్కియాత్మ 
యందు క్రియ సంభవించదు.“అవిక్రియమవ్యపదేశ్యం” (నృసింహోత్తర.తా.ఉ.9-9),“ని 
ష్కలం నిష్కియం”(శ్వ.6-19) ఇత్యాది శ్రుతులు ప్రమాణములు.రెండవ పక్షము 
గూడ యుక్తముగాదు.ఎలయన,అన్య పదార్థ్ధముయుక్క ధర్మము (క్రియ )చే 
అన్యపదార్థమునందు (ఆత్మయందు )అవిద్యారూప మలనివృత్తియను కార్యము 


342 


అనుబంధ చతుష్టయము అనబడు 


(సంస్కారము) జరుగును--అని అన్నచో ఆ రెండు(అనాత్మ మరియు ఆత్మ) 
వస్తువులలో యేదో సంబన్గము లేకుండా కార్యము జరుగదు.కాని,ఆత్మకు 
వాస్తవముగా దేనితో సంబంధము లేదు. “అసజ్లో న హి సజ్ఞతే”(బ్బ.3-9-26), 
“అసజ్లోహ్యయం పురుషః” (బృ.4-3-15416)ఇత్యాది శ్రుతులు ఆత్మయందు సంబ 
న్గ-క్రియాదులను నిషిధము చేయుచున్న వి.అందువల్ల,బ్రహ్మము లేదా మోక్ష 
ము సంస్కార్యము గాదు. 


శంక:--అన్యాశ్రిత క్రియచేతగూడ అన్యముయుక్క సంస్కారము సంభవిస్తుం 
ది.ఎట్లనగా,దేహాశ్రిత స్నానము, ఆచమనము, యజ్లోపవీత ధారణాది క్రియలచే 
జీవాత్మ సంస్కరింపబడినట్లు కనబడుచున్నది గదా? 


సమాధానము:--ఇట్లు శంకించుట యుక్తము గాదు.ఎందుకనగా దేహాది 
సంఘాతయుక్త అవిద్యాప్రతిబింబిత జీవాత్మ సంస్కరింబడుతుంది.కాని నిరుపా 
ధిక శుద్ద్ధాత్మ (సాక్షి,బ్రహ్మము )సంస్కరింపబడదు.స్నానాచమనాది క్రియలకు 
దేహముతో సంబన్టము ప్రత్యక్షమే ఉన్నది గదా!ఎవరు దేహాది సంఘాతమునం 


దు తాదాత్మ్యాధ్యాసముచే ఆత్మబుద్ది గలవాడగునో అతడు దేహాశ్రిత క్రియలచే 


సంస్కరింపబడుట యుక్తమే.దేహమునకు గావింపబడిన చికిత్సవల్ల గల్గిన 
ధాతుసామ్యం (స్వాస్థ్యం-ఆరోగ్యం )చేత,ఆ దేహమునందు(నేను,నాదియను)అ 
భిమానముగల జీవాత్మకు“నేను రోగం లేనివాడనయ్యాను”అను బుద్ది కల్లు 
తుంది.అతనికే ఆరోగ్యఫలము చెందుతుంది.అట్లే,స్నానాచమన యజ్లోపవీతా 
దులచేత“నేను ఇప్పుడు పరిశుద్ధుడనయ్యాను,సంస్కరింపబడ్డాను”అను బుద్ది 
యెవరికి గల్నునో,అతడు దేహాభిమానము (దేహముతోసంబన్టము ) గల్షియు 
న్నాడు,గావున అతనికే దేహాశ్రిత క్రియలయుక్క ఫలం(సంస్కారము)చెందు 
తుంది--అని చెప్పుట యుక్తము.ఇచ్చట అనాత్మయగు దేహాది సంఘాతముతో 


అద్వైత వేదాన్త భూమిక 


ఆత్మకు యే సంబన్గము చెప్పబడినది, అది యవిద్యచే యేర్పడిన ఆధ్యాసిక 
(కల్పిత) సంబన్టమే గాని వాస్తవము గాదు.దేహాశ్రిత క్రియలచేగల్ను ఫలము 


జీవాత్మకే చెందునుగాని శుద్దాత్మ (బ్రహ్మ )కుకాదు--అనుటలో శ్రుతి ప్రమాణములు-- 
“తయోరన్యః పిప్పలం స్వాద్వత్త్యనశ్నన్నన్యోఒభిచాకశీతి”(శ్వ.4-6; ముం. 3-1-1) 


శరీరమను వృక్షమునందు జీవపక్షి మరియు ఈశ్వరపక్షియను రెండు 
పక్షులు కలిసి నివసించుచున్నవి. ఆ రెంటిలో ఒకటి (జీవాత్మ) కర్మఫలాలను 
చక్కగా తింటుంది (అనుభవిస్తుంది ).రెండవది (ఈశ్వరపక్షి )తినకుండా కేవలము 


(ప్రకాశిస్తుంది ) చూస్తుంది. 


“ఆత్మేన్ధియ మనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః” (కఠ.3-4) 


దేహేన్టియ మనస్సులతో కూడిన జీవాత్మయే భోక్తయని బుద్దిమంతులు 


ఈప్రకారముగా బ్రహ్మభావరూప మోక్షమునందు దోషాపనయనరూప 
సంస్కార క్రియ సంభవింపదని బుజువైనది. మరియు, 


2.గుణాధానరూప సంస్కారము:--గుణములనుచేర్చుట, కల్పించుటద్వారా 
సంస్కారం చేయబడుతుంది--అనేది కుదరదు. ఎందువల్లననగా మోక్షం అనేది 
ఎలాంటి అతిశయాన్ని చేర్చడానికి శక్యంకాని బ్రహ్మమే.అనగా విశేష గుణము 
ను కల్పించుటకు వీలుకానిది.నూనెను పరిమళ(ద్రవ్యములతో) పుష్పములతో 
గలిపి వంట వండినచో పూర్వము లేని మంచి గంధము కల్పించబడును కాని, 
బ్రహ్మము(మోక్షము,)నిర్గుణమని శ్రుతులు వాక్తుచ్చుచున్నవి,గాన బ్రహ్మము 
నకు సంస్కార క్రియ వలన గుణాధానము గలుగనేరదు. 


344 


అనుబంధ చతుష్టయము అనబడు 


మన్రము:--ఏకో దేవః సర్వభూతేషు గూఢః,సర్వవ్యాపీ సర్వభూతాన్తరాత్మా । 
కర్మాధ్యక్షః సర్వభూతాధివాసః,సాక్షీచేతాః కేవలో నిర్షుణశ్చ॥(శ్వ. 6-11) 


సమస్త ప్రాణులలో ఉన్న దేవుడు ఒక్కడే(స్వప్రకాశము ); అవిద్యా తత్కార్య 
ముచే తిరోహితమైనందున మేఘముచే సూర్యుడు ఆచ్చాదింపబడినట్లు, 


పరమాత్మ సకల పాణి కోట్లకు ఇన్ధియమనంబులచే (ప్రత్యక్షాదులచే) అవేద్యము 


గాన గూఢము (పైకి కనబడనివాడు),అంతటా వ్యాపించినవాడు,సమస్త భూత 
ములకు అంతరాత్మ,సకలకర్మ లకు అధ్యకుడు;సకల భూతాలకు నివాసస్థాన 
మైనవాడు;సాక్షి-చైతన్యస్వరూపుడు;నిరవయవమున్నందున అవిక్రియ స్వరూ 
పుడు.కేవలడు= మాయామలరహితుడు;మరియు నిర్గుణుడు.ఈ మత్తార్ధము 
ను సవిస్తరముగా తెలియగోరువారు శ్రీమద్భృగవద్గీత-శంకరానన్ని టీకా 9-11లో 
దర్శించగలరు.లేదా మాచే రచింపబడిన "శ్రీ భక్త తుకారాం అభంగవాణి” అను 
గ్రంథమున 506 వ పృష్టమున గనందగును. 


మన్తము:-*“స పర్యగాచ్చుక్రమకాయమవ్రణమస్నావిరగమ్‌ శుద్దమపాపవి 
౮ ధి 
ద్దమ్‌” (ఈశా.8)ఆ ఆత్మ సర్వవ్యాపకము;దీప్తివంతముగాన శుక్రము = శుద్దము; 
అకాయమ్‌ = అశరీరమ్‌ = సూక్ష్మ శరీరరహితము; అవ్రణము= అక్షతము=గాయ 
ములు లేనిది;అస్నావిరమ్‌ =సిరలు=నాడులు లేనిది;అవ్రణము,అస్నా విరం 
అను రెండు విశేషములచే ఆత్మ స్తూలశరీరములేనిదని చెప్పబడినది; 
శుద్దమ్‌ =నిర్మలమ్‌ = అవిద్యామల రహితమ్‌ అనగా కారణ శరీరవర్థితము అని 
యర్థము; అపాపవిద్ధమ్‌ = ధర్మాధర్మములు (పుణ్య పాపములు)లేనిది. 


పైరెండు  మన్రములచే బ్రహ్మభావరూప మోక్షము నూతనముగా అతిశ 
యము చేర్చడానికి శక్యము కానిదనీ,అది నిత్యశుద్దమనీ చెప్పబడినది. కావు 


అద్వైత వేదాన్త భూమిక 


న,మోక్షము(బ్రహ్మము)నందు దోషాపనయనరూప క్రియగాని, గుణాధానరూప 
క్రియగాని ప్రవేశించదుగాన సంస్కార్యముగాదు--అని నిర్ణయింపబడినది. 
(బ్ర.సూ.భాష్యం;రత్నప్రభ). 

4.వికార్యము:--బ్రహ్మము పరిణామము= మార్పుజెందు స్వభావముగలది 
కాదు.లోకంలో అవయవములుగల పదార్థములన్నియు మార్పుజెందు స్వభా 
వము గలవగుచున్నవి.అందుకే,పాలు మున్నగు వస్తువులు మజ్జిగ మొదల 
గు పదార్థ సంబన్గముచే(తోడువేసినపుడు)పెరుగు మున్నగు స్వరూపముగా 
వికారము నొందుచున్నవి.ఏది వికారమునొందునో,దానికి ఉత్పాద్య వస్తువున 
కువలె అనిత్యత్వము ధ్రువము(నిశ్చితము).*న హి దధ్యాది వికార్యం ఉత్పా 
ద్యం వా ఘటాది నిత్యం దృష్టం లోకే” (బ్ర.సూ.భాష్యము 1-1-4)వికార్యమైన పెరుగు 
మొదలైనవి గాని, క్రొత్తగా పుట్టించబడిన ఘటాదికంగాని నిత్యమైనట్లు లోకంలో 


యెక్కడా చూడబడలేదు గదా?కాని,బ్రహ్మమన్ననో నిరవయవము,నిష్కియ 


ముగాన యది వికార్యమగుట అనుపపన్నము. 


“నిష్కళం నిష్కియం శాన్తం నిరవద్యం నిరజ్ఞానమ్‌”(శ్వ. 6-19) బ్రహ్మము, 
అవయవములు లేనిదనియు, క్రియలు లేనిదనియు, మార్పునొందనిదనియు, 
రాగద్వేషాది దోషములు లేనిదనియు,మాయాసంబన్లముగాని పుణ్యపాప సంబ 


న్రముగాని లేనిదనియు శ్రుతులచేతను యుక్తులచేతను చక్కగా నిర్ణయింపబడినది. 


“బ్రహ్మభావశ్చమోక్షః”బ్రహ్మభావమంటేనే మోక్షము. బ్రహ్మము మరియు 
మోక్షము వేరుగాదు, మరేమనగా ఒక్కటే. అందువలన,మోక్షం విషయంలో 
క్రియ ప్రవేశించడానికి పైన చెప్పబడిన ఉత్పత్తి, ఆప్తి, సంస్కారము మరియు 
వికారము-యో నాల్గు తప్ప మరొక (ఐదవ) ద్వారం యేది లేదు. ఎవరుగూడ 


చెప్పజాలరు.ఇంతదనుక బ్రహ్మసూత్ర భాష్యము (1- 1- 4) ఆధారముగా చింతన 


346 


అనుబంధ చతుష్టయము అనబడు 


జేయనైనది.ఈసమగ్ర భావము శ్రీశంకరాచార్యులవారి స.వే.సి.సా.సం. శ్లోకము 
158 నుండి 162 వరకు శ్లోకములలో నిహితమై యున్నది. 


శ్లో[తస్మాన్న కర్మ సాధ్యత్వం బ్రహ్మణో౭స్తి కుతశ్చన। 
కర్మసాధ్యం త్వనిత్యం హి బ్రహ్మ నిత్యం సనాతనమ్‌ ॥163. 


కావున,పూర్వోక్త హితువులచే యేప్రకారముచేగూడ బ్రహ్మము కర్మ సాధ్య 
ము గానేరదు.కర్మలచే పొదబడునవన్ని యును అనిత్యములే. బ్రహ్మమొక్కటి 
మాత్రము నిత్యము. 


పుణ్యపాప మిశ్రితములగు కర్మలచే ప్రాప్తమైన మనుష్యాది శరీరములు 
నశించుచుండుటను మన మెటుగుదుము.అట్లే,కేవల పుణ్యకర్మ ఫలములగు 
దేవాది శరీరములుగూడ నశ్వరములనుటలో సందేహములేదు. “క్రియాసాధ్య 
ములగునవన్నియును అనిత్యములు”అను శాస్త్రసంప్రదాయ యుక్తిననుసరిం 
చి పుట్టినది గిట్టక(నశించక)మానదు-అనుట నిర్వివాదాంశము.ఈ విషయం 
లో“తద్యథేహకర్మజితో”అను ఛాందోగ్య శ్రుతిని మరియు*“యత్కృతకం తదని 
త్యమ్‌”అను న్యాయమును పూర్వం చింతనబేస్తూ వచ్చాము. కాన, పుణ్యకర్మ 


విశేషమువలన సంభవించునవగుటచే ననిత్యములగు స్వర్గాదిలో క సుఖము 


లందు పండితులు భ్రమజెందరు.1648165. 


జగత్కారణమగు వస్తువు నిత్యమనుటలో ప్రపంచమందలి మత ప్రవక్తలం 
దరు ఐకమత్యము గలిగియున్నారు.తార్కికులు,జగత్కారణములగు పరమాణు 
వులు నిత్యమందురు.సాంఖ్యలు,ప్రధానమే జగత్కారణమనియు,అది శాశ్వత 
మనియు చెప్పుచున్నారు.శ్రుతులుమాత్రము సచ్చిదానన్టరూపమగు పరబ్ర 
హ్మమే సర్వజగత్కారణమని నక్కి వక్కాణించుచున్నవి. 166. 


అద్వైత వేదాన్త భూమిక 


యతో వా ఇమాని భూతాని జాయన్తే, యేన జాతాని జీవని యతయ 


న్య్యభిసంవిశన్తి , తద్విజిజ్ఞాసస్వ [తదృహ్మేతి | (తై. ౩-1) 


యతః= యస్మాద్వా = ఆబ్రహ్మస్తంబపర్యన్తము సంపూర్ణ వ్తాణులు దేని నుం 
డి ఉత్పన్నమగుచున్నవో,జన్మించిన పిమ్మట దేనినాశ్రయించుకొని ప్రాణము 
లను ధరించుచున్నవో(జీవించుచున్నవో)అనగా వృద్ధినిపొదుచున్న వో,మరి 
యు వినాశకాలము ఉపస్టితమైనప్పుడు దేనియందు ప్రవేశించుచున్నవో అన 


గా దేనితో తాదాత్మ్యభావమును (అభేదమును ) పొదుచున్నవో,దానిని నీవు 


విశేషరూపముచే తెలిసికొనుటకు ఇచ్చజేయుము. తాత్సర్యమేమనగా, ఉత్పత్తి 
స్థితి ప్రలయములలో ప్తాణులు దేనియొక్క స్వరూపమును విడుచుటలేదో, 
అదియే బ్రహ్మముయొక్క లక్షణమైయున్నది.“సత్యం జ్ఞానమనన్తం బ్రహ్మ”(తై. 
2-1-1)అని _ తైత్తరీయోపనిషత్తులో పూర్వప్రకణమున బ్రహ్మముయొక్క యే 
"స్వరూపలక్షణము  చెప్పబడెనో,ఆ సచ్చిదానన్సపరబ్రహ్మమే జగత్తునకు 
ఉత్పత్తి స్థితి లయ కారణముగా తటస్థ లక్షణముచే చెప్పబడినది. 


“ఐతదాత్మ్యమిదం సర్వం,తత్సత్యం స ఆత్మా” (ఛాందో.6-8-7 ఇత్యాది 


** లక్షణం ద్వివిధం భవతి|స్వరూపలక్షణం తటస్థలక్షణం చేతి! 1.స్వరూపంసద్వ్యావర్తకమ్‌- 
స్వరూపలక్షణమ్‌[యథా పృథివ్యాః పృథివీత్వమ్‌ |!యథావా లౌహిత్యం ఉష్ణతా ప్రకాశశ్చ 
దీపకస్య లక్షణమ్‌|1సత్యజ్ఞానానన్టాదయః బ్రహ్మణః స్వరూపలక్ష ణమ్‌|2.యావల్లక్ష్యకాలమ 
నవస్థితత్వేసతి యద్వ్యావర్తకమ్‌ తదేవ తటస్టలక్షణమ్‌! యథా గన్గవత్వం పృథివీలక్షణమ్‌ 
1మహాప్రలయే పరమాణుషు ఉత్పత్తికాలే ఘటాదిషు చ గన్హాభావాత్‌| తథా సృష్టిస్థితిలయ 


కారణత(మ్‌ బ్రహ్మణః: తటసలక్షణమ్‌|కారణతఃం కర్పతంమతో= విదా?దౌ నాతివా(పిః। 
ఏం: థె పులా శ్ర భ్‌ 


348 


అనుబంధ చతుష్టయము అనబడు 


జగత్తునకు మూలము (అధివ్టానము)గా అణుభావరూప సత్‌ అను పేరుగల 
యే ఆత్మ చెప్పబడినదో,కుండకు మట్టియే,ఆభరణములకు సువర్ణమే స్వరూప 


మగునట్టుగా,ప్రతీయమానమగు నీ సర్వప్రపంచమునకును ఆ ఆత్మయే (బ్రహ్మ 


మే)యథార్డ స్వరూపమనియు, అట్టి ఆత్మ నిత్యమనియు శ్రుతి నుడువుచున్నది 167. 


“న కర్మణా న ప్రజయాధనేన।త్యాగేనైకే అమృతత్వమానశుః” |(మహానారా 
యణోపనిషత్‌ 8-14; కైవల్యోపనిషత్‌ 1-3)పైన పేర్కొనిన-సర్వాధివ్టానము (సర్వకారణ 
ము),సర్వజ్ఞము,సర్వాత్మయునగు సద్రూపబ్రహ్మముయొక్క ప్తాప్తిరూప మో 
క్షము(అమృతత్వము )కర్మణా = అగ్ని హోట్రాదికర్మా నుష్టానముచేతగాని, ప్రజయా 
=సంతానముచేతగాని,ధనేన =ధనముచేతగాని యింకా ఐహిక పారలా కికమైన 
యే ఉపాయములచేతగూడ పొదబడదు.అమృతత్వం= మోక్షమును ఏకే= 
కొందరు, త్యాగేన= త్యాగము చేతనే ,ఆనశుః= పొదిరి.కావున,కర్మలు నేరుగా 
ముక్తి సాధనములు కావు. అందుకే జ్ఞాననిష్టులగు సంన్యాసులే సర్వకర్మలను 
విధిపూర్వకముగా పరిత్యజించి (సర్వకర్మలనుండి ఉపరమించి )ముక్తినందుచు 
న్నారని శ్రుతులు ఢంకా మ్రోగించి చాటుచున్నవి.168. 


ముముక్షు జనులకు,జీవాత్మ పరమాత్మల స్వరూపమును విచారించుట 
ఎలనగల్ను జీవబ్రహ్మైక్యజ్ఞానము వలననే ముక్తి లభించునుగాని, స్నానములు, 
జపములు, వ్రతములు, యజ్ఞములు, మన్రములు మున్నగువానిచే ముక్తి 
లభింపదు.169. 
శ్లో॥జ్ఞానాదేవ తు కైవల్య మితిశ్తుత్యా నిగద్యతే। 
జ్ఞానస్య ముక్తి హేతుత్వ మన్యవ్యావృత్తి పూర్వకమ్‌ ॥170. 


“జానాదేవ తు కైవల్యమ్‌”; “బుతే జ్ఞానాన్న ముక్తి” (లోపశుతులు) 
Ca . Ca = 


అద్వైత వేదాన్త భూమిక 


జ్ఞానము వలననే ముక్తి గలుగును గాని సాధనాన్తరములచే గలుగనేరదు-- 
అను శ్రత్యర్దములచే జ్ఞానమే మోక్షమునకు ముఖ్యమగు సన్నిహిత సాధన 
మని నిర్ణయింపబడినది. 


“జ్ఞాత్వా తం మృత్యుమత్యేతి నాన్యః పన్దా విముక్తయే” (కైవల్యో. 9) 


ఆ పరమాత్మను తనచే నభిన్నముగా (అహంబ్రహ్మస్మి )తెలుసికొ ని జ్ఞాని 
పురుషుడు మృత్యువును అతిక్రమించుచున్నాడు. అజ్ఞానకల్పిత దేహబంధము 
లు, సంసారపాశములు తొలగుటకు వేరు మార్గము లేదు. 


“అజ్ఞానాదేవ సంసారో జ్ఞానాదేవ విముచ్యతే” |(యోగతత్తోపనిషత్‌- 16) 
అవిద్యాస్తమయో మోక్షః సా సంసార ఉదాహృతః! (బ్రహ్మసిద్ధి పృష్టము 119) 
అజ్ఞానము వలన గలిగిన సంసారము నుండి జ్ఞానము చేతనే విడుదలను 

పొదుచున్నాడు.అవిద్యయే సంసారము,తన్నా శనమే మోక్షము. 


“తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాన్యః పన్మావిద్యతేజయనాయ”। (శ్వ. 3-8) 


అయనాయ = పరమపదపాప్తయే =పరమపదము(మోక్షము)నొందుటకు వేరు 
మార్గము లేదు.శేషం స్పష్టమ్‌.! 70. 


ఎవరు,బ్రహ్మమే నిత్యమనియు తద్వ్యతిరిక్తమనిత్యమనియు నిత్యానిత్య 
వస్తు స్వభావమును చక్కగానెటింగెనో మరియు సాంసారిక విషయోపభోగము 
లపట్ల తీవ్రవైరాగ్యమునొందెనో,అట్లే బ్రహ్మభావమును పొదవలెనను ఉత్కట 


ప 
జిజ్ఞాస గర్లియున్నాడో,అట్టి పురుషుడు అనిత్యములు,దుఃఖహేతువులునగు 


Cay 


స్త్రీమున్నగు ఐహిక భోగములందుగాని, స్వర్గాది పరలోక భోగములందుగాని 
మరియు తత్సాసాధనములగు కర్మలందుగాని యెట్లు ప్రవృత్తుడగును? కాజా 


350 


అనుబంధ చతుష్టయము అనబడు 


లదడని భావము.171. 


వేదములలో “నిత్యకర్మలు,నైమిత్తికకర్మలు,కామ్యకర్మలు”అనునవి అనిత్య 
ములగు స్వర్గాది పుణ్యలోక ప్పాప్తికొజకు సాధనములుగా విధింపబడినవి.కా 
వుననవి నిత్యమగు మోక్షమునకు సాధనములుగానేరవు.అందుచే ముక్తిని 
గోరువారు సర్వకర్మ పరిత్యాగము విధిపూర్వకముగా జేయవలెను.172. 


“విధినా సర్వకర్మణాం పరిత్యాగ: ఉపరతిఃకిఅను ఉపరతియుక్క లక్షణము 
విశదీకరింపబడుచున్న దను విషయమును ముముకువులు జ్ఞప్తియందుం 
చుకోవాలి.ఇంకా అదే విషయాన్ని శంకా-సమాధానరూపంలో శ్రీశంకరులవారు 
క్రొ నసాగిస్తున్నారు.ఇంతకు పూర్వము జ్ఞానముచేతనే మోక్షము గలుగును 
గాన ముముకుజనులు విధిపూర్వకముగా సర్వకర్మలను పరిత్యజించవలయు 
నని చెప్పబడినది. దానిపై కొందరిట్లు శంకించుచున్నారు. 


శంక:--పురుషుడు రెండు చేతులతో తన కార్యమును సాధించునటుల, 
పక్షి రెండు పక్షము (రెక్క)లతో ఆకాశమున యెగురగలుగునటుల ముముక్షు 
వులుగూడ నిత్యనైమిత్తికాది కర్మానుష్టానము మరియు వేదాన్తవాక్యముల 


శ్రవణము--అను కర్మజ్ఞానములు రెంటితో ముక్తిని సాధించుననుట యుక్తి 


యుక్తము.మరియు లోకంలో వత్తిని బాగుజేయుటచే దీపము మిక్కిలి ప్రకాశిం 
చునటుల నిత్యకర్మానుష్టానముచే పురుషుని జ్ఞానము బాగుగా వృద్దినొందు 
ను.గావున కర్మసహకృతమగు జ్ఞానముగాని,కర్మజ్ఞాన (సముచ్చయము)రెం 
డునుగాని మోక్ష సాధనమనుట సమంజసము.ఇట్టియెడ ముముక్షువు 
సర్వవిహితకర్మ పరిత్యాగము జేయవలయుననుట యెట్లు పాసగును? 173 


నుండి 176. 


అద్వైత వేదాన్త భూమిక 


సమాధానము:--శ్రేష్టులగు పండితజనులు యిట్లు మూర్థపురుషులవలె 
శంకించుట యుక్తియుక్తముగాదు.ఏలయన,అగ్ని హోట్రాది శాస్త్రవిహిత కర్మలకు 
అనిత్యమగు స్వర్గాది ఫలములు కాగా,శ్రవణాదులచే కలుగు జ్ఞానమునకు 
ఫలము నిత్యమగు మూక్షము.ఇట్తు భిన్న ఫలములున్నందున కర్మ జ్ఞాన 
సముచ్చయమెన్నటికిని గలుగనేరదు.177. 


ఫలభేదమే కాకుండా అధికారిభేదము మరియు సాధన(సామాగ్రి)భేద 
మున్నందువలనగూడ కర్మ జ్ఞాన సముచ్చయము కుదరదు.ఎట్టన,విషయ 
సుఖములనుగోరు కామిపురుషుడు కర్మ లయందధికారియగును.విషయవాం 
ఛలులేని విరక్తపురుషుడు (శ్రవణాదులందు )జ్ఞానమునందధికారియగును.ధన 
సంపన్నుడు, శరీరదార్థముగలవాడు,మధ్యవయస్స్కుడును (సుమారు ముప్పది 
సంవత్సరములు), విద్యావంతుడును, పుత్రవంతుడునగు పురుషుడు కర్మలను 
జేయనర్హుడగును.“జాతపుత్రః కృష్ణకేశో ఒగ్నీనాదధీత”పుత్రవంతుడు,నల్లని వెం 
ట్రుకలుగలవాడు అనగా మధ్యవయస్సుగలవాడు అగ్న్యాదానము జేయవల 


ను. మరియు, 


“పరీక్ష్యలోకాన్కర్మచితాన్‌ బ్రాహ్మణో నిర్వేదమాయాన్నాస్త్యకృతః కృతేన” 


(ముం.1-2-12)సాధ్యసాధనరూప ఈసంపూర్ణ సంసారమునుండి విరక్తుడైన పురు 
షునికే బ్రహ్మవిద్యయందధికారము గలదని శ్రుతిమాత నుడువుచున్నది.అవి- 
ద్య, కామ, కర్మరూప దోషయుక్త పురుషునిచే అనుష్టియములుగా శాస్త్రమున 
విధానము జేయబడిన కర్మలకు ఫలస్వరూపముగా దక్షిణోత్తర మార్గముల 
ద్వారా స్వర్లాదిలోకములు ప్లాప్తించును.అట్లే,విహిత కర్మలను చేయకపివుట 
వలన నిషిద్ధ కర్మలనాచరించుటవలన పురుషునికి నరక తిర్యక్‌ ప్రేతాది 
యోనులు (జన్మలు )ప్తాప్తించును.విటినన్నింటిని పరీక్షించి అనగా, ప్రత్యక్ష,అను- 


352 


అనుబంధ చతుష్టయము అనబడు 


మాన,ఉపమాన మరియు ఆగమ ప్రమాణములచే చక్కగా విదారించి,బ్రాహ్మ 
ణుడు = బ్రహ్మజిజ్ఞాసువు, విరక్తినొందవలను.ఎందుకనగా,అవ్యక్తము మొదలుకొ 
ని స్థావరపర్యన్తము వ్యాకృత అవ్యాకృతములగు గత్యాత్మక యేయే లోకము 
లుగలవో ,అవియన్నియును ఒకదానికొకటి పరస్పరము బిజాంకురములవలా 
ఉత్పత్తికి కారణములున్న వి.జన్మ,జరా,వ్యాధ్యాద్యనేక అనర్థములబే వ్యాప్తము 
లై,అరటి స్తంభములవలె నిస్సారములై యున్నవి.గారడి వానిచే సృష్టింపబడు 
ఐంద్రజాలిక పదార్థములవల,ఎండమావులవలా,గంధర్వనగరమువలె, జలబు 
ద్చుదముల(నీటిబుడగల )వలె, స్వాప్ని కపదార్థములవలె ప్రతిక్షణము దృష్టనష్ట 
స్వభావము గలవైయున్నవి.అవిద్య, కామ, కర్మరూప దోషములచే ప్రయుక్తమై 
చేయబడు కర్మలచే వ్తాప్త్రములగు(లోకములు ) పుణ్యపాపములచే నిష్పాదిత 
ముల యున్న వి.ఈప్రకారముగా, బ్రహ్మ జిజ్ఞాసువు,కర్మ సాధ్యములగు సర్వలో క 
ముల యధార్థ స్వరూపమును బాగుగా విచారించి,నిశ్చయముగా వాటన్నిటి 
నుండి వెనుదిరిగి(అనాదరించి),విరక్తుడై,ఈషణత్రయమును పరిత్యజించి,నిత్య 


సత్యమగు తత్త్వాన్వేషణలో వెళ్లిపోవలెను.ఇట్లు,కర్మసాధ్యములగు లోకపరలోక 


ములన్నియును అనిత్యములని విచారించి,విరక్తుడై యథాశాస్తముగ గురుశు 
శ్యూషజేయువాడు శ్రవణాదులద్వారా మోక్షమునకర్లుడగుచున్నాడు.పైముండక 
శ్రుతిలోని“భ్రాహ్మణ”శబ్బమునకు ఆచార్య శంకరుల విచారానుసారము జాతి 
బ్రాహ్మణుడిని, శ్రిసురేశ్వరాచార్యుల విచారానుసారము ద్విజాతులకు జెందిన 
బ్రహ్మజిజ్ఞాసువని శ్రీకైలాసాశ్రమము-హృషీకేశమువారు(పై ముండక శుతికి 
టిప్పణములో )చెప్పియున్నారు. కావున, 


శ్లో||మోక్షాధికీరీ సంన్యాసీ గృహస్థః కిల కర్మణి! 


కర్మణః సాధనం భార్యాసృక్సృవాదిపరిగ్రహః!1180. 


అద్వైత వేదాన్త భూమిక 


శ్లో||నైవాన్యసాధనాపేకా శుశ్వూషోస్తు గురుం వినా! 
ఉపర్యుపర్యహంకారో వర్షతే కర్మణా భృశమ్‌[1181. 
థి 


సంన్యాసియగువాడు మోక్షమునకు అధికారి,గృహస్సుడు కర్మానుష్ణానము 
నకు _ అధికారియగును.మరియు,కర్మసాధనములు--భార్య,సుక్కు,స్తువము 
మున్నగునవి గలవు.జ్ఞానమునకేమో--గురువునకు శరణువెళ్ళి,శుశూూషలొ 
నరించుచు వేదాన్తవాక్యములను శ్రవణము చేయుట తప్ప మరొక సాధనము 
లేదు.కర్మలనాచరించుట వలన అభిమానము వృద్ధి నొందును. 


అభిమూనం నురావానం గౌరవం రౌరవం గుముము/ 


వ్రతిష్ణా నూకరీవిష్ణా త్రయం తృక్త్యా నుఖీ భువేత్‌//(అరము స్పష్టము) 


జ్ఞానాభ్యాసమువలన అభిమానము నశించును.కర్మశాస్త్రము కర్మలయం 
దు ప్రవర్తింపజేయును.వేదాన్త శాస్త్రము కర్మలనుండి నివర్తింపజేయును.ఇవ్వి 
ధమున కర్మానుష్టానమునకును మరియు శ్రవణాదులకు (జ్ఞానమునకు) 
అత్యన్త భేదముగలదు. 


అందువలన,జ్ఞాన కర్మములకు,వాని సాధనములకు,వాని యధికారులకు 
పరస్పరాపేక్ష యంతమాత్రము సంభవించదు.జ్ఞానమువలన నిత్యానన్సరూప 
మగు మోక్షము గలుగును.కర్మలవలన సంతతదుఃఖాస్పదమగు సంసారము 
ప్తాప్తించును.కావున,వహ్ని తృణములకును, తేజస్తిమిరములకునువల జ్ఞాన 
కర్మములకు పరస్పర సాధ్యసాధన భావముగాని,సముచ్చయముగాని గలుగ 


నేరదు.177 నుండి 185 వరకు. 


లోకమున సర్వక్రియలును“నేనుకర్తను,దీని ఫలమును నేననుభవింతును.” 


354 


అనుబంధ చతుష్టయము అనబడు 


అను అభిమానముగల పురుషునకు సంబన్టించియున్నవి.జ్ఞానముగల్షిన వెం 

టనే కర్పత్వాద్యభిమానమంతయు నశించుచున్నది.కనుక,కర్మములు జాన 
ఇ 

మునకుపకరించుననుట సమంజసముగానేరదు.186. 


అగ్నిహోత్రము ఎన్ని కట్టెలగుట్టలచే ప్రజ్వలింపజేయబడినను సూర్యప్రకా 
శమున కించుకేనియు నుపకరింపబడకుండటయేగాక సూర్యకాంతి యిదుట 


తానే తిరోహితమగుచున్నది.అట్లే,శౌైతస్మార్లాది కర్మజాలమంతయు నాత్మజ్ఞాన 


మునకెంత మాత్రమును సహాయము కాజాలదు.ఇంతేగాక జ్ఞానోదయమగుట 
తోడనే కర్మసమూహమంతయు స్వయముగా విలయము నొందుచన్నది(కాలి 


వివుచున్నది).187. 

పురుషునకు రెండుచేతులు గలసి కార్యసాధకములగునట్లుగా ముముక్షు 
వునకు జ్ఞాన కర్మములు రెండునుచేరి మోక్షమును సాధింపగలవని పూర్వ 
ము చెప్పబడిన దృష్టానము ఎంతమాత్రము కుదనేరదు.ఎట్లన,రెండు చేతులు 
ను ఒకేకర్తకు సంబన్గించినవగుటచేతను, రెండును కర్మ లజేయ సమరముల 
గుటచేతను వానికి సహయోగము సంభవించుచున్నది.జ్ఞాన కర్మలకు మాత్ర 
ము--కర్త,కర్మ (విషయము ),ఫలము,సాధనము మున్నగునవన్నియు నత్యన్త 
భిన్నములగుటచే కలయిక కుదరనేరదు.187,188. 


శ్లో॥కర్తా కర్తు మకర్తుం వాఒప్యన్యథా కర్మ శక్యతే। 
న తథా వస్తునో జ్ఞానం కర్ప తనం కదాచన ॥189. 
శ్లో॥1యథా వస్తు తథా జ్ఞానం ప్రమాణేన హి జాయతే। 


నా౭పేక్షతే చ యత్కించిత్‌ కర్మ వా యుక్తి కౌశలమ్‌ ॥190. 


అద్వైత వేదాన్త భూమిక 


కర్మయనునది కర్తయగు పురుషునకధీనమై యున్న ది.అందుచ నది 
కర్తచే చేయుటకుగాని,చేయకుండుటకుగాని,లేదా మరొ కవిధంగామార్చిచేయు 


టకుగాని వీలగుచున్నది.జ్ఞానము మాత్రము వస్తువునకు సంబన్టించినదగుట 


చే కర్త ఆధీనములో నుండదు.189. 


“అన్తుకరణవృత్తా జ్ఞానత్వోపచారాత్‌”(వివరణములో ) అంతఃకరణవృత్తికి ఉపచార 
ముగా జ్ఞానము-అని పేరు.ఇట్టి జ్ఞానము దోషరహిత ప్రత్యక్షాది ప్రమాణముల 
చే ఘటాది విషయములెట్లున్నవో,అట్లే కలుగును.అందుచే, జ్ఞానములన్నియు 
వస్తువులకధీనమై యున్నవి.కర్త అధీనములుగావు. కనుకనే యే విధమైన 
కర్మలుగాని,పురుషుని తెలివితేటలుగాని యపిక్షింపవు.190. 


భాద్రపద శుద్ధ చవితినాటి చంద్రుణ్ణి చూడగూడదను శాస్త్రము గలదు.పురు 
షునికిగూడ చూడగూడదను ఇచ్చయును గలదు.కాని,అప్రయత్నముగా అక 
స్మాత్తుగా నేత్రవృత్తి చంద్రునిపై పడినది.వెంటనే చంద్రుని జ్ఞానము గలిగినది. 
కావున, జ్ఞానము ప్రమాణ ప్రమేయ ఆధీనమైయున్నది.కర్మ ఆధీనముగాదు. 


శంక:--పూర్వ శ్లోకమున చెప్పబడిన రీతిగా జ్ఞానము వస్తువునకధీనమై 
యుండునేని, తాడు మొదలగు పదార్ధములందు “ఇది త్రాడా ? లేక పామా?” 
అను సంశయముగాని,“ఇది పామోయను విపరీత జ్ఞానముగాని కలుగుటకు 
వీలులేదు.అందుచే జ్ఞానము వస్తుతన్తము(వస్తువునకు అధీనము) అనుట 
యుక్తముగానేరదు--అని యిట్లు పండితులు శంకింపదగదు. ఏలయన? 191. 


సంశయజ్ఞానముగాని, విపరీతజ్ఞానముగాని చక్షురాది ప్రమాణములందు 
గల తిమిరాది దోషములచే గలుగుచున్నవిగాన వస్తు అధీనములుగావు 
మరేమనగా దోషఅధీనములు.ఇక ప్రకృతమున వస్తువనగా బ్రహ్మము.ప్రత్య 


356 


అనుబంధ చతుష్టయము అనబడు 


కాది ప్రమాణములకగోచరమైనది.ఇది నిత్యము,సత్యము,నిర్వికారము,సర్వ 
వ్యాపకమునైయున్నది. ఇట్టి బ్రహ్మము యొక్క జ్ఞానము కర్మలనపేక్షింపనిదై 
గురూపదిష్ట తత్వమస్యాది మహావాక్యాల శ్రవణాదులవల్లు గలుగుచున్నది. 
దోషరహిత చక్షురాధి ప్రమాణములచే ఘటాదులయొక్క రూపాదిజ్ఞానము 
గల్లునట్లు, బ్రహ్మ జ్ఞానముగూడ అసంభావనాది దోషరహిత అంతఃకరణమునందు 
శ్రుతి శిరస్సులగు ఉపనిషదూప వేదప్రమాణములచే (వృత్తివ్యాప్తిచే )/గల్లుచున్న 
ది. దానిచే నజ్ఞాన నాశముద్వారా మోక్షము సిద్దించును.192నుండి194. 


రూపజ్ఞానమునకు చక్షువు యే విధమైన కర్మలనపేక్షింపనటుల శ్రవణ మన 
న నిదిధ్యాసనమువలన గలుగు బ్రహ్మజ్ఞానము కర్మాపేక్షలేకయే బ్రహ్మమును 
ప్రకాశింపజేయుచున్న ది.అనగా,నిర్షుష్ట నేత్రముచే రూపముయుక్క యథార్ద 
జ్ఞానమెట్లు గల్ఫునో,అట్లే వేదరూప స్వతఃిద్ద నిర్జీషప్రమాణముచే బ్రహ్మము 
యుక్కయథార్దజ్ఞానముగల్నును.కర్మ (క్రియ ) కర్పతన్నము (కర్తఅధీనమై ) యుండు 

థల ౧ డే జ; క 
ను.శుభాశుభఫలములు కర్మాధీనములు. ఆత్మ తత్త్వజ్ఞానము ప్రమాణాధీనము. 
ఈ పరిదృశ్యమాన జగత్తు,పరమేశ్వరునియొక్క అనిర్వచనీయ మాయాశక్తి 
పరతసన్రమై యున్నది.195,196. 
హా 


మన్ర్హము:--విద్యాం చావిద్యాం చ యస్తద్వేదోభయం సహ! 


అవిద్యయా మృత్యుం తీర్హ్వా విద్యయామృతమశ్నుతే ॥ (ఈశా. 11) 


ఎవరైతే విద్య(దేవతోపాసన)మరియు అవిద్య (శాస్త్ర విహితకర్మ )యీో రెండును 

ఒకే సమయములో ఒకే పురుషునిచే ననుష్టేయమలుగా తెలుసుకొని,అదే 
విధముగా అనుష్టించినచో కర్క్మరూపఅవిద్యచే స్వాభావిక ప్రవృత్తిరూప మృత్యు 
వును దాటి,దేవతోపాసనరూప విద్యచే దేవాత్మభావరూప సాపేక్షిక అమృతత్వ 


అద్వైత వేదాన్త భూమిక 


మును పొదుతాడు. 


పైశ్రుతి విషయంలో కొందరు-విద్యయనగా జ్ఞానమనియు, అవిద్యయనగా 
కర్మమనియు స్వీకరించి,జ్ఞానకర్మసముచ్చయము శ్రుతియందు చెప్పబడిన 
దని పొఠరబడుచున్నారు.కాని,జ్ఞానకర్మలకు రెంటికి పలువిధములైన విరోధము 
గలదని పూర్వము నిరూపింపబడుటచే నట్లు భావింపదగదు.పండితులు మాత్ర 
ము ఈశ్రుతియందుగల విద్యాశబ్దము ఉపాసనను బీధించునదని,అవిద్యా శబ్ద 
ము కర్మను బీధించునదని గ్రహించి,కర్మోపాసనా సముచ్చయమే శ్రుతి విహిత 


మని గ్రహింపనగును.ఎందుకనగా,ఆత్మ తత్త జ్ఞానము మరియు విహతకర్మ 


లకు సముచ్చయమును శ్రుతిలో యెక్కడ గూడ చెప్పబడలేదు. 


ఇక్కడ కొంచెము విచారించెదము. సముచ్చయమనగా సహానుష్టానము. 
ఈ సముచ్చయము రెండు విధములు.1.క్రమసముచ్చయము.2.సహసము- 
చృయము. వీటిని మళ్లీ (ఒక్కొక్కదానిని) రెండు విధములుగా చెప్పవచ్చును. 
క్రమసముచ్చయములో--1.జీవితంలో కొంతకాలం అగ్నిహోట్రాది కర్మానుష్టాన 
ము గావించి,తదనంతరము దేవతోపాసనయందుగాని జ్ఞానానుష్థానమునందు 
గాని సంలగ్నుడైనచో,దీనికి క్రమసముచ్చయము అని చెప్పవచ్చును. 2.లేక, 
ప్రతిదినమున కొంతసమయమువరకు అగ్నిహోత్తాదికర్మలు గావించి,కొంతసే 
పు దైవోపాసన గావించి,ఆపైన జ్ఞానప్తాప్తి సాధనములుగు వేదాన్త శ్రవణాదులలో 
ప్రవృత్తుడైనాగూడా--దీనికి క్రమసముచ్చయమని చెప్పవచ్చును.ఇక సహ 
(సమ) సముచ్చయములో--1.ఒకే పురుషుడు ఒకే సమయంలో అగ్ని హోటాది 
కర్మలు,దేవతోపాసన లేక బ్రహ్మజ్ఞానానుష్టానమును నిర్వర్తించినచో,దీనికి సహ 
సముచ్చయము అంటారు.లేక 2.ఒకే సమయంలో భిన్నభిన్న పురుషులచే 
కర్మ, ఉపాసన మరియు జ్ఞానానుష్థానము గావింపబడినచో గూడ--కథంచిత్‌ 


358 


అనుబంధ చతుష్టయము అనబడు 


(ఎట్లో ఒకట్లు)/సహసముచ్చయము చెప్పవచ్చును. ఈప్రకారముగా క్రమసము 
చృయము మరియు సమసముచ్చయము రెండు రెండు భేదములచే ఉండును. 
వీటిలో,భిన్న భిన్న పురుషులచే ఏక కాలమునందు కర్మాద్యనుష్టానరూప 
సహసముచ్చయములో ఏమి విరోధము లేదు.అనగా,ఒక పురుషుడు అగ్ని 
హాత్తాదికర్మానుషానమునందు సంలగ్ను డైతే,మరొకడు దైవోపాసనలో,మూడవ 
వాడు జ్ఞానసాధనములలో ప్రవృత్తుడైనాడు.ఈ విధమగు సముచ్చయములో 
యెవరికి యే విధమగు విరోధముండదు.కాని“విద్యాంచా విద్యాంచ”అను శ్రుతికి 
ఏకకాలంలో భిన్నభిన్న పురుషులచేచేయబడు సహసముచ్చయము అభిమ 
తముగా లేదు.ఎందుకనగా,శ్రతిలో“తీర్హ్వా”అను పదములో'క్షా"ప్ర 
ప్రయోగించబడినది.ఒకేకర్త విషయంలో పూర్వకాలిక క్రియావాచక ధాతువున 
కు"క్తా”"ప్రత్యయము తగులును. ఈ విషయము “సమాన కర్పకయోః పూర్వకా 
లే”(అష్టాధ్యాయి 3-4-21) అను పాణినియ సూత్రములో చెప్పబడినది. 


“అవిద్యయా మృత్యం తీరా విద్యయామృతమశ్ను తే” (ఈశా. 11) అవిద్యారూప 


కర్మానుష్థానముచే స్వాభావిక ప్రవృత్తిరూప మృత్యువును దాటి, దేవతోపాసనా 
రూప విద్యచే అపేక్షిక దేవాత్మభావరూప అమృతత్వమును పొదుచున్నాడు. 
ఈరీతిగా మృత్యుసంతరణముజేయువాడు (దాటువాడు )మరియు అమృతత్వ 
మును పొదువాడు ఒకే వ్యక్తియని శ్రుతిచే చెప్పబడినది.ఒకడే విద్యను 
మరియు అవిద్యను రెంటిని అనుష్టించినాడు.కావున, విద్యను మరియు 
అవిద్యనుఅనుప్టించిన కర్తలు భిన్న భిన్నవ్యక్తులు_అని చెప్పుట శ్రుతిమాతకు 
ఇష్టము లేదు. మరేమనగా, ఒకే వ్యక్తియని చెప్పుటయే ఇష్టమై యన్నది. 


క్రమసముచ్చయములో చెప్పబడిన మొదటి పక్షములో యెవరికి యే విధ 
మగు విరోధము లేదు.కాని,”"యస్తద్వేదోభయం సహ”విద్య మరియు అవిద్య 


అద్వైత వేదాన్త భూమిక 


రెండును ఒకే పురుషునిచే ఒకే కాలములోనే యనుష్టేయములని తెలిసికొని, 
అట్లే సముచ్చయముగా యెవరు ఆచరించెదరో--అను యీ శ్రుతి వాక్యముచే 
క్రమసముచ్చయమును ప్రతిపాదించుట  శ్రుతిమాతకు ఇష్టములేదని 
తెలియుచున్నది.అట్లు కానిచో'“ఉభయం సహ” అని చెప్పే ఆవశ్యకతయే 
లేకుండెను. ఇక, 


క్రమసముచ్చయములో రెండవ పక్షము యేదైతే చెప్పబడినదో, అనగా ప్రతి 
దినమున కొంతసమయమువరకు _ అగ్ని హోట్రాదికర్మానుష్టానము,తరువాత 
కొంతసేపు దైవోపాసన,ఆపైన జ్ఞానసాధనములగు వేదాన్త శ్రవణాద్యనుష్థానము 
చేయవలెను.కాని,కొంచెము విచారించినచో ఈపక్షముగూడ అసంగతమేయగు 
ను.ఎందుకనగా,సర్వాత్మభావనారూప చింతనలో సంలగ్నుడైన వ్యక్తిచే క్రియా 
కారక ఫలభేదములుగల కర్మానుష్టానమెట్లు సంభవించును.వేదాన్త విచారణ 
యందు తత్పరుడైన వానికి క్షణకాలముగూడ అనాత్మ చింతనజేయుట నిషే 
ధింపబడినది. 


శో॥అనాత్మ చిన్తనం త్యక్షా కశ్మలం దుఃఖకారణమ్‌ । 


చినయాత్మానమానన్సరూపం యన్ముక్తి కారణమ్‌ ॥(వి.చూ.380) 


కశ్మలం= అపవిత్ర విషయాలకు సంబంధించిన దగుటచే నపవిత్రమైనదియు, 
సర్వదుఃఖములకు కారణమైన అనాత్మలనుగూర్చిన చింతనమునువదలి, 
యేది ముక్తికి కారణమైనదో, అట్టి ఆనందరూపమైన ఆత్మనుగూర్చి నిరన్తరము 
చింతించుము (ధ్యానించుము,అనుసంధానము చేయుము). 


శ్లో॥ఆసుప్తేరామృతే కాలం నయేద్వేదాన్తచిన్తయా | 


దద్యాన్నావసరం కిశ్చాత్కామాదీనాం మనాగపి ॥(వి.చూ.17 శ్లోకభాహ్యే) 


360 


అనుబంధ చతుష్టయము అనబడు 


నిద్రలేచినది మొదలు నిద్రించువరకును,సద్గురువు సచ్చాస్త్రము పాప్తిం 
చినది మొదలు మరణించువరకుగూడ వేదాన్తచిన్తనతో కాలమును గడుపుతూ, 


కామాదులకు ఏమాత్రముగూడ అవకాశమీయరాదు--అని ఆత్మ తత్తు జిజ్ఞాసు 


వునకు తైలధారవత్‌ అవిచ్చిన్న బ్రహ్మాత్మెకత్వ విచారముయొక్క అవశ్యకర్త 
వ్యమును శాస్త్రము ఆదేశించుచున్నది. 


ఇట్లుండగా,దీనికి విపరీతముగా క్రియా కారక ఫలభేదముగల కర్మలయందు 
తత్పరుడైన వ్యక్తి,అద్వైతాత్మచింతన యెలా చేయగలడు? అందువలన,క్రమ 
సముచ్చయములో ని ద్వితీయపక్షము శ్రతి,యుక్తి,అనుభవములకు విరోధ 
మున్నందున అగ్తాహ్యమున్నది.పరిశేషముగా, ఏకకాలావచ్చేదముచే ఒకేవ్యక్తి 
విద్యఅనగా దేవతోపాసనను మరియు అవిద్యయనగా కర్మానుష్టానమును 
సహానుష్టానరూప సమసముచ్చయముగా ఆచరించవలెనని చెప్పుటయే 
శ్రుతికి ఇష్టమైయున్న ి.కాని,ఆత్మ తత్వజ్ఞానము మరియు కర్మలకు సము- 


చ్చయము శ్రుతిలో యెక్కడగూడ చెప్పబడలేదు.అస్తు, ప్రకృతముననుసరించెదము. 


నిత్యానిత్య వస్తువివేకము లేనివాడును,ఇహపరలోక సంబన్గమగు స్రక్చన్దన 
వనితాది భోగములందు ఆసక్తిగల వాడును,యెవని హృదయమున ఇంకను 
వైరాగ్యముదయించలేదో-అటువంటి అజ్ఞాని పురుషుని కొజికు శ్రుతిచే కర్మలు 
విధింపబడినవి.కాని,నశ్వరములగు సర్వలోక సుఖములందు విరక్తినొంది 
బ్రహ్మానన్దకాముడై,ముక్తి నభిలషించు మనుజునకు మాత్రము కర్మలు 
విధింపబడుటలేదు.198. 


ఏవేదముచే కర్మకాండయందు భోగకాములగు మానవులకు కర్మలు విధిం 


పబడినవో,ఆవేదముచేతనే జ్ఞానకాండయందు మోక్షకాములగు వారలకు 


అద్వైత వేదాన్త భూమిక 


బ్రహ్మచర్యం పరిసమాప్య గృహీ భవేత్‌,గృహీ భూత్వా వనీ భవేత్‌,వనీ భూత్వా 
ప్రవ్రజేత[యది వేతరథా బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత,గృహాద్వా,వనాద్వా [అథవా 
యదహరేవ విరజేత్తదహరేవ ప్రవ్రబేత్‌ ॥ (జాబాలోపనిషత్‌.4; నారద పరివ్లాజకోప.3-77) 


మొదట బ్రహ్మచర్య వ్రతమును పాలించాలి. దానిని పరిసమాప్తము గావించి, 
గృహస్థాశ్రమమును స్వీకరించాలి.తరువాత వానప్రస్థమును గ్రహించాలి.వానప్ర 
స్థమునుండి సంన్యసించాలి.ఒకవేళ విషయాలయందు విరక్తిగల్షినచో బ్రహ్మచ 
ర్యమునుండిగాని,గృహస్థమునుండిగాని లేక వానప్రస్థాశ్రమమునుండిగాని సం 
న్యసించవచ్చును.లేదా యేనిమిషమున సకలవైషయికసుఖములందు విరక్తి 
గల్లునో,ఆనిమిషముననే యేయవస్థలోనున్నను సర్వకర్మపరిత్యాగము జేయవ 
లను.అనగా సంన్యసింపవలెను--అని శాస్త్రముచే విధింపబడినది.కావున,కర్మ 
సంన్యాసమనునది శ్రుతిప్రసిద్ధముగాన నీ విషయంలో పండితులెంత మాత్ర 
ము సంశయింపదగదు.199. 


శ్రీమదృగవద్గీతయందు శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు తన విశ్వరూపము 
ను జూపిన పిమ్మట-- 


శ్లో॥నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా[(గఠ. 11-53) 
శ్లో॥న వేదయజ్ఞాధ్యయనైర్న దానైర్నచ క్రియాభిర్న తపోభిరుగైైః॥(౧త.11-48) 


ఓ అర్జునా! బుగాది చతుర్వేదములను అధ్యయనము చేయుటవలనగాని, 


కృచ్చచాంద్రాయణాది తపములుజేయుటవలనగాని,తులాపురుష,కన్య,గోవు, 


సువర్ణము,అన్నము మొదలగు మహాదానములచేతగాని,అగ్ని హోట్రాది శౌత 


స్మార్త కర్మలననుష్టించుట వలనగాని నేను తెలియబడువాడను కాను. 


362 


అనుబంధ చతుష్టయము అనబడు 


ఆత్మసాకాత్కారమునకు వేదములు మున్నగునవి సాధనములు గానేరవ 
ని నిరూపించియున్నాడు.ఇట్టియెడ వేదోక్తకర్మలు మోక్షమునకు సాక్షాత్సాధన 
ములు గానేరవనుటలో సందియమెంత మాత్రమును లేదు.200. 


శ్లో॥ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ ద్వేఏవ శ్రుతి గోచరే। 
ప్రవృత్యా బద్ధ్యతే జన్తుః నివృత్యా తు విముచ్యతే ॥201. 


వేదములందు కర్మాచరణరూప ప్రవృత్తి మార్గమును,కర్మత్యాగరూప నివృత్తి 
మార్గమును ,రెండు చెప్పబడియున్న వి.ఈరెంటిలో కర్మాచరణముచే జీవునికి 


సంసారప్తాప్తియు, కర్మత్యాగముచే మోక్షమును గలుగుచున్నవి.201. 
ఆః ౧ నః 9 ° 
శ్లో ॥ ద్వావిమావథ పన్ఫానౌ యత్ర వేదాః ప్రతిష్టితాః | 


ప్రవృత్తి లక్షణో ధర్మో నివృత్తౌ చ సుభాషితః॥(శాన్తి పర్వము 241-6) 


ఏధర్మమునందు వేదములు ప్రతిష్టితములై యున్నవో ,ఆ ధర్మమార్గములు 


రెండువిధములుగా చెప్పబడినవి.ఒకటి ప్రవృత్తిరూపము,రెండవది నివృత్తిరూపము. 


“ద్వివిధో హి వేదోక్త ధర్మఃప్రవృత్తి లక్షణో నివృత్తి లక్షణశ్చ”.అని శ్రి 


భాష్యకారులుగూడ శ్రీమద్భగవద్గీతా ఉపిట్టాతబాష్యంలో చెప్పారు. 


శ్లో ॥ప్రవృత్తి లక్షణం కర్మ జ్ఞానం సంన్యాసలక్షణమ్‌ | 
తస్మాద్‌ జ్ఞానం పురస్కృత్య సంన్యసేదిహ బుద్ధిమాన్‌ 11(నా.ప.3-15&16) 


కర్మ ప్రవృత్తిరూపమైతే,జ్ఞానము సంన్నాసముయొక్క ముఖ్యలక్షణమై యు 
న్నది.కావున,బుద్దిముంతుడగు పురుషుడు జ్ఞానమును లక్ష్యముగా పెట్టుకొ ని 


సంన్యాసాశ్రమములో ప్రవేశింపవలయును.ఎందుకనగా? 


అద్వైత వేదాన్త భూమిక 


శ్లో॥కర్మణా బధ్యతే జన్తుర్విద్యయా తు ప్రముచ్యతే। 
తస్మాత్కర్మ న కుర్వన్తి యతయః పారదర్శినః॥(సంన్యానిప.98 & శాం.ప.241-7) 


సకామకర్మచే మనుష్యుడు సంసారరూప బంధమును బడుయును.జ్ఞాన 
ముచే బంధవిముక్తుడగును.కావున,దూరదర్శులగు యతులు కర్మలయందు 


ప్రవృత్తులు కారు. 


లోకంలో యెంతమూఢుడైనను తాను బన్గింపబడుట కిష్టపడడుగదా!స్వేచ్చా 
సంచారమునే కోరుకుంటాడు.కావున,ముక్తిని గోరువారు సాంసారికబంధహే- 
తువులగు కర్మలను తప్పక పరిత్యజించి సంన్యసించవలెను.202. 


జ్ఞాన కర్మలకు సముచ్చయము సంభవింపదని పూర్వము విపులముగా 
వివరింపబడినది.అందుచే,ముముక్షువులు సర్వకర్మపరిత్యాగము శ్రుతిసిద్ద 


మున్నందున నిస్సంశయముగా సర్వకర్మలను పరిత్యజింపదగి యున్నది. 203. 


ఒకానొక వస్తువును తన కిష్టసాధనమని తలంచి స్వీకరించిన కొంతకాల 
మునకు దానివలన ప్రయోజనము లేదని తెలిసిన పిమ్మట వదిలివేయును 
గాని యెవ్వరును గ్రహింపరు గదా! అట్లే, సుఖబుద్ధితో పూర్వము కర్మలనాచ 
రించి నప్పటికిని,వానివలన శాశ్వతసుఖము లేదని నిశ్చయము గల్లిన మీదట 
కర్మలను పరిత్యజించుటయే యుక్తమని భావము.204. 


శంక:_“యావజ్జీవమగ్ని హోత్రం జుహోతి”జీవించియున్నంత కాలము అగ్నిహాత్ర 


ముచేయవలెను.“యావజ్జీవం దర్శపూర్ణమాసాభ్యాం యజేత”జీవించియున్నం 
తవరకు దర్శపూర్ణమాస యాగములు చేయవలను. “అహరహః సంధ్యాము 


పాసీత”ప్రతిదినము సంధ్యోపాసనచేయాలి.“కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్చ 


364 


అనుబంధ చతుష్టయము అనబడు 


తగమ్‌ సమాళొ(కశా.2)కర్మలు చేయుచునే నూరుసంవత్సరములపాటు జీవన 
ము గడుపుటకై అభిలషించవలెను-- ఇత్యాది శ్రుతులు జీవించియున్నంత 
కాలము కర్మలు చేయుచునే యండవలెనని బధించుచున్నవి గదా?సర్వకర్మ 
సంన్యాసము చేసినచో శుతిని ఉల్లంఘించిన వారగుదురు గదా? 


సమాధానము:--అట్టుకాదు.ఎందుకనగా, ఆశ్రుతులన్నియు చిత్తశుద్ధిలేని 
వారినుద్దేశించి చెప్పినవి.అందుచేతనే“ఏవం త్వయి నాన్యథేతోఒస్తి న కర్మ 
లిప్యతే నరే”(ఈశా.2)నరే= నరమాత్తాభిమానముగల;త్వయి =నీ యందు;ఇతః= 
కర్మాచరణముకంటె; అన్యథా =వేరే మార్ష్గం--దేనివలన కర్మలో పముచేగల్లు పాప 
ముండదో(ప్రత్యవాయదోషముండదో) అట్టి మార్గము;నాస్తి=లేదు-అని చెప్పబడి 
నది. అనగా“నేను మనుష్యుడను”అను అభిమానమున్నంతవరకును కర్మ 
చేయుచునే యండవలెను--అని భావము.“నకర్మణా నప్రజయా ధనేన త్యా 
గేనైకే అమృతత్వమానశుః”(క.1-3)కర్మచేతగాని,సంతానముచేతగాని,ధనము 
చేతగాని మోక్షము లభించదు.ఆ అమృతత్వమును(ముక్తిని కొందరు కర్మ 
త్యాగముచేతనే పొదిరి.“సంన్యాస యోగాద్యతయ శుద్ధ సత్త్వాః”(ముం.3-2-6 
యతులు సర్వ కర్మ సంన్యాస యోగముచే అత్యన్త నిర్మలాన్తకరణము గలవారై 


అమరణధర్మరూప బ్రహ్మభావమును పొదుచున్నారు.“ఏతచ్చేయో యే౭భిన 


న్గన్తి మూఢాః జరామృత్యుం తే పునరేవాపియన్తి”(ముం.1-2-7)ఏ మూఢాత్ము 
లు ఈకర్మనే శ్రేయస్సుగా అభినందింతురో వారు మరలమరల జరామృత్యువు 
ల పాలగుచుందురు.“కిమర్భ్ధావయమధ్యేష్యామహే,కిమర్భ్ధావయం యక్ష్యామహే” 
(బ్ర-సూ.భాష్యమ్‌3-4-9&ఐతరేయ ఆరణ్యకము 3-2-6) మనము ఎందులకు ఈ అధ్యయన 
ము చేయుట? ఎందులకీ యజ్ఞములాచరించుట?ఇత్యాది శ్రుతులు కర్మసంన్యా 
సమును విధించి,కర్మను నిందించుచున్నవి.“తమేతం వేదానువచనేన బ్రాహ్మ 


అద్వైత వేదాన్త భూమిక 


ణా వివిదిషన్తి యజ్ఞేన దానేన తపసానాశకేనొ(బృ.4-4-22)జాహ్మణులు వేదా 
ధ్యయనముచేతను,యజ్ఞముచేతను,దానముచేతను,అనశ్వరమగు తపస్సుచే 
తను ఈ ఆత్మను తెలిసికొన నిచ్చగించుచున్నారు.“యోగినః కర్మ కుర్వన్తి 
సబ్బం త్యక్తా త్మశుద్దయే”(గీత.5-11)యోగీశ్వరులు ఫలాభిసని రహితముగా అం 
౧ జ్‌ ధ ధి 
తకరణశుద్దికొ అక కర్మలను ఆచరించుచుందురు.ఇత్యాది శ్రుతిస్మృతులను 
పర్యాలోచించగా,ఆకర్మలను నిష్కామముచే నాచరించినచో చిత్తశుద్ది ద్వారా 
వివిదషకు (జ్ఞానేచ్చకు ) సాధనములుగనుండునని మాత్రమే నిర్ణయింపబడుచు 


న్నది.కాని,వీటినెల్లప్పుడు చేయుచునేయుండవలెనని తాత్పర్యంకాదు.అట్లెన 


చో“యదహరేవ విరజేత్తదహరేవ ప్రవ్రజేత్‌”(జాబాలోప.4)ఏరోజున వైరాగ్యము 
గల్లునో,ఆరోజునే సంన్యాసమును స్వీకరింపవలెను--అను సంన్యాసవిధాయక 
వాక్యములకు భాధ గలుగును.కర్మనిందగూడ అనుపపన్న మగును. 


“అత ఏవ చాగ్నీన్గనాద్యనపేకా” (బ్ర.సూ.3-4-25);“సర్వాపేక్షా చ యజ్ఞాదిశుతే 
రశ్వవత్‌” (బ్ర.సూ.3-4-26) విద్యయే (జ్ఞానమే ) పరమపురుషార్థహేతువగుటచే అగ్నీ 
న్థనాదులు-_గృహస్థాద్యాశ్రమకర్మలగు యజ్ఞాదులు మోక్షవిషయమున అపేక్షి 
తములు కావు.“తమేతం వేదానువచనేన”ఇత్యాది శ్రుతులచే ఆశ్రమకర్మల 
న్నియు జ్ఞానసాధనములుగా మాత్రము ఉపకరించును.కాని,మోక్షరూప ఫల 
ము నిచ్చునది మాత్రము విద్యయే.అశ్వాదులను బండిలాగుటకు మాత్రమే 
ఉపయోగింతురు,కాని దుక్కిదున్నుటకు ఉపయోగింపరుగదా! కొన్ని వస్తువు 
లు కొన్నింటిని సాధించుటకు మాత్రమే ఉపయోగపడును.అట్లే ఈయజ్ఞాది క- 
ర్మలు ఫలాభిసన్టిరహితముగా నాచరించినచో,అంతకరణము  శుద్ధిపడి,జ్ఞాన 
ముద్వారా మోక్షమునకుపయోగపడును.అనగా మోక్షమునకు బహిరంగ సాధ 
నములుగా నుపకరించునుగాని,సాక్షాత్సాధనములు గానేరవు.మోక్షమునకు 


366 


అనుబంధ చతుష్టయము అనబడు 


సాక్షాత్సాధనము విద్యయే(జ్ఞానమే)--అని బ్రహ్మసూత్రములు బిధించుచున్న వి. 
ఈసమగ్ర విషయమును దృష్టియందిడుకొని శ్రీఆద్యగురు శంకరాచార్యులవారు 
“వివేక చూడామణి” పదినొకండవ శ్లోకము ద్వారా సెలవిచ్చియున్నారు. 


శ్లో॥చిత్తస్య శుద్దయే కర్మ న తు వస్తూపలబ్బయే। 
వస్తుసిద్దిర్విచారేణ న కిళ్చిత్కర్మ కోటిభిః॥ 


చిత్తశుద్దికొఅకే కర్మ ఉపయోగించునుగాని,వస్తు(బ్రహ్మభావరూప మోక్ష) 
పాప్తికి ఉపయోగించదు.వస్తువుయొక్క జ్ఞానము శ్రవణాది విచారణచేతనే కలు 
గును.కోటికర్మలు జేసినను ఏమియు ప్రయోజనము లేదు. బ్రాన్తిచే ప్రతీతమైన 
సర్పము దీపప్రకాశముచే నివృత్తమైనట్లు,బ్రాన్తిచే ప్రతీయమానమగు నీ బన 
ము (సంసారము) జ్ఞానముచేతనే నివర్తించును, గాని కర్మలచే గాదు. 


మొదట యే వస్తువులయందు సుఖసాధనత్వబుద్దిచే వాటిని పొదుటకు 
పురుషుడు ప్రవృత్తుడయ్యెనో,ఆసకలప్రవృత్తులనుండి నివృత్తమగుటయే“ఉప 
రతిశబ్దార్థము.అది ముఖ్యమనియు మరియు గౌణమనియు రెండు విధ ములు.205. 
వృత్తేర్ణశ్యపరిత్యాగో ముఖ్యార్ణ ఇతి కథ్యతే । 
గౌణార్డః కర్మసంన్యాసః శ్రుతేరజతయా మతః॥ 
థి గి 


పుంసః ప్రధానసిద్ధ్యర్థం అబ్గస్యాశ్రయణం ధృవమ్‌। 


౧ 


కర్తవ్యమజ్నహీనం చేత్పధానం నైవ సిద్ధ్యతి ॥206;207. 


1 .మనస్సునందుగల బాహ్యవిషయాకారవృత్తులను విడనాడుటయే“ఉప 
రతి=సంన్యాసిశబ్దమునకు ముఖ్యార్ణము.2.దేహము మొదలగు వానియందు 


అద్వైత వేదాన్త భూమిక 


అభిమానముగల్లి కర్మలనాచరించుచుండు మానవునకు బాహ్యవిషయముల 
ను పరిత్యజించుట అసంభవము .చిత్తము నిరన్రరమాత్మస్వరూపమునే చిన్తిం 
చుచుండునేని,అప్పుడు బాహ్యవిషయములు స్ఫురింపజాలవు.కావున,నిరన్త 
రమాత్మ చిన్తనముకొజకై సర్వకర్మలను విడువవలయును.దీనికే కర్మసంన్యా 
సమందురు.ఇట్లు“శాస్త్రవిహిత సర్వకర్మలను విధిపూర్వకముగా పరిత్యజించు 
ట”--వైషయిక చిత్తవృత్తియొక్క పరిత్యాగమునకు అంగము(సాధనము )అగు 
టచే సంన్యాస (ఉపరతి )శబ్దమునకు గౌణార్థమగును.అనగా“ఉపరతి”శబ్బముచే 
'లక్షణా'యను శబ్బవ్యాపారము వలన చెప్పబడుచున్నది.205, 206. 


ప్రధానములగు దర్శపూర్ణమసాది కర్మలు ఫలవంతములు కావలయునని 
న తదంగములగు ప్రయాజలు,అనుయాజలు మొదలగు కర్మలు తప్పక అను 
ప్పింపవలయును. అట్లే, వేదాన్తశ్రవణము సఫలము గావలయుననిన తదంగమ 
గు శాస్తవిహిత సర్వకర్మసంన్యాసమును తప్పక స్వీకరించవలయును.కావున, 
ముముక్షుజనులు నశ్వరములగు సర్వలో క విషయసుఖమునందు విరక్తి 
నొంది సర్వకర్మలను సంన్యసింపవలయును.విరక్తిలనివారి సంన్యాసము,అధి 
కారములేనివారు చేసిన యజ్ఞమువల నిషృలమగును.సంన్యసించిన యతీశ్వ 
రులు పూర్వాశ్రమములో అనుభవించిన విషయములను మరల స్మరించగూడ 
దు.ఒకవేళ స్మరించినచో వర్తమాన అవస్టయందు రోత = అరుచి = అసహ్యము 
పుట్టి,సంన్యాసాశ్రమమునుండి (ఆరూఢ )పతితులగుదురు-- అని శాస్త్రము ను- 


డువుచున్నది.మరియు లోకులుగూడ నిన్దింతురనుట సుప్రసిద్ధము. 207-209. 


శ్లో|నామగోత్రాదివరణం దేశం కాలం శ్రుతం కులమ్‌। 


వయో వృత్తం వ్రతం శీలం ఖ్యాపయేన్నైవ సద్యతిః॥ 


368 


అనుబంధ చతుష్టయము అనబడు 


శ్లో॥జాయాభ్రాతృసుతాదీనాం బన్ఫూనాం చ శుభాశుభమ్‌। 


శ్రుత్వా దృష్ట్వా న కమ్చేత శోకహర్హా త్యజేద్యతిః॥ 


శ్లో |అహజ్కారో మమత్వం చ చికిత్సా ధర్మసాహసమ్‌॥ 
ప్రాయశ్చిత్తం ప్రవాసశ్చ మన్తాషధగరాశిషః॥ 
శ్లో॥న సంభాషేత్‌ స్త్రియం కాళ్చిత్పూర్వదృష్టాం చ న స్మరేత్‌! 
కథాం చ వర్ణయేత్తాసాం న పశ్యేల్లివితామపి। 
శ్లో|ఏతచ్చతుష్టయం మోహాత్‌ స్త్రీణామాచరతో యతేః। 
చిత్తం విక్రియతేఒవశ్యం తద్వికారాత్రణశ్యతి ॥ (నారదపరి-చతర్జోపదేశము) 


సంన్యసించిన యతీశ్వరునికి శాస్త్రముచే యీక్రింది వ్యవహారములు నిషే 
ధింపబడినవి.తనయొక్క పూర్వాశ్రమములోని నామమును,గోత్రమును కుల 
మును,అవస్టను, ప్రదేశము,కాలము,విద్య అర్హతలను ఆచారములను, వ్రతఉప 
వాసాది నియమములను శీలమును ఎప్పుడుగూడ ప్రకటము చేయరాదు.పూ 
ర్వాశ్రమములోని స్తీ-పురుష,అన్నలు,తమ్ములు,ఇతరఆత్మీయులగూర్చి చెప్పు 
కోగూడదు.వారియొక్క శుభాశుభ సమాచారమును వినిగాని ప్రత్యక్షముగా 
చూసిగాని హర్షశోకములను పొది,తన లక్ష్యమునుండి విచలితము కాగూడదు. 
అహంకార మమకారములు వదులుకోవాలి.పరగృహనివాసము,బెషధ వితర 
ణాది చికిత్సావ్యవసాయము చేయరాదు. ధర్మసంబంధమైన సాహసకార్యములు, 
మంత్ర ప్రయోగము ,విషప్రయోగము,ఇతరులకు ఆశిర్వాదమిచ్చుట ఇత్యాది 
కార్యములు వర్ణితములు.ఎట్టి స్తిలతో (బాలిక, యువతి, వృద్భురాలు-ఎవరితో) 
గూడ వార్తాలాపము చేయగూడదు. పూర్వ పరిచిత స్త్రీలనుగూర్చి మనస్సులో 


అద్వైత వేదాన్త భూమిక 


గూడ స్మరించగూడదు. స్త్రీలతో ఎప్పుడుగూడ చర్చించరాదు.స్తిలయొక్క చిత్రప 
= = 

టమునుగూడ చూడరాదు. స్రీలతోసంభాషణము,చర్చ,వారి స్మరణము, చిత్రపట 

దర్శనము-అను ని నాల్గు విషయములను య మనుష్యుడు(యతి)మోహవ 

శమున ఆచరించునో, నిశ్చయముగా నతని చిత్తము వికారము నొందును.దా 

నిచే నవశ్యముగా యతిధర్మము నష్టమై,పథభ్రష్టుడగును.లో కనిందకు పాత్తుడగును. 


ఇంతదనుక  శ్రీఆద్యగురు శంకరాచార్యులవారి 'సర్వవేదాన్త నీద్దాన్త సార 


నంగ్రవము” అను గ్రంథమునుండి“సాధనత్వేన దృష్టానాం”(151)నుండి“సంన్య 

స్యతు యతిః కుర్యాన్న పూర్వవిషయస్మృతిమ్‌”(209)శ్లోకపర్యన్తము “ఉపరతి” 

అనగా“సర్వ విహిత కర్మల సంన్యాసము”నుగూర్చి ఆచార్యుల అభిపాయము 

ను విస్తారంగా తెలుసికుంటూ వచ్చాము. నిష్కర్ణయేమనగా,”సంన్యస్య శ్రవణం 
_ం యి 

కుర్యాత్‌”.అను శాస్త నియమానుసారము మరియు “ఆత్మా వా అరే ద్రష్టవ్యః 

= 

శ్రోతవ్యః మన్తవ్యః నిదిధ్యాసితవ్యః”(బృ.2-4-5)అను శ్రుత్యానుసారము విధిపూ 

ర్వకముగా శాస్త్రవిహిత సర్వకర్మలనుండి ఉపరతిని పొదిన సంన్యాసికే వేదాన్త 

శ్రవణము నందధికారము గలదని సూచితమైనది. 


శంక:_పైన చెప్పబడిన రీతిగా సర్వవిహిత కర్మలనుండి ఉపరతినందిన 
సంన్యాసికే వేదాన్తవిచారమునందు (శ్రవణాదులందు ) అధికారముంది.కాని,గృహ 
స్తులకు లేదు.ఎందుకనగా?శాస్తమునందు సకలకర్మలు గృహస్థులకే విధాన 
ము చేయబడినది.ఐహికపారలాకిక భోగకామనచే కర్మలయందు బహిర్ముఖప్ర 
వృత్తి గలుగుటచే గృహస్తులకు చిత్తము విక్షేపయుక్తమై యుండును.విషయకా 
మన గలవారికి బ్రహ్మజ్ఞానమునందు (తద్వారా మోక్షమునందు)కామన గల్నుట 
అసంభవము పైగా బ్రహ్మజ్ఞానము విషయీ పురుషులకు ఉద్వేగమునకు 
కారణమగును. 


370 


అనుబంధ చతుష్టయము అనబడు 


శ్లో[అపి వృన్ధావనే శూన్యే శృగాలత్వం స ఇచ్చతి। 
నతు నిర్విషయం మోక్షం కదాచిదపి గౌతమ! ॥(రాగిగతము) 


ఓగౌతమక!రాగి(విలాసీ)పురుషుని అభివాయమును వినుము. శూన్యమగు 
వృందావనములో శృగాలము(నక్క)గా జన్మించి క్షణికమైన విషయ సుఖము 
నైన ఇచ్చగించునుగాని శాశ్వతమగు నిర్విషయక మోక్షసుఖమును మాత్రము 
ఎప్పుడుగూడ కోరడు. 


వివేకాది సాధనచతుష్టయసంపత్తి గల్గిన పురుషునికే బ్రహ్మమును తెలుసి 
కోవాలను ఇచ్చ (బ్రహ్మ జిజ్ఞాస )కలుగుతుంది.గృహస్తులకు సాధన చతుష్టయ 
న ఇ (ఏ 
ము గల్లుట అసంభవముగాన వారికి వేదాన్తశ్రవణాదులందు అధికారములేదు. 
అందుకని,వారికి మోక్షముయొక్క ఆశ అత్యంత దూరనిరస్తము. 


సమాధానము:--నాయనా! నీవన్నట్లు అత్యంత బహిర్ముఖ గృహస్థులకు 


సాధనచతుష్టయసంపత్తి పాప్తించుట సంభవముగాదు,గాన వారికి బ్రహ్మజిజ్ఞాస 
గలుగదనుట స్వాభావికము.అయినను,యే భాగ్యశాలిగృహస్టుడు,పరమేశ్వరు 
నియొక్క అనుగ్రహమునకు పాత్రుడగునో,మరియు ఫలాభిసంధిరహితముగా 
(నిష్కామముచే ) నిత్యనైమిత్తికాదికర్క్మలు ఈశ్వరార్పణ బుద్ధిచే చేయునో,దానిచే 
హృదయమందలి కషాయము (రాగద్వేషాదిమాలిన్యము )నివర్తింపబడి (అంతఃక 
రణము శుద్దిపడి ),శ్రీగురుదేవులయొక్క మరియు భగవంతునియొక్క చరణా 
రవిందములందు అకుంఠితమగు పరిపూర్ణ శ్రద్దగల్లి,వారి అనుగ్రహమునకు పా- 


9 ~“o0 


త్రుడగునో,అటువంటి భాగ్యవంతుడగు గృహస్సుని పవిత్తాంతఃకరణములో వివే 
కాది సాధనచతుష్టయసంపత్తి గలుగుటచే నతనికి నిశ్చయముగా బ్రహ్మ జిజ్ఞాస 


గలుగుట సంభవిస్తుంది. 


అద్వైత వేదాన్త భూమిక 


“తమేతం వేదానువచనేన బ్రాహ్మణా వివిదిషన్తి,యజ్ఞేన దానేన తపసా౭ 
నాశకేన”(బృ.4-4-22) ఇచ్చట 'జాహ్మణ'శబ్బముత్రవర్లికులకు ఉపలక్షణము.అనగా 
భ్రాహ్మణులు,క్షత్రియులు మరియు వైశ్యులు నిత్యస్వాధ్యాయరూపమన్ర బ్రాహ్మ 


ణుముల అధ్యయనముచేత, యజ్ఞముచేతను, దానముచేతను,కృచ్చచాందాా 


యణాది కఠోరతపస్సుచేతను ఉపనిషద్వేద్య పురుషుణ్ణి(ఆత్మను)తెలుసికొన 
దలచుచున్నారు.అనాశక శబ్దము తపస్సునకు విశేషణము.రాగద్వేష రహిత 
ముగా ఇంద్రియముల ద్వారా పరమార్ధసాధనకుపయుక్తమైన విషయములను 
సేవించుట అనశనమగును.కాని,భోజన నివృత్తి కాదు. భోజనమును విడిచినచో 
మనుష్యుడు మరణించును.దానిచే ఆత్మజ్ఞానము కలుగక వంచితుడగును. 
ఇచ్చట,వేదానువచనము,యజ్ఞము,దానము మరియు తపశ్శబ్దములచే నుప 
లక్షణముగా సంపూర్ణ కర్మలు గ్రహింపబడుచున్నవి.కామ్యవర్జిత సకలకర్మలు 
(నిత్య,నైమిత్తిక,ప్తాయశ్చిత్తాదులు ) అంతఃకరణమును శుద్దిపరచి, ఆత్మజ్ఞానోత్స 
త్తిద్వారా మోక్షమునకు సాధనములగుచున్నవి.“కర్మణాం విశుద్ధిహీతుత్వాత్‌” 


(భాష్యము). 


“ధర్మేణ పాపమపనుదతి”(మహానారాయణోపనిషత్‌-17-6 )స్వవర్జాశ్రమోచిత కర్మాద్య 
నుష్టానరూపధర్మము సమస్తప్రపంచమునకాధారమగుచున్నది.లోకంలో మిక్కి 
లి ధర్మమునందుండు వానిని ప్రజలు ఆశ్రయించెదరు గదా!ధర్మముచేత పాప 
మునుపోట్లుకొ నుచున్నారు.ధర్మమునందు సమస్తము ప్రతిష్టింపబడయున్న 
ది.అందువలన ధర్మంశ్రేష్టమైన మోక్షసాధనమని చెప్పుచున్నారు.“తపసా 
కిల్చిషం హన్తి విద్యయాఒమృతమశ్నుతే”|(మ.స్క. 12-104 


తపస్సుచేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి. బ్రహ్మజ్ఞానంచే మోక్షం కలుగుతుంది. 
తపస్సుచే నంతకరణములోని రాగద్వేషాది కాలుష్యము (పాపము)నశించి,చి 


372 


అనుబంధ చతుష్టయము అనబడు 


త్తము శుద్దిపడును.వివేకాదులు పట్టుబడి వేదాన్తశ్రవణాదులందు ప్రవృత్తి కలు 
గును.వేదాన్తవిచారముచే జ్ఞానముగల్లి తద్వారా అమృతత్వమును (ముక్తిని) 
పొదును. 


శ్లో!!కషాయపక్తిః కర్మాణి జ్ఞానం తు పరమాగతిః। 


కషాయే కర్మభిః పక్వే తతో జ్ఞానం ప్రవర్తతే॥ (బ్ర .సూ.భాష్యము 3-4-26; శాంతి 
పర్వము 270-38) 
కర్మలు--రాగద్వేషాది పాపమును నివర్తింపచేయును. జ్ఞానము పరమగతి 
రూప మోక్షమునకు సాధనమగును.కర్మలచే పాపము నశించినపిమ్మట జ్ఞాన 
ము ప్రవర్తించును. 


శ్లో॥జ్ఞానముత్పద్యతే పుంసాం క్షయాత్పాపస్య కర్మణః। 
యథాఒ౬ఒదర్శతల ప్రఖ్యే పశ్యత్యాత్మానమాత్మని ॥ (శాం.ప.204-8) 


పాపకర్మలు నశించగా మనుష్యుని అంతఃకరణములో జ్ఞానముత్సన్నమ 
గును.ఉదాహరణకు:--స్వచ్చమైన దర్పణము (అద్దము)నందు ప్రతిబింబము 
స్పష్టముగా కనుపించును. అట్టే, శుద్ధ్దాంత:కరణమున “అహం బ్రహ్మాస్మి"యను 
జ్ఞానముగల్లి స్వస్వరూప సాక్షాత్కారము కలుగును. 


శ్లో॥యుక్తః కర్మఫలం త్యక్త్యా శాన్తిమాప్నోతి నైప్టికీమ్‌। 


— 0 


అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే॥ (గీత.5-12) 


“కర్మలు ఈశ్వరునికొటికేగాని నా ఫలం కొజికు కాదు” అని యుక్తుడై, అనగా 
సమాహిత చిత్తంగలవాడై,కర్మఫలాన్ని పరిత్యజించి మోక్షమనే శాన్తిని పొదుతా 
డు.అనగా,ఇట్లు సమాహితుడై కర్మలుచేయువాడు ముందు అంతఃకరణశుద్దిని, 


అద్వైత వేదాన్త భూమిక 


తరువాత జ్ఞానాన్ని,అటుపై సర్వకర్మసంన్యాసాన్ని,తరువాత జ్ఞాననిష్టను పొది, 
ఆ నిష్నవల్లగలిగే శాన్తిని(మోక్షాన్ని )పొదుతాడు--అని భావము.కాని,యెవడైతే 
అసమాహిత చిత్తుడైఈ కర్మఫలం నాకు లభించడంకో సంచేస్తున్నాను”అని 
కామప్రీరితుడై,.ఫలమునందు ఆసక్తుడై కర్మలు చేయునో,అతడుబంధింపబడు 
తాడు.యుక్తుడు శాన్తినిపొదుతాడు.అయుక్తుడు బంధమును పొదుతాడు.కా 
వున,నీవు యుక్తుడవుగానే అగుము అని అర్థము . 


శ్లో॥సర్వే౭ప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః॥ (గీత. 4-30) 


“దైవమేవాపరే యజ్ఞం యోగినఃి(గత.4-25)మొదలుకొని“ప్రాణాన్‌ ప్రాణేషు 
జుహ్వతి”(గత.4-30)వరకు చెప్పబడిన యజ్ఞములు తెలిసిన వీరంద రుగూడ 
యజ్ఞాలచేత తొలగింపబడిన(నశింపబడిన )పాపాలు గలవారు. 


శ్లో[యజ్ఞో దానం తపశ్పైవ పావనాని మనీషిణామ్‌ ॥(గీత.18-5) 


యజ్ఞము ,దానము ,తపస్సు--అను మూడువిధాలైనకర్మ విడువదగినది గా 
దు.అది చేయదగినదే.ఎందుకనగా,యజ్ఞ,దాన,తపస్సులు ఫలాభిసంధిరహిత 
బుద్దిమంతులకు విశుద్దికి కారణములు. 


శ్లో॥స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః। 
స్వకర్మ నిరతః సిద్ధిం యథా వినతి తచ్చృణు॥ 
శ్లో॥యతః ప్రవృత్తిర్బూతానాం యేన సర్వమిదం తతమ్‌। 


స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం వినతి మానవః ॥ 


శ్ల॥శ్రేయాన్‌ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్టితాత్‌ | 


స్వభావ నియతం కర్మ కుర్వన్నాప్మోతి కిల్చిషమ్‌ I 


374 


అనుబంధ చతుష్టయము అనబడు 


శ్ఞో[సహజం కర్మ కౌన్తేయ సదోషమపి న త్యజేత్‌ । 
సర్వారమా హి దోషీణ ధూమేనాగ్నిరివావృతాః॥ 
శ్లో[అసక్తబుద్దిః సర్వత్ర జితాత్మా విగత స్పృహః। 
వైష్కర్మ్యసిద్ధిం పరమాం సంన్యాసేనాధిగచ్చతి ॥(గత.18-45 నుండి 18-49) 
మనుష్యుడు తనతన జాతికి సంబంధించిన కర్మయందు శ్రద్దావంతుడై 
ఆచరించినచో సంసిద్దిని =శరీరేంద్రియాల అశుద్ధి తొలగిపోయి జ్ఞాననివ్యా యోగ్య 
తారూప అంతఃకరణశుద్దిని పొదుచున్నాడు.శాస్త్రము తనకు విధానముచేసిన 
(ఏర్పరచిన)కర్మయందు ప్రవర్తించువాడు యేప్రకారముగా సిద్దిని(అంతఃకరణ 


శుద్దిని పొదుచున్నాడోచెప్పెద నాకర్ణింపుము.ఈ జన్మలో యే వర్గాశ్రమాలకు 


జెందినవాడై యున్నాడో,ఆ వర్గాశ్రమాలకు విధించిన కర్మలనాచరించినందు 
వలన,ఈజన్మమునుండి విముక్తినొంది మరల(పై)విశిష్ట జన్మలోనికి ప్రవేశిం 


చును.ఇదియే యిచ్చట"సిద్దిియను దానికి అర్థము (అని--శ్రీ వ్యాసాశ్రమము వారి 


భగవద్గీతలో శ్రి సద్గురు మలయాళ స్వాముల వారు చెప్పారు).45. 


ఏ అంతర్యామియగు యీశ్వరునిద్వారా సమస్త వాణులయొక్క ఉత్పత్తి లేక 
చేష్టలు కలుగుచున్నవో మరియు యే యీశ్వరునిచే యీ జగత్తంతయూ 
వ్యాపించి యున్నదో,ఆ యీశ్వరునిచేత ప్రతివర్ణము వారికి విధించబడిన తన 
కర్మలద్వారా(ఆ ఈశ్వరుని )పూజించి, ఆయనను ఆరాధించిన మనుష్యుడు 
మాత్రమే జ్ఞాననిషయను యోగ్యతారూప సిద్ధిని పొదగలడు.46. 


అలా కలుగుటకు కారణమేమనగా!తన వర్ణముననుసరించి యీశ్వరునిచే 
విధించబడిన కర్మ గుణరహితమైనను అనగా హీనమైనకర్మ అయినప్పటికి, 
బాగుగా అనుష్టించబడిన యితరుల ధర్మముకంటె యెంతో శ్రేష్టమైనది.ఏ విధ 


అద్వైత వేదాన్త భూమిక 


ముగా విషమునందు లేక అగ్నియందు పుట్టిన పాణికి ఆ విషము లేక అగ్ని 
యెట్లు అపకారిగాదో,అట్లే తన స్వభావముననుసరించి విధించబడిన కర్మలను 
శ్రద్ధతో ననుష్టించు మనుష్యునకు యెటువంటి పాపము అంటదు.మరియు 
పరధర్మము(యితర వర్ణములవారికి విధించబడిన కర్మలు)భయహేతువులై 
యుండును.ఎటువంటి అజ్ఞానిగూడ కర్మలు చేయకుండా ఒక్క క్షణముగూడ 
వుండజాలడు గదా!47. 


అందువలన,ఓ కౌన్తేయ!జన్మతో లభించిన యే కర్మయున్నదో,నది త్రిగు 
ణములతో కూడియున్నందున దోషయుక్తమే,అయినను అది సహజమైనదిగా 
న దానిని విడువరాదు.ఏలయనగా,సమస్తకర్మలును నిప్పు పొగచే నావరింపడి 
యున్నట్లు దోషముచే నావరింపబడియున్నవి.వారివారికి విధించబడిన కర్మ 
లెంత ప్రయాసముగానుండిననూ,వానిలో కొన్ని దోషములు గనిపించినను-- 
అవి యనివార్యములుగాన ననుష్టించియే తీరవలయును. 


ఈసందర్భములో శ్రీములయాళసద్దురుదేవులు _ (గత.18-48)యీక్రింది విధ 


ముగా ఆనతిచ్చియున్నారు.గృహస్టులకు అనివార్యముగా ప్తాప్తించు దోషము 


లు, తన్ని వారణోపాయములు యీక్రింది విధముగా నున్నవి. 


1.ధాన్యమును ఉత్పత్తిచేయునపుడు,ధాన్యమును దంచునపుడు ప్రాణిహిం 
స జరుగును.2.సమ్మార్దనము (చీపురుతోఊకునపుడు)నడుచునపుడు.3.చెట్లు 
నరుకునపుడు,కట్టెలచే వండునపుడు,కూరగాయలను తరుగునపుడు,4.జల 
మును కాచునపుడు,5.స్టలమును,పాత్రలను శుభ్రపరచునపుడు-ఇత్యాద్యనే 
కస్టలములలో (క్రిమికిటకాది ) ప్రాణులు మరణించుట సంభవించుచుండును.ఈ 


376 


అనుబంధ చతుష్టయము అనబడు 


ఐదు దోషములు అనివార్యములు. ఈఐదు దోషముల నివృత్తి యీ క్రింది రీతిచే 
గలుగును. 


1.ధాన్యాదులచే నేర్పడిన యన్నాదులను బ్రహ్మనిష్ణులు,అతిథులు,రోగులు, 
బ్రహ్మచారులు మొదలైనవారికి పెట్టుటచేతను,దేవతానైవేద్యములచేతను మొ 
దటి దోషము పోవును.2.వేదాధ్యయనము,ప్రణవాది దివ్యమంత్రజపము చేయు 
టచే రెండవ దోషము పివును.3.ధర్మశాలలు,దేవాలయములు కట్టించుటచే 
మూడవ పాపము నశించును.4.అతిథులకు అన్న పానాదులొసగుటచే,మాతా 
పితరులకు సేవచేయుటచే,పితృదేవతలకు నొసంగెడు తర్పణాది క్రియలచే నా 
ల్లవ పాపము నశించును.5.ధాన్యము నుడక బెట్టుటచే,స్థలమును శుభ్రము 
చేయుటచే గలిగెడు ఐదవ పాపము--బ్రహ్మవిచారమను ధ్యానయోగముచే 
తను,కుక్క,పిల్లి,కాకి మొదలగువానికి అన్నముపెట్టుటచేతను నశించును.ఇట్టి 
విధులనాచరిం చనిచో దోషమావహించును. 


మనము ప్రభుత్వము వారికి కట్టవలసిన పన్ను చెల్లించినచో , మన భూమి 
మనకెల్లప్పుడుండును.అట్ట్లుచేయనిచో మన ఆస్తులను ప్రభుత్వమువారు స్వా 


ధీనము చేసికొందురు.అట్సే,పై శాస్తాక్త్రవిధులనా చరించనిచో, పై పంచపాపములు 


నివర్తింపకపోగా,మన పుణ్యముగూడ నశించును. కొందటు త్యాగులు పైజెప్పిన 
యీకర్మలలో దోషముగలదని,వాటిని వదిలి భికాన్నముతో జీవించెడువారు 
గూడగలరు.అయితే తమకు దోరుకు పట్టెడు అన్నము యెట్లు ఉత్పన్న మైనదో, 
గృహస్థులు దానిని మనకెందు కొజకు పెట్టుచున్నారో అని యోచించువారరు 
దు.ఇది వైరాగ్యమని వారు తలంచెదరేగాని గృహస్థులు పైన చెప్పబడిన ఐదు 
విధముల దోషముల నివృత్తికొబికే వీరిచ్చుచున్నారని యోచింపక పోమున 
చో,వీరియొక్క పుణ్యముగూడ క్షీణించును.48. 


అద్వైత వేదాన్త భూమిక 


ఈఐదు విధముల దోషనివృత్తికై శాస్త్రములో (మనుస్కృతి.3-65నుండి3-71) పంచ 
విధ యజ్ఞములు విధింపబడినవి.అవి దేవ,బుషి,పితృ, అతిథి,భూత యజ్ఞము 
అనబడును. 


శ్లో॥అధ్యాపనం బ్రహ్మయజ్ఞః పితృయజ్ఞస్తు తర్పణమ్‌। 
హోమోదైవో బలిర్భొతో నృయజ్ఞోఒతిథిపూజనమ్‌ (మనుస్మృతి. 3-70) 


వేదాన్ని అధ్యయనం చేయుట,చేయించుట అనేది బ్రహ్మయజ్ఞమనబడు 
ను.పితృదేవతలకిచ్చు తర్పణముపితృయజ్ఞం; యజ్ఞయాగాది కార్యం దైవయ 
ఇ ఇ ర్‌ 
జ్ఞం;వ్తాణులకు (భూతములకు ) అన్నమును పెట్టుట భూతయజ్ఞం; ఇంటికివచ్చు 
అతిధులనుగౌరవించుట అనునది మనుష్యయజ్ఞమనబడును.ఈపంచవిధ య 
జ్ఞములను యథాశక్తిగా నాచరించు గృహస్సుడు పైనపేర్కొనిన పంచపాతకముల 
నుండి విముక్తుడగును. 


సకల శాస్త్రములలో జ్ఞానము మరియు కర్మలకు సాధ్యసాధనభావము ప్రసి 
ద్దమున్నందన,అన్యసాధనలచేచిత్తశుద్దిగలిగే అవకాశము లేనందున,మోక్ష 


మును అధిరోహించుటకు ఇచ్చగల ఆరురుక్షు పురుషుడు తనకు శాస్త్రముచే 


విధింపబడిన కర్తవ్యకర్మలు దోషయుక్తములైనను, అవశ్యముగా చేయవల 
యును.ఎందుకనగా? శ్రుతిస్కృతి విహిత సాత్విక కర్మలనుఅనేకజన్మలనుండి 
చక్కగా  ఆరాధిస్తూ(అనుష్టానముగావిస్తూ ) రాగా, ఈశ్వరప్రసాదము (అనుగ్రహ 
ము)చే చిత్తములోని పాపము (రాగద్వేషాదికాలుష్యము )అశేషముగా నశించి, 
అంతఃకరణశుద్ది గలుగును.ఇట్లు,కేవల సాత్వికబుద్దిచే సాత్వికకర్మలనాచరిం 
చుటవలన ఈశ్వర ప్రసాదముచే చిత్తశుద్దిగల్లిసాధనసంపన్నుడైన జిజ్ఞాసు 
వునకు,ఈశ్వరానుగ్రహముచే సద్గురువు సచ్చాస్తము ప్తాప్తించును.పిమ్మట 


378 


అనుబంధ చతుష్టయము అనబడు 


సద్భురుదేవులు“తత్త్వృమసి"యను మహావాక్యమును ఒక్కసారి ఉపదేశించి 
నంత మాత్రముచే బ్రహ్మాత్మె కత్వవిజ్ఞానముత్సన్న మగును.అటువంటి ఆరూఢ 


ce 


పురుషునికి సంన్న్యాసయోగముచే బ్రహ్మపాప్తి గల్లునని శ్రీకృష్ణ భగవంతుడు 
ధో 


ఆసక్త బుద్ధిః: సర్వత్ర” అని చెప్పుచున్నాడు. 


ఓఅర్జునా! ఆసక్తికి నిమిత్తరూప స్తి,పుత్ర,ధన,గృహారామక్షేత్రముల యందు 
యేపురుషుడు*నేను యీ స్త్రీ పుత్తాదులకు సంబంధించిన వాడను, అవినావి” 
యను అభిష్వంగరహిత (ఆసక్తిరహిత ) బుద్దిగలవాడై,తన యంతఃకరణమును స 
ర్వవిషయములనుండి నివర్తించి,తన వశమునందుంచు కొనునో,సకలదృశ్యప 
దార్థములపట్ల దోషదర్శ్భనముచే మిథ్యాత్వ నిశ్చయము చేసికొని,దేహజీవన 
భోగములందు కించిన్మాత్రముగూడ ఇచ్చ లేనివాడై(విరక్తుడై),పరమానందబిథ 
రూపమోక్షమునందు మాత్రము తీవ్రేచ్చగల శుద్దాంతఃకరణముగల పురుషుడు, 
“స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విన్గతి మానవః”(గ.18-46)అను వచనముచే 
ప్రతిపాదించబడిన జ్ఞానసాధనమగు వేదాన్తవాక్యవిచారమునందు అధికారరూప 
జ్ఞాననిష్ణా యోగ్యతను పొదినవాడు,సంన్యాసముచే = స్వవర్థాశ్రమోచిత విహిత 
సర్వ కర్మలను-శిఖాయజ్ఞ్‌పవీతాది సహితముగా పరిత్యజించి“నైష్కర్మ్యసిద్ధి” 
ని పొదును.“నిష్కలంనిష్కియంశాన్తం”(్వ.6-19)నిర్గతాని కర్మాణి యస్మాత్‌ 
తన్నిష్యియమ్‌ = బ్రహ్మ.దానికి సంబంధించిన విచారజనితజ్ఞానము వెష్కర్మ్య 
ము.ఈపరమసిద్ధిరూప నైష్కర్మ్యము, నిష్కామకర్మ జన్య అపర మసిద్ధిరూప 
జ్ఞాననిష్ణాయోగ్యతయను సాధనము పరిపక్వమైనపుడు, దానికి ఫలముగా 
(నెష్కర్మ్యసిద్ధి ) ప్తాప్తించును.49. 


కావున,పూర్వోక్త శ్రుతిస్కృతి వచనానుసారము గృహస్థులకుగూడ జ్ఞాన 
సాధనములగు శ్రవణాదులందధికారము గలదని ధ్రువపడినది.లేనిచో,జనక, 


అద్వైత వేదాన్త భూమిక 


యాజ్ఞవల్కాదులు జ్ఞానులు--అనిచెప్పు శాసములు నిరరకములగును గదా! 
న ఛే నః 3 థ్‌ 

గృహస్తులకు జ్ల్ఞానముగలుట కష్టసాధ్యము.అంతేగాని అసాధ్యము మాత్రముకా 

థి Gog ౧ 

దు.అందుకని,విధిపూర్వకముగా సర్వకర్మలనుండి ఉపరతి నొందిన సంన్యాసికే 
శ్రవణాదులందధికారము గలదనుటలో శ్రీశంకరాచార్యులవారి యభివ్రాయమి 
దియేగాని,అన్యముగాదు.అట్లుగానిచో,వేదవ్యాస భగవానుని సూత్రములకు వి 
రోధమేర్పడగలదు.మరియు సూత్తానుసారియగు భాష్యమువాసిన శ్రీశంకరు 
లకుగూడ స్వవచన విరోధరూప వ్యాఘాతదోషము ప్పాప్తించును. 


వ్యాససూత్రము:_“అతఏవచాగ్నీ న్గనాద్యనపేక్షా” (బ్ర.సూ.3-4-25) సందేహము: 
--ఆత్మజ్ఞానము తనయొక్క ఫలమగు మోక్షోత్పత్తియందు కర్మలను అపేక్షి 


స్తుందా? లేదా? 


పూర్వపక్షము:--కర్మలను అపిక్షిస్తుంది.ఎందుకనగా,అంగి తన అంగము 
లను నియమముచే అపిక్షిస్తుంది. ఉదా: ప్రయాజాదుల వల. 


సిద్దాంతము:--అంధకారమును తొలగించుటకు దీపమునకెట్లు దేనియొక్క 
అపేక్ష ఉండదో,అట్లే జ్ఞానము అజ్ఞానమును నాశనము చేయుటలో దేనిని 


అపేక్షించదు.అందువల్ల,ఫలో త్పత్తి(మోక్షోత్సత్తి) యందు విద్య కర్మలను అపేక్షించదు. 


పూర్వపక్ష అభివప్రాయమిది:--విమతో బ్రహ్మతత్త్వావబీధః, స్వఫలప్రదానే 


స్వాజ్ఞభూత కర్మాపేక్షు, అబ్గిత్వాత్‌,ప్రయాజాపేక్షదర్శపూర్ణమాసవత్‌ । 


బ్రహ్మతత్త్వావబీధము (బ్రహ్మజ్ఞానము )తన ఫలమగు మోక్షమును కలు 
గజేయుటలో దానియొక్క అంగభూతకర్మలను అపేక్షించును (ఇదిప్రతిజ్ఞా), విద్య 
అంగి(ప్రధానము )గావున (హేతువు), ఏదిఅంగియగునో నది నియమముచే దాని 
యంగములనపేక్షించును (ఇదివ్యాప్తి);; ఉదా:--దర్శపూర్ణమాసయాగము నియమ 


380 


అనుబంధ చతుష్టయము అనబడు 


ముచే దానియంగములగు ప్రయాజాదులనపేక్షించునట్టు. యద్యపి మూడవ 
అధ్యాయము నాల్గవపాదము మొదటి అధికరణములో విద్యయుక్క స్వతంత్ర 
పురుషార్ధత్వము ప్రతిపాదింపబడినది. అక్కడ కర్మకు జ్ఞానముయుక్క అంగత్వ 
నిరాకరణచేయబడినది.కాని,యిక్కడ జ్ఞానమునకు కర్మయుక్క అంగత్వనిరా 
కరణచేయబడుచున్నది.కావున,అనుమాన ప్రయోగములో ని“ంగిత్వాత్‌”అను 


హితువు అసిద్ధి దోషగ్రస్తముకాదు.అందువలన,ఆత్మ తత్త్వ జ్ఞానము తనయొక్క 


ఏ 


ఫలప్ర దానమున ఆశ్రమకర్మలను (అగ్నీన్సనాదులను ) అపేక్షిస్తుంది. (ఇది పూర్వపక్షము). 
ఇట్లు పూర్వపక్షము వాప్తము కాగా సిద్దాంతము చెప్పబడుచున్నది. 


విమతం బ్రహ్మజ్ఞానం స్వవిరోధి నివర్య నివర్తనేఒన్యాపేక్షం న భవతి 


(ఇతిప్రతిజ్ఞా),ప్రకాశకత్వాత్‌ (హీతువు),దీపవత్‌,ఘటజ్ఞానవచ్చ |(ఉదాహరణము). 
విప్రతిపన్న బ్రహ్మజ్ఞానము స్వవిరోధిపదార్థమగు అజ్ఞానమును నాశనము 

చేయుటకు అన్యమగు దేనిని అపేక్షించదు (ప్రతిజ్ఞాప్రకాశస్వరూపమున్నందున 

(హీతువు)ఏది ప్రకాశస్వరూపముంటుందో,అది తాను ప్రకాశించుటయందు యితర 


మగు దేనిని అపిక్షించదు. (ఇది వ్యాప్తి), ఉదా:-దీపమువలె లేదా ఘటజ్ఞానము వలె. 


జ్ఞానముయొక్క అంగిత్వప్రయుక్త శంక యేదిచేయబడినదో,దానిపై యీ 
విధంగా ప్రశ్నించవలెను--కర్మకు యేవిధమైన అంగత్వమువివక్షితమై యున్న 
ది?ఏమి,ప్రయాజాదులవలె ఫలోపకారిత్వరూప అంగత్వము అభిష్టమైయున్న 
దా?లేక,అవఘాతాదులవలె స్వరూపోపకారిత్వరూప అంగత్వము అభీష్టమై 
యున్నదా?ప్రథమపక్షము యుక్తముగాదు.ఎందుకనగా,మోక్షము కర్మజన్య 
మగుటచే అనిత్యమగును.రెండవపక్షము దృష్టాంతాసిద్ది దోషముచే దుష్టమగు 
చున్నది--అవఘాతాదులందు ప్రయాజాదుకులకు స్వరూపోపకారి అంగత్వము 


అద్వైత వేదాన్త భూమిక 


లేదు.కావున విద్యకు (ఆత్మతత్తావబీధమునకు) స్వకీయ ఫలోత్సాదనమునం 


దు కర్మలయొక్క అపేక్ష లేదు. (వైయాసికన్యాయమాల) 


వ్యాససూత్రములు:_“సర్వాపీకాచయజ్ఞాదిశుతేరశ్వవత్‌”,"శమదమా ద్యుపే 
తః స్యాత్తథాపి తు తద్విధేస్తదజతయా తేషామవశ్యానుష్మీయత్వాత్‌” (బ్ర.సూ. 
3-4-26&27) 

సందేహము:-బ్రహ్మతత్త్వావబీధము తనయొక్కఉత్పత్తియందు కర్మలను 


అపిక్షిస్తుందా? లేదా? 


పూర్వపక్షము:--బ్రహ్మవిద్య తన ఫలో త్పాదనమునందు యిట్లు కర్మలనపి 
క్షించదో, అట్లే స్పోత్పత్తియందుగూడ కర్మలను అపేక్షించదు. 


అభివాయమిది:--బ్రహ్మవిద్య,తన ఫలోత్సాదనమునందు యెట్లు కర్మలను 
అపేక్షించదోఅట్లే తన ఉత్పత్తియందుగూడ కర్మలనపేక్షించదు.ఒకవేళ అట్లు 
స్వీకరించనిచో ఒకచోట(తన ఉత్పత్తికి ) కర్కలనుఅపేక్షిస్తుంది.ఒకచోట(తన ఫలో 


త్పత్తికి) అపేక్షించదు--అను యీవిధమగు“అర్థజరతీయ”న్యాయము ప్రాప్తమగును. 


ఇట్లు పూర్వపక్షము ప్తాప్తించగా,సిద్ధాన్తము చెప్పబడుచున్నది." తమేతం 
వేదానువచనేన"(బృ.4-4-22) మరియు" తస్మా దేవంవిచ్చాన్తోదాన్తః"(బృ.4-4-23)ఈ 
రెండు శ్రుతిప్రమాణములచేత యజ్ఞాదులు మరియు శానా 
ఉత్పన్నమగును.ఉదా:-హలమును (నాగలిని)లాగుటకు అనపేక్షితమైన అశ్వ 


దులచేతనే జ్ఞానము 


ము(గుజ్జము )రథమునులాగుటకు అపేక్షితమున్నది.అర్జజరతీయ న్యాయము 
ప్రాపించదు.ఎందుకనగా,యోగ్యతానుసారము ఒకేవస్తువు కార్యభేదముచే అపే 
క్రితము మరియు అనపేక్షితము (రెండువిధములుగ)కావచ్చును.ఎట్లు లాంగల 
మును(నాగలిని)లాగుటకు అశ్వముయొక్క ఉపయోగము (అపేక్ష) లేనప్పటి 


382 


అనుబంధ చతుష్టయము అనబడు 


కినిరథమును లాగుటకు అపేక్షితమైయున్నది.అట్లే, విదధ్యయు తన ఫలమగు 
మోక్షోత్పత్తికికర్కలనపేక్షింపకున్నను,తనయొక్కఉత్పత్తికి అపేక్షించును.“తమే 

తంవేదానువచనేన”వేదాధ్యయనముచేతను,యజ్ఞముచేతను,దానాదులచేతను 
బ్రాహ్మణుడు (జిజ్ఞాసువు )ఆత్మ తత్త్వమును తెలిసికొనుటకి చ్చగించును_ఇత్యా 
ది శ్రుతిచే ప్రవృత్తిరూప వేదానువచనాదులు వివిదిషోర్సాదనముద్వారా బహి 
రంగసాధనములుగాతెలియబడుచున్న వి.మరియు,“తస్మాదేవంవిచ్చాన్తోదాన్తః” 
ఇత్యాదులచే నివృత్తిరూప శమాదులు విద్యోత్పత్తి కాలములో అనువర్తమాన 
మైయున్నందున అంతరంగసాధనములుగా తెలియబడుచున్నవి.దీనిచే విద్య 


(ఆత్మతత్త్వావబ్‌ధము) తనయొక్క ఉత్పత్తియందు యజ్ఞాదులను మరియు 


శమాదులను అపి క్షించుచున్నది.(వైయాసిక న్యాయమాల). 


ఇట్లు,ఆశ్రమ  కర్మాదులు శ్రుతిస్మృతిసూత్రములదే జ్ఞానాంగములుగా 
నిర్జారణచేయబడినందున, వాటియందు గృహస్థాదులకు అధికారము గలదు 
గావున,వారుగూడ ఫలాభిసంధిరహితముగా యీశ్వరార్పణబుద్ధిచే కర్మాదు 
లను చక్కగా అనుప్టించి,చిత్తశుద్దినిగల్లి, ఈశ్వరానుగ్రహమునకు పాత్తులై,వివే 
కాదులనుబొంది,శ్రీగురుదేవులయొక్క ముఖారవిందము ద్వారా“తత్త్వమస్యా”ది 
వేదాన్నవాక్యశ్రవణాదివిచారమునకు అర్హులగుదు రు. ఇత్యుపరతి నిరూపణమ్‌. 


—:37 .తితికా:—_ 


శీతోష్టాది ద్వంద్వసహిష్ణుతా(వ.సా).శితము (చలి), ఉష్ణము (వేడి); మానము, 
అవమానము; లాభము,నష్టము;: జయము, అపజయము;సుఖము,దుఃఖము; 
ఆకలి,దప్పిక మొదలగు ద్వంద్వము(జంట)లను సహించుట"*తితిక్షా”అంటారు. 
శితోష్ణాది ధర్మములు స్టూలశరీరరూప ఉపాధికి సంబంధించినవి.సుఖముదుఃఖ 


అద్వైత వేదాన్త భూమిక 


ము మున్నగునవి సూక్ష్మ శరీరరూప ఉపాధికి సంబంధించినవి కావున,శరీర 
మున్నంతవరకు వాటిని త్యాగముజేయుట అశక్యము.కాని,అవి స్వప్రకాశచి 
ద్రూపస్వాత్మయందు అత్యంతాభావమున్నవి-అను వివేక దీపముచే మిథ్యా 
భూతములగు శితో రోష్టాది ద్వంద్వములను సహించుట--తితికాయనబడును. 


శ్లో[సహనం సర్వదుఃఖానా మప్రతీకారపూర్వకమ్‌ | 
చిన్తావిలాపరహితం సా తితిక్షా నిగద్యతే ॥(వి.చూ.25) 


ఉన్నిబట్టలు,వింజామరలు మొదలగు వాటితో కశైత్యము,ఉష్ణము మొ 
దలగువాటివల్లగల్లు దుఃఖములకు ప్రతిక్రియ చేసికొనుట లోకప్రసిద్దము. అట్టి 
సామగ్రిసదుపాయములులేనిచో-. “అయ్యో!దీనులమగు మనమిపుడేమి చేయ 
వలెను”అను చింతయు,ఏడ్పునుగూడ ప్రసిద్ధమే.ఇట్లు శితోష్ణాదులకు సంబం 
ధించిన ప్రతీకారభావనగాని,చింతగాని,విలాపముగాని ఉన్నట్లయితే బ్రహ్మవి 
చారసాధనమగు తితిక్ష కాజాలదని శ్రీశంకరాచార్యులవారు చెప్పుచున్నారు. 
“అప్రతీకార పూర్వకం,చిన్తావిలాపరహితం యత్సహనం సా తితికేతి”.దుఃఖానాం 
అనగా దుఃఖహేతువులగు శీతోష్టాదులు అని అర్థము. 


ఇప్పుడు, శ్రిజగద్దురు శంకరాచార్యులవారు వారియొక్క“సర్వ వేదాన్త సిద్దాన్త 
సారసంగ్రహముఅనుగ్రంథమున 137నుండి150 శ్లోకముల వరకు'తితిక్షా” 
విషయంలో ఉపదేశించిన ప్రకారముననుసరించెదము. 


శ్లో॥ఆధ్యాత్మికాది యద్దుఃఖం ప్రాప్తం ప్రారబ్ధవేగతః। 


అచినయా యత్సహనం తితిక్షేతి ప్రచక్షతే ॥(137) 


ప్తారబ్బకర్మ పాబల్యముచే సంభవించు ఆధ్యాత్మిక,ఆధిదైవిక మరియు 


384 


అనుబంధ చతుష్టయము అనబడు 


అధిభాతకములగు సర్వదుఃఖములను విచారములేకుండగను,విలాప ము 
చేయకుండగను మరియు ప్రతిక్రియలను చేయకుండగను సహించుచుండుట 
యే తితిక యని పెద్దలు చెప్పుచున్నారు. 


ముముక్షుజనులకు"సర్వదుఃఖసహనమను”తితిక్షతో సమానమైన శత్తునా 
శకరమగు సాధనము వేరొకటిలేదు.కనుకనే,మహానుభావులగు బుద్ధిమంతు 
లు,సంసారమను మహాసంగామమున తితికారూప కవచధారులై కామకోధాది 
ప్రబలపరిపన్గులను (దారిదంగలను_పరమార్థమార్గప్రతిబంధకములను )పరాభ 
వించి మాయారూప రాక్షసిని పరిమార్చ (నాశ నముచేయ) గల్లుచున్నారు.138. 


ఓర్పుగలవారలకు,యమనియమాద్యష్టాంగయుక్త సమాధియు,స్వర్గ సుఖ 


ప్రాప్తియు,తుదకు సగుణబ్రహ్మభావముగూడ సులభముగా సిద్దిం చును.ఓర్పు 


లేనివారలకు ప్రతిక్షణమును చిత్తవిక్షేపములు గల్లుచుండును.ఇట్టీవారు గాలి 
చే కదిలించబడిన ఆకులు చెట్టునుండి రాలిపోవునట్టుగా ముక్తిమార్గ విభ్రష్టులై 
సంసారముననే ప్లూడుచుందురు. 139. 


మనుజులు తితికాయుక్తులగుదురేని,తపము,దానము,యజ్ఞము,పుణ్యక్ష 
త్రము,వ్రతము,పాండిత్యము,ఐశ్వర్యము,స్వర్గము,మోక్షము మున్నగువానిని 
తమతమ యభిష్టమును బట్టి పొదగల్నుదురు. 140. 


బ్రహ్మచర్యము,శరీరవాజ్మనంబులచే నితరులనెవ్వరిని బాధింపకుండుట, 
సాధుపురుషులను సేవించుట,పరుల పరిహాసాదులను సహించుట మున్నగు 


సద్నుణ సుంపదంతయు ఓర్పుగల మానవునకే సిద్దించును. 141. 


శ్లో॥సాధనేష్వపి సర్వేషు తితిక్షోత్రమ సాధనమ్‌। 


అద్వైత వేదాన్త భూమిక 


యత్ర విఘ్నాః పలాయన్తే దైవికా అపి భౌతికాః॥ 


మోక్షసాధనములన్ని టిలో తితిక్ష ఉత్తమసాధనము.ఇట్టి తితిక్షయున్నచో 
దైవికములగు అతివృష్ట,అనావృష్టి మున్నగువానివలనను,భౌతికములగు 
సర్పవ్యాఘ్రు చోరాదులవలనను చిత్తవిక్షేపము గలుగనేరదు. సర్వప్రకారముల 
విఘ్నములు పలాయనమగును.142. 


తితిక్షగలవాడై దైవిక,భౌతికవిఘ్న ములకు లోబడని మానవునకు దూరశ్ర 
వణము,దూరదర్శనము,పరకాయప్రవేశము మున్నగు యోగసిద్వలును, అణి 


మాద్యష్టైశ్వర్యములును సులభముగా పాప్తించును.143. 


పూర్వోక్తహేతువులచే తితిక్షయనునది సర్వోత్కృష్టసాధనమని నిశ్చితమ 
గుచున్నది.కావున,ముముక్షుజనులు తితిక్షను తప్పక సంపాదించుకొనవలె 
ను.ఈ తితిక్ష దృఢమగుటకొఅకు రెండు సహాయకారణములు గలవు.ఒకటి తీ 
వ్రమగు మోక్షేచ్చ,రెండవది లోకవ్యవహారములందు సంబన్టము నెంతమాత్రము 
కలిగించుకొనకుండుట.144. 


సర్వసంగ పరిత్యాగులగు సంన్యాసులకు తితిక్ష అత్యన్రమావశ్యకము. 
సంన్యసించిన పిమ్మటగూడ దేహధర్మములగు జ్వరాది వ్యాధులు వ్తారబ్ధకర్మ 
వాబల్యమున సంభవించుచునేయుండును. అట్టియెడ తురీయాశ్రమస్టులగు 
సంన్యాసులు,తితికావంతులై వ్యాధులను దేహధర్మములుగా భావించి,దేహత 
ద్దర్మములను ప్రారబ్ధమునకువదిలేసి,వాటితో తాదాత్మ్యాభిమానమును విడనా 
డఉ,తమ ఆశ్రమధర్మములగు శ్రవణమనననిదిధ్యాసములనే నిరన్తరమభ్యసిం 
చుచుండవలయును.అట్లుగాక,వ్యాధిబాధను సహింపజాలక వ్యాధినివారణము 
నకై బెషధములను సేకరించుటయందు ప్రవృత్తమై,ఓషధులనుగూర్చియే ఎల్ల 


386 


అనుబంధ చతుష్టయము అనబడు 


ప్పుడు చింతనజేయుచు,“అయ్యో!ఈ వ్యాధి యెట్లు నయమగునో"యని చింతిం 
చుచూ వైద్యుల నాశ్రయించుచుందురేని,ఆ విక్షేపములతోడనే కాలము గడచి 
పివుచుండును.ఇంతలో ప్తారబ్బముచే ప్రాప్తములగు రోగములు దూరముకాక 
పోగా'అనియమితమగు మృత్యువాతబడి పరలోకగతులగుదురు.ఇట్టివారలు 
కర్మలను విడుచుటచే కర్మఫలమగు స్వర్గాదులనుగాని,శ్రవణాదులనాచరింప 
కుండుటచే జ్ఞానఫలమగు మోక్షమునుగాని పొదలేక పురుషార్థ భ్రష్టులగుచు 
న్నారు.కావున,ముముకుజనులకు సర్వోత్కష్టమగు తితీక్ష అవశ్యమభ్యస 
నీయము. 145. 


శ్రవణమననాది వర్ణితుడగు సంన్యాసి ఉభయభ్రష్టుడగునని ఇంతకు ముం 
దు పైక్లో కమున చెప్పబడిన విషయముపై పాజ్ఞులకు ఒక ఆశంక గలుగుటకవ 
కాశమున్నది.ఏమనగా:-శ్రిమద్భగవద్ధీత 6-41&42లో యోగభ్రష్టుడగు సంన్యా 

౧ 

సి పుణ్యలోకములకేగి అచట ఫలముననుభవించి పిమ్మట తిరిగి భూలోకమున 
భాగ్యవంతుల ఇండ్లలో జన్మించునని, లేక జ్ఞానవంతులైన యోగులయొక్క 
వంశమందు జన్మించునని శ్రీకృష్ణభగవానుడు చెప్పియున్నాడు గనుక సంన్యా 
సి ఉభయభ్రష్టుడగుననుట ఉచితము గాదు-అని. 


సమాధానము:--శ్రీమదృగవద్గీతలో పూర్వోత్తరగ్రన్ససందర్భములను చక్కగా 


పరిశిలించినచో పైప్రశ్నకు తావులేదు.ఎట్లనగా:--సంన్యాసి తితికాయుక్తుడై శ్రవ 
ణమననపూర్వకముగా ధ్యానయోగమునభ్యసించుచు దైవయోగము (ప్రారబ్ద 
ము)చే ధ్యానయోగఫలము సిద్ధింపకపూర్వమే కాల కర్మము (మృతి )నొందినచో, 
అట్టివాని గతి యేమగునని అర్జునుడడుగగా, శ్రికృష్ణుడు-అట్టియోగికి (సాధకు 
నికి)పుణ్యలోక గతి గలుగునని చెప్పెను.కావున,తితిక్షాసహితులై శ్రవణాదుల 
నాచరించుచు,యోగభ్రష్టులగు వారలకే పుణ్యలోక పాప్తిగాని తితికారహితులై 


అద్వైత వేదాన్త భూమిక 


శ్రవణాదివర్జితులగువారు ఉభయభ్రష్టులగుదురనుటలో విరోధమెంతమాత్రము 
ను లేదు. 146. 


కేవలము సంన్యాసాశ్రమమును స్వీకరించి,యేవిధమైన యోగసాధనలు 
చేయకుండానే శరీరమును వదిలిన సంన్యాసికి,కేవలము ఉత్తమాశ్రమమును 
గ్రహించినంతమాత్రముననే అతనికి పుణ్యలోకప్తాప్తి గలుగునని శ్రీమద్భగవద్గీత 
లో శ్రికృష్ణభగవానుడుపదేశించలేదు.ఇంతేగాక,“నచసంన్యసనాదేవ సిద్ధింసమ 
ధిగచ్చతి”(గీఆ.3-4)జ్ఞానరహితమగు కేవల కర్మత్యాగమాత్రమువలన జ్ఞాననిష్టా 
రూపమగు వెష్కర్మ్యసిద్ధి కలుగనేరదని గూడ నిరూపించియున్నాడు.147&148. 


శ్లో[తస్మాత్తితిక్షయా సోఢ్వా తత్తద్దుఖముపాగతమ్‌ | 
కుర్యాచ్భక్ష్యనుసారేణ శ్రవణాది శనై శృవైః॥ 


అందువలన మోక్షమును గోరువారలు పూర్వజన్మ కర్మవశమున వాప్తిం 
చు దుఃఖవిశేషములన్నింటిని తితిక్షచే సహించుచు,తమ శక్తిననుసరించి సమ 
యానుసారము క్రమేణ శ్రవణమనననిదిధ్యాసనముల నాచరించుచుండవలను. 
సంభవించిన దుఃఖములను సహింపకున్నచో,ప్రయత్నముతో సంపాదించుకొ 
నిన తితిక్షకు యిసుమంతయు ప్రయోజనము లేకుండాపోకుంది.149&150. ఇతి 


తితికా నిరూపణమ్‌ు. 
—:38.శద:_ 
ధి 


~~ 


గురువేదానాదివాక్యేషు విశ్వాసః శ్రద్దా”(వే.సా.శ్రీగురుదేవులయొక్క మరియు 


వేదానముల(ఉపనిషత్తుల)లో ఉపదేశింబడిన తత్త్వావబ్‌ధక తత్త్వమస్యాదివా 


క్యములందు అంకురిత పరమ విశ్వాసము గల్లియుండుట శ్రద్ద యనబడును. 


388 


అనుబంధ చతుష్టయము అనబడు 


'ఆది'పదముచే స్కృతీతిహాసపురాణాలను గ్రహించాలి.విశ్వాసమనగా,శ్రీగురు 
దేవులు బీధించిన వాక్యములు మరియు వేదాన్తవాక్యములు ముమ్మాటికిని 
సత్యములు.వాటికి తిరుగులేదు.వాటివల్ల నాకు తప్పకుండా మోక్షముసిద్ధిస్తుం 
ది-- అను నిశ్చయాత్మిక బుద్ది. దీనికే శ్రద్ద అంటారు. 


శ్లో॥శాస్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణా। 
సా శ్రద్దా కథితా సద్భిః యయా వస్తూపలభ్యతే ॥(వి.చూ.26) 


దేనిచేత వస్తువు అనగా మోక్షస్వరూపమగు బ్రహ్మము పొదబడునో, 
అట్టి శాస్త్రముయొక్కయు మరియు గురువచనముయొక్కయు (శాస్త్ర-గురు) 
వాక్యములను సత్యమనెడు బుద్దితో నిశ్చయించుకొనుట యేదిగలదోఅది 
“శ్రద్ధ'యని సత్పురుషులచే చెప్పబడినది. 


లోకంలోగూడ మనము చూస్తున్నాము.ఏమనగా, ఆప్తవాక్యమును విశ్వసిం 
పనిపురుషుడు,తదనుసారముగా విచారాదులందు ప్రవర్తింపడు. అలాంటప్పు 


డు,అతీంద్రియమగు శాస్తార్థవిషయమున వేరుగ చెప్పవలెనా? అందువలన 


శ్రద్ద అత్యుత్తమ సాధనము. 
శ్లో ॥శ్రద్ధావాంల్లభతే జ్ఞానం తత్పరస్సం యతేన్ధియః। 
జ్ఞానం లబ్బ్వా పరాం శాన్తిమచిరేణాధి గచ్చతి ॥(గీత.4-39) 
శ్లో ॥అశ్రద్ధధానాః పురుషా ధర్మస్యాస్య పరన్తప। 
అప్రాప్య మాం నివర్తన్తే మృత్యుసంసార వర్మని ॥(గత. 9-3) 
గురూపదిష్ట వేదాన్తవాక్యార్థ్ణములయందు నమ్మకము గలవాడును,ఆవాక్యా 


అద్వైత వేదాన్త భూమిక 


ర్థమును తెలిసికొని యనుష్టించుట యందాసక్తిగలవాడను,జయిం పబడిన 
యింద్రయములుగలవాడగు పురుషుడు బ్రహ్మ జ్ఞానమును పొదుచున్నాడు. 
అట్టి జ్ఞానమును పొదినపిమ్మట సర్వోత్తమమైన శాన్తిని పొదుచున్నాడు. 
(అన్వయము) 

శత్రుసంహారకుడవగు నో యర్షునా!ఈ ఆత్మజ్ఞానమనెడు ధర్మముయొక్క 
స్వరూపమునందు నమ్మకముగల్లి శ్రద్ధతో నాచరింపని విశ్వాసరహితులైన మా 
నవులు నన్ను బొదజాలక మృత్యువుతోగూడుకొనిన (మృత్యురూపమగు) సం 
సారమార్గమునందే నిశ్చయముగా తిరుగుచున్నారు. (వ్యతిరేకము). 


శ్రికృష్ణభగవానునియొక్క పైఅన్వయవ్యతిరేక భో ధచే“శ్రద్ధ”ఆత్మ సాక్షాత్కార 
మునకు అతిముఖ్య సాధనముగా తెలియబడుచున్నది.శమ,దమ,ఉపరతి మ 
రియు తితిక్షలుగలవానికే“ఏకమేవా౭ద్వితీయంబ్రహ్మ” “తత్సత్యంసఆత్మా త 
త్త్వమసి,నాసిత్వంసంసారి” “బ్రహ్మసత్యంజగన్మి థ్యా,జీవోబ్రహ్మై వనాపరః”సజాతీ 
య,స్వగత,విజాతీయభేద రహితమైనది బ్రహ్మము.అదియే సత్యము (అబాధిత 
ము).అదియే నీ స్వరూపము.కావున,నీవే ఆ బ్రహ్మము కాని సంసారివి(జీ 
వుడవు)కాదు.బ్రహ్మమొక్కటియే సత్యము,ఈపరిదృశ్యమానజగత్తు మిథ్యా(అ 
నిర్వచనీయము),జీవుడు బ్రహ్మమే కాని వేరుకాదు-అని వేదాన్తతాత్సర్య 
మును శ్రిగురుదేవులు బీథించినదో--అది అట్లేయను(ముమ్మాటికి సత్యమేయ 
ను)అవధారణపూర్వక నమ్మకము(శ్రద్ద)గల్న్గును.శమదమాదులు లేనివాడు 
నమ్మజాలడు.అందుకే,గురువేదాన్నవాక్యముల విషయమున*శ్రద్ధ”యేది గలదో, 
అది శమాది సాధనముల పిమ్మట పేర్కొనబడినది. 


గురుశాస్తాదివాక్షములయందు యే శ్రద్ద చెప్పబడినదో,అది ఈశ్వరునియం 


దు మరియు గురువు మొదలగువారియందు భక్తిలేకుండా కలుగదు.కాని, 


390 


అనుబంధ చతుష్టయము అనబడు 


యెవరి చిత్తమున మొదలు ఈశ్వరునియందు మరియు బుషులు,మునులు, 
బ్రహ్మనిష్టులగు గురువులయందును పూజ్యబుద్దిచే ప్రీతిపూర్వక భక్తియుం 
డునో,వారికే వేదాదిశాస్తములయొక్క మరియు గురువు మున్నగు పూజ్యుల 


యొక్క వాక్యములందు, వారివారి భక్ష్యనుసారము శ్రద్ద కలుగును. 


ఈసందర్భములో శ్లోత్రియబ్రహ్మనిష్ణులగు సద్గురు శ్రీపండితపీతాంబరజీ 
వారు,వారి స్వరచిత*శ్రివేదాన్త బాలబోధము”అను గ్రంథములో చక్కటి రూపక 
మును ప్రదర్శించారు. 


1.వృక్షము=మోక్ష సాధనముల సంపత్తి. 


2.ఆలవాలము (చెట్టుకు నీరు యిచ్చునపుడు,ఆ నీరు స్థిరముగ నిలచి,ఆ 
చెట్టునకే చెందుటకొబికు,ఆ చెట్టుచుట్టు మట్టితో కట్టవేస్తారు.దానికే అలవాల 
ము లేక చెలియలికట్ట లేక పాదుఅంటారు)దానిస్థానంలో నిష్కామకర్మ మొద 
లగు ప్రయత్నములచే జేయబడిన శుద్ధమగు చిత్తము అని తెలియవలెను. 


3.విత్తనము = ఈశ్వరుడు,గురువు మొదలగు వారి యందుగల భక్తి. 
4.అంకురము(మొలక)= మంద వివేకము. 

5.కాండము=దృఢ వివేకము . 

6.శాఖలు = వివిధమగు వైరాగ్యము. 


7.పుష్పగుచ్సములు = శమ,దమ,ఉపరతి,తితిక్ష మరియు సమాధానమ 
ను ఐదు సాధనములు. 


8.మగపుష్బ సంయోగము = గురువాక్య శ్రవణము. 


నిషలవృక్షమును మగవృక్షమని,సఫలవృక్షమును ఆడువృక్షమని అంటారు. 


అద్వైత వేదాన్త భూమిక 


బప్పాయి,కర్ణూర,త్తాటి మొదలగు కొన్ని ఆడువృక్షముల మీద ఎప్పుడు మగ 
వృక్షముల, లేక దాని పుష్పముల సంయోగము కలుగునో, అప్పుడు అవి 
ఫలించును.ఇది లోక ప్రసిద్ధము. 


9ఏ.ఫలసంబన్థమగు అన్యప్రయత్న ములు =శ్రవణమను జలమును విడు 
చుట,మననముచే సంశయముమొదలగు కలుపుతీయుట;నిదిధ్యాసనమను 
కావలి;దానిచే భేదవాది పామరపురుషులు,కామము మొదలగు పశుపక్షుల 
నుండి కాపాడుట; తత్త్వ 
చెత్తనుతొలగించుట--ఈ మొదలగునవి ఊహించదగును. 


౦పదార్ధ కోధనచే ఎండినశాఖలు మున్నగు అనావశ్యక 


10.ఫలములు = శ్రద్దయగును. 
11.పండ్ల పరిపాక అవస్థ= ముముక్షుత్వము. 


12.ఆ పండ్లలోని మధురమైన రసము = బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానము . 
౧ యా ఇ 


13.ఆపండులోని నిష్పయోజనమగుటెంకు లేదా పిక్క=భక్తి యగును. 


రసస్థానియ జ్ఞానమేదిగలదో,అది పండుస్థానీయమగు శ్రద్ధయొక్క అధీన 
మైయుండును.ఎందుకనగా,పూర్వోక్త శ్రద్ధయనుపండు ఎండిపోయినచో,జ్ఞానమ 
ను రసముగూడ ఎండిపోవును,గాన జ్ఞానమనురసము శ్రద్ధయనుపండుయొక్క 
యాధీనమగును. 


ఆ పండును భుజించుటవలన,దాని రసము కడుపున స్థరపడును. ఇక్కడ 
ఈ రహస్యమున్న ది: 


1.సకలవేదానముల (ఉపనిషత్తుల)యొక్క తాత్పర్యము ఆది మధ్య అవ 
సానములందు జీవబ్రహ్మల ఏకత్వమునందే ఉన్నదని ఉపక్రమాది షడ్డంగ 


392 


అనుబంధ చతుష్టయము అనబడు 


ములచే నిశ్చయించుకొనుట 'శ్రవణి మనబడును. 
శ్లో॥వేదాన్తానామశేషానామాదిమధ్యావసానతః। 
బ్రహ్మాత్మన్యేవ తాత్పర్యమితి ధీః శ్రవణం భవేత్‌ ॥(వే.పం.7-101) 


షథింగములు:--1.ఉపక్రమ,ఉపసంహారములు,2. అభ్యాసము, 3.అపూ 
ర్వత,4.ఫలము, 5.అర్హవాదము, మరియు 6.ఉపపత్తి. 


శ్లో | ఉపక్రమోపసంహారావభ్యాసోఓ౬పూర్వతా ఫలమ్‌! 


అర్హవాదోపపత్తీ చ లిజ్బం తాత్పర్యనిర్ణయే!! (ఆనస్టగిరి కృత తత్తాలోకము) 
వ నజ ౧ ణ ద ఏ 


2.జీవబ్రహ్మల అభేదసాధకములు మరియు భేదబాధకములునగు అనుమా 
నాది యుక్తులచే అద్వితీయబ్రహ్మముయొక్క చింతనము జేయుట_“మనన 
మినబడును . 


3.విజాతీయమగు అనాత్మాకారవృత్తులను సంపూర్ణముగా త్యాగముచేసి, 
వ్యవధానరహిత (నిరన్తర )బ్రహ్మాకారవృత్తి సంతానము (ప్రవాహము )యొక్క స్థితి 
= “నిదిధ్యాసనము”అంటారు. 


పై శ్రవణాదిత్రయ విషయంలో సంక్షేపశారీరకకారులగు శ్రీసర్వజ్ఞత్వము 
నీంద్రు లవారి అభిపాయమును తెలిసికొందము 
అజ్ఞానసంశయవిపర్యయరూపకాణి, బ్రహ్మాత్మబుద్దిజననప్రతిబంధకాని | 
ఇ ధి 
తత్త్వంపదార్థవిషయాణి నివర్తయన్తి,హ్యావృత్తిమన్తి మననశ్రవణాదికాని ॥ 
శబ్బశక్తివిషయం నిరూపణం,యుక్తితః శ్రవణముచ్యతే బుధైః। 


ద = 


అద్వైత వేదాన్త భూమిక 


వస్తువృత్తవిషయం నిరూపణం,యుక్తితో మననమిత్యుదీర్యతే ॥ 
చేతసస్తుచితిమాత్రశేషతా,ధ్యానమిత్యభివదన్ని వైదికాః। 
అన్తరబ్గమిదమిత్సమీరితం,తత్కురుష్వ పరమాత్మబుద్దయే ॥ 
న్‌ థి © 
(సంక్షేపశారీరకము 3-343 నుండి 345 వరకు) 


పునసునః అనుష్టింపబడిన శ్రవణమననాది అంతరంగసాధనములు ఆత్మ 
జ్ఞానోత్సత్తియందు తత్త్వంపదార్థవిషయక అజ్ఞాన-సంశయ-విపర్య యరూప యే 
ప్రతిబంధకములుగలవో,వాటిని నివర్తించును.బ్రహ్మాత్మైకత్వవిజ్ఞానముచే స్వరూ 
పావరకేమూలాజ్ఞానము నివర్తించును.ప్రమాణగత అసంభావన(సంశయము) 
శ్రవణముచేత నివర్తించును.మననముచే ప్రమేయగతఅసంభావన నశించును. 


నిదిధ్యాసనముచే విపరీతభావన నష్టమగును. 


విద్వత్పురుషులు--తాత్పర్యనిర్దాయక ఉపక్రమాది షడ్విధలింగములచే (యు 
క్తులచే)బ్రహ్మాత్మల ఏకత్వమునందు సకలవేదాంతముల తాత్పర్యముగలదను 
అవధారణమునకు శ్రవణమని,మతాంతరధీప్రయుక్త భేదబాధక మరియు వేదాం 
తానుసారమగు అభేదసాధక యుక్తులద్వారా అద్వితీయబ్రహ్మ తత్త్వ నిర్ణయ 
మును(నిరూపణమును)మననమని చెప్పుదురు. 


బైతన్యైకరసత్వ వృత్తిస్టర్యమును ధ్యానమని(నిదిధ్యాసనమని)- అనగా అనా 


త్మాకారవృత్తులను త్యజించి తైెలధారవల నిరంతర ఆత్మాకారవృత్తుల ప్రవా 


1 తత్ర సవిలాస మూలావిద్యా సర్వకార్యోపాధిసమన్వితా సనదసద్వలక్షణానిర్యాచ్చా 
లక్షణశూన్యా ఆవిర్భావతిరోభావాత్మికా అనాది అఖిలకారణకారణాన్త్న మహామాయా విశే 


షణవిశేషితా పరమసూకమూలకారణమవ్యక్తం విశతి। (త్రిపాద్విభూతి మహానా 3 అధ్యాయము) 


394 


అనుబంధ చతుష్టయము అనబడు 


ముయొక్క అభ్యాసము చేయగాచేయగా ఎప్పుడు ఆత్మాకారవృత్తి స్థిరపడునో, 
ఆ వృత్తిస్థెర్యమునకు వైదికపురుషులు నిదిధ్యాసనమని చెప్పుదురు. ఈప్రకా 
రముగా అంతరంగసాధనవర్గము చెప్పబడినది.కావున,ఓ శిష్యా!దానిని పరమా 


త్మృతత్తావబధథముకొఅకు అనుష్టించుము. 


1.ఏకస్మిన్‌ ధర్మిణి విరుద్ద నానాకోట్యవగాహి జ్ఞానం సంశయః! 


ఒకే ధర్మి(వస్తువు[యందు వికల్పముగా భాసించు అనేక ప్రకారముల విరు 
ద్ధజ్ఞానమునకు సంశయమందురు.ఉదా:--" స్థాణుర్వాపురుషోవా"।ఎదురుగా ని 
లబడినట్లుకనబడుచెట్టుమొండెము (మొద్దు,మోడు )నుచూసి, "ఇదిచెట్టు మొం 
డెమా?లేకపురుషుడా (చోరుడా)?అనియిట్లు వికల్పముగా భాసించు జ్ఞాన 
ము--సంశయజ్ఞానము. 


సంశయమునకు అసంభావన అనిగూడ అంటారు.పునఃు సంశయము 
రెండువిధములు.1.ప్రమాణగత సంశయము.2.ప్రమేయగత సంశయము. 


1.వేదాన్త్వవాక్యరూప ప్రమాణములు జీవబ్రాహ్మల భేదమును ప్రతిపాదిం 
చుచున్న వా? లేక,అభేదమునుప్రతిపాదించుచున్న వా?అనుసందేహము ప్రమా 
ణగత సంశయమనబడును. ఇది శ్రవణముచే నివర్తించును. 

2.వేదానములకు విషయము జీవబ్రహ్మైక్యము.దానిపట్ల సందేహము.అ 
నగా,జీవబ్రహ్మలయొక్క భేదము సత్యమా?లేక,అభేదము సత్యమా?ఇది విష 
యగత అనగా ప్రమేయగత సంశయమనబడును.ఇది మననముచే నష్టమగును. 

2.విపర్యయమునకు విపరీతభావన అంటారు.జీవబ్రహ్మలయొక్క భేద 
ము సత్యమున్న ది మరియు దేహాదికప్రపంచము సత్యమున్న ది.ఇటువంటి 
విపరీతనిశ్చయమునకు విపరీతభావన లేక ఐపర్య్వ్యయము,అధ్యాసము, బ్రా 


అద్వైత వేదాన్త భూమిక 


న్తిభ్రమ_అని అనేక పర్యాయ శబ్బములచే చెప్పుదురు.ఇది నిదిధ్యాసనము 
చే దూరమగును. 


ప్రమాణగత సంశయము మరియు ప్రమేయగత సంశయము అనేక ప్రకా 
రములుగానున్నవి.గ్రంథవిస్తారధయముచే ఇక్కడ వ్రాయుటలేదు .విశేషజిజ్ఞా 
సగలవారు శ్రీపండిత పీతాంబరజీకృత శ్రీవేదాన్న బాలబీధమునందు మరియు 
వారియొక్క శ్రీవేదాన్త పష్చాదశి భాషాటీకలో గనందగును. 


ఉపరోక్త శ్రవణ,మనన,నిదిధ్యాసనమను మూడింటియొక్క సముదాయము 
నకు“విచారము”అంటారు .శ్రద్దలేనివానికి వేదాన్తవాక్య శ్రవణాదులందు ఇచ్చగ 
లుగదు.కావున,అతడు వేదాన్లవిచారము చేయుటకు ప్రవృత్తుడుకాడు.ఎవరు 


శ్రద్దాపూర్వకముగా వేదాన్తవాక్య(తత్త్వమస్యాదివాక్య) శ్రవణాదిరూప విచారము 


చేసి,తాత్సర్యనిశ్చయము గలియుందురో,వారికి శాస్త్ర,గురువాక్యములచే నిశ్చ 
౧ చే 

యింపబడిన అర్థము (పరమార్థమగు అద్వైతతత్తృము )నందు నిష్ట యేర్పడును. 

కావున,జీవించియున్నంతవరకు ఆ విద్వాంసునికి శాస్త్రగురువాక్యములచే చిత్త 

మందు నిశ్చయింపడిన యర్ణమునందు స్వాభావిక శ్రద్దయుండును.మరియు 

జీవితపర్యన్తము జ్ఞాననిష్టగూడ ఉండును. 


ఏ విషయమునందు యెవరికి ఇచ్చలేదో,అతనికి ఆ విషయమునందు శ్ర 
ద్ధగూడ గలుగదు.ఉపేక్షాబుద్ధిఉండును.గావునఅతనికి దానియొక్కరుచి లభిం 
చదు.ఇది లోకప్రసిద్ధము.అట్లే, శ్రద్ధయనుపండును అనభిజ్ఞుడు (అజ్ఞాని పురుషు 
డు)భక్తియను రుచిగల బీజమును ఉపేక్షించి భుజించినచో,వానికి అధికరుచి 
కలుగనేరదు.అభిజ్ఞుడు (జ్ఞానిపురుషుడు ) భక్తియనుటెంకు (పిక్క) తోను, జ్ఞానమ 
నురసముతోను ఆపండును భుజించును,గాన వానిచే దాని అధికరుచి అను 


396 


అనుబంధ చతుష్టయము అనబడు 


భవింపబడును.ఉదా:--కొందరు మామిడిపండును కత్తితోకోసి టెంకును పడవేసి 
దానికండను(గుజ్ఞాను)మాత్రము తింటారు.మరికొందరు మామిడిపండును కో 
యకుండా దాని తొడిమచోటును నోట్లోపెట్టుకొని చీకి-రసమును (పీల్చి )సేవించి, 
అట్లే దాని టెంకునుగూడ చికి బీత్తిగా దాని రసమును ఆస్వాదించి ఆపైన మిగి 
లిన తొక్కను మరియు టెంకును పడవేస్తారు.ఈ రెండువిధముల అనుభవం 
లో దేనిలో అధిక ఆనందం లభించునో మీకు తెలియును గదా! 


ఈ విధముగా ముందు చెప్పబడిన శ్రద్దయను ఫలమునకు జీవన్ముక్తి- 
రుచియగును. విదేహముక్తి-శ్రద్దదే కలిగిన ఆకలి నివర్తించుట--అను నిరంకుశ 
తృప్తియగును. 


అన్యరూపకము:--పూర్వకాలంలో పెరుగును చిలికి(దధిమంధనము చేసి)వె 
న్నను వెలికి తీయుటకు అనేక సామగులను ఉపయోగించేవారు.పెరుగును 
ఒక పాత్రలోవేసి,ఆ పాత్ర దొరలిపోకుండా దానిక్రింద ఒక చుట్టను ఉంచేవారు. 


ఆపాత్రను ఒక కొయ్యస్థంభము దగ్గరపెట్టి,ఆపాత్రలో కవ్వమునువేసి,ఆకవ్వ 


ము మరియు స్థంభమును రెంటినిచుట్టివేస్తూ,కవ్వమునకుపైభాగమున ఒకటి, 
క్రిందిభాగమున (పాత్రయొక్క ముఖభాగముదగ్గర)మరొకటియును త్రాళ్లనుకట్టే 
వారు.పాత్రయొక్క అంచులకు తగులకుండా మధ్యలోనే కవ్వము తిరుగుతు 
న్నట్టు,కవ్వమును స్థంభమునకు కట్టేవారు.మరియు కవ్వముయొక్క మధ్య 
భాగములో,కవ్వమునకు రెండుమూడు చుట్టువేసి ఒకపొడుగాటి త్రాడును 
చుట్టి,ఆత్తాటి రెండుచివరలను,ఆ పెరుగును చిలుకు స్తీ తన రెండుచేతులతో 
(ఒక చేతిలో ఒక చివరను,రెండవ చేతితో మరొకచివరను)పట్టుకొని సవ్యాప 
సవ్యముగా(ఎడమ వైపుకు మరియు కుడివైపుకు)పర్యాయముగా లాగుతూ 
ఉండెడిది. పెరుగునకు సరిపడునట్లు పాత్రలో నీరుగూడా పొసి లాగగా లాగగా 


అద్వైత వేదాన్త భూమిక 


కొంత సేపటికి పెరుగు మజ్జిగగా మారి,ఆ మజ్జిగపై వెన్న తేలియాడును.ఆ వె- 
న్నను మజ్జిగనుండి వేరుచేసి ఒకచిన్న పాత్రలో భద్రపరచేవారు.ఇట్లు కొన్ని 
రోజులు సేకరించిన వెన్నను మరిగించి నెయ్యిగామార్చి,దానిని యజ్ఞములందు 


గాని,మరియు భోజనాదులందుగాని ఉపయోగించేవారు.ఇది దధిమంథన ప్రక్రియ. 


పై ప్రక్రియలోని సమగ్ర సామగ్రులలో పాత్రము అనునది చాలా ముఖ్యమైన 
సాధనము.ఆపాత్రము భంగమైనచో సర్వసాధనములకు వ్యర్థతగలుగును.ఫల 
రూప వెన్నయును పాప్తించదు.అట్లే, జ్ఞానహేతువులైన సకల సాధనములలో 
భక్తిరూపమగు శ్రద్ధయనునది ముఖ్యసాధనముగనున్నది. దానిని దుస్సంగాది 
నాశకపదార్థములనుండి కాపాడుకొనుట ముముక్షువునకు కర్తవ్యమున్నది. 
శ్రద్ధ భంగమైనచో,దాని ఫలరూపమగు జ్ఞానముగాని,దాని పరిపాకావస్థయగు 
మోక్షముగాని దుర్గ్లభమగును..“శ్రద్ధావాన్‌ లభతే జ్ఞానం, జ్ఞానం లబ్ధ్వా పరాం 
శాన్తిమచిరేణాధిగచ్చతి” (౧ఈ.4-39)అను భగవద్వచనమును తెలిసికొనివచ్చాము 


గదా! అందువలన శ్రద్దయనునది ప్రధాన సాధనముగా నెటుగవలను. 


శ్రద్ద విషయంలో శ్రీవ్యాసభగవానులుగూడ ఎంత చక్కగా బీధీస్తున్నారో 


చూడండి.“శ్రద్దా చేతసః సంప్రసాదః।సాహి జననీవ కల్యాణీ యోగినం పాతి”॥ 


(యోగ సూత్ర భాష్యము 1- 20) 


ఆగమ అనుమాన ఆచార్యుల ఉపదేశమువలన చక్కగా తెలుసికొన్న తత్త్వ 


మునందు చిత్తముయొక్క అభిరుచి=ఇచ్చయే శ్రద్ధ యనబడును.ఇది వివేక 


398 


అనుబంధ చతుష్టయము అనబడు 


ఖ్యాతిరూపమగు యోగమును సాధించుటకు ఉపాయ క్రమములో మొదటిది 
మరియు ప్రధానమైనది.ఎందుకనగా,ఆ శ్రద్ద కళ్యాణకారియగు సమర్ధవంతమైన 
తల్లివలె,కుమార్గమున పడద్రేయు అనర్హములనుండి (వేలకొలది ప్రతిబంధక 
ములనుండి )సాధకున్ని కాపాడి భోగాసక్తి కలుగకుండ చేయును .శ్రద్ధగల వివే 
కార్డియగు సాధకునికి ఉత్సాహము గల్నును.దానిచే స్మృతి అనగా ధ్యానము 
గల్లును.స్మృతివలన చిత్తము విక్షేపరహితమై,యమనియమాదియుక్త సంప్ర 
జ్ఞాత సమాధి సిద్దించును.సమాహిత చిత్తమున ఆత్మసాక్షాత్కారమునకు 
ఉపయుక్తమగు సత్త్వపురుష అన్యథాఖ్యాతిరూప వివేకజ్ఞానముదయించును.ఆ 
వివేక జ్ఞానముయొక్క పునఃపునః అభ్యాసముచే తత్తద్విషయములలో దోషదృ 
ష్టిగల్లి సమస్త విషయములలో వైరాగ్యము,తద్వారా అసంప్రజ్ఞాత సమాధి ప్రా 


ప్తించును.ఇట్లు,కైవల్యమునకు హేతువైన సత్త్వపురుషాన్యథాఖ్యాతి పూర్వక 


ముగా నిరుద్ధమైన చిత్తము కృతకృత్యమగును.అనగా సంసారమునకు హేతు 
భూత కార్యక్షమత (అధికారము ) ఉపక్షీణమగును.ప్రప్రథమమున శద్ధయేలేనిచో 
సమస్తఉపాయ (సాధన )క్రమము నిరర్థ్ణకమగును.కావున,సకల జ్ఞానసాధన 
ములలో శ్రద్ద అతిముఖ్యసాధనమని ముముకువులుగ్రహించి ఈశ్వరునియం 
దు,ఈశ్వరనిశ్వాసరూప వేదమునందు తదుపలక్షిత స్మృతీతిహాసపురాణాదు 
లందును,తదుపదేష్టయగు దేశికుడు(ఆచార్యు )నియందును,అట్లీ మాతాపితరు 
లు,బుషులు మున్నగు పూజ్యులయందత్యధికవిశ్వాసరూపశ్రద్దను గల్లియుండ 
వలను. సరే, 


ఇప్పుడు శ్రీపూజ్యపాదులగు శంకరాచార్యులవారి“సర్వ వేదాన్త సిద్దాన్స సార 
సంగ్రహము”అను గ్రంథములో శ్రద్ధ విషయంలో వారి ఉపదేశ ప్రదర్శన ప్రకార 
మును తిలకించెదము. 


అద్వైత వేదాన్త భూమిక 


శ్లో॥గురువేదాన్త వాక్యేషు బుద్ధిర్యా నిశ్చయాత్మికా | 
సత్యమిత్యేవ సా శ్రద్దా నిదానం ముక్తిసిద్దయే ॥ 
ధి 2 ధి 
గురువాక్యములు,వేదాన్త వాక్యములును యథార్దములే యని వాటియం 


దు దృఢవిశ్వాసముగల్లి యండుటయే శ్రద్ధ యనబడుచున్నది.ఇట్టి శ్రద్ద యు 
గ ధ ట “ధి 
న్నచో ముక్తి సులభముగా సిద్దించును. 209. 


ఏ విషయమైనను శ్రద్ద గలవారికి బిధించినపుడే సార్టకమగును.శ్రద్దలేని 
వారలకు ఎంతగొప్ప విషయమును సులభముగా చెప్పినను నిరర్ణకమగును. 
అందుకే ఉద్దాలకబుషి తన కుమారుడగు శ్వేతకేతువునకు పరమాత్మతత్త్వ 


మును భోధించుచు'్రద్దస్వ సౌమ్యేతి”(ధాం.6-12-3)నాయనా! నీవీ విషయమున 


శ్రద్ధను వహింపవలయును సుమా! అని చెప్పెను. 210. 


శ్రద్దలేనివారు సన్మార్గమున ప్రవర్తింపనివారై శ్రేయస్సును పొదజాలకున్నా 
రు.సామాన్యముగా జనులందరును పెద్దలవాక్యములందును, వేదాన్త వాక్యము 
లందును విశ్వాసము లేనివారగుటచేతనే ముక్తిని పొదలేక,యెల్లప్పుడును 
సంసారసముద్రముననే మునిగితేలుచున్నారు. 211. 


శ్లో||నద్యాం కీటా ఇవావర్తాదావర్తాన్తరమాశు తే! 
వ్రజన్తో జన్మనో జన్మ లభన్తే నైవ నిర్వృతిమ్‌!| (వే.పం.1-30) 


తే=ఆ అశ్రద్ధాపరులగు అజ్ఞానిజీవులు,నదియందుబడిన పురుగులు ఒక 
సుడినుండి మరొకసుడినబడి ప్రవాహవేగములో అతిశీఘ్రముగా కొట్టుకుపోయి 
న చందమున అనేకజన్మపరంపరలరూప సుడిగుండంలోబడి సంసారప్రవాహం 
లో కొట్టుకుపోతున్నారు. 


400 


అనుబంధ చతుష్టయము అనబడు 


మనుష్యులకు దైవమునందును,వేదమునందును,గురువునందును,మన్త 
మునందును,గంగాది పుణ్యస్థలములందును,మహాత్ము లందును,ఓషదులం 
దును,యెట్టెట్లు నమ్మ కముండునో, అట్లట్లే కార్యసిద్దియు కలుగుచుండును.కా 
వున,శ్రద్దయే కార్యసిద్ధికి ముఖ్యకారణము. 212. 


శ్రుతి:-అస్తీత్యేవోపలబ్ధవ్యస్తత్త్వ భావేన చోభయోః। 


అవే 


బుద్ధ్యాద్యువాధి విశిష్టమైన ఆత్మ కార్యరూపమైన జగత్తునందు సద్రూపము 
తో ననుగతమై“ఉన్నది"యను అస్తిత్వభావముచేతను మరియు “వాచారంభణం 
వికారో నామధేయం మృత్తికేత్యేవసత్యం”(దాం.6-1-4)అను శ్రుతిచే వికారము(కా 
ర్యము)వాగ్విలాసముమాత్రమే,ఘటశరావాది నామధేయముగూడ అంతియే. 
కారణభూతమగు మృత్తికమాత్రమే సత్యము.అను శ్రుత్యనుసారము నిర్వికార 
మై,అసంగమై,నిరూపాధికమైయున్న ఆత్మ (బ్రహ్మ )ఒక్కటియే సత్యము,తద్భి 
న్నమంతయు మిథ్య--అను యథార్థ జ్ఞానముచేతను ఆత్మ పొదదగియున్న 


ది.ఈ సిపాధికాత్మాస్తిత్వభావము,నిరుపాధిక తత్త్వభావము (ఆత్మయాథాత్మ్య 


జ్ఞానము)ఈరెంటిలో నిపాధికాత్మ“ఉన్నది”అని ఆత్మోపలబ్దినొందినవానికి,నిరు 


పాధికాద్వితీయాత్మస్వరూపము  అభిముఖమగును. (ప్రత్యక్షమగును).తేటతె 
ల్ల మగునని భావము.తొలుత నిపాధికాత్మజ్ఞానము గల్లినచో,పిదప అట్టివానికి 
నిరుపాధిక బ్రహ్మస్వరూపము విస్పష్టమగునని తెలియవలెను. (టీక-శ్రీ వ్యాసాశ్రమ 


ము వారిది). 


పై కారక శ్రుతియు మరియు తదితర శ్రుతులు స్మృతులన్నియుగూడ బ్ర 
హ్మపదారము“ఉన్న ది”అని ప్రతిపాదించుచున్న వి.కావున,ఉత్తమస్థితిని పొదగో 


401 


అద్వైత వేదాన్త భూమిక 


రువారు శాస్తాచార్యవాక్యములందు శ్రద్ద వహించి శ్రుతి, యుక్తి,అనుభవసిద్దమైన 


బ్రహ్మము“అస్తి=ఉన్న ద”నియే నిశ్చయించుకొనవలయును. 213. 


మోక్షకామియైననూశ్రద్దాయుక్తుడైనప్పుడే మానవుడు మోక్షమును పొదును, 
కావున,ముముక్షుజనులు  శ్రీగురుదేవునివాక్యములందును,వేదాన్రవాక్యము 
లందును“ఇదిఇంతియే,ముమ్మాటికి సత్యమే”యను అవధారణపూర్వక దృఢవి 
శ్వాసము గల్లియుండాలి.214. 


లోకంలో నిజము పలుకువాని మాటయందు ప్రతివానికి నమ్మకము గల్లు 
చుండును. అట్లే, “అస్యమహతోభూతస్యనిశ్వసితమేతద్‌బుగ్వేదో 
ఇత్యాది శ్రుతివాక్యములను పరిశీలించినచో,వేదములు పరమేశ్వరుని నిశ్వాస 
రూపములగుటచే నవి సత్యములనుటలో సంశయము లేదు.అట్లే,బ్రహ్మ జ్ఞా 
నులగుసద్నురువుల(గురుస్సాక్షాత్పర బ్రహ్మ) పరమేశ్వరస్వరూపులగుటచే వారు 
బీధించు వాక్యములుగూడ యథార్థములే యగును.కావున,బుద్దిమంతులగు 
వారు గురువేదాన్నవాక్యములందు తప్పక విశ్వాసము గల్గియుండవలెను. 215 


& 216. 


ఇపుడు శ్రద్దకు సంబంధించి అన్యత్ర చెప్పబడిన విషయాలను అవలో 
కించెదము.“శ్రద్దధదేవ మనుతే,శ్రద్దాత్వేవ విజిజ్ఞాసితవ్యేతి” (ధాం. 7-19-1) ఎప్పుడు 
ద (౧) Cy 
మనుష్యుడు శ్రద్దగల్షియుండునో,అప్పుడే అతడు మననము చేయగలడు. శ్రద్ద 
లేకుండా మననముచేయలేడు.అందువలన విశేషముగా శ్రద్దనే జిజ్ఞాస చేయ 
వలను. 


భవతి”(బృ.3-9-21) ఇది హృదయమందే ప్రతిష్టితమై ఉన్నది. 


402 


అనుబంధ చతుష్టయము అనబడు 


శ్లో॥న దేవో విద్యతే కాప్టే న పాషాణే న మృన్మయే। 
భావేషువిద్యతే దైవస్తస్మాద్భావోహి కారణమ్‌ ॥(దాణక్యనీతి దర్పణము 8-12) 
దేవుడు కాష్టము (కట్టి యందుగాని,పాషమాణము (బండరాయి )యందుగాని, 
మృత్తికా = మట్టియందుగాని;అనగా కాష్టనిర్మితములు,పాషాణ నిర్మితములు లే 
క మట్టితోతయారుజేయబడిన విగ్రహాలలోలేడు. మరెక్కడున్నాడు?నిశ్చ్వయ 
ముగాభావమునందే ఉన్నాడు.కావున,భావనయే (విశ్వాసమే) సమస్తమునకు 
హేతువగుచున్నది. 


శ్లో॥శ్రద్ధయా భజతః పుంసః శిలాపి ఫలదాయినీ। 


మూర్భోఒపిపూజితో భక్తాగురుర్భవతిసిద్ధిదః॥ (స్కం.పురా.బ్రహ్మోత్తరఖం.17-4) 


సకలజనులకు శ్రద్ధయే తల్లివలె హితం చేకూరుస్తుంది.నరులకు శ్రద్ధ ఉంటే 
భూలోకస్వర్గలోకాల్తో సిద్దికలుగుతుంది.శ్రద్ధగా సేవిస్తున్న పురుషునికి రాయి 
గూడ ఫలమిస్తుంది.గురు ద్రోణాచార్యుని మృన్మయమూర్తియందు శ్రద్ధతో గురు 
భావమును పెట్టుకొ ని ఏకలవ్యుడు ధనుర్విద్యలో నిపుణుడయ్యాడు.అట్లి, భక్తి 
తోపూజింపబడిన మూర్భుడుగూడ సిద్ధినిచ్చే గురువవుతాడు.బాగా శ్రద్ధతోప 


రింపబడినమంత్రము శాన్తిక్తముకాకపీయునను ఫలమిస్తుంది.శ్రద్దతో పూజింప 


బడిన దేవుడు నీచుడికిగూడా ఫలమిస్తాడు.దుష్టులైన ఎంతోమంది రాక్షసులు 
గూడ శ్రద్దతో కరోర తపస్సులుజేసి శివుడు, బ్రహ్మదేవుడు మున్నగువారిని ప్రస 


~~ 


న్నులను జేసికొని వరములను పొదిరి. 
శ్లో॥మన్రే తీర్థే ద్విజే దైవే దైవజ్జే భేషజే గురౌ। 


యాదృశీభావనాయత్రసిద్ధిర్భవతితాదృశీ ॥(స్కం.పు.బ్రహ్మోత్తరఖం.17-8) 


403 


అద్వైత వేదాన్త భూమిక 


మంత్రము, పుణ్యతీర్ణము, బ్రాహ్మణుడు, దేవుడు, జ్యోతిష్కుడు,వైద్యుడు,గు 
రువు-వీరిపట్ల యెట్లెట్లు నమ్మకంగల్లిజంటే, అట్లట్లే కార్యసిద్ది గల్గును. 


శ్లో॥అశ్రద్దా పరమం పాపం శ్రద్దా పాప విమోచినీ ॥(మ.భా.శాం.264-15) 


అశ్రద్ద అన్ని టికంటె గొప్ప పాపము శ్రద్ద పాపము నుండి పురుషుణ్ణి విడుదల 
చేయును. “శ్రద్ధయా దేయం, ఆశ్రద్దయాఒదేయం”(తై.ఉ.1-11-3) 


శ్లో॥అశ్రద్ధయా కృతా పూజా దానం యజ్ఞస్తపో వ్రతమ్‌ | 
సర్వం నిష్ఫృలతాంయాతి పుష్పం వన్థ్యతరోరివ ॥(స్కం.పు.బ్రహ్మో. ఖం.17-6) 


శ్లో॥అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్‌। 


= 


అసదిత్యుచ్యతే పార్ట న చ తత్పేత్య నో ఇహ॥(గీత.17-28) 


శ్లో ॥శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే ॥(17-13) 


శ్లో ॥అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి ॥(గత.4-40) 


దేవతలకు,బ్రాహ్మణులకు,అతిథధులకు,గురువులకు ఏదేని సమర్పించుకొన 
దలచినచో (ఇవ్వదలచినచో ) శ్రద్దతో సమర్పించుకోవాలి.కాని అశ్రద్ధతోగాదు.అశ్ర 
ద్ధగాచేసిన పూజ,దానం,యజ్ఞం,తపస్సు,వ్రతం,హామం--ఏదేది చేయబడునో,అ 
ది నిష్పలవృక్షము(గొడ్డుచెట్టు)పూసిన పుష్పములవలె వ్యర్థమగును.అస 
త్కార్యములగును. అట్టి అసద్వాచ్యములగు కర్మలకు శరీరత్యాగానంతరము 
ప్రయోజనములేదు.ఈలోకమునందును ప్రయోజనములేదు.యజ్ఞములు(ఉ 
పలక్షణముగా సకలసత్కార్యములు )శ్రద్దలేకుండా చేసినచోనవి తామసయజ్ఞ 
ములనబడును.కళాయిలేని రాగిపాత్రలోవండిన పులుసువలె, ఉషరభూమిలో 


404 


అనుబంధ చతుష్టయము అనబడు 


(ఎడారిలో)నాటిన బిజములవలె వ్యర్థములైపివును.గురూపదిష్ట వాక్యార్థము 
ను తెలిసికొననివాడును,గురువుచెప్పెడు వాక్యములను శ్రద్ధతో విననివాడును, 
గురువుచెప్పెడువాక్యార్థమునందు సందేహముతోగూడినమనస్సు గలవాడును 
నశించుచున్నాడు. 


అట్లే, నారదీయ పురాణము, పూర్వభాగము, నాల్గవ అధ్యాయములో సనక 
బుషి నారదులవారికి ఉపదేశిస్తూ హేనారద!శ్రద్ధాపూర్వకముగా నాచరించబ 
డు సకలధర్మములు మనోవాంఛిత ఫలములనొసంగును .శ్రద్ధచేతనే సర్వకార్య 
సిద్ది గల్బును.శ్రద్దచేతనే భగవంతుడు సంతుష్టినొందును .శ్రద్ధాళుపురుషునికే ఐ 
హికసంపదలు చేకూరును.పారలాౌకిక భోగములు ప్తాప్తించును.అలౌకిక మోక్ష 
ముగూడ సిద్దించును.గో,భూ,హిరణ్యదానములచేతగాని,ఉగ్రమైన తపస్సుచేత 
గాని,అశ్వమేధాది యాగములచేతగాని,బహుుదక్షిణలచేతగాని--భగవంతుడు 
సంతృప్తినొందడు.శ్రద్ధారూప భక్తిచేతనే శ్రీహరి సంతుష్టుడగును.భక్తిలేని తపోయ 
జ్ఞ దానాదులచే కేవలము శరీరశోషణరూప శ్రమమాత్రము మిగులును.కోరిన 
కోర్కెలనిడేర్చునదియు, సాక్షాన్మోక్షప్రదమునునగు కామధేనువువంటి, అమృత 
మువంటి హరిభక్తియుండగా,ఈ అజ్ఞజనులు సంసారమను గరళము (విషము) 


ను తాగుచున్నారు గదా! అహో! ఏమి-వీరి దౌర్భాగ్యము. 


“శ్రద్ధా ధనం శ్రషతమం ధనే భ్యః” (అశ్వఘోష-సౌందరానంద.5-24) 


సకల ధనసంపత్తులలో శ్రద్దారూప ధనమే శ్రేషతమమైనది. దానికంటె గొప్ప 
ధనమేదియును లేదు. 


శ్లో॥సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత। 


405 


అద్వైత వేదాన్త భూమిక 


శ్రద్దామయోఒయం పురుషో యో యచ్చద్దః స ఏవ సః! (మ.భా.శాన్తిపర్వము. 


164-17)(గీత.17-3) 


పాణులకు పూర్వజన్మసంస్కారజనితమగు శ్రద్ద సాత్వికము,రాజసికము 
మరియు తామసము అని మూడువిధములుగానున్నది.ఈ శ్రద్ద వారి యస్తః 
కరణానురూపముగనే కలుగుచుండును.జీవుడు శ్రద్దా స్వరూపుడగుచు,యెవ్వ 
తై గుణోత్కర్షతోనున్నాడో,ఆయాగుణానురూపమగు శ్రద్ధ గలవాడగుచున్నాడు. 
అనగా సాత్వికగుణో త్కర్షగలవాడగుచో సాత్విక శ్రద్దస్వరూపుడగుచున్నాడు. 
రాజసిక(రజో )గుణాధిక్యతగలవాడగుచో రాజస శ్రద్దామయుడగుచున్నాడు.తా 
మసికగుణముచే గరిష్టుడగుచో తామసికగుణానుగుణమగు శ్రద్ధగలవాడగు 
చున్నాడు. ఒకడు తినెడు ఆహారమును,చెప్పేమాటను,చేయుపనిని చూచినచో, 
అతడు సాత్వికుడా?రాజసుడా?లేక తామసుడా?యని తెలుసికొనవచ్చును. 
వాని యన్తకరణమున యేయేగుణములు గల్లియుండునో,వాడాలాగుననే ప్రవ 
ర్తించును.కాని,వేయి చెప్పినను మరొక విధంగా ప్రవర్తించడు. మరియు, 


శ్రద్దగలవాడు భగవంతునికి ప్రీతిపాత్రుడుగుచున్నాడు.ఈ విషయమును 
స్వయముగా వాసుదేవుడే చెప్పియున్నాడు. 
శ్లో[యోగినామపి సర్వేషాం మద్గతేనాన్తరాత్మనా | 
శ్రద్దా వాన్నజతే యో మాం స మే యుక్తతమో మతః॥(గత. 6-47) 
ఓలఅర్జునా!ఏపురుషుడు పుణ్యకర్మలయుక్క పరిపాకవిశేషముచేత ఉత్పన్న 
మైన ప్రీతివశముచే ప్తాప్తమైన పవిత్రాన్లాకరణమును భగవాన్‌ వాసుదేవుడనగు 


నాయందే సమర్పించినవాడై,పూర్వ సంస్కారవశముచేతను, సత్పురుషుల 
సాంగత్యముచేతను నాయొక్క భజన(చింతన)యందే అత్యంత శ్రద్దాయుక్తుడై, 


406 


అనుబంధ చతుష్టయము అనబడు 


ఈశ్వరులకుగూడ ఈశ్వరుడనైన సగుణ నిర్గణస్వరూప నారాయణుడనగు నా 
యుక్క నిరన్తరచిన్తనజేయున్‌ో, అనగా“శ్రికృష్ణుడు ఒక మనుష్యుడు,ఇందుడు 
సూర్యుడు యముడు మున్నగు ఈశ్వరులతో సమానమైనవాడు”అను యీప్ర 
కారమగు భ్రమను పరిత్యజించి నిరన్తరము నాయొక్క చిన్తనయే చేయుచుండు 
నో,అట్టి వాడు,వసు రుద్ర ఆదిత్యాది అన్యదేవతలను భజించు సకలయోగుల 
కంటెను యుక్తతముడని--పరమేశ్వరుడనగు నాయొక్క అభిమతము.నాయం 
దు భక్తిలేని యోగిపురుషులకంటె నాభక్తుడు అత్యన్త శ్రేష్టుడు,అతిశయ యు 
క్తుడు.అతడు నాకు ఇష్టుడు,నాచే అంగీకరింపబడినవాడు--అని తాత్పర్యము. 


శ్లో[యే తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే। 


శద్ధధానా మత్పరమా భక్తాస్తేఒతీవ మే ప్రియాః॥(గీత. 12-20) 


“ధర్మాదనపేతంధర్మ్యం చ తదమృతం చ తత్‌”ధర్మము నుండి తొలగనిది 
ధర్మ్యం. అమృతత్వానికి హేతువుగాన అమృతం,ధర్మ్యము అమృతమూ అయి 
నది.“అద్వేష్టా సర్వభూతానాం” (గీత.12-13)నుండి “భక్తి మాన్న్మే ప్రియో నరఃి(గత. 
12-19)వరకు చెప్పబడినది అయిన దీనిని,ఏసన్యాసి ముముక్షువులు శ్రద్ధగల 
వారై,వెనుక చెప్పబడిన అక్షర స్వరూ పుడనైన,నేనే-నిరతిశయమైన (చాలా 
గొప్పదైన )గతిగాగలవారై ఆచరిస్తారో,;మద్భక్తులైన అనగా పరమార్థ జ్ఞానరూప 
మైన ఉత్తమమైన భక్తిని ఆశ్రయించినవారు నాకు అత్యంతప్రియులు.మత్ప 
రాయణులై నిత్యము నిరన్తతరము నిరుపాధికబ్రహ్మస్వరూపుడనగు నాయొక్క 
చింతనజేయు వారూోప్రియోహి జ్ఞానినో ఒత్యర్థమహం స చ మమ ప్రియః”(గత. 
7-17)నాకు అత్యంతప్రియులు వారికి(జ్ఞానులకు)నేను అత్యంత ప్రియుడను. 


ఎందుకనగా? శ్రద్ధాపూర్వకముగా అనుష్టింపబడు"అద్వేష్ట్రత్వాది”దర్మ్యామృత 


407 


అద్వైత వేదాన్త భూమిక 


ము పరమేశ్వరుడగు భగవాన్‌ విష్ణువునకు అత్యంత ప్రియమున్నది.ఇది జ్ఞా 
నులకు స్వభావసిద్ద లక్షణమే అయినప్పటికి, విష్ణువుయొక్క పరమ పదము 
ను పొదగోరు ఆత్మ తత్త్వజిజ్ఞాసువులదే,ఆత్మ జ్ఞానమునకు ఉపాయరూపమైన 
యో ధర్మ్యామృతము ప్రయత్న పూర్వకముగా అనుష్టియమై యున్నది. 


నిపాధిక బ్రహ్మధ్యానము పరిపక్వమై  నిరుపాధికబ్రహ్మానుసంధానముచే 
యునటువంటి, అద్వేష్ట్రత్వాది ధర్మములచే యుక్తుడై,శ్రవణ మనన నిధిధ్యాసన 
ములను అభ్యసించు ముఖ్యాధికారికి,వేదాన్తవాక్యార్థరూప తత్త్వసాకాత్కారము 
కలిగే సంభమున్నది.కావున,దానిచే వారికి ముక్తి ఉపపన్నమగు(సిద్దించు) 
చున్నది.అందువలన శ్రద్ధాయుక్తుడై ధర్మ్యామృతమును అనుష్టించు ముము 
కువు భగవంతునికి ప్రీతిపాత్రుడై,కృపాపాత్రుడై క్రమేణ పునరావృత్తిరహిత మో 
క్షధామమును చేరుకొనుచున్నాడు. కనుక,భగవదృక్తిరూప*శ్రద్ధ"ను--మోక్షము 
నుగోరువారు అవశ్యముగా సంపాదించుకోవాలి. 


తస్మాత్సర్వేషామధికారిణామనధికారిణాం భక్తియోగ ఏవ ప్రశస్యతే। భక్తియో 


గో నిరుపద్రవః।భక్తియోగాన్ముక్తి బుద్దిమతామనాయాసేనాచిరా దేవ తత్త్వజ్ఞానం 


భవతి |తత్కథమితి (భక్తవత్సల: స్వయమేవ సర్వేభ్యో మోక్షవిఘ్నేభ్యో భక్తినిష్టా 


న్సర్వాన్సరిపాలయతి | సర్వాభీష్టాన్సయచ్చతి మోక్షం దాపయతి [చతుర్ముఖా 


దీనాం సర్వేషామపి వినా విష్ణుభక్ష్యా కల్పకోటిభిర్మోక్షో న విద్యతే ।కారణేన వినా 


కార్యం నోదేతి[భక్త్యా వినా బ్రహ్మజ్ఞానం కదాపి న జాయతే ।తస్మాత్త్వమపి సర్వో 


పాయాన్పరిత్యజ్య భక్తిమా శ్రయ 1భక్తినిష్టో భవ |భక్తినిష్టో భవ భక్తా సర్వసిద్ధయః 


సిద్ధ్యన్తి [భక్త్యా ఒసాధ్యంనకిళ్చిదస్తి | (త్రిపాద్విభూతిమహానారాయణోపనిషత్‌ అష్టమో౭ధ్యాయః) 


408 


అనుబంధ చతుష్టయము అనబడు 


అందువలన,సకలఅధికారులకు మరియు అనధికారులకు భక్తియోగమే ప్రశ 
స్య్యమైనది.భక్తియోగము నిరుపద్రవము.భక్తియోగముచేతనే ముక్తి గలుగును. 
బుద్దిమంతులకు అనాయాసముగా అతిశీఘ్రముగా తత్త్వజ్ఞానము కలుగును. 
అదెట్లనగా? భక్తినిష్ణులగు భక్తులను భక్తవత్సలుడగు పరమేశ్వరుడు స్వయ 
ముగా సమస్తమోక్షవిఘ్నములనుండి కాపాడు ను.సర్వాభీష్టములనొసంగును. 
మోక్షమును ప్రసాదించును. విష్ణుభక్తిలేకుండా బ్రహ్మాదులకైనను కోటికల్పము 
లకుగూడ ముక్తి లభించదు.కారణం లేకుండా కార్యోత్పత్తిగాదు.అట్లే భక్తిలేకుం 
డా బ్రహ్మజ్ఞానం ఎప్పుడుగూడ ఉదయించదు.అందువలన,నీవు సకలఉపా 
యములనువదలి భక్తి నాశ్రయించుము.భక్తిచే సర్వసిద్భులు ప్రాప్తించును. భక్తి 
చేత అసాధ్యమేమియును లేదు.కావున, భక్తినిష్ణుడవు కమ్ము.భక్తినిష్ణుడవు 


కమ్ము. ఇతి శ్రద్దా శన౨ిడూవణదము. 
_:39.సమాధానమ్‌:_ 


“నిగృహీతస్యమనసఃశ్రవణాదౌ తదనుగుణవిషయేచ సమాధిఃసమాధానమ్‌” 
(వే.సా.)శబ్బాదివిషయములనుండి నిగ్రహింపబడిన అంతకరణమును వేదాన్తవా 
క్య శ్రవణము,మననము మరియు నిదిధ్యాసనమునందు ప్రవేశపెట్టి, నిరన్తర 
ము మహావాక్యార్థ చింతనముచేయుట,తదుపకారకములగు అమానిత్వాది 
జ్ఞానసాధనములందు,గురుశుశ్యూష,గ్రం_థసంచయము మరియు వాటినిరక్షిం 
చుట మున్నగు శ్రవణాద్యనుగుణ విషయములందును మనస్సను సంలగ్న 
ము(ఏకాగ్రము)చేయుటను “సమాధానము” అంటారు 


“దణ్ణమాచ్చాదనంచైవ కౌపీనంచ పరిగ్రహేత్‌,శేషంవిసృజేత్‌”ఆరుణికోపని 


షతుచెపి+నటుగావివిదిషాసంనా?సి దండము,ఆచా- దనము(వసము ),కౌపీన 


409 


అద్వైత వేదాన్త భూమిక 


ము--వీటికంటె వ్యతిరిక్తము సర్వమును సంన్యాస కాలములోనే పరిత్యజించి 
నందువలన,పైనపేర్కొనినరీతిగా శ్రవణాదులకుపకరించు గ్రంథసేకరణతప్పు,సు 
ఖసాధనములని భావించి భ్రమచే రుచికరమగు అన్నపానాదులను,వాతాను 
కూల ఆరామములు,మఠములు మున్నగునవి సంగ్రహించరాదు. 


అయితే, ఈఆశ్రమములు,మఠములు మొదలగునవి విద్వత్సంన్యాసులకు 
అవసరమేమోయని శంకించవలదు.వారికిగూడ శాస్త్రముచే నిషేధింపబడినవి. 
కాని,సాధకులకు (ముముక్షువులకు ) ఆధ్యాత్మవిద్యోపదేశమునకు, గ్రంథరచనాది 
లోకోద్ధరణకార్యములనుద్దేశించిమాత్రము గురుస్తానమునలంకరించిన జ్ఞానిమ 
హాత్ములు ఆశ్రమాలను నిర్వహించవచ్చును. అన్యోద్దేశముతో కాదు.వసిష్ణ,వాల్మీ 
క్యాదులు ఆశ్రమాలను నిర్వహించినట్టుగా ఇతిహాస పురాణాదులు ప్రమాణము 
లుగా ఉన్నాయిగదా! ఈ కలియుగంలోగూడ శ్రీఆద్యగురు శంకరాచార్యులవారు 


గూడ దేశము నలుమూలలందు ఆశ్రమాలను నెలకొల్పిన విషయము సుప్రసిద్ధము. 


ఇపుడు 'సమాధాన” విషయంలో శ్రీ శంకరుల వారేమి బీధించారో శ్రద్దతో 


వీక్షించెదము. 
శ్లో[సమ్యగాస్థాపనం బుద్ధే శుద్ధే బ్రహ్మణి సర్వదా । 
తత్సమాధానమిత్యుక్తం న తు చిత్తస్య లాలనమ్‌ ॥(వి.చూ.27) 
శ్రద్దగలవానికే సమాధానము బాగుగా కుదురుతుంది,గావున దాని తరువా 
త సమాధానమును విశదీకరించుచున్నారు.స్వలక్ష్యమునందు మనస్సును 
స్థరముగనుంచుట శమము అని శమలక్షణ నిరూపణావసరమున తెలుసికొని 


వచ్చాము.ఇక్కడ సమాధానమునుచెప్తూ-*నిరుపాధిక నిర్గుణ శుద్ద బ్రహ్మము 


నందు ఎల్లప్పుడు బుద్ధిని చక్కగా నిలుపుట”లఅని వ్యాఖ్యానించారు.శమ లక్షణ 


410 


అనుబంధ చతుష్టయము అనబడు 


మునకు సమాధాన లక్షణమునకు ఎక్కువగా భేదమున్నట్లు కనబడుట లేదు. 
అయినను_“మాటిమాటికిని దోషములను చూచుచు విషయములనుండి విరక్త 
మైన మనస్సు తన లక్ష్యమునందు స్థిరముగనుండుట"యనునది శమము. 
దీనిని సంపాదించుటకు అనగా సంకల్పవికల్పాత్మకమగు మనస్సును స్థిరము 
గనుంచు కొనుటకు 


శ్లో[యతోయతో నిశ్చరతి మనశ్చణ్చాలమ స్థిరమ్‌। 
తతస్తతో నియమ్యైత దాత్మన్యేవ వశం నయేత్‌ ॥(గీత.6-26) 


చపలము,అస్టిరమునగు మనస్సు యేయమార్గములద్వారా బయటకు 
పోవుటకు ప్రయత్నించుచుండునో,ఆయామార్గ్షములనుండి అడ్డుపెట్టి దానిని ఆ- 
త్మయందే (తనస్వరూపమునందే )వశమగునట్లు చేయవలను_అని శ్రిమద్భ 
గవద్గీతలో చెప్పబడినరీతిగా ప్రయత్నవిశేషము అపేక్షి తమైయున్నది.కావున 
నే,ఇచ్చట(సమాధానమున )నిశ్చయాత్మకమగు బుద్దిని ఎల్లప్పుడూ శుద్ధబ్ర 
హ్మృమునందు స్థిరముగా నిలుపవలెను”అని చెప్పుటచే,ప్రకృతమున అంతఈకర 
ణము సంకల్పవికల్పరహితము కావలెనని చెప్పుట జరిగినది.అందుకే సంక 
ల్పవికల్పాత్మకమగు అంతఃకరణవృత్తి విశిషమగు మనశబ్దమును ప్రయోగింప 
క "బుద్ధేః శుద్ధే బ్రహ్మణి"అని నిశ్చయాత్మక అంతఃకరణవృత్తి విశేషమగు బుద్ది 


శబ్దము ప్రయోగింపబడినది.మరియు ఇచ్చట*శుద్దే బ్రహ్మణి”అని సర్వోపాధి 
ఏ © 


వినిర్ముక్తమగు నిర్లుణబ్రహ్మమునందు నిలుపవలెనని చెప్పబడినది.శమము 
నుగూర్చి చెప్పునపుడు"స్వలక్ష్యేనియతావస్థా"అనుటచే సగుణవస్తువుపై సర 
ముగనున్నను మనస్సు శాంతించినదని చెప్పుటకవకాశమున్నది.శమము 
సాధనమైతే సమాధానము దానిఫలము.అనగా శమముయొక్క పరిపక్వావ 


411 


అద్వైత వేదాన్త భూమిక 


స్థయే సమాధానమగును.లోకంలో పిల్లలు ఏదైనా వస్తువునుకోరి మారాము 
చేస్తూ ఎక్కువగా యేడ్చినపుడు వారికికావలసిన వస్తువునిచ్చి ఊరడింతురు. 
ఆవిధముగ మనస్సునకు యథేష్టముగా విషయమార్షమున ప్రవర్తించు అవకా 
శమిచ్చినచో అది సమాధానము కాజాలదని బ్‌ధించుటకోన తు చిత్తస్య 
లాలనమ్‌”అని చెప్పారు. లేక, 


విక్షేపదోషనివృత్తికై చిత్తెకాగ్యర్ణము ఉపానము ఏదైతే చెప్పబడినదో,అది 


సగుణబ్రహ్మము లేదా తత్పతీకాది సూచకముగా తెలిసికోవాలి.ఇక్కడ ఏదైతే 


చిత్తెకాగ్రత చెప్పబడుచున్నదో ఇది నిర్గుణబ్రహ్మమునందు చిత్తముయొక్క 
తత్పరత విషయమని--ఇంత భేదమును తెలియాలి. 


శ్లో॥శుభా శుభాభ్యాం మార్గాభ్యాం వహన్తీ వాసనా సరిత్‌। 

పౌరుషేణ ప్రయత్నేన యోజనీయా శుభే పథి॥ 

శ్లో|అశుభేషు సమావిష్టం శుభేష్వేవావతారయ । 
సర్వం మనః పురుషార్థేన బలేన బలినాం వర॥ 

శ్లో |అశుభాచ్చాలితం యాతి శుభం తస్మాదపీతరత్‌। 
జన్తోశ్చిత్తం తు శిశువత్తస్మాత్తచ్చాలయేద్భ్బలాత్‌ ॥ 

శ్లో॥సమతా సాన్వనేనాశు న దాగితి శనైః శనైః। 

పౌరుషీణైవ యత్నేన పా(లా)లయేచ్చిత్త బాలకమ్‌ ॥(శ్రీయోగవాసిష్టము ముముకు 


వ్యవహార ప్రకరణము9-30నుండి33 ) (ముక్తికోపనిషత్‌. 2-5 నుండి 2-7) 


సన్మార్గము మరియు అసన్మార్గములద్వారా ప్రవహించుచున్న వాసనారూ 


412 


అనుబంధ చతుష్టయము అనబడు 


ప నదిని తన పురుషప్రయత్న ముచేఅశుభమార్గమునుండి తొలగించి శుభమా 
ర్గమునందు ప్రవేశపెట్టవలెను.బలవంతులలో శ్రేష్టుడవగు నో శ్రీరామచంద్తా!భ్ర 
మచే అసన్మార్గమున తిరుగాడుచున్న మనస్సును నీ పురుషప్రయత్నముచే 
త బలపూర్వకముగా శుభమార్గమున ప్రవర్తింపజేయుము.30 & 31. 


చిత్తరూప నది యిరువైపుల అనగా పాపము వైపుకు మరియు పుణ్యము 
వైపుకు ప్రవహించును. ఈ రెండు ప్రవాహములలో పాపము వైపుకు ప్రవహించు 
ప్రోతస్సును నిరోధించినచో,ఆ చిత్తనది-రెండవదగు పుణ్య న్రోతస్సులో ద్విగుణి 
కృతమై ప్రవహించును. యోగశాస్త్రము (1-12) లో చెప్పబడిన రీతిగా-- 


అశుభకర్మ లనుండి (పాపమార్గమునుండి )నివారింపబడిన చిత్తబాలకుడు శు 
భకర్మలందు(పుణ్యమార్గమునందు )వెళ్ళును.పుణ్యమార్గమునుండి నివారించి 
నచో,పాపమార్గమున వెళ్ళును.కావున,పురుష ప్రయత్నముచే చిత్తమును 
పాపమార్షమునుండి తొలగించవలెను.ఈప్రకారముగా పూర్వోక్తక్రమముచే చిత్త 
బాలకున్ని రాగాదిదోషములనుండి శీఘ్రముగాదూరముజేసి, స్వాభావిక సమత్వ 
మునందు స్టాపించి,దోషరహితమొనర్చి మెల్లమెల్లగా లాలించి నిరోధరూప 
పురుషప్రయత్నముచే ఆత్మస్వరూపమునందు స్థిరపరచవలెను. 32,33. 


ఇట్లు (వాసిష్టోకోప్రకారమున)చాలనము లేదా లాలనము శమాదిసాధనము 


గ ప్రారంభమున అపేక్షితమైయున్నది.కాని,ఫలరూపమగు సమాధానావస్థలో 


దాని ఆవశ్యకతలేదు.శమాదులను సంపాదించుకొనెడు సమయమునచేసిన 
ప్రయత్నముచేతనే మనస్సులోని బాహ్యవాసనలన్నియు క్షీణించినవిగాన ఇ 
పుడు ఆలాలనము (అభ్యాసప్రయత్నములు )లేకున్నను మనస్సును సగుణ 
మునుండి తప్పించి నిరుణస్వరూపమునందు నిలుపుట అనునది ఒక్కటియే 


413 


అద్వైత వేదాన్త భూమిక 


అపేక్షితమై యున్నది.(వి.చూ. 27 శ్లోకము-టీక,శ్రీ చంద్రశేఖర భారతి స్వాములవారు-శృంగేరి) 
శ్లో ॥శ్రుత్యుక్తార్ధావగాహాయ విదుషా జ్ఞేయవస్తుని। 
చిత్తస్యసమ్యగాధానం సమాధాన మితీర్యతే ॥(సర్వవేదాన్త సిద్ధాన్ల సారసంగ్రహము.217) 


సాధకుడగు పండితుడు శ్రుతులందు చెప్పబడిన బ్రహ్మసాక్షాత్కారము 
కొజికు చిత్తమును అనాత్మాకారవృత్తిరహితముగ ఆత్మస్వరూపమున నిలుపు 
టయే సమాధానమని చెప్పబడుచున్నది. 


ఏదేని ఒక కార్యమును సాధించవలెనన్న చిత్తమును దానియందే సంలగ్న 
మొనర్చవలయును.అట్లుకానిచో కార్యము సిద్ధించదు.ప్రయత్నము వృథాయ 
గును.శ్రమమాత్రమే మిగులును.కావున,ప్రకృతమున మోక్షమను పురుషార్ధ 
ముసిద్దించుటకు చిత్తమును బ్రహ్మమునందేసంలగ్న ము (ఏకాగ్రము)చేయాలి. 
ఆచిత్తెకాగ్రతయే మోక్షరూప పురుషార్దసిద్దికి నియమిత కారణమగును. ఇంకొక 


మార్గములేదు.సమ్యగ్సకారముగా ఏకాగ్రత కుదిరినప్పటికి,ఒకవేళ చిత్తమునం 


దు లేశమాత్రమైనను కాలుష్యమున్నచో మోక్షమును పొదుటకుచేయు ప్రయ 
త్నమంతయును వ్యర్ణమగును. 218. 


లక్ష్యమును భేదించుటకై పురుషుడు తన చిత్తమును,దృష్టిని మరియు 
హస్తములను లక్ష్యమువైపుకు ఏకాగ్రము చేయవలెను.లక్ష్యమును భేదించు 
టలో ఏమాత్రము ఏమజటుపాటు (అజాగ్రత్త )కలిగినా, బాణమునిష్టలమగును.ప్ర 
యత్నము వ్యర్థమగును. అట్లే, బ్రహ్మరూపలక్ష్యమునందు చిత్తమును ఏకాగ్రపర 
చుటలో ఏమాత్రము అసావధానత ఏర్పడినను ప్రయత్నమంతయు వృథాయ 
గును. 219. అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయో భవేత్‌ |(ముం.2-2-4) 


414 


అనుబంధ చతుష్టయము అనబడు 


కార్యసిద్ధికి చిత్తస్థెర్యము ముఖ్యకారణముగాన ముముక్షుజనులు మోక్షప్తా 


ప్తికై చిత్తెకార్యమును తప్పకసంపాదించుకొ ని దానినేనిరనరము అనుష్టింపవల 
యును.అందుకు రెండు కారణములున్న వి.ఒకటి-అశాశ్వతములగు విషయ భో 
గములందు తీవ్రమగువిరక్తియు,రెండవది-శాశ్వత సుఖరూపమగు మోక్షము 


నందు దృఢవాంఛయు ఉన్నచో చత్తమాత్మయందు స్థరపడును. 220, 221. 


“జిజ్ఞాసాఅనన్తరమప్యపేకితత్వంసాధనస్యఅన్తరబ్బత్వమ్‌,జిజ్ఞాసాఉత్పత్తిమాత్ర 
లః = = ౧ Cy చి 
అపేక్షితత్వంబహిరబ్గత్వమ్‌” (సంక్షేపశారీరకము-నృసింహాశ్రమ్‌.3-329) బ్రహ్మ జిజ్ఞాస కలిగి 
న తరువాతగూడ అపేక్షితమగు సాధనము అంతరంగ సాధనమగును.జిజ్ఞాస 
ను కలిగించుటకు (ఉత్పత్తికి) మాత్రము అపిక్షితమగు సాధనము బహిరంగ 
సాధనమగును. 


“తమేతం వేదానువచనేన బ్రాహ్మణా వివిదిషన్తి యజ్ఞేన దానేన 
తపసానాశకేన” (బృ.4-4-22)అను వాక్యముచే వివిదిషాఉత్పత్తికొటకు యే యజ్ఞా 
దిసాధనములు వినబడుచున్నవో అవన్నియు వివిదిషకు పూర్వభావిసాధన 
ములున్నందున,జ్ఞానసాధన సమకాలములోలేనందున జ్ఞానమునకుబహిరం 
గ సాధనములుగా తెలియవలెను.మరియు,“తస్మాదేవంవిచ్చాన్నో దాన్త 
ఉపరతిస్తితి క్షుఃసమాహితోభూత్వాత్మన్యేవాత్మానం పశ్యేత్‌”(బృ.4-4-23); “ఆత్మా 
వాఒరేద్రష్టవ్యః శ్రోతవ్యో మన్తవ్యో నిదిధ్యాసితవ్యః”(బృ.2-4-5;4-5-6); “తస్మాద్దా 
హ్మణఃపాణ్ణిత్యంనిర్విద్య బాల్యేన తిష్టాసేత్‌,బాల్యం చ పాణ్ణిత్యం చ నిర్విద్యాథ 
మునిః” (బృ.3-5-1)పాణ్ణిత్యం = శ్రవణం,బాల్యం= మననం;మౌనం=నిదిధ్యాసనము. 
ఇత్యాది శ్రుతివాక్యములు బ్రహ్మాత్మజ్ఞాన హితువులుగా వినబడుచున్నవి. ఇవి 
జ్ఞానోదయ పర్యన్తము అపేక్షితములై,జ్ఞానోత్పత్తికి సాక్షాత్‌(దగ్గర ) సాధనములు 
న్నందున శమదమాదులు అంతరంగసాధనములుగాతెలియవలెను.యజ్ఞాదు 


415 


అదైత వేదాన్త భూమిక 


ల్లీ 


లు బహిరంగములు.ఉపరోక్త శ్రుతిప్రమాణములచే అంతరంగ, బహిరంగములని 
రెండువిధములగు సాధనములు నిర్ణయింపబడినవి.అనగా స్వయముగా (సా 
కాత్‌ ) కార్యమును సాధించుకారణములు (సాధనములు ) అంతరంగములనియు, 
పరంపరగా అనగా మరియొకదానిని పుట్టించుట (కలిగించుట) ద్వారా కార్యసాధ 
కములగునవి బహిరంగనాధనములనియు వ్యవహరింపబడుచున్న వి. 


కావున,ప్రకృతమందు శమదమాదులు బ్రహ్మాకారవృత్తి కలుగుటకు సాక్షా 
తాధనములగుటచదే నంతరంగములనియు చిత్తశుద్ధిని కలిగించుటద్వారా బ్ర 
హ్మచర్యాదులు,యజ్ఞదానాదులు బ్రహ్మాకారవృత్తిని(అహంబ్రహ్మాస్మియను జ్ఞాన 
మును)కలిగించుటకు సాధనములగుటచే బహిరంగసాధనములనియు చెప్ప 
బడుచున్నవి.బహిరంగ సాధనములకంటె అన్తరంగసాధనములు ముఖ్యమై 
నవిగాన ముముక్రుజనులు శమదమాదులనే నిరన్తరమభ్యసించుచుండవలె 
ను.యుధద్ధమున జయమునందుటకు ధైర్యమన్తరంగసాధనము.బాణము ము 


న్నగునవి బహిరంగ సాధనములు.ధైర్యములేని యుద్దభటుని శస్తాస్తసంపద 


వ్యర్థమగునట్టు,శమాది షట్కములేని ముముక్షువుయొక్క శ్రవణాదులునూ 
వ్యర్థములే యగుచున్నవి.(222 నుండి 224 వరకు) ఈఅన్తరంగ బహిరంగ సాధనము 
ల విషయమై ఇంకా విస్తారముగా తెలియగోరువారు శ్రివిచారసాగరము ప్రథమ 
తరంగమున గనందగును. ఇతి సమాధాన నిడూవణమ్‌. 


ఎట్లు అనేకమణులు గ్రుచ్చబడిన బంగారుమాలను ఒకేఆభరణముగా పిలు 
స్తారో,అట్లే పరస్పరసహకారములగు శమదమాది ఆరుసాధనములయొక్క స 
ముదాయరూపమగు షట్‌ సంపత్తినిగూడ శాస్త్రకారులు ఒకేసాధనముగా పరిగ 
ణించెదరు.శమాది షట్‌(ఆరు)సాధనములయొక్క పరస్పర సహకారిత్వము 
యీక్రింది విధముగా నున్నది. 


416 


అనుబంధ చతుష్టయము అనబడు 


1.(2)మనోనిరోధరూప శమములేకుండా ఇంద్రియముల నిరోధరూప దమ 
ము కలుగజాలదు.అందువలన,దమమునకు శమముయొక్క అపెక్ష ఉన్నది. 


(b)మనోనిరోధములేనిదే స్రీపుత్తాదులందాసక్తమైన బహిర్ముఖ మనస్సు 
న వేదాన్తశాస్త్రము మరియు సద్గురువచనములందు పరిపూర్ణ విశ్వాసరూప 
శ్రద్ద కలుగదు.కావున, శ్రద్దకుగూడ శమముయొక్క అపేక్ష ఉంది. 

(౯)మనస్సు నిరోధింపబడనిదే బ్రహ్మమునందు చిత్తము సంలగ్నము(ఏ 
కాగ్రము)కాదు.అందుచేత సమాధానమునకుగూడ శమముయొక్క ఆపేక్ష 


ఉంది. 


(d)ఎట్లు,పాలు పెరుగు మొదలగు ఉత్తమ ఆహారముచే పెంచ(సాక)బడిన 


అబద్ద(స్వేచ్చగా వదలబడిన)పిల్లి,ఎలుక కనిపించినతోడనే గంతువేసి దానిపై 


దూకుతుంది.అట్లే, ఉపరతినొందిన మనస్సుగూడ నిరోధరూప త్రాటితో కట్టివేయ 
కుండా స్వేచ్చగావదిలినచో ప్తాప్తవిషయములపై దూకును,గాన ఉపరతికిగూడ 
శమముయొక్క ఆపేక్ష ఉంది. 


(6)అంతర్ముఖ మనస్సుచే శితోష్టాదిద్వంద్వసహనము సంభవించును.బ 
హిర్ముఖ మనస్సుచే సంభవించదు.కావున,తితీక్షకుగూడ శమముయొక్క ఆపే 
క్ష ఉంది.ఈరీతిగా దమాదులకు శమముయొక్క సహాయము(సహకారితా) 
గలదు. 


2.(2)దర్పణమునకు వెనుకవైపు పూతవేయనిచో నేత్రవృత్తి నిరాటంక 
ముగా అద్దముగుండాబయటకు వెళ్లిఏిపును.అట్లే,మనస్సు బాహ్యవిషయము 
లపైకి వెళ్ళుటకు ద్వారభూతములగు ఇంద్రియములనుదమనము (నిరోధము) 


417 


అద్వైత వేదాన్త భూమిక 


చేయనిచో మనస్సు స్వేచ్చగా బయటకు వెళ్ళును.కావున,శమమునకు దమ 
ముయొక్క అపిక ఉంది. 


(b)రూపాది విషయములందు తత్పరుడైన (ఇంద్రియనిగ్రహము లేని) పురు 
షునికి సచ్చాస్తమునందుగాని,సద్దురువులయందుగాని శ్రద్ద కలుగజాలదు. 
అందుచేత శ్రద్దకుగూడ దమముయొక్క అపేక్ష ఉన్నది. 


(0) ఇంద్రియనిరోధములేనిదే చంచల స్వభావముగల మనస్సునందు ఏకా 
గ్రత కుదురదు.కనుక, సమాధానమునకుగూడ దమముయుక్క అపిక్ష ఉంది. 


(d)ఇంద్రయనిరోధరూప దమనములేకుండా ప్రత్యక్షముగా అనుభవించిన 
అనుకూల విషయములందురాగ (ఆసక్తి) విషయక సంస్కారములు ఉద్బూత 


మగుటచే త్యక్తవిషయములు పునః ప్తాప్తించినచో వాటియందు మళ్లీ ఇచ్చ 


గలుగును, గాన ఉపరతికిగూడ దమముయుక్క అపేక్షయున్నది. 


(6) ఇంద్రియనిరోధములేకుండా శబ్బాదివిషయదర్శనముచే విక్షిప్త్రమన 
స్సుచేత నీతో ష్టాది ద్వంద్వధర్మములను సహించుట సంభవించదు.కావున, 
తితీక్షకుగూడ దమముయొక్క అపేక్ష ఉంది.ఇట్లు శమాదులకు దమము 
యొక్క సహకారము గలదు. 


3.పతి సమీపమునకు వెళ్ళుటకు ఉపయుక్తమగు శృంగారాదులు 
హాసిని స్త్రీకి శోభించును.గాని,విధవ స్త్రీకి కాదు.ఒకవేళ విధవ స్తీ ధరించిన 
వి వ్యర్థములేయగును.అట్లే,సద్గురు మరియు సచ్చాస్త్రవచనములందు వి 
శ్వాసరూపశ్రద్దగలపురుషునికే శ్రవణమునందు ప్రవృత్తమగుటకు ఇచ్చగలుగు 
ను.శ్రద్ధలేనిచో ఇచ్చయే గలుగదు.కావున,శ్రవణమునకుపయుక్తములగు శమ 
దమాదిసాధనములు శ్రద్ధగలవానియందే ఫలవంతములగును కాని, శ్రద్ధలేని 


418 


అనుబంధ చతుష్టయము అనబడు 


వానిలో యీ శమాదులుండినను,విధవ స్తి ధరించిన శృంగారాదులవలె వ్యర్ధ 


ములగును. ఈరీతిగా శమాది సకల సాధనములకు శ్రద్ధయుక్క ఆపికయు 
న్నందున,వాటికి శ్రద్ధయొక్క సహకారము స్పష్టము. 


4.అట్లే,శబ్బాది విషయములనుండి చిత్తము ఉపరతినందకుండా శమాది 
సాధనములేవియును సిద్దింపవు.కావున,శమాదులకు ఉపరతియొక్క ఆపేక్ష 
ఉంది. ఇట్లు, శమాదులకు ఉపరతియుక్క సహకారము గలదు. 


5.అట్లే,శీతోష్టములు,ఆకలిదప్పులు,హానిలాభములు మున్నగు అనేక వ్యా 
వహారిక ఉపద్రవములను సహించకుండా మనొోనిరోధము,ఇంద్రియనిరోధము, 
గురుశాస్త్ర వచనములందు ఆస్తిక్యబుద్ది,చిత్తెకాగ్రత మరియు యాదృచ్చికముగా 
ప్రాప్తములగు ధనాదివిషయములందు ఉపరతియును సిద్ధించదు.అందువలన, 
శమాదులకు తితికారూప తపస్సుయొక్క అపేక్ష ఉన్నందున శమాదులకు 
తితిక్షయొక్క సహకారము గలదు. మరియు, 


6.చిత్తముయొక్క ఏకాగ్రతలేనిదే శమాదిసాధనములు సిద్దించవు.కావున, 
శమాదులకు సమాధానముయిక్క అపేక్ష ఉన్నది.ఇట్లు సమాధానముయొ 
క్క సహకారితా శమాదులకు గలదు. (శ్రివిచారసాగరము-హిందీ 19 వ టిప్పణము నుండి 
గ్రహించబడినది) 

ఈప్రకారముగా శమాదులకు పరస్పర సహకారమున్నందున యీశమాది 
ఆరుసాధనములయొక్క సముదాయమునకు“షట్‌ సంపత్తిియను ఏకసాధన 
త్వము చెప్పబడినది. ఈశమాది ఆరుసాధనములను గ్రంథకర్తలు ముందువె 
నుకలుగా(వ్యతిక్రమముచే )గూడ చెప్పియున్నారు.శంకింపపనిలేదు.తాత్సర్య 
మును గ్రహించాలి. 


419 


అద్వైత వేదాన్త భూమిక 


1.శమాదిషట్కము _ శ్రుతిప్రతిపాదితము. ఈవిషయంలో ప్రమాణములు: 
“శాన్తోదాన్త ఉపరతి తితిక్షుఃసమాహితో భూత్వాఒ౬ఒత్మన్యేవాత్మానం పశ్యతి”(బృ. 
4-4-23)ఇట్లు కాన్వశాఖీయులుపరించెదరు.”సమాహిత”స్థానంలో మాధ్యందిన 
శాఖీయులు“శ్రద్దావిత్తో”అనిపఠించెదరు.గుణోపసంహార న్యాయముచే ఉభయశా 
ఖలలోని పు ము శమాదులు ఆరు సాధనములని నిర్దారణ చేయడమైనది. 


శమాదులను విద్యాహేతువులుగా శ్రీకృష్ణభగవానుడుగూడ చెప్పియున్నాడు-- 


1.శమము:--“యోగారూఢస్యతస్యైవశమఃకారణముచ్యతే”(గత.6-3)యోగారూ 

ఢుడైన వానికి(ధ్యానయోగంలోనిలవడానిని సమర్షుడైనవానికి) శమము కారణ 
మగును.లేక,యోగము = అంతఈకరణశుద్దిరూప వైరాగ్యమును పొదినవానికి 
(యోగారూఢపురుషునికి ) పూర్వము కర్మానుష్టానము చేసినవాడైనప్పటికి,ఇ 
పుడు జ్ఞాననిష్టాపరిపాకసాధనమగు సర్వకర్మసంన్యాసము= శమము అను- 
పషేయముగా చెప్పబడుచున్నది.కర్మానువ్యాన సమయంలో వృత్తి బహిర్ముఖమ 
(©) (©) “లి 

గును.కావున,అంతర్ముఖ వృత్తిని కలిగి యుండాలి--అని అర్హము. 


“అశాన్తస్యకుతఃసుఖమ్‌”(౧త.2-66) మనప్రసాదమువల్లనే దుఃఖములు సంపూ 
ర్లముగా నివర్తించును అను విషయమును వ్యతిరేక ముఖముగా చెప్తున్నాడు 
భగవంతుడు.చిత్రమును జయించని పురుషునికి ఆత్మవిషయక బుద్ది కలు 
గదు.అదిలేనిచో నిదిధ్యాసనరూప భావనయు కలుగదు.అటువంటి భావన 
లేనివానికి శాంతి లభించదు.అశాంతునికి సుఖమెట్లు కలుగును? 


2.దమము:--శ్లో[యథా సంహరతే చాఒయంకూర్మోఒబ్బానీవ సర్వశః। 


ఇన్చియాణీంద్రియర్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్మితా ॥(గ౧త.2-58) 


ఏదైనా అపాయమున్నదని తెలియగానే తాబేలు ఎట్లు తన అంగములను 


420 


అనుబంధ చతుష్టయము అనబడు 


లోనికి ముడుచుకొనునో,అట్లు సమాధినుండి ఉత్ధానమైన ముని గూడ తన 
సమస్తఇంద్రియములను శబ్బాదివిషయములనుండి ఉపసంహరించుకొనును. 
అతని ప్రజ్ఞా= ఆత్మ విషయక బుద్ది ప్రతిష్టతమగును. 


3.ఉపరతి:_“సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకంశరణంవ్రజ”(గత.18-66)విధి 
పూర్వకముగా సమస్తవర్ణాశ్రమోచిత (విహిత )ధర్మములను,దేహ, జీవ, ఈశ్వర ధ 
ర్మములను సహితము పరిత్యజించి నన్నొక్కడినే(ఆత్మను)శరణుజ్‌ొ చ్చుము. 


4.తితికా:--శ్లో!| మాత్తాస్పర్శాస్తు కౌన్తేయ శీతోష్టసుఖదుఃఖదాః। 
ఆగమాపాయినోఒనిత్యాస్తాంస్తితిక్షస్వ భారత ॥(గీత. 2-14) 


మీయన్తేఆభిర్విషయా ఇతి మాల్యా ఇన్టియాణి--వీటిచే విషయములయొక్క 


జ్ఞానము కలుగుచున్నందున ఇంద్రియములకు మాత్రలు అంటారు.వాటియు 
క్క స్పర్శము అనగా విషయముతో సంబన్టము లేదా తత్తద్విషయాకార అంతః 
కరణ పరిణామవిశేషములు (అంతఃకరణముయుక్క విషయకారవృత్తులు),ఆగ 
మాపాయములు = ఉత్పత్తివినాశశీలములు.మరియు శీతముఉష్ణము మొదల 
గువాటిద్వారా అంతుకరణమునకు సంయోగముద్వారా సుఖదుఃఖములను ఇ 
చ్చునవి.కాని,నిత్యము,విభు (వ్యాపకము ) అయిన ఆత్మకు సుఖదుఃఖములని 
చ్చునవి కావు.ఎందుకనగా!నిరుణము,నిరాకారము,అసంగము మరియు ని- 
త్యవస్తువునగు ఆత్మ అనిత్యధర్మములకు ఆశ్రయము కాజాలదు. ఎందుకంటే, 
ధర్మము మరియు ధర్మికి ఆభేదముంటుంది.ఉష్ణతరూపధర్మము అగ్నిరూప 
ధర్మి చేనభిన్నమైయుండును.కావున,సుఖదుఃఖములకు,ఆత్మకు ఏవిధమైన 
సంబన్థము సంభవించదు. అట్లే, సాక్ష్యములు సాక్షియొక్క ధర్మములు కానేరవు. 


శ్రీసురేశ్వరాచార్యులు చెప్పున్నారు. + 


421 


అద్వైత వేదాన్త భూమిక 


శ్లోనర్తే స్యాద్విక్రియాం దుఃఖీ సాక్షితా కా వికారిణః। 
ధీవిక్రియా సహస్తాణాం సాక్ష్యతోఒహమవిక్రియః” ॥(బృ.వార్తికము.1-4-561) 


వికారము కలుగకుండా ఆత్మ దుఃఖి కాజాలదు.ఒకవేళ ఆత్మ వికారి యని 
స్వీకరిస్తే, సాక్షియెట్లగును?వికారియేదో అది సాక్ష్యకోటి(వర్గము)లో ఉంటుంది. 


సాక్షి కోటిలో రాదు.ఆత్మనగు నేను బుద్దియొక్క వేలకొలది వికారములకు సాక్షి 


వైయున్నాను.అందువల్ల,నేను అవికారిని,కాని వికారిని కాదు.సుఖదుఃఖాదు 
లకు ఆశ్రయీభూతమగు అంతఃకరణ భేదముచే అన్ని ప్రకారముల వ్యవస్థలు 
ఉపపన్నములగుచున్నందున,నిర్వికారము సర్వజగద్భాసకమగు ఆత్మ భేద 
మునందు ప్రమాణమేమియును లేదు.ఇంతేగాకుండా, 


“కామసబ్కలో ఎవిచికిత్సా శ్రద్ధాఒ౬శ్రద్ధాధృతిరధృతిర్జీర్ధీ 


ర్చీరిత్యేతత్సర్వంమనఏవ”(బృ.1-5-3). 
శ్లో 1శోకహర్షధయక్షోధలోభమోహస్పృహాదయః। 
అహంకారస్య దృశ్యన్తే జన్మమృత్యుశ్చ నాత్మనః ॥(భాగ.11-28-15) 


కామము,సంకల్పంము, సంశయము , శ్రద్ద, అశ్రద్ద, భెర్యము, అధైర్యము, లజ్జా, 


ధి సాధి 

బుద్ధి మరియు భయము_ఇవన్ని యును మనస్సే.ఇట్లు కామాది సకలవికా 
రములు మనస్సుచే నభిన్నములని,సకలవికారములకు మనస్సే ఉపాదానమ 
ని చెప్పి,ఆత్మను స్వప్రకాశ జ్ఞానానన్దస్వరూపముగా శ్రుతిమాత ఉపదేశించుచు 
న్నది.అందువల్ల,ఆత్మ కామాదులకు ఆశ్రయము కానేరదు.అయితే వైశేషికాదు 
లు ఆత్మభేదమును మరియు ఆత్మయందు వికారిత్వమును ఇత్యాది ఏవైతే 


422 


అనుబంధ చతుష్టయము అనబడు 


స్వీకరించారో--అది కేవలము బాన్తిమూలకము.శ్రుతి,యుక్తి మరియు అనుభ 
వవిరుద్దము అని ముముకువులు గమనించదగినది. 


అంతఃకరణము ఆగమాపాయి(ఉత్పత్తి-వినాశశాలి) మరియు దృశ్యమున్నం 
దున త్వంపదార్థ(లక్ష్యచైతన్య)మగు నిత్యము,దృగ్రూపమునగు సాక్షికి దృశ్య 
ము(తెలియబడుచు)న్నందున సాక్షికంటె భిన్నమైయున్నది.అందువలన సు 
ఖాది జనకములగు యేమాత్తాస్పర్శలు (విషయేంద్రియ సంయోగములు)గల 
వో,అవి అనిత్యములు-అనియతస్వరూపములు. ఎందుకనగా! శితోష్ణాదులు ఒక 
కాలములో సుఖజనకములైతే,భిన్న కాలములో దుఃఖజనకములగుచున్నవి. 
అట్లే, ఒకప్పుడు దుఃఖజనకములైతే,మరొ కప్పుడు సుఖహేతువులగుచున్నవి. 
శ్లోకంలో శీతోష్టములు ఏవైతే చెప్పబడినవో,అవి ఆధ్యాత్మిక, ఆధిభౌతిక మరియు 
ఆదిదైవిక(మూడువిధముల )సుఖదుఃఖములకు ఉపలక్షణములుగా తెలియ 
వలెను.శీతోష్టములు పరస్పరము విపర్యయములు కాగలుగుతాయి.అనగా 
ఒకసారి శితోష్ణములు సుఖమునిచ్చునవైతే,మరోసారి దుఃఖమునిచ్చునవి య 
గును.కాని,సుఖదుఃఖములు ఎప్పుడుగూడ విపర్యయములు కావు. సుఖము 
దుఃఖముగాను,దుఃఖము సుఖముగాను కాజాలవు.సుఖము ఎల్లపుడు సుఖం 
గానే ఉంటుంది. దుఃఖము దుఃఖముగానే ఉంటుంది. 


“సర్వేషామనుకూలవేదనీయంసుఖమ్‌”లేక“ఇష్టసాధ నతాజ్ఞానానధీనేచ్చావిష 


యత్వంసుఖస్యలక్షణమ్‌”. మరియు*“సర్వేషాంప్రతికూలవేదనీయందుఃఖమ్‌”లేక 


“ఇతరద్వేషానధీనద్వేషవిషయతాశాలిత్వందుఃఖస్యలక్షణమ్‌”. (తర్కసంగ్రహము). 


ఓఅర్జునా!నిర్వికారమగు ఆత్మకంటె(నీకంటె)భిన్నము,దృశ్యమునగు అంత; 
కరణమునకు సుఖదుఃఖముల నిచ్చునటువంటి,అత్యన్త అస్థిరములైన భీష్మ 


423 


అద్వైత వేదాన్త భూమిక 


ద్రేణాది శరీరములతో యేసంయోగవియోగరూప మాత్తాస్పర్శలు ఉన్నవో వాటి 
ని నీవు సహించుము.అనగా,“వీరు ఆత్మనగు నన్నేమియును చేయజాలరు” 
అను యీప్రకారమగు వివేకముచే వాటిని ఉపే క్షించుము.సుఖదుఃఖాత్మకమ 


గు చిత్తముతో ఆత్మయొక్క తాదాత్మ్యా ధ్యాసము(అభేదాధ్యాసము)చేసినిన్ను 


నీవు దుఃఖితునిగా భావించకుము.శ్లోకంలో అర్జునుని సంబధీస్తూ'కౌన్తేయ,భా 
రత”అను పదములను ప్రయోగించి శ్రీకృష్ణభగవానుడు అర్జునునియొక్క మా 
తృకులమును,పితృకులమును గుర్తుచేసి,ఆరెండు కులములయొక్క పవిత్రత 
ను(శుద్ధతను)ద్యోతితము చేశాడు.అటువంటి నీకుయీఅజ్ఞానము (మోహము) 
ఉండుట అత్యన్త అనుచితము. (గీత.2-14 మధుసూదనీ). 


5.శ్రద:--*శ్రదావాంల్లభతే జ్ఞానం తత్పరః సంయతేనియః” (గీత. 4-39); 
ధి (c) ధా ఇ 9 


“అజ్ఞశ్చా శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి”(గత.4-40). 


ఈ శ్లోకభాగముల అరమును లోగడ శ్రద్ద నిరూపణావసరమున తెలిసి కొని 
వచ్చాము. 


6.సమాధానము:-“సమాధావచలాబుద్ది” (గత.2-53)“మయ్యేవమన ఆధత్స్వ 
మయి బుద్ధిం నివేశయ”(గీత.12-8) 


పలువిధముల ఫలములను వరించు శ్రుతులను శ్రవణము చేయుటవల 
న, వాటియొక్క తాత్పర్యము తెలియక సంశయ విపరీత భావనలచే యుక్తమై 
పూర్వము విక్షిప్తమైయున్న నీబుద్ది,ఎప్పుడు నిష్కామ కర్మజన్య చిత్తశుద్దిచే 
కలిగిన వివేకముతో దోషదర్శనముద్వారా ఆ విక్షేపమును త్యాగముచేసి,సమా 
ధి=జపరమాత్మయందు,నిశ్చలము =జాగ్రత మరియు స్వప్నదర్శనరూప విక్షేప 
రహితమగునో మరయు అచలము= సుషుప్తి, మూర్చ,స్తబ్బీభావాది లయలక్షణ 


424 


అనుబంధ చతుష్టయము అనబడు 


చలనములేనిదై స్టిరపడునో,అనగా లయ,విక్షేపరూప దోషములను త్యాగముజే 
సిపరమాత్మయందు సమాహితమగునో,అప్పుడు నీవు సమస్త యోగములకు 
ఫలభూతమగు తత్త్వమస్యాది వాక్యజన్య జీవపరమాత్మల ఐక్యవిషయక అఖం 
డ సాక్షాత్కారమును పొదగలవు . 


అన్యయోజన:--నిశ్చలా = అహంభావనా,విపరీత భావనారహితమై; అచలా = 
“స తు దీర్ణకాలనైరన్తర్యేణ సత్కారాసివితో దృఢభూమిః”(యో.సూ.1-14)లో చెప్ప 
బడినట్లుగా ఆత్మచింతనమును దీర్ణ్షకాలము,వ్యవధానములేకుండా, ఆదరపూ 
ర్వకముగా సేవిస్తూ విజాతీయ(అనాత్మ )ప్రత్యయములచే దూషితము కానిదై; 
వాయురహిత ప్రదేశమందలి దీపశిఖవల ని చిత్తము ఆత్మయందు యిప్పుడు 
రపడునో అప్పుడు నీవు సకలయోగములకు ఫలరూపమగు మహావాక్యజన్య 


వ్‌ 
థి 
ట్ర 


హ్మాత్మెకత్వ అఖండ సాక్రాత్కారమును పొదగలవు.(గీత.2-53 మధుసూదని) 


స 


సగుణ బ్రహ్మముయొక్క యేరూపమునందైనను మనస్సును మరియు 
బుద్దిని సమాహితమొనర్చినచో నిర్వికల్పకసమాధియే ప్తాప్తించును.మనస్సు 
న యేప్రకారమైన వికల్పములులేనిచో కల్పనాత్మక సగుణబ్రహ్మ స్వరూపము 
గూడ అంతర్జానమగును.అనగా,అచట దృశ్యరూపమగు ఏపదార్హముగూడ 
ఉండుటకు సంభవములేదు.అందువల్ల, ద్రష్టా, సాక్షియగు ఆత్మ =శుద్దచైతన్యస్వ 
రూప అద్వితీయబ్రహ్మమే అచట ప్రకటమగును.మరియు జల,దర్పణాది ఉపా 
ధులను తొలగించినచో ప్రతిబింబము బింబముతో ఐక్యమగునట్లు,అంతఃకరణ 
రూపిపాధి విలయముకాగా తధ్గత ప్రతిబింబస్థానీయజీవుడు బింబస్థానీయ బ్ర 
హ్మముతోఏకీభూతుడౌతాడు.కావున, బ్రహ్మవేత్తలు సగుణబ్రహ్మోపాసనలచే ఈ- 


శ్వరప్రసాదముద్వారా నిర్గుణబ్రహ్మ విద్యాఫలమగు మోక్షమును పొదుచున్నారు. 


శ్లో॥నిర్విశేషం పరంబ్రహ్మ సాక్షాత్కర్తుమనీశ్వరాః। 


425 


అద్వైత వేదాన్త భూమిక 


యే మన్దాస్తేఒనుకమ్యన్తే సవిశేషనిరూపణైః॥ 
శ్లో॥వశీకృతే మనస్యేషాం సగుణబ్రహ్మశీలనాత్‌। 
తదేవాఒవిర్చవేత్సాకాదపేతోపాధికల్పనమ్‌ ॥(బ్ర.సూ.1-1-20 కల్పతరువు) 


[గూఢార్డదీపిక-మధుసూదనీ.12-13 & శ్రీ శివగీత,బాలానన్చిని వ్యాఖ్య.14-5] 


నిర్విశేష పరబ్రహ్మసాక్షాత్కారము చేసుకొనుటకు అసమర్భులైన యే మందా 
ధికారులు గలరో,వారు సవిశేషబ్రహ్మ (సగుణబ్రహ్మ )ఉపాసనచే అనుగృహీతులు 
కాగలరు.సగుణబ్రహ్మ ముయొక్క నిత్యనిరన్తర సత్కారపూర్వక అను శీలనము 
(అనుచింతనము)చేయుటచే,వారి మనస్సు స్వవశమగును.ఇట్లు వశీభూత 
మైన మనస్సు(ఉపాధి)సకల కల్పనారహితముకాగా నిర్గణబ్రహ్మసాక్షాత్కార 
ము(ఆవిర్భావము) కలుగును. 


పై సమగ్ర అభిప్రాయమును దృష్టియందుంచుకొని భగవంతుడు “మయ్యే 


మన ఆధత్స్వ”(12=8)అంటూ ఉపదేశించాడు.ఓ అర్జునా! నీవు నాయందే(సగుణ 


బ్రహ్మమునందే )సంకల్పవికల్పాత్మక మనస్సును స్థరపరచుము.సమస్త మనో 
వృత్తులను నన్నే విషయముచేయునట్లుగా చేయుము. అట్లే, అధ్యవసాయాత్మక 
(నిశ్చయాత్మక )బుద్ధినిగూడ,అనగా సకలబుద్దివృత్తులను విషయాన్తరము(అ 
నాత్మాకారము )కానియక, నన్నే విషయముచేయులాగున (చింతనచేయులాగున 
)చేయుము.నాయందే నివేశము =సంహితము = సమర్పితము చేయుము. 


అట్లు చేయుటవలన ప్రయోజనమేమిటి కేశవా? నాయందు (నిరుణబ్రహ్మము 
నందు)బుద్దిని సమ్యగ్‌ ప్రకారముచే సమాధానము=సమాహితము చేయుట 
వలన ఫలమేమిటో వినుము.“అతఊార్థ్వంమయ్యేవనివసిష్యసి,నసంశయః”ఊ 
ర్థ్వమ్‌=ఏతద్దేహాన్తే.ఈదేహావసానమున  మత్స్వరూపమున = శుద్ధబ్రహ్మమునం 


426 


అనుబంధ చతుష్టయము అనబడు 


దే నివసించెదవు.అనగా,“బ్రహ్మవేదబ్రహ్మైవ భవతి”(ముం.3-2-9)బ్రహ్మమునెఅిగి 
నవాడు బ్రహ్మమేయగును_ఇందులోఎలాంటి సందేహములేదు.ఎట్టి ప్రతిబంధ 
కమునూ ఉండదని భావము. 


శ్లో॥ఇహ వా మరణేవాఒస్య బ్రహ్మలోకేఒథవా భవేత్‌। 


బ్రహ్మసాకాత్కృతిః సమ్యగుపాసీనస్య నిర్లుణమ్‌ ॥(వే.పం.9-150) 


సమ్యక్పకారముచే నిర్గుణబ్రహ్మోపాసనముచేయువాడు ఈదేహమునందేగాని, 


మరణ కాలమందుగాని,లేక బ్రహ్మలోకమునందుగాని బ్రహ్మసాక్షాత్కారమును 
పొదగలడు. 


కావున,“సమ్యగాస్థాపనంబుద్దేఃశుద్ధే బ్రహ్మణి సర్వదా”।(వి.చూ.27) పరిశుద్ధ 
మగు బ్రహ్మ్మముయందు ఎల్లప్పుడును బుద్దిని చక్కగానిలుపుటను సమాధాన 
మనిచెప్పబడినది--అనిశ్రీశంకరాచార్యులు,అట్లే శ్రుతులుస్కృతులు ఆదేశించు 
చున్నందున,సాధకులు'సమాధానమిను సాధనమును అవశ్యముగా సంపా 
దించు కొనవలయునని నిశ్చయింపబడినది. ఇతి శమూదిషట్భ్క నిడూవణమ్‌. 


--:40.ముముక్షుత్వము:-- 


ఉక్తప్రకారముగా శమాదిషట్కమును సాధించిన వానికే ముముక్షుత్వము 
లభించునుగాని యితరులకు లభించదు.కావున,శమాదిషట్క నిరూపణానంతర 
ము దానికార్యభూతమగు ముముక్షుత్వమను చరమసాధనము చెప్పబడుచు 
న్నది.మోక్షమునందు ఇచ్చ యేదిగలుగునో దానిని ముముక్షుత్వమని అంటా 
రు.ఆకలితో తీవ్రముగా బాధపడుచున్న వానికి భోజనముయొక్క ఇచ్చ తప్ప 


427 


అద్వైత వేదాన్త భూమిక 


మరి యేకోరికయును కలుగదు. అట్లు మోక్షమునందు ఇచ్చ గల్లినచో దానికి 
ముముక్షుత్వము (మోక్షేచ్చ) అంటారు. 


శంక:--మంత్రము:--యదాసర్వేప్రముచ్యన్తే కామాయేఒస్యహృది స్థితాః। 
ద థి 


అథ మర్ష్యోఒమృతో భవత్యత్ర బ్రహ్మసమశ్నుతే ॥(బృ.4-4-7) 


హృదయమందలి సమస్తకోరికలు ఎప్పుడు సమూలముగా నష్టమగునో, 
అప్పుడు ఈమరణధర్మముగల పురుషుడు అమరుడవుతాడు.ఈవర్తమాన శరీ 
రమునందే బ్రహ్మమును పొదుతాడు. 


శ్లో ॥|ప్రజహాతి యదా కామాన్సర్వాన్సార్హమనోగతాన్‌ | 
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే ॥(గఆ. 2-55) 


ఓ పృథానందన!విద్వాన్‌ పురుషుడు యెప్పుడు తన సకలమనోవృత్తుల 
ను(కామసంకల్పాదులను)సంపూర్ణముగా పరిత్యజించునో,మరియు పరమా 
నందస్వరూప ఆత్మయందు స్వప్రకాశచిద్రూపముచే సంతుష్టుడైయుండునో, 
అప్పుడతడు స్థీతప్రజ్ఞుడనబడుతాడు. 


ఇత్యాది శ్రుతిస్తృతులదే సర్వకామనా (ఇచ్చా )వినిర్ముక్తునకే మోక్షమునం 
దధికారము గలదని చెప్పబడుచున్నందున అధికారి పురుషునికి ఇచ్చా 
విశేషణము (ఇచ్చగల్లియుండవలెనని )చెప్పుట యుక్తము కాదు గదా? 


సమాధానము:--కామము (ఇచ్చా )గర్లియుండుట దోషముగాదు.శ్తుతివిరో 
ధమును లేదు.అనాత్మ విషయక ఇచ్చయే కామము--అని శ్రుతియొక్క అభి 
ప్రాయము అధికారిపురుషుడు తన హృదయమందలి సకల అనాత్మ విషయక 
కామనలను (కోరికలను) సమూలముగా యెప్పుడు నష్టముజేయునో,అప్పు 


428 


అనుబంధ చతుష్టయము అనబడు 


డు అమృతుడవుతాడు--అని శ్రుతిస్పృ్రతులయుక్క అభిపాయము..కాని, 
మోక్షేచ్చగూడ ఉండగూడదని తాత్పర్యము లదు. 


శంక:--వేదాన్సమతములో మోక్షమనునది నిత్య శుద్ధ బుద్ధ ముక్త పరిపూ 
ర్ధానన్స ఆత్మాఒబిన్న బ్రహ్మప్తాప్తి మరియు సర్వదుఃఖముల (అజ్ఞానతత్కార్య 
ము)యొక్క అత్యన్తనివృత్తి అని చెప్పబడినది.అందు ప్రథమాంశ విషయంలో 
“బ్రహ్మ వేదబ్రహ్మై వభవతి”(ముం.3-2-9);“బ్రహ్మవిదా ప్నోతి పరమ్‌”( తై.2-1)“బ్రహ్మ 
సంస్థోమృతత్వ మేతి”(ధాం.2-23-1) ఇత్యాది శ్రుతులు మరియు ద్వితీయాంశ 
విషయంలో“తరతి శోకమాత్మవిత్‌”(ధాం.7-1-3)“తమేవవిదిత్వా౭తిమృత్యుమేతి” 
(శ్వ.6-15) ఇత్యాది శ్రుతులు ప్రమాణముగా స్వీకరించబడినవి గదా.అత్యన్తనివృత్తి 
అనగా నిత్యనివృత్తి; బ్రహ్మము నిత్యముగావున బ్రహ్మపాప్తి అనగా నిత్య 
పాప్తి.అలాంటప్పుడు మోక్షము నిత్యమనియే స్వీకరించబడినది గదా--అట్టి 
నిత్యసిద్ధ(నిత్యవ్తాప్త్రమైన మోక్షము అధికారిపురుషునియొక్క స్వరూపముగా 


తత్తమస్యాది మహావాక్యములు (నీవేబ్రహ్మమైయున్నావు)అని బధించుచున్న 


వి.కాని,ఏదైన వస్తువు తనకంటె భిన్నమై,అవ్తాప్త్రమైయున్నచో,అది తనకు 
అనుకూలమని భావించినచో అప్పుడు దానిని పొదవలెనని ఇచ్చజేసి,ప్రయ 
త్నముచే పురుషుడు ప్రవృత్తుడగుట లోకప్రసిద్ధము.కావున,నిత్యప్రాప్తము 
మరియు అధికారిపురుషునికంటె భిన్నముకానిది(స్వరూపమేయైనది )అగు 
మోక్షవిషయక ఇచ్చ ఎలా కలుగగలదు?ఇంతే గాక, 


మోక్షము అనిత్యమా (జన్యమా )? లేక,నిత్యమా (అజన్యమా )? ఒకవేళ సాది 
యన్నచో కృతకము (కర్మసాధ్యము ) అగటచే'యత్కృతకం తదనిత్యమ్‌”అను 
న్యాయము ప్రసక్తమగును.మోక్షము అనిత్యమన్నచో తద్విషయక ఇచ్చ యువ 
రికిని కలుగజాలదు.మరియు“నచపునరావర్తతే(ఛాం.8-15-1)“నస పునరావర్తతే 


429 


అద్వైత వేదాన్త భూమిక 


తత్కైవల్యమ్‌”(నా.ప.9-22) “నసభూయోఒభిజాయతే”(గఠ.13-23);“మాముపేత్య 
తు కౌన్తేయ పునర్జన్మ న విద్యతే”(గత.8-16&15) ఇత్యాది శ్రుతి సృతులకుగూ 
డ విరోధము వాటిల్లును.లేక,నిత్యమన్నచో మోక్షము నిత్యసిద్ధముగావున 
తత్సాధనములగు శ్రవణాదులందు ప్రవృత్తికలుగగూడదు.కాని,“శ్రోతవ్యోమన్త 
వ్యోనిదిధ్యాసితవ్యః(బృ.2-4-5&4-5-6) ఇత్యాదిశ్రుతలచే శ్రవణాదులు కర్తవ్యములు 
గా బీధించబడినవి. అని యిట్లు శంక వ్తాప్తమైనప్పుడు, 


సమాధానము చెప్పబడుచున్నది.మోక్షము స్వాభిన్నము,నిత్యవాప్తము 
మరియు అనాదియును ఐనప్పటికిని,మోక్షముయొక్కఅసిద్ధత్వ (అవ్తాప్తిరూ 
ప)భ్రమచే దానిని పొదుటకు ఇచ్చేజేయుటయు,తత్సాధనములగు శ్రవణాదు 
లందు ప్రవృత్తియును సంభవించును. ఎట్లనగా, 


“అనృతేన హి ప్రత్యూఢాః(భాం.8-3-2) భూమిలో పాతిపెట్టబడిన ధనము, ఆ 
స్థానమునందే యున్నదని తెలియని(అనభిజ్ఞ)పురుషుడు,ఆ ధనము పైనే 
సంచరించుచున్నను దానిని ఆషాప్తమువలా భావించి,పొదుటకు ప్రయత్నించు 
విధమున--అని తెలియాలి. 


శ్లో॥ఆత్మా తు సతతం ప్రాపో-ప్రాప్తవదవిద్యయా । 
తన్నాశే ప్రాప్తవద్భాతి స్వకణ్యాభరణం యథా ॥(ఆత్మభోధ. 44.) 


ఆత్మ సర్వత్ర సర్వదా పరిపూర్ణ అద్వయానంద స్వరూపముచే వ్యాప్తమై, 
ప్రాప్తమెయ్యే ఉంది.కాని అవిద్యావశమున బ్రాన్తిచే అప్రాప్తమువలె తోచుచు 


న్నది.తత్త మస్యాదివాక్యశ్రవణానంతరముకలిగిన అప్రతిబద్ద దృఢాపరో కే బ్రహ్మ 


జ్ఞానము (బ్రహ్మ వాహమస్మి)చే ఆవరణాత్మక అవిద్యా ధ్వంసముకాగా ప్పాప్తించి 
నట్లుగా భాసించుచున్నది. ఉదా:-కంఠచామీకరన్యాయము. ఒకానొక పురుషుడు 


430 


అనుబంధ చతుష్టయము అనబడు 


ఏదో విశేషకారణముచేత తన మెడలో హారము ఉండగానే,భ్రమచే ఎక్కడో పోు 
నదని దుఃఖించుచుండెను.అంతలో ఒక ఆప్తపురుషుని సహాయముతో తన 
ప్రతిబింబమును అద్దములో చూచెను.దర్పణములో తన మెడలోని హారము 
కనిపించగా“నాహారము దొరికినది"అని భావించెను.కాని,వాస్తవముగా హారము 
ఎక్కడ పడిపోలేదు,ఇప్పుడు దొరకలేదు.ఉన్నది ఉన్నట్టుగానే ఉంది.అట్లే,అ 


జ్ఞానమువలన కలిగిన బ్రాన్తిచే ఆత్మనుఅవ్తాప్త్రమువలెభావించి,తత్పాప్తికై ఇచ్చ 


జేయుట మరియు శ్రవణాదులందు ప్రయత్నముచే ప్రవృత్తుడగుట సంభవిస్తుంది. 


శంక:--సమూల సర్వానర్థ అత్యన్తనివృత్తి మరియు పరమానందరూప 
బ్రహ్మషాప్తి= మోక్షము అని చెప్తూవచ్చారు.అందులో పరమానందరూప బ్రహ్మ 
ము నిత్యసిద్దము.అయినను అజ్ఞానవశమున అసిద్ధత్వ బ్రాన్తిచే తద్విషయక 
ఇచ్చ మరియు ప్రవృత్తి సంభవిస్తుంది.ఎందుకనగా,బ్రహ్మము నిత్యసిద్ధము భా 
వరూపమైయున్న్నందువలన.కాని, సర్వానర్థముయుక్క అత్యన్తనివృత్తి (మోక్ష 
ములోని ద్వితీయాంశము)యేదిగలదో,అది ఆభావరూపమున్నది.మరియు త 
త్త్వ 
సిద్దమని చెప్పుట ఎట్లు సంభవించును? ఇంతేగాక,అభావము భావవ్యతిరిక్తము 


జ్ఞానము కలుగుటకుపూర్వము అసిద్దమైయున్న ది.కావున మోక్షము నిత్య 


గాన“సర్వానర్ణనివృత్తి"బ్రహ్మస్వరూపముకంటెభిన్నము అని చెప్పవలసివస్తుం 
ది.ఒకవేళ భిన్నమని స్వీకరించినయెడల“ఏకమేవా౭ద్వితీయమ్‌” (ధాం.6-2-1) 
అను అద్వైత శ్రుతికి విరోధమేర్పడును గదా? 


సమాధానము:-- అజ్ఞానతత్కార్యరూపఅనర్హము సర్వము సదసద్వి లక్షణమై 
(అనిర్వచనీయమై )అధిష్టానరూప బ్రహ్మమునందు అధ్యస్తమునై యున్నది. 
అధిష్టాన సాక్షాత్కారానంతరము కల్పితఅనర్థము నివృత్తము(ధ్వంసము,నాశ 
నము,బాధము ) అగుచున్నది.కల్పితవస్తువుయొక్క నివృత్తి(నాశనము)అధిష్టా 


431 


అద్వైత వేదాన్త భూమిక 


నముకంటె భిన్నముగాదు.మరేమనగా,అధిష్టానరూపమే ఉండును. 
శ్లో॥అధిష్టానావశేషో హి నాశ; కల్పితవస్తువః। (సూతసం.యజ్ఞవైభవఖం 2-8) 


మాయాతత్కార్యరూపప్రపంచము (అనర్ధ్హము )చిన్నాత్రబ్రహ్మమునందు అధ్య 
స్తమై (కల్పితమై యున్నందున, అధిష్టాన బ్రహ్మసాక్షాత్కారముగల్లినమీదట కల్పి 
త అనర్హనివృత్తి (నాశము ) అధిష్టాన బ్రహ్మ వ్యతిరిక్తముండదు.అందువల్ల అద్వైత 
టి = (A) = క 
శ్రుతికి విరోధముగూడలేదు.శుక్తి (ముత్యెపుచిప్ప )సాక్షాత్కారానంతరము కల్పి 
తరజతము(వెండి)యొక్క నివృత్తి శుక్తికంటె వేరుగగోచరించదు గదా.కావున, 


కల్పితఅనర్దనివృత్తి బ్రహ్మరూపమగుటచే బ్రహ్మస్వరూపమోక్షము నిత్యసిద్ధము. 
టి క్‌ థి 
శ్లో॥నివృత్తిరాత్మా మోహస్య జ్ఞాతత్వేనోపలక్షితః।( చిత్సుఖీ 4-8) 


లోకంలో సమూలరజతభ్రమ నివృత్తియనునది జ్ఞాతశుక్తిరూపముగానే తెలి 
యబడుచున్నది. అట్ల, కార్యసహిత అజ్ఞానరూప అనర్ధనివృత్తియనునది అనృత, 
జడ,దుఃఖ,అనాత్మరూప ద్రైతమునకు విరోధియగు వేదాన్తవాక్యజనిత బ్రహ్మాకా 
ర అంతఃకరణపరిణామరూప దర్పణమునందు ప్రతిబింబిత సత్య,జ్ఞాన, ఆనంద, 
అనన్త మరియు అహంరూప బ్రహ్మముగానే తెలియబడుచున్నది.కావున,జ్ఞా 
తత్వోపలక్షిత ఆత్మయే మోహనివృత్తిరూపముగాచెప్పబడుచున్నది--అని అభి 
యుక్తుల వచనము. విస్తృత విచారణ అన్యత్ర ఆకర గ్రంథములలో గనందగును. 


నిత్యసిద్దమైన మోక్షము సకలవ్తాణులయుక్క స్వరూపమగుటచే మోక్ష 
ము సమస్తజీవులచే స్వాభావికముగానే క్రో రబడుచున్నదను విషయమును 


“వైష్కర్మ్యసిద్ధి'యను ర్రంథారంభమున వృద్దులు,పరమపూజ్యులునగు శ్రిసురే 


శ్వరాచార్యులవారు ప్రతిపాదించియున్నారు. 


432 


అనుబంధ చతుష్టయము అనబడు 


“ఆబ్రహ్మస్తంబపర్యన్తెః సర్వవ్రాణిభిః సర్వప్రకారస్యాపి దుఃఖస్యస్వరసత ఏవ 
జిహాసితత్త్వా త్తన్నివృత్యర్థా ప్రవృత్తిరస్తి స్వరసత ఏవ” 


బ్రహ్మమొదలు పిపీలికవరకుగల సకలజంతువులచే సర్వవిధములగు దుః 
ఖమువిడువవలసినదని స్వభావముగనే క్రో రబడుచున్నందున,ఆ దుఃఖనివృత్తి 
కొటికు స్వభావముగనే ప్రవృత్తి కలుగుచున్నది. 


విశేషము:--లోకంలో దుఃఖమనునది లేదా?ఉంటే లోకులచే తెలియబడు 
ట లేదా?తెలియబడిననూ దుఃఖము నిత్యము మరియు పరిహరించుటకు అశ 
క్యమని భావించి దానిని తొలగించుకొనగోరుట లేదా?తొలగించుకొనగోరిననూ 
సరియునఉపాయములు (సాధనములు )లేవా?ఉన్న నూ తెలియబడుట లేవా? 


ఒకవేళ శాస్త్రములచే దుఃఖనివృత్తుపాయములు తెలియబడిననూ,వాటికంటే 


ఏవైనా లౌకిక సులభోపాయములున్నందున లోకులు శాస్త్రీయ ఉపాయము 
లను ఉపేక్షించుచున్నారా? ఇట్లు దుఃఖ విషయంలో అనేక ప్రకారముల జిజ్ఞాస 
కలుగుటకవకాశముంది. కాని, 


జగత్తులో దుఃఖమనునది లేదు--అని చెప్పుటకు వీలులేదు. అంతకరణ 
ముయొక్క రజోగుణపరిణాత్మక,ప్రతికూలవేదనీయమగు అనగా ప్రతివాణియొ 
క్క బుద్ధికి అనిష్టముగా అనుభూతమగు దుఃఖమును ఎవరునూ ఎప్పుడు 
నూ ప్రత్యాఖ్యానము (నిరాకరణము)చేయుటకు వీలుపడదు.వేదాన్లములచే (ఉ 
పనిషత్తులచే ) “నేహనానాస్తికిజబ్బ్పున”(కఠ6.2-1-11,బృ.4-4-19) “అతో ఒన్యదార్తమ్‌”(బృ.3 
-4-2;3-5-1;3-7-23)అని బ్రహ్మభిన్న దుఃఖరూప ద్వైతప్రపంచము నిషేధింపబడి 
నందున,దుఃఖమునిత్యముగాదు మరేమనగా మిథ్యయేయని ధృవీకరించనైనది. 
మరియు ఆబ్రహ్మస్తంబపర్యంతము సకలప్తాణులకు ప్రతికూల వేదనీయముగా 


433 


అద్వైత వేదాన్త భూమిక 


(అనిష్ట అనుభవరూపముచే )తెలియబడుచున్నందున,దుఃఖమును పరిహార్య 
ముగా భావించి, తొలగించు కొనుటకు ఇచ్చజేయుచున్నారు. ఎందుకనగా , 


“కామసబ్కల్పో”(బృ.1-5-3) మరియు 
శ్లో ॥శోకహర్షభయక్రోధలోభమోహస్పృహోదయః ॥ 
అహజ్కారస్య దృశ్యన్తే జన్మ మృత్యుశ్చ నాత్మనః॥(భాగ.11-28-15) 


అహంకారమున్నపుడు శోకము(దుఃఖము)మున్నగు ధర్మములు ప్రతీతమ 
గుచున్న వి-అన్వయము.అహంకారములేనిచో ప్రతీతియగుటలేవు--వ్యతిరేకము.జా 
గ్రత్స్వప్నములలో అన్వయము,సుషుప్తిలో అహంకార అభావమున్నందున శో 
కాదులయొక్క వ్యతిరేకము (అభావము) అనుభవములో ఉంది.స్ఫూలసూక్ష్మ 


దేహములతో తాదాత్మ్యాభిమానము పొదిన విశేషదైతన్యము_జీవుడు-అ 


హంకారమనబడును.అంతకరణము దానిధర్మములతో ;స్టూలదేహము దానిధ 
ర్మములతో చైతన్యము మిథ్యాఅభిమానమును పొదినపుడు అహంసుఖీ, 
అహందుఃఖీ,స్టూలో ౭ హం, కృశో ఒహమ్‌ -ఇత్యాదిరూపముచే (జీవుడు )వ్యవహరిం 
చును.కాని,చైతన్యంసుఖీ,చైతన్యందుఃఖీయను అనుభవమెచ్చటను కానరాదు. 
కావున,పైఅన్వయవ్యతిరేక యుక్తిచేతను మరియు దేహద్వయము తద్ధర్మ 
ములు దృశ్యములై సాక్షి--సామాన్య(శుద్ద )చైతన్యముచే తెలియబడుచున్నం 
దువలనగూడ శోకాదులు అహంకారమునకేగాని ఆత్మ(శుద్ధచైతన్యమున)కు 
లేవని,పైశుతిస్మృతులచే నిర్దారణ చేయబడినందువల్ల సకలవ్తాణులు సర్వప్ర 
కారముల దుఃఖమును పరిహరింపగోరుచున్నారు. 


దుఃఖము నాకుకావాలి(కలుగాలి)అని యేపాణియును కోరదు.అనగా,దుఃఖ 
ము సర్వులకు ద్వేష్యమున్నది,అనగా ద్వేషమునకు విషయమగుచున్నది. 


434 


అనుబంధ చతుష్టయము అనబడు 


సర్ప,చోర,వ్యాఘాదులుగూడ ద్వేష్యములున్నవి.వాటివలనగూడ దుఃఖము క 


లుగుతుంది.కాని,సర్పాదులుస్వరూపముచే దుఃఖములుకావు.అట్లెనచో పాము 


లవానికిగూడ దుఃఖమునివ్వాలి గదా.వానికి సుఖహితువులగుచున్న వి.కావు 
న స్వరూపముచే దుఃఖములుకావు.ద్వేష్యములుకావు.అందరికి,అన్ని కాల 
ములలో,అన్ని దేశములలో దుఃఖమునిచ్చుట లేదు.కాని,ఎప్పుడు ద్వేష్యమగు 
దుఃఖమునకు సాధనములున్నవను జ్ఞానముకలుగునో (ప్రతికూలజ్ఞానము క 
లుగునో) అప్పుడవి ద్వేష్యములగును. ప్రతికూలజ్ఞానము చిన్నపిల్లవానికి లేదు. 
అందువల్ల వానికి ద్వేష్యము (దుఃఖహేతువు )కాదు.చిన్న పిల్లవాడు సర్పము 
నుగూడ నవ్వుతూ పట్టుకుంటాడు.కావున,సర్పాదులు ద్వేష్యమగు ప్రధాన 
దుఃఖమునకు సాధనములున్నందున దుఃఖరూపములని గౌణముగా(బాప 
చారికముగా )వ్యవహరింపబడుచున్నవి,కాని స్వరూపముచే దుఃఖరూపములు 
కావు.బాపచారికముగా,అనగా! జీవనమునకు (పాణమునకు ) ఆధారము అన్న 
ము(ధాన్యము).కాని,ధాన్యమును పండించుటకు సాధనమగు“నాగలి"గూడ“జీ 
వనం”అని“లాంగలం జీవనమ్‌"అని గౌణముగా వ్యవహరించబడును.అందుచే, 
సర్పాదులు ప్రధానదుఃఖమునపేక్షించి,దానికిఅధీనమై దుఃఖరూపములుగా వ్య 
వహరింపబడుతున్నవి.కాని,స్వరూపముచే కావు.కాని,ప్రధానదుఃఖము అట్లు 
కాదు.మరేమనగా,స్వరూపముచే ద్వేష్యమగుచున్నది.అందుకే దుఃఖమును ఎ 
వ్వరునూ,ఎప్పుడునూ ఇచ్చగించరుగదా! ఈవిషయమునంతటిని జ్ఞప్తియం 
దుంచుకొనివైయాయికులు “ఇతరద్వేషఅనధీన ద్వేషవిషయత్వమ్‌ -దుఃఖిత్వమ్‌” 

అని దుఖముయొక్క లక్షణమును చెప్పారు. 


ఈదుఃఖము స్వరూపముచే నేకమైనను బాపాధికభేదముచే ననేకములుగా 
చెప్పబడుచున్నది. 1 -ఆధ్యాత్మి కదుఃఖములు, 2.ఆధిభాతిక దుూఖములు,3.ఆది 


435 


అద్వైత వేదాన్త భూమిక 


దైవిక దుఃఖములు--అని . 


1.శరీరము,మనస్సు అను ఉపాధులచే(సాధనములచే ) గలుగు దుఃఖములు 
ఆధ్యాత్మికములనబడును.దేహము మరియు మనస్సు అజ్ఞానదశలో “ఆత్మ” 
అని ఆధ్యాసికముగా వ్యవహరింపబడుచున్నందున,వాటివల్లకలుగు దుఃఖము 
లకు ఆధ్యాత్మికదుఃఖములు అంటారు.శరీరములోని వాత,పిత్త, కఫములు-- 
అను ధాతువైషమ్యమువలన జ్వరాతిసారాదులు స్టూలశరీరములో గలుగున 


వి 'వ్యాధులు'అనబడుతాయి. 


కామ,క్షోధ,లోభ,మోహ,భయ, ఈర్ష్య, విషాదాదులచేగాని, అభీష్టవిషయము 


యొక్క అప్తాప్తిచేగాని,కలుగు మానసికదుఃఖములు'ఆధులు'అనబడుతాయి. 
ఈవ్యాధి, ఆధియను రెండువిధముల దుఃఖములను ఆధ్యాత్మిక దుఃఖములు 
అంటారు.బాహ్యదుఃఖసాధనములగు చోరవ్యాఘ్రాదుల అపేక్షచేత శరీరమనం 
బులు అను అంతరసాధనములచే కలుగుటచే నీ ఆధ్యాత్మిక దుఃఖములను 
“అభ్యన్తరదుఃఖముల”ని కూడ అంటారు. 

2.స్వసంఘాతము (శరీరాదుల )కంటె భిన్నములై,చక్షురాది ఇంద్రియము 
లకు విషయములగు సర్ప,చోర,శత్రు,వృక్ష,వ్యాఘ్తాది ఉపాధులచేనుత్సన్నమ 
గు దుఃఖములు అధిభౌతిక దుఃఖములనబడును.ఇతర వాణులయుక్క ఇంద్రి 
యవ్యాపారములచే(క్రియలచే ) గలుగు దుఃఖములనియర్థము. ఉదాహరణకు:-- 
ఎవరైనా కరోరముగామాట్లాడిననూ,కోపముగా చూచిననూ,కొట్టిననూ దుఃఖము 
కలుగుతుంది.లేదా,పశుపక్ష్యాదులు పైబడి కరచుట, ఆఘాతము చేయుటవలన 
గలుగు దుఃఖములు--ఇత్యాదులు ఆధిభౌతిక దుఖములనబడతాయి. 

3.స్వసంఘాతముకంటె భిన్నములై,చక్షురాద్రీంద్రియములకు అగోచరము 
లగు యక్ష,రాక్షస,వినాయక,గ్రహ,పిశాచాదుల ఆవేశమువల్లగలుగు దుఃఖము 


436 


అనుబంధ చతుష్టయము అనబడు 


లను ఆధిదైవిక దుఃఖములని అంటారు. ఈయక్షరాక్షసాదులు సాక్షాత్తుగా దుఃఖ 
కారణములు కారు.పంచభూతాత్మక విషయములలో ప్రకోపమును సృష్టించి, 
వాటిద్వారా దుఃఖమును కలుగజబేస్తారు.ఉదా:-అతివృష్టిద్వారా భూమండల 
మును జలమయముచేసి, ఆజలాభిమానిదేవత పాణులకు దుఃఖమును కలుగ 
జేయును.పిడుగులు పడి మనుష్యులు,జంతువులు మరణించుట,వడగండ్ల 
వర్షము కురిసి పంటలు పాడగుటద్వారా జలాధిష్టానదేవత జీవులకు దుఃఖము 
ను కలిగించును. భూకంపముద్వారా భూమిఅధిష్టానదేవత; పెనుతుఫానులు 
భయంకరమైన గాలులు వీచుటద్వారా వాయుఅభిమానిదేవత; బడబానలము, 


దావానలము ఇత్యాదులచే ఆగ్న్యభిమానిదేవత పాణులకు దుఃఖమును కలుగ 


జేయుదురు.గ్రహపిశాచాదులు శరీరములో ఆవహించి,శరీరముద్వారా ఆవహిం 
పబడినవ్యక్తిని మరియు ఇతరులనుగూడ దుఃఖపెట్టును. ఈ ప్రకారముగాయథా 
యోగ్యము ఊహించనగును.ఆదిభౌతిక ఆధిదైవిక దుఃఖములు బాహ్యమగు 
ఉపాధులచే(సాధనములచే )నుత్సన్న మగుటచే బాహ్యదుఃఖములుగా_ పరిగ 


ణింపబడతాయి. 


ఈదుఃఖత్రయము ఒక్కొక్కటి పునః త్రివిధము.1.అతీతము,2.అనాగతము, 
3.వర్తమానము.గతించిపోమొన దుఃఖమతీతము.రాబివు దుఃఖమనాగతము 
మరియు యీవర్తమాన శరీరముద్వారా అనుభవింపబడు దుఃఖము వర్తమా 
నము అనబడును.వీనిలో నతీతదుఃఖము పూర్వముననే గతించిపోయినందుచే 
దాని నివృత్తికొఐకు యత్నము చేయనక్కజలేదు.“ప్తారబ్బంబోగతోనశ్యేత్‌"వర్త 
మాన దుఃఖము అనుభవించనిది నివృత్తికానందున దాని నివృత్తికొటికును 
యత్నము చేయనక్కటిలేదు.అనాగత దుఃఖముమాత్రము భయహేతువుగాన 
నా దుఃఖమురాకుండుటకు ప్రయత్నమవశ్యముగ జేయదగును.కావున,ఆ 


437 


అద్వైత వేదాన్త భూమిక 


ధ్యాత్మికాది అనాగత దుఃఖత్రయ నివృత్తికొణకే లోకమున అందటూ ప్రయత్న 
ము జేయుచుందురు. 


“తరతిశోకమాత్మవిత్‌” (ధాం.7-1-3) ఆత్మజ్ఞాని శోకమును దాటుతాడు.శోక 
ము= అజ్ఞానసహితబంధము (అనర్థము ;సమస్తదుఃఖములు ) ఆత్మజ్ఞానముచేత 
తరింపబడును.తరించుట అనగా“తరతిబ్రహ్మ హత్యాంయో౭శ్వమేధేనయజతి” 
(తైత్తరీయసంహిత.5-3-12-2) ఎవరు అశ్వమేధయాగముచేయుదురో,వారియొక్క (బ్ర 
హ్మహత్యవలనకలిగిన)మహాపాపము నివృత్తమగును--అని చెప్పబడినట్లు,ఇ 
క్కడ (శోకంతరతి)శోకోపలకిత అజ్ఞానతత్కార్యరూపబంధము నివృత్తమగును 
(బాధింపబడును)అని అర్థము.కాని,సీతువును దాటినట్లుదాటుట"అని అర్థ 
ముచేయగూడదు.ఎందుకనగా,శోకమనునది ఒక మూర్తపదార్థముగాదు.సరే.ఇ 
క్కడ ఆత్మజ్ఞానము సర్వదుఃఖముల అత్యంతనివృత్తికి ఉపాయము (సాధనము 
అని వేదాన్త(ఉపనిషత్‌)శాస్తము బిధించుచున్నది. కాని, 


శ్లో॥అక్కే చేన్మధు విన్భేత కిమర్హం పర్వతం వ్రజేత్‌। 
ఇష్టస్యార్థస్య సంసిద్ద్భా కో విద్వాన్యత్న మాచరేత్‌ ॥ (లోకోక్తి) 


పూర్వమీమాంసాభాష్యము (1-2-4)లో శ్రీశాబరస్వాములవారు ఇలా చెప్పారు. 
దారిప్రక్కనే జిల్లేడుచెట్టుకు తేనెతెట్టె ఉంది.అయత్న లభ్యమధు (అనాయాసము 
గ మంచితేనె)లభించుచుండగా, దానికోసం పర్వతమునకు వెళ్ళునా? ఎందుక 
నగా,తనకభీష్టమైన వస్తువు లేదా ప్రయోజనము సులభోపాయముచే ప్తాప్త్రమ 


గుచుండగా,యేబుద్దిమంతుడు (వివేకి) బహుళప్రయాసము చేయగోరును? 


అట్ల,త్రివిధదుఃఖముల నివృత్తికై సరళమైన,సులభమైన లాకికజపాయము 
లు ప్రాప్తమైయుండగా,అనేక జన్మలనుండిచేయు బహుళ అభ్యాస పరంపరలచే 


438 


అనుబంధ చతుష్టయము అనబడు 


దుష్కర (ఆయాససాధ్య ) మగు తత్త్వజ్ఞానమును యెవరు పొదగోరుదురు? 


అందువలన, 


“మనుష్యాణాం సహస్రేషు......కశ్చిన్మాం వేత్తి తత్త్వతః” ॥(గత. 7-3) 


అని శ్రీకృష్ణభగవానుడు చెప్పినట్లు నూటికో కోటికో యేఒక్కడో దప్ప 
అందజునూ పైనజెప్పబడినలౌకికన్యాయమునే అనుసరించుచున్నారు.స్తూల 
శరీరమునకు సంక్రమించు వ్యాధులవలన ఉత్పన్న దుఃఖములను ప్రతిఘటిం 
చుటకొబికు చెప్పబడిన చికిత్సాశాస్తములోని వందలకొలది ఉపాయములన 
వలంబించి వైద్యులచేనొసంగబడు బెషధోపచారములద్వారా లోకులు స్వస్థతను 
పొదుచున్నారు.మానసికదుఃఖముల ప్రతీకారముకొటికు మనస్సుకునచ్చిన 
(స్వప్రియ)యువతి సంభోగము,చల్లని పానియములు,మద్యపానము,మృష్టా 
న్న భోజనము,స్రక్‌ చందనము,సుగంధ తైలలేపనము,మనోఒనుకూల వస్త 
ములు,అలంకారములు మున్నగు స్వల్పఆయాససాధ్యమగు (సుకర) ఉపాయ 
ములను అవలంబించుచున్నారు. అట్టే, 


శ్లో॥[శకటం పజష్బాహస్తేప 


“దంప్టిణః శృజ్గిణో దూరతః పరివర్జ్యా?”। “నాఒదణ్జోబహిర్గచ్భ్చేత్‌” ॥ 


శకటము(బండి )పోవునపుడు దానికి ఐదుమూరల దూరంలో ఉండాలి.గు- 
జ్బమునకు పదిమూరలదూరంలో,గజము(ఏనుగు)నకు వేయిమూరల దూరం 
లో ఉండాలి.దుష్టునకు కనబడనంతదూరంలో ఉండాలి.చేతిలో దండము(కర్ర) 


లేకుండా బయటకువెళ్ళకూడదు.కో రలుగల పాము మున్నగు తిర్యక్పాణులు; 


439 


అద్వైత వేదాన్త భూమిక 


భయంకర దంతములుగల జంతువులు (కుక్క,పిల్లిపులి,సింహము ) మరియు 
కొమ్ములుగల జంతువులు (ఎద్బులు,యెనుబతులు,దుప్పి,జింక, ఖద్గమృగము) 
ఇత్యాదులు త్యాజ్యములు.అనగా వీటితో చనువుగా ఉండరాదు. విశ్వసించరాదు. 
హానికారకములు గావున చాలా దూరంగా జాగ్రత్తగా ఉండాలి-అని నీతిశాస్త్రము 
చెప్పుంది.ఇంతేగాక,సాంసారిక సమస్తవ్యవహారచాతుర్యమును బీధీంచే బృహస్ప 
తి,ఉషనస్‌,కామందక మున్నగువారు రచించిన నీతిశాస్తాలను అవలోకించి 
వ్యవహారనైపుణ్యమునుపొది;మరియు ఏవిధమగు ఉపద్రవములు(అపాయ 
ములు)లేని చోటున నివసించుట మున్నగు ఉపాయములచేత అధిభౌతిక 
దుఃఖములను లోకులు దూరము చేసుకుంటున్నారు. మరియు, 


ఆధిదైవిక దుఃఖనివృత్తికణికుగూడ మణిధారణము,మంత్రానుష్టానము, బాష 
ధసేవనాది సులభోపాయముల నవలంబించుచున్నారు.అలాంటప్పుడు శాస్త్ర 
బధీత అనేకజన్మ అభ్యాసపరంపర ఆయాససాధ్య దుష్కర తత.జానమును 
పొదుటకు యెవరు ఇచ్చచేయుదురు? 

ఇచ్చట, సశాస్త్రీయముగా సమాధానము చెప్పబడుచున్నది.యద్యపి యథో 
క్తరీతిగా సుకరమగు లాకిక దృష్టోపాయములచే,అనగా వైద్యశాస్తాక్త రసాయనాది 
“రోగనాశకబెషధోపచారములను”విధిపూర్వకముగాసేవించినను,కామినీసంభోగా 


దులొనర్చినను;నీతిశాస్తాభ్యాసము మరియు మంత్తానుష్టానాది ఉపాయముల 


నవలంబించినను--ఆధ్యాత్మికాది ఆయా దుఃఖములయొక్కఐకాన్తికముగా (అ 
వశ్యముగా--నిశ్చ్వయముగా) మరియు అత్యన్తికముగా (నివృత్తదుఃఖములు మ 
భృీఉత్సన్న ముకాకుండా )నివృత్తి కలుగుటలేదు.ఎందుకనగా,“నివృత్తస్యాపి పు 
నరుత్పత్తిదర్శనాత్‌”దుఃఖములు ఆయా దృష్థిపాయములచే నివృత్తమయినప్ప 
టికిని మళ్ళీమళ్ళీ ఉత్పన్నమగుట అనుభవసిద్ధమున్నది. 


440 


అనుబంధ చతుష్టయము అనబడు 


శ్లో[సుఖస్యానన్తరం దుఃఖం దుఃఖస్యానన్తరం సుఖమ్‌ । 
సుఖం దుఃఖం మనుష్యాణాం చక్రవత్సరివర్తేతే ॥ (గరుడ.పు.113-61) 


న నిత్యం లభతే దుఃఖం న నిత్యం లభతే సుఖమ్‌ 


11 (శాం.ప.25-23)(భవసంతరణోపనిషత. 1-10) 
శ్లో॥[కస్యాత్యన్తం సుఖముపనతం దుఃఖమేకాన్తతో వా। 


నీచైర్లచ్చత్యుపరి చ దశా చక్రనేమిక్రమేణ॥ 
(శ్రికాళిదాసకృత-ఉత్తరమేఘదూతము-46) 


రథచక్రముయొక్క నేమి(చుట్టుకమ్మి )వలె మనుష్యులకు సుఖదుఃఖము 
లు ఒకదాని తరువాత మరొకటి వస్తూపోళకూ ఉంటాయి.సుఖము ఎల్లపుడూ 
ఉండునది కాదు.దుఃఖముకూడ ఎల్లపుడూ ఉండునది కాదు.జగత్తులో కేవల 
ము సుఖమునుగాని,దుఃఖమునుగాని ఎల్లపుడూ నిశ్చయముగా యివరను 
భవించుచున్నారు? 


కావున పైనచెప్పబడిన లౌకికఉపాయములచే యేదుఃఖనివృత్తి చెప్పబడి 
నదో,అది అనైకాన్తికము (అనిశ్చితము),అనాత్యన్తికము(పునరు త్పత్తి)గలదగు 
టచే ఐకాన్తిక,అత్యన్తిక సర్వదుఃఖములయొక్క నివృత్తికొబికు ఆత్మతత్త్వ విజ్ఞా 
నమును జిజ్ఞాసచేయుట నితాంత ఆవశ్యకమున్నది. ఎందుకనగా? 


“జ్ఞానాదేవతుకైవల్యమ్‌”(లోప శుతి);“అజ్ఞానాదేవసంసారోజ్ఞానాదేవవిముచ్యతే” 
(యోగతత్తోపనిషత్‌-1 న Te -3),“బ్రహ్మవేదబ్రహ్మై వభవతి” ( 


ముం.3-2-9);“జ్ఞాత్వాదేవం ముచ్యతే సర్వపాశైః”(శ్వే. 1-8;2-15) “జ్ఞానంలబ్భ్వాపరాం 


శాన్తిమచిరేణాధిగచ్చతి” (గీత, 4-39); “ముక్తిస్తుబ్రహ్మ తత్త స్యజ్ఞానాదేవనచాన్యథా । 


441 


అద్వైత వేదాన్త భూమిక 


స్వప్నబోధంవినానైవస్వస్వప్నోహీయతేయథా” ॥(వే.పం.6-210).స్వప్నమునుండి 

తాను స్వయంగా మేల్కొననిచో తాను నిద్దాదోషముచే చూస్తున్న కల్పితస్వప్న 
మెట్లు నివృత్తముకాదోఅట్లే తనస్వస్వరూపమగు బ్రహ్మతత్త్వమును తెలిసి 
కొనకుండా స్వప్నతుల్యమగు నీయజ్ఞానతత్కార్యమగు బంధము నివృత్తము 
(బాధ)కాదు.“సర్వదుఃఖ అత్యన్త నివృత్తి, పరమానన్ళ బ్రహ్మషాప్తిరూప”మోక్ష 
ము బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానముచేతప్ప అన్యమగు యేఉపాయముచేతగూడ ప్లా 
ప్రముకాదు-అని పైశ్రుతులు స్మృతులు నక్కివక్కాణించుచున్న వి.కనుక,త 
త్త్వ 
ఇచ్చకు విషయమగుచున్నందున,మోక్షముయుక్క ఇచ్చ =ముముక్షుత్వము 


జ్ఞానముచే అజ్ఞాననివృత్తిద్వారా కలుగు మోక్షము సకల పురుషులయొక్క 


సర్వవ్తాణులచే స్వభావముగనే కలుగుచున్నది.సరే,ప్రకృతము ననుసరించెదము. 
ఈముముక్షుత్వమును వ్యాఖ్యానిస్తూ శ్రిఆద్యగురు శంకరాచార్యుల వారు-- 
శ్లో[అహబ్కారాది దేహాన్తాన్‌ బన్ఫాజ్ఞాన కల్పితాన్‌ | 
స్వస్వరూపావబొోధేన మోక్తుమిచ్బా ముముక్షుతా ॥ (వి.చూ.28) 


చక్షురాదీంద్రియములందును,శరీరమునందును“అహం”(నేను)అను అబి 
మానముతో,అంతఃకరణము చైతన్యముయొక్క ఆభాసతేజస్సుతో ప్రవర్తించును. 
అదియే అహంకారముగా తెలియదగినది--అని (వి.చూ.105) చెప్పిన విధముగా 


చిత్పతిబింబముతోగూడిన అంతఃకరణమే అహంకారము, ఆనందమయకోశము 


అను పేరుగల భోక్తయగు జీవుడు అహంకారము. 


మరియు,ఆనందమయ కోశమను పేరుగల యేఅహంకారము సుషుప్తియం 
దు గలుగు సుఖలేశముచే“నేను సుఖముగలవాడను”లఅని బావించుచుండున్‌ో, 
అది ఆత్మయెట్లగును? (స్వాత్మనిరూపణము-13).ఇచ్చట ఆనందమయకోశమే అహం 


442 


అనుబంధ చతుష్టయము అనబడు 


కారమని చెప్పబడినది.అదిగూడ అజ్ఞానకల్పిత మనియు,మనోరూప ఉపాధి 
నిబట్టి గౌణమగు వికారమనియు చెప్పాలి.కావున, ఆత్మసాకాత్కారమునకు 
పూర్వము ఆత్మగా భావింపబడుచున్న ఆనందమయకోశము మొదలుకొని 
అన్నమయకోశ పర్యన్తముగల పంచకోశములు యేవిగలవో--ఇవియే బంధమ 
నబడును. ఈబంధమునుసమూలముగా(మరలవాటియందుఎన్నడును అహం 
బద్ది కలుగకుండువిధముగా )నశింపజేయుటకు (బాధించుటకు) గలుగు తీవ్ర ఇ 
చృయే ముముక్షుత్వమనబడును.స్వస్వరూపజ్ఞానముకలుగుటతోడనే“యత్ర 
త్వస్యసర్వమాత్మై వాభూత్తత్కేనకంపశ్యత్‌” (బృ.4-5-15)అను  శ్రుతిచేస్వభిన్నమ 
గుయేవస్తువుగూడ బాసింపదుగాన కోశపంచాత్మకమగు బంధము పూర్తిగా 
నివర్తించును అని భావము. 


అట్టే,సర్వవేదాన్త సిద్దాన్త సారసంగ్రహములో ఆచార్యులు ఈ విధముగా 
చెప్తున్నారు. 
శ్లో॥సాధనానాం తు సర్వేషాం ముముకా మూలకారణమ్‌। 
అనిచ్చోరప్రవృత్తస్య క్వ శ్రుతిః క్వను తత్సలమ్‌ ॥226. 


మోక్షమును పొదవలయునను కోరికయే--ముక్తిసాధనములన్నింటికిని 
మూలకారణము.మోక్షవాంఛయేలేనివానికి మోక్షసాధనములలో ప్రవృత్తియే 
కలుగదు.అట్టి పురుషునికి వేదముగూడ యేమిచేయగలదు?వేదబధిత ఫల 
ముగూడ యెట్లు ప్తాప్తించును? 


తీవ్ర మధ్యమ మంద అతిమంద అను భేదముచే ముముకా నాల్గు 


విధములు--అని పండితులచే చెప్పబడుచున్నది. శ్రద్దతో వినుము.ఏమానవు 


డు ప్రతిదినము ఆధ్యాత్మికాది దుఃఖత్రయముచే పరితపింపబడుచుండుటచే 


443 


అద్వైత వేదాన్త భూమిక 


క్షణకాలముగూడ మనశ్శాన్తిలేనివాడై తుదకు సంసారమంతయు అనర్హ 
రూపమేయని తలంచి భార్యాపుత్తాదులనందజను పరిత్యజించి పరమేశ్వరునే 


శరణాగతినొందునో అట్టివాని ముముక్షా తీవ్రముముకా యనబడుచున్నది.227& 228. 


లోకంలో కొంతమంది పండితులు"సంసారములో నున్నంతవరకు తాపత్ర 
యదుఃఖములు తప్పవని,పరమాత్మ స్వరూపసాక్షాత్కారమువల్లనే శాశ్వత 
సుఖము గల్లుననియు”అనుభవమువలనను,శాస్త్రమువలనను_ గ్రహించియు 
గూడ భార్యాపుత్తాదులను విడువలేనివారై,సంసారమున ఉందుమా?లేక సంన్య 
సింతుమా?అని మీన మేశాది నక్షత్ర తిథి వారములను లెక్కించుచుందురు. 
అట్టివారి ముముకా మద్యము ముముకా యగుచున్నది. 229. 


మోక్షమును బరిదుటకు ముందు చాలాకాలముందిలే!ఇప్పటినుండియే 
తొందరపడనేల?మానుషభోగములనన్నియు అనుభవించి మునిమనుమని 
పాణిగ్రహణమహాత్సవమునుగూడ కండ్లజూచి,పిమ్మట ముక్తి విషయమునాలో 
చింపవచ్చునులే!అని యనుకొనుచుండువాని ముముకా మందముముకా 
యని చెప్పబడుచున్నది. 230. 


మార్గమున పయనించుచున్న మనుష్యునకు మణిలభించు నటుల సం 
సారభోగములననుభవించుచున్న నాకు ప్రయత్నమేమియును లేకయే అక 


స్మాత్తుగా మోక్షము లభించినచో నేను కృతార్చుడనగుదును--అనునీవిధమగు 


మూఢుల యభిపాయమునే అతిమంద ముముకా అందురు. 231. 


ఏద్విజుడు అనేకజన్మములందు తన వర్గాశ్రమవిహత ధర్మానుష్టానమువ 
లన పరమేశ్వరుని పూజించుటచేత,పొోగొట్టబడిన సమస్త పాపములుగలవాడై 
వేదాన్తశాస్తమును బాగుగావిచారించి గుణదోషములను గుర్తెటింగి,విషయ వాం 


444 


అనుబంధ చతుష్టయము అనబడు 


ఛలను _ పూర్తిగావిడనాడి,నిత్యానిత్యవస్తువివేకముగలవాడై,మోక్షమునుతప్ప 
యితరమును వాంఛింపక ,శాస్త్ర నియమములను అవలంభించియుండునో, అట్టి 
వాడు అగ్నిచేగృహము దహింపడుచున్న పుడు గృహవస్తువులన్నింటిని విడిచి, 
ప్రాణముదక్కిన చాలునని బయటపడునట్లుగా,భార్యాపుత్తాదులను పరిత్యజిం 
చి,సద్గురు కృపాకటాక్ష వీక్షణముచే బన్గవిముక్తుడగుచున్నాడు. 232 నుండి 235. 


తీవ్రముముక్షువు ఈజన్మమున జీవించియుండగనే, మధ్యమ ముముక్షు 
వు మరొకజన్మమునను,మందముముకువు యుగాంతరమునను ముక్తినొం 
దుచున్నారు.ఇక అతిమందముముక్షువునకు యిన్ని జన్మలకైనను ముక్తియు 
క్క ఆశగూడ లేదు. 236. 


శ్లో॥జన్తూనాం నరజన్మ దుర్గభమతః పుంస్త్వం తతో విప్రతా। 


తస్మాద్వైదిక ధర్మమార్గపరతా విద్వత్త్వమస్మాత్సరమ్‌ I 


ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితిః। 
ముక్తిర్నో శతకోటి జన్మసుకృతైః పుణ్యైర్వినా లభ్యతే ॥(వి.చూ.2) 


జన్మించు స్వభావముగల పాణులకు మనుష్యజన్మ దుర్గభమైనది. స్టూల 
శరీరముతో సూక్ష్మ శరీరమునకుగలగు 'సంబంధమే' జన్మ అనబడును.అనగా 
సూక్ష్మ శరీరమునకు అనగా తదభిమానియగు జీవునకు అనేక జన్మములను 
పదే అవకాశముంది. అప్పుడే'నరజన్మదుర్గభమ్‌”అని చెప్పుట పొసగును.అం 
టే,శరీరముకంటె ఆత్మభిన్నము అనునది స్పష్టమగుచున్న ది.ఈవిషయమును 
నమ్ము ఆస్తికునకే మోక్షశాస్తమునందు అధికారముగలదు.మానవుడు పాణు 
లన్నింటికంటె వివేకబుద్ధిగలవాడు గనుక శ్రేష్టుడని చెప్పబడినది. మనుష్యు 


445 


అద్వైత వేదాన్త భూమిక 


లలో పురుషుడు సర్వప్రకారములుగా స్వతంత్రుడుగావున,పురుషుడుగా జ 
న్మించుట దుర్గభమని చెప్పబడినది.అందులో ద్విజుడుగా జన్మించుట మరీ 
దుర్లభము. 


శ్లో॥బ్రాహ్మణస్యతు దేహాఒయం నైవైహిక ఫలప్రియః। 


కృచ్చాయ తపసే చేహ ప్రేత్యానన్న సుఖాయ చ॥(స్కం.పు.మహే. ఖం- కౌమారిక ఖం. 
7-66) 

ఈబ్రాహ్మణదేహము ఐహికసుఖోపభోగముల ననుభవించుటకొజకు కాదు. 
ఈలోకంలో ఎన్నియో కఠోరమైన తపస్సులుచేసి కష్టములననుభవించి మరణా 
నన్తరము సుఖానుభవముకొటికు ప్తాప్తమైనది--అను స్మృత్యనుసారము ద్విజు 
డుగా పుట్టిననూ వేదవిహిత ప్రవృత్తినివృత్తి ధర్మములననుష్టించు యోగ్యతగల 
భ్రాహ్మణుడుగా జన్మించుట ఇంకా దుర్లభము. ఆత్మసాకాత్కారమునొందుటకు 
కేవలముబ్రాహ్మణుడైనంత మాత్రమున చాలదు.విహిత ధర్మాచరణము అత్యం 
తావశ్యకమున్నది.“ధర్మోవిశ్వస్య జగతః ప్రతిష్టా”(మహానారాయణోపనిషత్‌.79-7) సమ 
స్త ప్రపంచమునకు ధర్మము ఆశ్రయభూతము.దానికంటె విద్వత్వము=శాస్తీ 
యపరోక్షజ్ఞానము,దానికంటెను ఆత్మానాత్మవివేకము గల్లియుండుట చాలా 
దుర్గభము.ఆపైన పరవైరాగ్యమునొంది_శుభేచ్చ (శాస్త్రసజ్ఞనసంపర్కాభిలాష) 


న్‌ 


గలవాడై,సదాచార ప్రవృత్తిగల్లి,విషయాభిలాషను క్షీణింపజేసికొని,శ్రవణ మనన 


నిదిధ్యాసనములననర్చి సత్వాపత్తి(సత్త్వృగుణాభివృద్ది)నొంది తద్వారా స్వస్వ 


రూపసాకాత్కారమునొంది, ఉత్తరోత్తరభూమికల నధిరోహించి బ్రహ్మాత్మ (అద్వైత) 
రూపముచే సితిగలియుండుట అత్యన్తదుర్ల్గభము.అట్ట“బ్రహ్మాత్మనా సంసితి” 

(a) ౧ = లా, ల థి 
యేదిగలదో అదియే ముక్తి.అది శతకోటి జన్మకృతములగు పుణ్యములు లేకు 
న్నచో లభింపదు. 


446 


అనుబంధ చతుష్టయము అనబడు 


శ్లో॥దుర్గభం త్రయమేవైతద్దెవానుగ్రహహేతుకమ్‌ | 


మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయః॥(వి.చూ.3) 


~~ 


మనుష్యత్వము,మోక్షముయొక్క ఇచ్చ మరియు మహాపురుషుల ఆశ్రయ 
ము--అను నీ మూడును దైవానుగ్రహముచేతనే గలుగును. 


దుర్లభమైన మనుష్యజన్మను ఎట్లో పొదియు,అందులో పురుషత్వము 
ను మరియు శాస్త్రజ్ఞానము (పరోక్షజ్ఞానము )నొందియుగూడ యే మూఢబుద్ది 
గలవాడు స్వాత్మ (తనయొక్క )ముక్తికై ప్రయత్నించడో,అతడు అసద్వస్తువుల 
ను గ్రహించు చెడ్డపట్టుదలవలన తన్నుతాను చంపుకొను ఆత్మఘాతకుడగు 
చున్నాడు. 

“అసన్నేవ స భవతి, అసదృహ్మేతి చేద్వేద”(తై.2-6) 
“యోవాఏతదక్షరం గార్గ్యవిదిత్వా౭స్మాల్స్‌కాత్రైతి సకృపణః”(బృ.3-8-10) 
శ్లో[యోఒన్యథా సన్తమాత్మానమన్యథా ప్రతిపద్యతే । 
కిం తేన న కృతం పాపం చౌరేణాత్మాపహారిణా ॥(సనత్సుజాతీయము.1-33) 

బ్రహ్మమును అసదూూపంగా యెవరు తెలుసికొందురో,అతడు స్వయంగా 
అసదూపుడగున్నాడు.ఎందుకనగా, అసత్పదార్దము పురుషార్దసంబన్టియై ఉండ 
దు గదా!ఉజదా:--వంధ్యాపుత్రునిచే ఏవిధమైన ప్రయోజనము సిద్దింపదు గదా! 

ఓగార్జి![ ఎవడు యీఅక్షరమును(బ్రహ్మమును)తెలిసికోకుండానే ఈలోకం 


నుండిప్రయాణముచేయునో(మరణించునో ), అతడు దీనుడు మరియు కృపణు 
డు అనబడును.అనగా,అతడు మరణించి తిరిగి సంసారముననే (జన్మించుట 


447 


అద్వైత వేదాన్త భూమిక 


మరణించుటయను సుడిగుండముననే) చిక్కుకొ నును. 


ఎవరు,శ్రుతిప్రతిపాదిత పరబ్రహ్మస్వరూపమును అజ్ఞానముచే విపరీతము 
గా తెలిసికొందురో,అనగా అలింగము,అచలము,శుద్ధము,సర్వ ద్వంద్వవివర్ణి 
తము,సతి,చిత్‌, ఆనందబ్రహ్మరూపముగానున్నతనను,అన్యథా అనగా దేహ 
ద్వయ తద్ధర్మరూపముచే అనగా నేను కర్తను,భోక్త ను,సుఖిని,దుఃఖిని,బక్క 
చిక్కినవాడను; దొడ్డు (లావు )/గాఉన్నాను;అముక (ఒకానొక )వ్యక్తి పుత్రుడను, అ 
ముకవ్యక్తి మనుమడిని,నేను బ్రాహ్మణుడను ఇత్యాదిరూపముచే విపరీతముగా 


తెలిసికొనునో,అట్టి అనాత్మవిదుడగు మూర్చునిచే, ఆత్మాపహారియగు చోరునిచే 


ఏపాపము చేయబడలేదు.అనగా, బ్రహ్మహత్యాది సకలమహాపాతకములుగూడ 
చేసినవాడగుచున్నాడు.“అసుర్యా నామ తే లోకా”(ఈా.3)ఇత్యాది శృతులు స్మృ 


తులు ఆత్మతత్త్వమును తెలుసుకొని ముక్తినొందని మూఢున్ని నిందించుచున్నవి. 


ఎవడు కడుదుర్లభమగు మనుష్యజన్మమును,పురుషదేహమును,మంచి 
చెడుల నెబుంగు తెలివితేటలు గల్లియుండిగూడ,కేవలము విషయ భోగములనే 
అనుభవింప గోరుచుండునో ,అట్టివాని జన్మము అంధునకు లభించిన మహామ 
ణివలె నిరర్థకమగుచున్నది. 


శ్లో॥ఖాదతే మోదతే నిత్యం శునకం సూకరః ఖరః। 
తేషామేషాం విశేషః ఈ వృత్తిర్యేషాం తు తైస్సహ॥(స.వే.సి.సా.సం.240) 


కుక్క,పంది,గాడిద మున్నగు జంతువులు తమతమ ఆహారమును భుజిం 
చుచు భార్యాపుత్తాదులవలన సుఖముననుభవించుచుండుటను మనమంద- 
అము యెజుంగుదుము. ఇట్టియెడ,మనుష్యలై,పురుషులై, బుద్దిమంతులైన 


448 


అనుబంధ చతుష్టయము అనబడు 


వారుగూడ శునకాదులవలెనే వ్యవహరించుచుండినచో, లోకంలో పశువులకు 
పండితులకు భేదము నిరూపింప శక్యముగాదు గదా! (పారాశర శిక్షా. 151)! 


శ్లో ॥ఆహారనిదాభయమైధథునాని, సామాన్యమేతత్సశుభిర్న రాణామ్‌ | 
జ్ఞానం నరాణామధికో విశేషః, జ్ఞానేనహీనః పశుభిస్సమానః ॥(హితోపదేశము.0-25) 


పూర్వార్ణం స్పష్టం.పశువులకు మనుష్యులకు భేదమును సూచించు తత్త్వ 


ము కేవలం ఒకేఒక్క జ్ఞానం.ఆ జ్ఞానమేలేనిచో పండిత పశువులకు తేడా లేదు. 


ముసలితనమున వ్యాధులు మిక్కుటముగా బాధించుచుండును.శరీ 


రేన్దియ సామర్థ్యము ఉడిగిపొవును.చిత్తము పలువిధముల చలించుచుండు 


ను.అలాంటపుడు మోక్షముకొజికు ప్రయత్నముచేయుట కడుదుర్లభమగు 
ను.కావున,మానవుడు తాను సమర్గుడైయున్న పుడే,వ్యర్ణములగు విషయభో 
గములకొజకే తన తెలివితేటలు వినియోగింపక,మనుష్య శరీరప్తాప్తికి పరమ 
ప్రయోజనమగు నాత్మజ్ఞానమునే సంపాదింప యత్నింపవలయును.లోకంలో 
బ్రహ్మచర్యము ననుష్టించి బుషిబుణమునుండి,యజ్ఞాదులననుపష్టించి దేవబు 
ణమునుండి,సంతానమును గని పితృబుణమునుండి,అప్పులనుతీర్చి మను 
ష్యబుణమునుండియును బయటపడినవారు పెక్కుమంది గలరు.సంసారమ 
ను మహాబన్టమునుండి విముక్తుడైనవాడు మాత్రము బ్రహ్మవిదుడొక్కడే యగు 
చున్నాడు. 


దేహధర్మములగు జన్మమరణాదులను, పాణధర్మములగు ఆకలి దప్పు 
లను,మనోధర్మములగు శోకమోహములను అజ్ఞానముచే నాత్మయందారో 
పించుకొనుటయే సంసారబన్థమనబడుచున్న ి.ఇట్టి యనాది మహాబన్ధము 
న్నంతకాలము,బాహ్యములగు దేవబుణాది బన్గములెన్ని తొలగినను ప్రయో 


449 


అద్వైత వేదాన్త భూమిక 


జనమెంత మాత్రమునులేదు.కావున,బుద్దిమంతులగువారు సంసారబన్గమునే 
తొలగించుకొనుటకు ప్రయత్నించవలెను. 


ఏకోరికచే పురుషుడు ఐహికపారలౌకిక సకలభోగవాంఛలను పరిత్యజించి 
శ్రవణమననాదులనే నిరన్తరము ఆచరించుచుండునో,అట్టి వాంఛయే తీవ్రము 
ముక్ష యనబడును.ప్రయత్నములేని మోక్షవాంఛ మాత్రము ఉషరభూమిలో 
నాటిన బీిజములవలె ఫలశూన్యమగుచున్నది.పతివ్రతయగు భార్య,పరలో క 
మందుగూడ తన భర్తయొక్క సౌఖ్యము నభిలషించినదై తన భర్త మరణించి 
నపుడు అతనితో సహగమనమునకై, గృహము పుత్రులు ధనము మున్నగు 
వాటినన్నింటిని అనాయాసముగా అనాదరించి అగ్నిప్రవేశమునకెంత తొందరప 


డునో,అట్టి తొందరగల ముముక్షువే అతిశీఘ్రముగా ముక్తి నొందగల్లుచున్నాడు. 


బ్రహ్మమొక్కటే నిత్యము,తద్భిన్నమంతయును అనిత్యము--అను వివ 


కమును,దేహము క్షణికమను నిశ్చయబుద్దియు,ఎప్పుడు మరణింతునోయ 


ను భయమును,పెక్కుదుఃఖములుగల సంసారము ననుభవించుటెట్లు అని 


పరితపించుచుండుటయను యిట్ట విచారమువలన తీవ్రమగు మోక్ష వాంఛ గలుగును. 
శ్లో॥అనిత్యం యౌవనం రూపం జీవితం ద్రవ్యసష్బాయః। 
ఆరోగ్యం ప్రియసంవాదో గృధ్యేత్తత్ర న పణ్ణితః॥(మ.భా.శాన్తిపర్వము. 205-4) 
శ్లో॥అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వతః। 
నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యో ధర్మ సంగ్రహః॥(పజ్చాతన్రమ్‌.3-96) 


యౌవనము,రూపము,జీవితము,ధనసంచయము,ఆరో గ్యము,ప్రియజనస 


మాగమము--ఇవన్నియు అనిత్యములు.వివేకశిలురగు పురుషులకు వీటి 


450 


అనుబంధ చతుష్టయము అనబడు 


యందు ఆసక్తియుండుట తగదు.శరీరములు అనిత్యములు.వైభవములు అశా 
శ్వతములు.మృత్యువు (కాలుడు )క్షణక్షణము వెన్నంటి ఆయువును గ్రసించు 
చున్నాడు.కావున,క్షణకాలముగూడ జాగుచేయక సర్వధర్మ ములను పరిత్య 


జించి స్వధర్మమగుఆత్మతత్తావగతిని పొదుటయే పరమకర్తవ్యముగా మిగిలి 


యున్నది. అంచేత, ఆత్మజ్ఞాన సంపాదనమునకే తీవ్రప్రయత్నము చేయవలయును. 


నిత్యానిత్యా వస్తువివేకమనునది శిరస్సు.తీవ్రవైరాగ్యమనునది శరీరము. 
శమదమాదులు హృదయము మున్నగు ప్రధానావయవములు.మోక్షవాంఛ 
(ముముక్షుత్వము)ముఖ్యప్రాణము.ఇట్టిశాస్త్రీయాంగములతో కూడుకొనిన ము 
ముకువు అతిశీఘ్రముగా మృత్యువును జయించు చున్నాడు.బ్రహ్మజ్ఞానమ 
ను ఖడ్గముచే దేహాభిమానము నశించునుగానోమమేతిబధ్యతే జన్తుర్నిర్మమేతి 
విముచ్యతే” (మహో4-72)అని చెప్పబడినట్లుగా దేహధర్మమగు మరణ మాతనికి 
సంభవింపనేరదు.“నచపునరావర్తతే”(ధాం.8-15-1)అతడు మళ్ళీ యీసంసార 
మునకు తిరిగిరాడు. ముక్తుడగునని భావము. ఇతి ముముక్షుత్య నిడూవణమ. 


ఇంతటితో అనుబంధ చతుష్ట్రయములోని“అధికారి”వర్ణనము ముగిసినది. 


ఇపుడు"సంబంధము”అను అనుబంధము సంకేపముగా నిరూపిం పబడుచున్నది. 
--:41.సంబంధ వర్ణనము:-- 


సకలవేదాన్తములకు (ఉపనిషత్తులకు )ప్రతిపాద్య విషయము అద్వితీయ 
బ్రహ్మతత్త్వము.దానిని ప్రతిపాదించు వేదాన్తగ్రంథము ప్రతిపాదకమగును.జీవ 
బ్రహ్మల ఐక్యము గ్రంథముచే ప్రతిపాద్యమగును.కావున, గ్రంథమునకు విషయ 


మునకు 'ప్రతివాద్య వ్రతిపాదకభావ” సంబంధము గలదు. 


అధికారిపురుషుడు మోక్షరూపఫలమును లేదా గ్రంథాధ్యయనముద్వారా 


451 


అద్వైత వేదాన్త భూమిక 


మోక్షసాధనమగు బ్రహ్మాత్మైక్య దృఢాపరోక్షజ్ఞానమును పొదును. కావున,అధి 
కారి ప్రాపకుడనబడును.మోక్షము లేదా జ్ఞానము పాప్యము అనబడును.అం 
దువలన అధికారికి మరియు ఫలమునకు 'పూప్పువావక భావ” సంబంధము 
గలదు. 


“శోతవ్యో మన్తవ్యో నిదిధ్యాసితవ్యఃి(బ్బృ.2-4-514-5-6)అనంటూ శ్రుతిమాత 


ఆత్మతత్త్వ విచారమును అధికారికి కర్తవ్యముగా బభించినది.కావున,విచార 


ము కర్తవ్యము (చేయదగినది ).అధికారిపురుషుడు ఆచార్యులవారి ముఖారవిం 
దముద్వారా వేదాన్తశాస్త్రప్రతిపాద్యమగు జీవబ్రహ్మైక్యమును బీధించు తత్త్వమ 
స్యాది మహావాక్యములను శ్రవణముచేసి,పిమ్మట మననము నిదిధ్యాసనము 
చేయు (విచారముచేయు ) కర్తయగును.కావున,విచారమునకు మరియు అధికా 


రికి “కర్పకర్తవ్యభావ”సంబంధము గలదు. 


విచారముద్వారా గ్రంథము జ్ఞానమునకు జనకమగును.జ్ఞానము జన్యమ 
గును.అందువలన గ్రంథమునకు మరియు జ్ఞానమునకు “అన జనకభా | 
సంబంధము గలదు. 


జ్ఞానముద్వారా అజ్ఞానము నివర ము(నాశ్యము,భాధ్యము)న్నది.జ్ఞానము 
గ్ల నః = గ్ల 
నివర్తకము (నాశకము,బాధకము )న్నది.కనుక,జ్ఞానమునకు మరియు అజ్ఞాన 


మునకు 'నివర్ణనివర్తకభావ” సంబంధము గలదు. 


మహావాక్యోపదేశమునుజేయు శ్రిగురుదేవులు బధకుడగును.అధికారి (శిష్యు 
డు)భోధ్యుడగును వీరిద్దరికి 'బధ్యేబధీకభావ” సంబంధము గలదు. 


శ్రవణాదులు జ్ఞానమునకు సాధనములు.జ్ఞానము మోక్షమునకు సాధన 
మగును.అందుచేత,శ్రవణాదులకు మరియు జ్ఞానమునకు,అట్లే, జ్ఞానమునకు 


452 


అనుబంధ చతుష్టయము అనబడు 


మరియు మోక్షమునకు 'సాధ్యసఫాధనభావి సంబంధము  గలదు.ఇట్ల, 
యథాయోగ్యముగా సంబంధములు ఊహించుకొనవలను. 


సంబంధరూప అనుబంధ కల్పనచేయుటలో ఈప్రయోజనము గలదు.ఏ 
వస్తువునకు దేనితో సంబంధముండునో,ఆవస్తువుయొక్క ఉపయోగము దానికి 
ఉంటుంది. ఉదా:--కులాలునికి (కుమ్మరివానికి)ఘటము(కుండ)తో సంబంధ 
మున్నది.కావున,అతనియొక్క ఉపయోగము  ఘటమునకున్నది.ఏవస్తు 
వుయొక్క సంబంధము దేనితో ఉండదో,ఆవస్తువు యొక్క ఉపయోగము 
దానికి ఉండదు.ఉదా:-చకువుయొక్క సంబంధము వాయువుతోగాని,ఆకా 
శముతోగాని లేదు.రూపముగల వస్తువులచేతనే నేత్రముయొక్క సంబంధ 
ముంటుంది.వాయువులో మరియు ఆకాశములో రూపములేదు.కావున,వా 
టితో నయన సంబంధము కుదురదు.కనుక,లోచనముయొక్క ఉపయోగము 
వాయువునందుగాని,ఆకాశమునందుగాని లేదు.అట్సే,గ్రథమునకు మరియు 
జాహ్మమునకు పరస్పర సంబంధములేనిచో గ్రంథమునకు బ్రహ్మమునందుగా 
ని,బ్రహ్మమునకు గ్రంథమునందుగాని ఉపయోగమేమియును సిద్ధించదు.అట్లే 


అన్యసంబంధముల విషయములోగూడ తెలిసికోవాలి.ఇట్ట్లు,పరస్పర ఉపయోగ 


మునకు యోగ్యతగల రెండుపదార్థములకే సంబంధము సిద్దించును.కాని, 
నిరుపయోగ పదార్ధములకు సంబంధము కుదురనేరదు.అందువలన, యోగ్యత 
లేకుండా సంబంధముయొక్క అసంభవజ్ఞానరూప అర్జాపత్తి ప్రమాణముచేత, 
ఆయా పదార్ధములయొుక్క యోగ్యతను కల్పనచేయుటయను అర్జాపత్తిప్రమ 
కలుగుచున్నది. ఈకారణమువల్లనే పరస్పరమునకు పరస్పరమునందు ఉప 
యోగనిశ్చయముకొ అకే ఆయా పదార్థములకు సంబంధమును కల్పనబేసి 
శాస్త్రములందు చెప్పబడినది.కాని,వేరు ప్రయోజనము లేదు. 


453 


అద్వైత వేదాన్త భూమిక 


--:42.గ్రంథ ప్రతిపాద్య విషయము:-- 


గ్రంథ ప్రతిపాద్య బిషయము”నకే “అభిదయమనిొగూడఅంటారు. 


“శాస్త్రజ ప్రమా నివర్హాఒజ్ఞానగోచరోఒభిదేయః”.ఏ శాస్త్రజన్య ప్రమాజ్ఞాన 
అ క క! 3 సః 


ముచేత నివృత్తియగుటకు యోగ్యమగుఅజ్ఞానమునకు యే పదార్థము 
విషయమగునో, ఆపదార్థముఆశాస్త్రమునకు“అభిధేయము” (విషయము) 
అనబడును.వేదాన్తశాస్త్రమును విచారము (శ్రవణాదులు)చేయగా కలుగు 
చరమవృత్యాత్మక అప్రతిబద్ధ(అహంబ్రహ్మాస్మియను)దృఢాపరోక్షబ్రహ్మ జ్ఞా 
నముచేత నివర్య్యమగు ఆవరణవిక్షేపశక్తులుగల అనాద్యనిర్వచనీయభా 
వరూప(మూల)అజ్ఞానమునకు విషయమగు “జీవబ్రహ్మైక్యము” (వేదా 


న్తశాస్త్రమునకు) అభిధేయము లేదా విషయమును. 

శ్ఞో[విషయః శుద్ధచైతన్యం జీవబ్రహ్మైక్యలక్షణమ్‌ | 

యత్రవ దృశ్యతే సర్వవేదాన్తానాం సమన్వయః॥ 

యా న. 
(సర్వవేదాన్తసిద్దాన్తనారసంగ్రహము-శ్లో. 9) 
“విషయో జీవబ్రహ్మైక్యం శుద్ధంచైతన్యం ప్రమేయమ్‌.తత్రైవ వేదాన్తా 

నాం తాత్పర్యాత్‌”. (వేదాన్ససారము) 
అర్హము:--ఏ జీవబ్రహ్మైక్యరూప శుద్దచైతన్యము (పరబ్రహ్మము )సకల వే 
దాన్తములకు (ఉపనిషత్తులకు ) సమన్వయముగా (తాత్సర్యముగా )తెలి 
యబడుచున్నదో,ఆ “జీవబ్రహ్మైక్యమే” వేదాన్తశాస్తమునకు (బ్రహ్మసూత్ర 
ములకు)అభిధేయము,ప్రమేయము,లేక విషయము అనబడును.అది- 
యే సకలవేదాంత ప్రకరణగ్రంథములకుగూడ ప్రతిపాద్యవిషయమగును. 


అజ్ఞాత బ్రహ్మ విషయం జ్ఞాతం బ్రహ్మ ప్రయోజనమ్‌। 


454 


అనుబంధ చతుష్టయము అనబడు 


అజ్ఞాతబ్రహ్మము వేదాంతములకు ప్రతిపాద్యవిషయము అనగా 
విచారమునకు విషయము మరియు జ్ఞాతబ్రహ్మము ప్రయోజనమగును. 


వా 


శంక:--శుద్ధచెతన్యము సకలజీవులయొక్క స్వరూపమై యున్నందున 
విచారమునకు పూర్వమే నిత్యప్తాప్తమై,స్వతస్పిద్ధమై,నిత్య అపరోక్షమై, 
స్వప్రకాశరూపముచే అనుభవసిద్ధమైయున్నందున,ఎవరికిగూడ ఆత్మవి 
షయంలో సంశయముగాని,విపరీతభావనగాని లేదు.“నహ్యాత్మన్యహమ 
నహం వేతి కళ్చిత్సందిగ్డే,నైవాహమితి వా విపర్యస్యతి”।కావున,ఆత్మ వి 
చారమునకు విషయమే కానందున,కాకదంతపరీక్షవలె ఆత్మవిచారణ 
వ్యర్థము (నిష్పయోజనము ) గదా? ఎందుకనగా! సందిగ్ధము,సప్రయోజన 
మగు వస్తువే విచారమునకు విషయమగును. 


శ్లో॥కాకస్య కతి వా దన్నా,మేషస్యాండం కియత్సలమ్‌। 
గర్జభస్య కతి వా కేశాః ఏషా మూర్చ విచారణా ॥ 
అర్థం స్పష్టము. 


సమాధానము:--స్వరూపేణావభాసమానత్వే ఒపిపరిపూర్ణసచ్చిదానంద 


ప్రత్యక్వరూపతయా అజ్ఞాయమానత్వాత్విషయత్వోపపత్తిః 


సామాన్యస్వరూపముచే ఆత్మయొక్క అవభాసమున్నప్పటికిని పరి 
పూర్ణసచ్చిదానంద బ్రహ్మము ప్రత్యక్వ్వరూపముచే అజ్ఞాతమున్నందున 
విచారమునకు విషయమగుట సంభవిస్తుంది.లేక, 


పరోక్షరూపముచే ప్రసిద్ద బ్రహ్మాత్మవస్తువునుద్దేశించి దాని అపరోక్ష 
ము(సాక్షారము )కొజికు విచారప్రవృత్తి ఉపపన్నమగును.“ఆత్మా వా అరే 


455 


అద్వైత వేదాన్త భూమిక 


ద్రష్టవ్యః శ్రోతవ్యో మన్తవ్యో నిదిధ్యాసితవ్యః(బృ.2-4-5;4-5-6) ఇత్యాది శ్రుతు 
లచే ప్రత్యగభిన్నపరమాత్మ శ్రవణాది విచారమునకు విషయముగా తెలి 
యబడుచున్నది. 


--:43.ప్రయోజన వర్లనము:-- 
ణ 


“యమర్హమధికృత్య ప్రవర్తతే తత్పయోజనమ్‌”.ఏ పదార్మముయొక్క 
థ | జ్‌ థి 


ప్రాప్తినుద్దేశించి సాధకుడు తత్పాప్తిసాధన సంపాదనమునందు ప్రవృత్తు 


డగునో,అతనికి అది ప్రయోజనమనబడును. 
శ్లో ॥బ్రహ్మాత్మై కత్వవిజ్ఞానం సన్తః ప్రాహుః ప్రయోజనమ్‌। 
యేన నిశేష సంసార బంధాత్సద్యః ప్రముచ్యతే ॥(స.వే.సి.సా.సం. శ్లో, 11) 


“ప్రయోజనంతు తదైక్యప్రమేయగతాఒజ్ఞాననివృత్తి,స్వరూపానందా 
వాప్తిశ్చ."తరతిశోకమాత్మవిత్‌"(ధాం.7-1-3),"బ్రహ్మ విదృహ్మై వభవతి" (ముం. 


3-2-9 ) ఇత్యాదిశ్రతేశ్చ”. (వదాన్తసారము ). 


దేనిద్వారా జీవుడు తత్కాలము (శీఘ్రముగా ) జీవబ్రహ్మైక్యరూప ప్రమే 
యగత అజ్ఞాననివృత్తిద్వారా సర్వప్రకారముల సంసారబంధనములనుం 
డి విడివడి స్వస్వరూప ఆనందమును పోదగలడో,అటువంటి “జీవబ్ర 
హ్మైకత్వవిజ్ఞానానుభవము”నకే సత్పురుషులు (విజ్ఞులు )వేదాన్తశాస్త్రవి 
చారమునకు “ప్రయోజన”మని చెప్పుచున్నారు. ఈవిషయంలో "తరతిశో 
కమాత్మవిత్‌","బ్రహ్మ వేదబ్రహ్మై వభవతి"ఇత్యాద్యనేకశ్రుతులు ప్రమాణ 


ములు.ఈదిగువ చెప్పబీవువిషయమును చాలా సావధానముగా చింత 
నజేయండి. 


456 


అనుబంధ చతుష్టయము అనబడు 


విశేషము:_పరమపూజ్యలు పరమకారుణికులునగు శ్రీపండితపీ 
తాంబరజీగారు“శ్రీవేదానబాలబథము"ప్రథమోపదేశము చివరలో ఈక్రింది 
విధముగా అనుగ్రహించారు. 


హిందుస్తానిదోహ:-- సర్వ అనర నివృత్తి అతి।ప్తాప్తీ పరమానంద ॥ 
ఇ థి = = 


సోయూ ప్రయోజన పరమ తిహి।[సాధన బోధ అమంద॥ 


అర్హము:--అవిద్యాతత్కార్యరూప స్టూలసూక్ష్మప్రపంచము మరియు 
దాని ధర్మములగు జన్మమరణములు,కర్పత్వభో కృత్వములు,ఆకలిద 
ప్పికలు మొదలగు సంసారము సర్వదుఃఖములకు కారణమున్నందున 
“అనర్థమ”నబడుచున్నది.దీనియొక్క అత్యంతనివృత్తి మరియు పర 
మానందరూప బ్రహ్మ ప్పాప్తి-అను“మోక్షమే”ఈగ్రంథమునకు పరమఫల 
ము అనగా ముఖ్యప్రయాజనమున్నది. 


“అన్యేచ్చానధీనేచ్చా విషయత్వమ్‌- ముఖ్యప్రయోజనత్వమ్‌ ష్‌! 


ఇతర ఇచ్చకు ఆధీనముగాని (అపేక్షించని ) ఇచ్చకు యేది విషయమ 
గునో అది ముఖ్యప్రయోజనమనబడును. 


పరమప్రయోజనమునకు సాక్షాత్సాధనమగు అమంద=దృఢ; భోధ= 
జ్ఞానము (దృఢాపరోక్ష బ్రహ్మజ్ఞానము ) యేదిగలదో అది ఈగ్రంథధమునకు 
“అవాంతర ప్రయోజనము”(గౌణప్రయోజన)మున్నది. 

“అన్యేచ్చాధీనేచ్చావిషయత్వమ్‌ - గౌణప్రయోజనత్వమ్‌”. 


ఇతరేచ్చా అధినమగు(ఇతర ఇచ్చను అపిక్షించు ) ఇచ్చకు యేదివి 


షయమగునో అది గౌణప్రయోజనము. (అవాంతరప్రయోజనము) అనబడును. 


457 


అద్వైత వేదాన్త భూమిక 


1.పురుషునికి యేఫలమును పొదాలను యిచ్చకలుగునో అది పర 


ప్రయోజనమునబడును. (మోక్షము) 
“నిరతిశయత్వేసతి కయశూన్యత్వమ్‌ పరమత్వమ్‌” 


2.పరమప్రయోజనమునకు యేది సాధనమో అది అవాంతర ప్రయో 
జనమనబడును. (దృఢాపరోక్షబ్రహ్మ జ్ఞానము). 


ప్రయోజనవిషయే శంకాసమాధానమ్‌ 


ఇచ్చట ఈ శంక కలుగుచున్నది: _సర్వఅనర్ణముయిొక్క అత్యంత 
నివృత్తి మరియు పరమానందముయొక్క పాప్తిరూప మోక్షము యేది 


గలదో_అది జ్ఞానముచేత జన్యమా(ఉత్పన్నమగునా)?లేక అజన్యమా? 


ఒకవేళ మోక్షము జ్ఞానముచేత జన్యమన్నచో (ఏదిపుట్టునో అది 
గిట్టును కావున)అనిత్యత్వాపత్తికలుగును.లేక,అజన్యమన్న చో జ్ఞానము 
కలుగకయే సకలపురుషులు ముక్తులుకావలెను. అలాంటప్పుడు సాధ 
నసహిత జానసముపారన వ్యర్ణమగునుగదా! 
Coy జు (a) 


సమాధానము:_వ్యావహారిక రజ్జువునందు (శ్రాటియందు ) మందాంధ 
కారాది దోషములచేత ప్తాతిభాసిక సర్పము(పాము)ప్రతీతియగును.పా 
రమార్ధిక సత్తచేతగాని,వ్యావహారికసత్తచేతగాని ఆసర్పము దానికధిష్టా 
నమగు రజ్ఞువునందు తైకాలిక(భూత,వర్తమాన,భవిష్యత్కాలములలో ) 
అత్యంతాభావమున్నది. (అభావమనగాలనిదనియర్థము )Jఆ“అభావము” 
సర్పముయొక్క“నిత్య నివృత్తిియగును.దీనికే“విషయరూపనివృత్తి” అని 
గూడ అంటారు.ఉక్త నిత్యనివృత్తి గలది(అత్యంతాభావముగలది ) పాతి 


458 


అనుబంధ చతుష్టయము అనబడు 


భాసిక సర్పము.ఏసర్పముయొక్క అభావము చెప్పబడుతుందో,ఆ సర్ప 
ము“నిత్యనివృత్తము” అనబడును. [ “నివృత్తొఅనగా అభావము.దేనియొ 


క్క అభావము చెప్పబడుతుందో,అది (ఆవస్తువు )“నివృత్తము”అనబడును]. 


"నాయం సర్పః, కింతురియం రజ్ఞు"ఇది సర్పము కాదు మరేమనగా 
రజ్ఞువు(శ్రాడు)అను యీప్రకారమగు నిత్యనివృత్త సర్పమునకధిష్టాన 
మగు రజ్ఞవుయొక్క అపరోక్షజ్ఞానానంతరము “రజ్ఞువునందు సర్పముది 
త్రెకాలిక అభావమున్నది లేక మిథ్యాఉన్న ది” అను యీ ఆకారముగల 
యీ పూర్వసిద్ధ విషయరూప నిత్యనివృత్తియొక్క నిశ్చయాత్మక భాధము 


కలుగుచున్నదో,ఆ బాధము అనగా మిధ్యాత్వనిశ్చయము-పారమార్థిక 


సత్తచేతగాని లేక వ్యావహారిక సత్తచేతగాని సర్పముయొక్క త్రెకాలిక 
అభావము యేది గలదో,దానిని విషయము చేస్తుంది.అట్లే, పాతిభాసిక 
సత్తచేత(ప్రాతిభాసిక  సత్తగల)సర్పముయొక్క మిథ్యాత్వమునుగూడ 
విషయముచేస్తుంది.ఆ నిశ్చయాత్మక వృత్తిజ్ఞానరూప భాధయే నిత్యని 
వృత్త సర్పముయొక్క నివృత్తిరూపమున్నది.దీనినే"విషయీరూప నివృ 
త్తిిఅనిగూడ అంటారు.ఈ రీతిగా నిత్యనివృత్త సర్పముయుక్క నివృత్తి 
కలుగుచున్నది. 


అట్లే, పారమార్థికసత్త,వ్యావహారికసత్త మరియు ప్తాతిభాసికసత్త అను 
మూడు సత్తలను స్వీకరించు సృష్టిదృష్టి వాదానుసారము వ్యావహారిక 
సత్తగలదియు,లేక పారమార్ధికసత్త మరియు ప్రాతిభాసికసత్త అను రెండు 
సత్తలనుమాత్రము స్వీకరించు దృష్టిసృష్టివాదరీత్యా ప్రాతిభాసిక సత్తగలది 
యునగు అజ్ఞానము మరియు దాని కార్యరూపప్రపంచము పరమార్థసత్త 
గల బ్రహ్మమునందు అధ్యస్తమున్నది.అందువలన అజ్ఞానతత్కార్యరూప 


459 


అద్వైత వేదాన్త భూమిక 


ప్రపంచము స్వాధిష్థానబ్రహ్మమునందు పారమార్థికసత్తచేత తైకాలిక అ 
త్యంత అభావమున్న దని శ్రుతి,ియుక్తి మరియు విద్వదనుభవముచేత 
నిర్ణయింపబడినది.ఆ“అత్యంతాభావము” ప్రపంచముయొక్క" నిత్యనివృత్తి” 
యగును.దీనికే' విషయరూపనివృత్తిఅనిగూడ  అంటారు.త్రిసతానుసార 
ము వ్యావహారికము లేక ద్విసత్తానుసారము ప్రాతిభాసికమునగు ఉక్త 


నిత్యనివృత్తమగు యేప్రపంచము గలదో,అది“నిత్యనివృత్తము”అనబడును. 


సద్గురువు మరియు సచ్చాస్త్రముల నాశ్రయించి తత్త్యమస్యాదిమహా 


వాక్యములను చక్కగా విచారించినమీదట నిత్యనివృత్త ప్రపంచమున 
కధిష్ణానమగు బ్రహ్మముయొక్క (అహం బ్రహ్మాస్మియను)చరమవృత్యాత్మ 
క అప్రతిబద్ద దృఢాపరోక్ష ప్రత్యగభిన్న బ్రహ్మజ్ఞానము కలిగిన తరువాత 
“బ్రహ్మమునందు ప్రపంచముది తైకాలికఅత్యంతాభావమున్నది లేక 
మిథ్యాఉన్న దిియను యీ యాకారముగల యేపూర్వసిద్ధ విషయరూప 
నిత్యనివృత్తియొక్క నిశ్చయరూప బాధము కలుగుచున్నదో,ఆ బాధ 
ము,పారమార్థికసత్తచేత ప్రపంచముది యేత్రెకాలిక అత్యంతాభావము 
న్నదో,దానిని విషయము చేస్తుంది.అట్లే,వ్యావహారికము లేక ప్పాతిభాసిక 
సత్తగల ప్రపంచముయొక్క మిథ్యాత్వమునుగూడ విషయము చేస్తుంది. 
ఆ నిశ్చయాత్మక వృత్తిజ్ఞానరూప బాధయే నిత్యనివృత్త ప్రపంచముయొ 
క్క నివృత్తిరూపమున్నది. అదియే“ విషయీరూపనివృత్తి” అనిగూడ చెప్పబడుతుంది. 

ఇక్కడ ఇంత వివేకమున్నది:--విషయరూపనివృత్తి మరియు విష 
యీరూపనివృత్తియను భేదముచే నివృత్తి రెండు ప్రకారములు.ఉదా:-- 
ప్రకాశింపబడుటకు యోగ్యమగు ఘటమువలె లేక రూపమువలా(జ్ఞాన 
ము కలుగుటకు పూర్వమే ఉండు) పూర్వసిద్ధ నివృత్తి ఉండును. అది 


460 


అనుబంధ చతుష్టయము అనబడు 


“విషయరూపనివృత్తి'యనబడును.అటులనే అధిష్టానజ్ఞానము కలుగు 
టకు (పూర్వమేఉండు )పూర్వసిద్ధ ప్రపంచముయొక్క తైకాలికాత్యంతాభా 
వము మరియు మిథ్యాత్వము ఉండును.అది"విషయరూపనివృత్తోయ 
నబడును . 


మరియు,దీపమువలె లేక నేత్రమువలె పూర్వసిద్ద విషయరూప 
నివృత్తిని ప్రకాశించగల యే వృత్తిజ్ఞానము కలుగునో,అది “విషయీరూప 
నివృత్తిియనబడును.ఇట్లు పూర్వసిద్ధ నిత్యనివృత్తియొక్క నిశ్చ్వయజ్ఞా 
నరూప బాధము కలుగును.అనగా పారమార్షికసత్తచే ప్రపంచముయు 
క్క త్రెకాలికాత్యంతాభావ నిశ్చయము మిథ్యాత్వనిశ్చయము కలుగును. 


ఇప్పుడు ప్రశ్నకర్త యొక్క శంకను స్మరిస్తూ చెప్పున్నాడు:--ఈ రీతి 
గా అజ్ఞాన తత్కార్యరూప ప్రపంచముయొక్క(సర్వ అనర్థముయొక్క) 
“విషయరూపనివృత్తి"యేది గలదో,అది ప్రపంచమునకధిష్ణానమగు బ్రహ్మ 


ముయొక్క తత్త్వ సాక్షాత్కారము (జ్ఞానము )కలుగుటకు పూర్వమే సిద్దమై 


యున్నందున“నిత్యము”న్నది.అందువలన,మోక్షముయుక్క ప్ర 
మునకు (సర్వానర్థముయుక్క అత్యంతనివృత్తికి )అనిత్యత్వ 
రాదు.మరియు "విషయీరూపనివృత్తి"యగు యే వృత్తిజ్ఞానమున్నదో,అది 
అధిష్టానజ్ఞానముచే జన్యమున్నది.కావున,జ్ఞానము కలుగకుండానే స 
కలపురుషులకు మోక్షములోని ప్రథమాంశముయొక్క ప్తాప్తిప్రసంగము 
గూడ రాదు. 


ఇప్పుడు మోక్షములోని ద్వితీయాంశమును (పరమానంద బ్రహ్మము 
యొక్క ప్పాప్తిని)గూర్చి చెప్తున్నాడు.ఎట్లు గృహములో పాతిపెట్టబడిన 


461 


అద్వైత వేదాన్త భూమిక 


ధనము(అవని నిక్షిప్త నిధి)నిత్య వ్తాప్త్రమే అయినప్పటికి,ఒకానొక ఆప్త 
పురుషుని యుపదేశముచే ఆ నిధియొక్క జ్ఞానము కలుగనంతవరకు 
(అజ్ఞానదశలో )అది అప్తాప్త్రమువలెనే ఉంటుంది.ఎప్పుడు ఆప్పునిచే దాని 
జ్ఞానము కలుగునో,అప్పుడది ప్తాప్త్రమువలెయగును.ఇదియే నిత్యప్పాప్త 
ముయొక్క ప్ప్తాప్తి. 


అట్లిపరమానందరూప బ్రహ్మము అందరిచేత ఎల్లప్పుడు సర్వత్ర అహం 
ప్రత్యయమునకు (అహంవృత్తికి మరియు అహంశబ్దమునకు)విషయమ 
గుచున్నందున సర్వాత్మయై(అందరియొక్క స్వరూపమై)యున్నది.కా 
వున,నిత్యవాప్త్రమైయున్నది.అయినప్పటికి,ఎంతవరకు అజ్ఞాతమై యుం 
డునో,అంతవరకు అప్తాప్తమువలెనే భాసించును.మరల యెప్పుడు సత్క 
ర్మపరిపాకముచే శ్లోత్రియుడు,బ్రహ్మనిష్టుడు మరియు దయాళువగు ఆ 


చార్యుని ముఖారవిందముద్వారా“తత్త్వమసి”మొదలగు మహావాక్యోపదేశ 


మును పొదినమీదట“అహంబ్రహ్మాస్మి”అను నిశ్చయాత్మక(దృఢ )తత్త్వ 
జ్ఞానముదయించునో,అప్పుడు"పరమానందరూప బ్రహ్మము నేనే అయి 
ఉన్నాను”-అని ఈవిధముగా ప్తాప్త్రమువలె భాసించును.కావున ఇది ని 


త్య ప్రాప్తమగు బ్రహ్మముయొక్క ప్తాప్తియగును. 


ఇక్కడకూడా విషయరూపప్పాప్తి మరియు విషయీరూపప్తాప్తియను 
భేదముచే ప్రాప్తి రెండుప్రకారములున్నది. పూర్వసిద్ధము మరియు సమీ 
పములో ఉన్న అజ్ఞాతవస్తువుయొక్క ప్రాప్తి “విషయరూపప్పాప్తి” అనబడు 
ను.హిరణ్యనిధి దృష్టాంతములో అజ్ఞానకాలములోని ప్తాప్తి మరియు 
సర్వాత్మయగు బ్రహ్మముది అజ్ఞానదశలోని పాప్తి-“విషయరూపప్పాప్తి” 
యగును.మరియు,పూర్వ సిద్ద వస్తువుయొక్క జ్ఞానరూపప్తాప్తి'విషయీ 


462 


అనుబంధ చతుష్టయము అనబడు 


రూపప్తాప్తొయగును.పూర్వోక్తనిధియొక్క జ్ఞానరూపప్తాప్తి మరియు బ్రహ్మ 
ముయొక్క జ్ఞానరూపప్తాప్తి--విషయీరూపప్తాప్తి ఉన్నది.దీనికే నిత్యవాప్త 
ముయుక్క పాప్తి అనిగూడ అంటారు. 


శ్లో | ఆత్మాతుసతతంప్తాప్తో హ్యషప్తాప్త్రవదవిద్యయా! 
తన్నా శేషాప్తవద్భాతి స్వకంఠాభరణం యథా!!(ఆత్మబ్‌ధ 43) 


అర్థము:_ఒకానోక స్రీ తనమెడలోని కంఠాభరణము ప్తాప్తమైయుం 
డగా,పోమొనదని భ్రమచేత దుఃఖమునొంది కొంతకాలమునకు ఒకానొక 
ఆప్పునిద్వారా తన కంఠమందే ఆభరణమున్నదని తెలిసికొని, "నాకంఠా 
భరణము దొరికినది"అని తలంచునట్లు సచ్చిదానందపరమాత్మ ఎల్ల 
ప్పుడూ లభించువాడే (నిత్యపాప్తమే ) అయినప్పటికీ అజ్ఞానకారణముచే 
లభింపనివానివలె (అప్రాప్తమువలె) తోచుచున్నాడు.తదుపరి బహుజన్మ 
కృత పుణ్యపరిపాకముచే సద్ద్గురువు,సచ్చాస్తముల నాశ్రయించి తద్వా 
రా జ్ఞానోదయం కలిగి,దానిచే అవిద్యనశించగా" సచ్చిదానంద పరబ్రహ్మ 
మును నేనే"అని తెలికొన్నమీదట (నిత్యవాప్త్రమగుబ్రహ్మము )పాప్తించిన 
ట్టువలె తోచును. 


ఈరీతిగా*"పరమానందరూపబ్రహ్మప్రాప్తి'యను మోక్షములోని ద్వితీ 
యాంశముగూడ జ్ఞానముచేత అజన్యమున్నందున (నిత్యమున్నందు 
న )అనిత్యత్వప్రసంగము సంభవించదు.మరియు దానియొక్క జ్ఞానరూప 
ప్రాప్తి యేదిగలదో,అది జన్యమున్నందున సకల పురుషులకు బ్రహ్మపాప్తి 
కలిగే సంభవము లేదు గావున,సాధనసహిత జ్ఞానము వ్యర్థముగూడ కా 


దు.అయితే,మోక్షముయొక్క లక్షణములో “సర్వ అనర్హముయొక్క అత్యం 


463 


అద్వైత వేదాన్త భూమిక 


తనివృత్తిియనునది ప్రథమాంశముగా మరియు "పరమానందరూప బ్ర 
హ్మషప్టాప్తిియనునది ద్వితీయాంశముగా చెప్పబడినందున ద్వైతాపత్తి 
కలుగునుగదా యను శంకకు సమాధానము ఈవిధముగానున్నది. 


“అధిష్టానావశేషోహి నాశః కల్పిత వస్తునః। 
భావస్యైవ హ్యభావత్వం నాశోఒభావస్య భావతా॥ 
భావావస్వభావాభ్యామన్య ఏవ హి కల్పితా 1"(సూతసం.యజ్ఞవై.ఖం.2-8) 
అర్హము:--కల్పిత (మిథ్యా )వస్తువుయొక్క నాశనము (ధ్వంసము )అధి 
మానముగానే మిగిలిఉంటుంది. అనగా, అధిష్థానస్వరూపముగానేఉంటుంది 
భిన్నంగా ఉండదు.బ్తాన్తికాలంలో అధిష్టానము కల్పనాసహితమై ఉంటుం 
ది. బ్రాన్తి నివృత్తికాలంలో కల్పనారహితమై ఉంటుంది.అనగా అధిష్టానమే 


అవశిష్టమై యుండును.ఇదియే కల్పితవస్తువుయొక్క నాశము.ప్తాగభా 
త్మక ఘటముయొక్క నాశనము ఉత్పన్న భావరూప(వ్యక్త) ఘటము. 


భావరూపఘటముయొక్క ధ్వంసము (కారణములోవిలీన ) అభావరూప 


ముంటుంది.కాని,కల్పితవస్తువు భావాభావవిలక్షణము.అది వ్యక్తముగా 
దు,విలీనమునూ కాదు.కేవల అవిద్యచే ప్రతీతమగును,మరియు విద్యచే 
సర్వథా అసద్దూపమగును.శుక్తియొక్క సాక్షాత్కారానంతరము కల్పిత 
రజతముయొక్క నాశముది అధిష్టాన శుక్తికంటె భిన్నంగా ప్రతీతిగాని, 
వ్యవహారముగాని ఉండదు. 


వేదాన్తసమ్మత వివర్తవాదానుసారము చైతన్యమే--అనాద్యనిర్వచనీయ 
మాయచేత జగద్రూపముగా భాసిస్తోోది.చెైతన్యముయొక్క యథార్ధజ్ఞాన 
ముచే మాయతత్కార్యము నివర్తింపబడగా చైతన్యమే అవశిష్టమై ఉంటుం 


464 


అనుబంధ చతుష్టయము అనబడు 


ది.మాయ మరియు దాని కార్యమగు ప్రపంచము కల్పితముగావున దా 
ని నివృత్తి(ధ్వంసము)గూడ కల్పితమయ్యే ఉంటుంది.రెండు సద్వస్తువు 
లలోనే భేదము చెప్పుటకు వీలుంటుంది,కాని ఒక సద్వస్తువు (చైతన్య 
ము)నకు మరియు ఒక మిథ్యావస్తువు(ప్రపంచము)నకు భేదము 
సంభవించదు.కావునఅభేదమే సిద్దిస్తుంది--ద్వైతాపత్తిరాదు. 


శ్లోసతోర్హి భేదః పరికల్పనీయో, నాఒసత్సతోర్వాస్తవ భిన్నతా స్యాత్‌! 


గజ్జోదకస్యాఒథ మృగోదకస్య భేదః కథం వాస్తవతాముపైతి॥। 
(స్వానుభవాదర్శః 159) 
రెండు సద్వస్తువుల యందే భేదమును కల్పించుట సంభవముగాని, 
కల్పిత అకల్పితములగు రెండు వస్తువులలో వాస్తవ భేదము సంభవించ 
దు.గంగాజలమునకు మరియు మృగజలమునకు వాస్తవ భేదమెట్లు 
ఘటిల్లును? లేక, 


అవిద్యాతత్కార్యరూప ప్రపంచము అనర్థమనబడును.దానియొక్క 
అత్యంతనివృత్తి మరియు పరమానందరూపబ్రహ్మప్తాప్తి  మోక్షముయు 
క్క స్వరూపము(లక్షణము).అవిద్యాతత్కార్యము మోక్షములోని ద్వి 
తీయాంశమగు పరమానందబ్రహ్మమునందు అధ్యస్తము.అధ్యస్తముయు 
క్క అత్యంతనివృత్తి(ధ్వంసము)మోక్షములోని ప్రథమాంశము.ఆ ధ్వంస 
మునకు అధికరణము (అధిష్టానము ) బ్రహ్మచైతన్యము.ధ్వంసమునకు ప్ర 
తియోగి కల్పితము (మిథ్యా) అయిఉన్నచో,ఆధ్వంసము అధిమ్థానముకం 


టె వ్యతిరిక్తముగా భాసించదు.అధిష్ణానరూపమే ఉండును.అనర్హముయొ 


క్క అత్యంతనివృత్తికి (ధ్వంసమునకు)ప్రతియోగి అవిద్యాతత్కార్యరూప ప్ర 


465 


అద్వైత వేదాన్త భూమిక 


పంచము.అది కల్పితము (మిథ్యా).కల్పితప్రపంచము (అనర్హము )యొక్క 
ధ్వంసము (అత్యంతనివృత్తి-మోక్షములోని ప్రథమాంశము)ద్వితీయాం 
శమగు పరమానందరూపబ్రహ్మ (అధివ్యాన )స్వరూపమయ్యే ఉన్నది.దాని 
కి పృథక్‌ అస్తిత్వమే సిద్ధించుటలేదు.కావున,మోక్షములోని ప్రథమాంశ 
మగు“సర్వానర్థముయొక్క అత్యంతనివృత్తి"ద్వితీయాంశమగు “పరమా 
నందరూపబ్రహ్మప్తాప్తొచేత అభిన్నమున్నందున ద్వైతాపత్తి సంభవించ 
దు.ఇది శ్రీ పండిత పీతాంబరజీగారు శ్రీవేదాన్న బాలబీధములో చెప్పిన 
విషయము.చక్కగా మననము చేయండి. 


ఈప్రకారముగా అధికారి,సంబంధము,విషయము మరియు ప్రయో 
జనము--అను అనుబంధచతుష్టయ జ్ఞానముగల ప్రేకావత్స్పురుషుడే 
(వివేకియే ) నిస్సందేహముగా, ఉత్సాహముతో శ్రవణాదులుచేయుటకు గ్రం 
థమునందు ప్రవృత్తుడగును.కావున, గ్రంథారంభమున అనుబంధ చతు 
ష్టయ నిరూపణము అత్యావశ్యకమైయున్నందున,ఇంతదనుక అనుబంధ 
చతుష్టయమునుగూర్చి విస్తారముగా తెలిసికుంటూ వచ్చాము.కొన్ని గ్రం 
థములలో యీ అనుబంధ చతుష్టయ క్రమము వెనుక ముందులుగా 
గూడ చెప్పబడినది.భ్రమజెంద పనిలేదు.యేనకేనప్రకారేణ అనుబంధచ- 


తుష్టయ నిరూపణమునందే ముఖ్యతాత్సర్యము గలదని యజుంగవలను. 


శ్లో॥సంబన్గశ్చాధికారీ చ విషయశ్చ ప్రయోజనమ్‌। 


వినానుబన్టం గ్రన్హాదౌ మబ్బలం నైవ శస్యతే ॥(వృద్ధవచనము) 


సంబంధము, అధికారి,విషయము మరియు ప్రయూజనము_అను 
అనుబంధ చతుష్టయమును గ్రంథముయుక్క పారంభమున చెప్పనియ 


466 


అనుబంధ చతుష్టయము అనబడు 


డల,గ్రంథమునకు మంగళాచరణము రాణించదు.అనగా పారంభించుట 
వ్యర్ణము అని భావము. 


ఈనియమానుసారము శ్రిఆద్యగురు శంకరాచార్యులవారు" సర్వ వేదాన్త 
సిద్దాన్స సారసంగ్రహము” లో ప్రారంభమున ఇట్లు చెప్పియున్నారు. 


శ్లో||అస్య శాస్తానుసారిత్వాదనుబన్గ చతుష్టయమ్‌ । 
౧ జా ధి 


యదేవ మూలం శాస్త్రస్య నిర్దిష్టం తదిహోచ్యతే ॥6. 


౧ 


శ్లో॥అధికారీ చ విషయః సంబన్టశ్చ ప్రయోజనమ్‌ । 


ధి 


ఆః ఆః ఆ! [౬ 
శాస్తారమృఫలం ప్రాహురనుబన్భ చతుష్టయమ్‌ ॥7. 


అధికారి,విషయము,సంబన్ధము మరియు ప్రయోజనము--అను ని 
యనుబంధ చతుష్టయమును గ్రంథారంభమున తెలియపరచినప్పుడే ప్రే 
కావత్పురుషుడు (వివేకి, అధికారి )గ్రం_థమునందు ఉత్సాహముతో నిస్సం 
దేహముగా ప్రవృత్తుడగును.కావున, ఈగ్రంథము వేదాన్తశాస్త్రముననుస- 
రించినదగుటచే వేదాన్తశాస్త్రమునకు చెప్పబడిన యనుబన్టచతుష్టయ 
మే యిచట చెప్పబడుచున్నది. పైన పేర్కొనిన నాల్గు అనుబంధములు 
శాస్తారంభమను ఫలమునకు నిమిత్తములని పండితులు వచించియు 


న్నారు.అనగా,అనుబన్స చతుష్టయమును చెబితేనే శాసారంభము సఫల 


మగును.లేనిచో నిరర్ణకమగునని తాత్పర్యము. 


ఈప్రకారముగా శంకరులవారు గ్రంథమును పారంభించి అనుబంధ 

చతుష్ట్రయమును సవిస్తరముగా వర్ణించినారు.అట్టే,వేదాన్తసారములో గూ 

డ శ్రిసదాననయతీన్గులవారు స్పష్టముగా నిరూపించియున్నారు.మరి 
టి 2 


467 


అద్వైత వేదాన్త భూమిక 


యు భాషాగ్రంథములగు శ్రీవిచారసాగరము,శ్రీవదానబాలబథములలో 
గూడ అనుబంధ చతుష్టయము సవిస్తరముగా చెప్పబడినది.కాని,కొన్ని 
గ్రంథములలో అనుబంధ చతుష్టయమును గ్రంథకర్తలు పృథక్‌ గాచె- 
ప్పలేదు.అయినను “వినాను బన్టం గ్రన్భాదౌ మబ్గలం నైవ శస్యతే” అను 
అభియుక్తోక్తిని దృష్టియందించుకొని గ్రంథారంభమున మంగళమునందే 
యనుబంధ చతుష్టయమును నిహితమొనర్చి చెప్పియున్నారు.దాని 
ని అనుభవజ్ఞులగు ఆచార్యులు,వక్తలు వ్యక్తముచేయవలసిన కర్తవ్యము 
న్నది.అస్తు_ఇతి అనుఒన్దచతుషయ నిడూవణము. 


మధ్య మంగళము:-- 
శ్లో॥గురవే సర్వలోకానాం భిషజే భవరోగినామ్‌ | 
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః॥ 
శ్లో॥మాణూక్య కారికా కర్తా యో భాతి బ్రహ్మవిద్వరః। 


శ్రీగౌడపాదాచార్యం ప్రణమామి ముహుర్ముహు:॥ 


యోగీశ్వరం వేదచూడం వేదానాార్థ నిధిం మునిమ్‌। 


గోవిందభగవత్సాదాచార్యవర్యముపాస్మ హే ॥ 
శ్లో॥ శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణమ్‌ । 
సూత్రభాష్యకృతా వన్దే భగవన్తౌా పునఃపునః ॥ 
శ్లో[మబ్గళం గురుదేవాయ భవదుఃఖాపహారిణే। 


అసజానన్లరూపాయ ముక్తిదాత్రేఒస్తు మబ్లళమ్‌ ॥ 


౧ ౦౧ డి ౧ 


468 


అనుబంధ చతుష్టయము అనబడు 


శ్లో|వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్‌ | 


దేవకీపరమానన్ధం కృష్ణం వన్టే జగద్గురుమ్‌ ॥ 
౧ ౧ ౧ 


--:44.అధికారియొక్క కర్తవ్యము:-- 


శ్లో॥ఉక్త్తాధనసమృ్పన్నః తత్త్వజిజ్ఞాసురాత్మనః। 


ఉపసీదేద్నురుం ప్రాజ్ఞం యస్మాద్బన్ళవిమోక్షణమ్‌ ॥(వి.చూ.33) 


విచారసాధనములుగా పూర్వము చెప్పబడిన యేవివేకాది నాల్ను 
సాధనములు గలవో,వాటిని కలిగియున్న పురుషుడు(అధికారి)తనయొ 
క్క యధార్థస్వరూపమును తెలియగోరినవాడై, అజ్ఞానకల్పిత అహంకారా 
ది దేహాన్తమగు బన్థముయొక్క అత్యన్తనివృత్తి యెవరివలనగల్లునో,అటు 
వంటి బ్రహ్మానుభూతినొందిన ఉపదేశకర్తయగు శ్రీగురుదేవులను శరణము 
పొొదవలెను.దీనిచే“అవిద్యాస్తమయో మోక్షః సా సంసార ఉదాహృతః”(సా 
చ బన ఉదాహృతఅనిగూడ పాఠాన్తరము గలదు) (బ్రహ్మసిద్ది పృష్టము 119; న్యాయ 
మకరందము పృష్టము 289) అవిద్యా ధ్వంసము (బాధ)అగుటయే ముక్తియన- 
బడును.అవిద్యయొక్క విద్యమానమే సంసారము లేదా బన్థము అనబ 
డును-అని చెప్పబడినట్ట్లుగా గురూపసదనముయొక్క ఫలము బన్దని- 
వృత్తి(మోక్షము)అని స్పష్టమగుచున్నది. 


469 


అద్వైత వేదాన్త భూమిక 


కావున, అధికారిపురుషుడు ఆత్మ జ్ఞానారము గురువును అవశ్యము 


గా శరణువెళ్ళవలయునని శ్రుతిమాత“తద్విజ్ఞానార్దం స గురుమేవా౭భి 
గచ్చేత్‌”(ముం.1-2-12)అని శాసించుచున్నది.కాని,స్వతంత్రముగా ఎప్పుడు 
గూడ ఆత్మవిచారము చేయరాదని“ఏవ”కారముచే చెప్పబడినది.“శాస్త్ర 


జ్ఞాఒపి స్వాతన్ర్యేణ బ్రహ్మజ్ఞానాన్వేషణం న కుర్యాదిత్యేతద్గురుమేవేత్యవ 


ధారణ ఫలమ్‌”అని-పైశుతికి శ్రీశంకరులవారి భాష్యము .శాస్త్రజ్ఞడయి 
నప్పటికిని స్వతంత్రతాపూర్వకముగా బ్రహ్మ జ్ఞానాన్వేషణము చేయగూడ 
దు.అని“గురుమేవ”అను పదసముదాయములో పరింపబడిన నిశ్చయా 
త్మక“ఏవ”ికారముయొక్క అభివాయము. అయితే,ఎటువంటి విశేషణము 
లతోగూడిన గురువును ఆశ్రయించి తత్త్వజ్ఞానమును సంపాదించాలి?గు 
రువులు ఎన్ని విధములు?అను ప్రశ్నకు సమాధానము,శ్రీస్కంధ పురా 
ణము ఉత్తరఖండములోని ఈశ్వరపార్వతి సంవాదాత్మక శ్రీగురుగీత--ఇ 
ట్స చెప్పుచున్నది. 
శ్లో॥గురవో బహవః సన్తి శిష్యవిత్తాపహారకాః। 
తమేకం దుర్గభం మన్యే శిష్యహృత్తాపహారకమ్‌ ॥(గురుగిత.160; కులార్జవ 
తంత్రము.13-108). 


శిష్యుని ధనమునపహరించే గురువులు పెక్కుమంది గలరు.కాని, 
శిష్యునియొక్క హృదయగ్రంథిని విచ్చిన్నముజేసి హృదయసంతాపము 
ను హరించే గురువు ఒక్కడైనా లభించుట చాలాదుర్ల్గ్లభమని భావించు 
చున్నాను. 


ఆలస్యము (సోమరితనము )లేని కార్యదక్షుడు,వివేకి,ఆధ్యాత్మ జ్ఞాన 


470 


అనుబంధ చతుష్టయము అనబడు 


సంపన్నుడు,పవిత్తాచరణము మరియు నిర్మలమనస్సుగలవానికి గురు 
త్వము డో భించును.సద్గురువులు నిర్మలాన్తకరణముగల్లిశాంతము,సా 
ధుస్వభావముగళల్షి,మితభాషియ్రై,కామక్షోధాదులు బీత్తెగా లేనివారై,సదా 


చార సంపన్నులై, జితేనియులై యుందురు. 


శ్లో॥సూచకాది ప్రభేదేన గురవో బహుధాస్మృతాః। 
స్వయం సమ్యక్‌ పరీక్యాథ తత్త్వనిష్టం భజేత్సుధీః॥(163) 


సూచకాది భేదముచే అనేక విధములగు గురువులుంటారని స్కృతు 
లలో చెప్పబడినది. బుద్దిమంతుడగు అధికారి పురుషుడు స్వయముగా, 


యోగ్యముగా విచారించి తత్త్వనిష్ణడగు గురువునకు శరణు ఎళ్ళవలయును. 


1.హి దేవి!వ్యాకరణాది (వర్ణాక్షర సమన్విత )బాహ్యలాకిక శాస్త్రములను 
అభ్యసించినవాడు సూచక గురువు అనబడును 


2.హి పార్వతి!ధర్మాధర్మములను విధానముచేయు వర్ధాశ్రమోచిత వి 
ద్యను ప్రవచించువాడు వాచక గురువు అనబడును. 


3.పంచాక్షరి మొదలగు మంత్రములను ఉపదేశించువాడు బుక గురు 
వు అనబడును. ఓ పార్వతీ!తొలుత చెప్పబడిన ఇద్దరికంటె ఇతడు ఉత్త 


ముడని తెలియుము. 


4.మోహనము,మారణము, వశీకరణము-ఇత్యాది మంత్రములను తెలి 


యజేయువానిని నిషిద్ధ గురువని తత్త్వదర్శులగు పండితులు చెప్పుదురు. 


5.ఓ ప్రియురాలా! ఈ సంసారమనిత్యమనియు, అశాశ్వత దుఃఖాలయ 


మనియు నచ్చజెప్పి వైరాగ్యమార్షమును చూపెట్టువాడు విహిత గురువనబడును. 


471 


అద్వైత వేదాన్త భూమిక 


6.ఓపార్వతీ!తత్తృమస్యాది మహావాక్యములనుపదేశించి భవరోగము 


ను నివారించగలుగువాడు కారణ గురువనబడును. 


7.ప్రమాణగతము,ప్రమేయగతము అనబడు సర్వసందేహములను 
మరియు విపరీతభావన (అధ్యాస)ను సమూలముగా నాశనము చేయ 
గల సమర్జుడును, జన్మ ,మృత్యు,భయమును నిర్మూలించువాడును పర 
మగురువు--సద్గురువు అనబడును.అనేక జన్మార్జిత సుకృతమున్ననే 
గాని ఇటువంటి మహాగురువు లభించుట దుర్గభము.ఇట్టి గురువు ప్రా 
ప్తించినచో శిష్యునికి మరలసంసార బంధముండదు.ముక్తుడగునని భావము. 


ఓ పార్వతీ! ఈప్రకారముగా లోకంలో అనేకవిధములగు గురువులు 
న్నారు.వీరందరిలో సర్వప్రయత్న ములచే పరమగురువునే ఆశ్రయించి 
సేవించవలెను.జన్మ ధన్యమగును. మరియు, 


చోదకాది భేదముచే దేశిక తైవిధ్యమును మరియు తత్త్వజ్ఞానముచే 
కృతకృత్యత(మోక్షము)ను బ్రహ్మవిద్యోపనిషత్‌ ఈక్రిందివిధముగా చెప్పు 


చున్నది. శ్లో॥చోదకో బొధకశ్సైవ మోక్షదశ్చ పరః స్మృతః । 
ఇత్యేషాం త్రివిధో జ్ఞేయ ఆచార్యస్తు మహీతలే॥51. 
శ్లో॥చోదకో దర్శయేన్మార్గం బోధకః స్థానమాచరేత్‌ । 


మోక్షదస్తు పరం తత్త్వం యజ్ఞాత్వా౭మృతమశ్నుతే ॥52. 


బ్రహ్మహత్యాదులవలన కలుగు మహాపాపముచేగాని,అశ్వమేధాది 
యాగజన్య పరమఅపూర్వము(పుణ్యము)చేగాని ఎవరు లిప్పులుగారో 
(అంటబడరో),అటువంటి శ్రేష్టపురుషులగు జ్ఞానులు ప్రేరకుడు, బథకుడు 


472 


అనుబంధ చతుష్టయము అనబడు 


మరియు మోక్షదాతయని మూడు ప్రకారముల ఆచార్యులుగా ఈసం 
సారములో (లోకంలో ) ప్రసిద్దినొందినారు. 


1.“అహం బ్రహ్మాస్మి”(బృ.1-4-10)నేను బ్రహ్మమునై యున్నాను అని 
ఇట్లు నిరన్తర అనుసంధానము (చింతన,విచారము)చేయాలి అని అజ్ఞపు 
రుషుడగు అధికారిని బ్రహ్మాభిముఖముగజేసి ప్రేరేపించు (ప్రోత్సహించు) 
మార్గదర్శకుడగు వేదాన్తి“చో దకగురువు”(ఆచార్యుడు) అనబడును. 

2.“తత్‌ త్వమేవ,త్వమేవ తత్‌”ఆ పరబ్రహ్మము నీవే,నివే ఆ పర 
బ్రహ్మముఅని అజ్ఞపురుషునికి బ్‌ధించి బ్రహ్మపాప్తిని కలుగజేయు దేశి 
కున్ని“బోధక గురువు”అంటారు . 

3.“మత్స్వరూపమేవ సర్వం, మామేవ ప్రాప్స్యసి, మద్వ్యతిరిక్తమణు 
మాత్రమపి న విద్యతే ఇతి పరమోపదేశేన స్వాతిరిక్త భ్రముమోక్షం 
దదాతీతిమోక్షదః పరమేశ్వరః,పరతత్త్వ స్వరూపత్వాత్‌”ఈదృశ్యమాన జగ 
త్తంతా నాస్వరూపమే.నాకంటె భిన్నముగా అణుమాత్రముగూడ లేదు.నా 


యొక్క యథార్ద స్వరూపమును తత్త్వ్యతః= ఉన్న దున్న ట్లుగా తెలుసికొ 


న్నచో నీవు నన్నే పొదగలవు.మత్స్వరూపము నొందగలవు.నీవు నాకం 


టె భిన్నుడవు కాదు.నేను నీకంటె వేరు గాదు.నేనే నీవు,నీవే నేను-ఈ 
ప్రకారమగు పరమోపదేశముచేత స్వాజ్ఞానకల్పిత దేహాదికప్రపంచరూప 
బ్రమ (చిజ్ఞడర్రంధి )ని విచ్చిన్నముబేసి స్వస్వరూపస్టితియగు మోక్ష 
జ న థి 
మును ప్రసాదించు పరతత్త్వస్వరూపుడైన పరమేశ్వరుడు“మోక్షద గురు 
వు”అనబడును.దేనినెజింగినచో ముముక్షువు అమృత స్వరూపుడగునో 
ఆ యీ పరమేశ్వరాభిన్నసాక్షాత్కారియగు శ్రీగురుదేవుడని యర్థము. 
(టీక-ఉపనిషదృహ్మ) మరియు, 


473 


అద్వైత వేదాన్త భూమిక 


“కులార్ణవ తంత్రము”లో యీ క్రింది విధంగా చెప్పబడినది. 
శ్లో॥ప్రేరకః సూచకశ్చైవ వాచకో దర్శకస్తథా। 
శికకో బోధకశ్చైవ షడేతే గురవః స్మృతాః॥(13-128) 


1.ప్రేరకుడు, 2.సూచకుడు, 3.వాచకుడు,4.దర్శకుడు,5. శిక్షకుడు,మరి 
యుక6.బ్‌థకుడు - అని గురువులు ఆరు ప్రకారములుగా ఉంటారని స్కృ 
తులు నుడువుచున్నవి.ఇట్లు గురు ప్రభేధములు తెలుసుకున్నాము. 


--:45.గురులక్షణములు-ఉపదేశసాహస్రి:-- 


ఇప్పుడు శ్రిజగద్గురు ఆద్యశంకరాచార్యులవారు ఉపదేశించిన గురు 
లక్షణములను అవలోకించెదము. డవదేోశసావాన్రీ గద్యభాగములో--ఆచా 
ర్యశ్చోహాపోహ గ్రహణ ధారణ శమ దమ దయానుగ్రహాది సంపన్నో లబ్బా 
గమో దృష్టాదృష్టభోగేష్వనాసక్తః త్యక్తసర్వకర్మసాధనో బ్రహ్మవిద్భహ్మణి 
స్థితో ఒభిన్నవృత్తో దమృదర్పకుహక శాఠ్యమాయా మాత్సర్య అనృతా 
హజ్కారమమత్వాది దోషవర్డితః కేవల పరానుగ్రహప్రయోజనోవిద్యోపయో 
గార్టీ [ఆచార్యుని (గురువుయొక్క)లక్షణములు చెప్పబడుచున్నవి--ఆచా 
ర్యశ్చేతి.ఊహ:--శిష్యుడు తనకపేక్షిత భావమును వ్యక్తము చేయక పూ 
ర్వమే(ప్రశ్నించుటకు ముందే) అతని అభివాయమును తెలిసికొనుట. లేక 
ఉపదేశించు సమయమున శిష్యుని అంతర్యములో తలెత్తుటకు యోగ్య 
మైన యుక్తులను కల్పనచేయగల శక్తిని ఊహ అంటారు. 


అపోహ:_శిష్యునిలోని మిథ్యాజ్ఞానమును నాశనముచేయగల లేక 


స్వసిద్దాన్తమునకు విరోధి విచారములను నిరాకరించు సామర్థ్యము. 


474 


అనుబంధ చతుష్టయము అనబడు 


గ్రహణము:--శిష్యుడుచేసిన ప్రశ్నలు,ఆక్షేపములను వెంటనే ఆకలన 
ముచేయు (గ్రహించు )శక్తి. 


ధారణము:- శిష్యుడుచేసిన శంకలను సారాసారవిచారణముచేసి నిరా 
కరించు సమయమున వాటిని విస్మరించకుండుట. 


శమ,దమ లక్షణములు పూర్వము షట్సంపత్తి నిరూపణావసరము 
న చెప్పబడినవి. 

దయ:-దుఃఖితులను అనుగ్రహించవలెనను కోరిక. 

శ్లో[యత్నాదపి పరళ్లేశం హర్తుం యా హృది జాయతే। 

ఇచ్చా భూమిసురశ్రేష్ట! సా దయా పరికీర్తితా ॥ (వాచస్పత్యమ్‌) 

శ్లో[ఆత్మవత్సర్వభూతేషు యో హితాయ శుభాయ చ। 

వర్తతే సతతంహృష్టః క్రియాహ్యేషా దయా స్మృతా ॥(మత్స్యపురాణము 145-45) 
శ్లో ॥|పాణా యథాత్మనోఒభీష్టా భూతానామపి తే తథా। 


౧ 


ఆత్మాపమ్యేన సర్వత్ర దయాం కుర్వన్ని సాధవః ॥(గీత-మధుసూదని 6-32) 


శ్లో[మోహపత్నీ దయా సాధ్వీ పూజితా చ జగత్పియా। 


సర్వలోకాశ్చ సర్వత్ర నిష్పలాశ్చ యయా వినా ॥ (దేవిభాగ.9-1-106/107) 


అనుగ్రహము: దుఃఖితుల దుఃఖమును దూరము చేయుటకుగల 
ప్రవృత్తి. వినితులై తనను ఆశ్రయించిన శిష్యులను నిరాకరించకుండుట. 


శ్లో॥సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే। 


475 


అద్వైత వేదాన్త భూమిక 


అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వతం మను ॥(వాల్మీకి 
రామాయణము-యుద్ధకాండము. 18-32) 
ఎవ్వడైనను వచ్చి నేను నీ వాడను అని చెప్పుచు ఒక్క మాటు నన్ను 
శరణుపొదిన చాలును.వానికి సకలపాణులనుండి అభయము నిచ్చెద 
ను.ఇది నా వ్రతము--అని శ్రీరామచంద్రుని అభయ వాక్కు. 


శంక:--శ్లో [నచాధ్యయనశీలస్యాన్న వ్యాఖ్యానపరో భవేత్‌ |(నా.ప.3-73) 


సన్న్యాసి అధ్యయనము, వ్యాఖ్యానము (ప్రవచనము )చేయగూడదు-- 
అని నిషేధింపబడినది. అట్టే, 


గౌతమ ధర్మసూత్రం 1-3-23,24 లో“హింసానుగ్రహయోరనారమ్బీ” ఏ 
పాణినిగూడ హింసించుటగాని,అనుగ్రహించుటగాని,ఇహలోకపరలోక సం 
బంధమైన యేకర్మలుగాని చేయగూడదని సంన్యాసికి (యతికి ) నిషేధ 
ము చెప్పబడినది గదా? 


సమాధానము:--పై శ్రుతిస్తృతి వచనములు పరివాజకులకు సర్వథా 


ఉచితమే-కాని,గురుస్టానాలంకృత సన్న్యాసికి మాత్రము లోకంలో కిర్తిని 


పొదుట,లోకులచే పూజింపబడుట,పాండిత్యమును వృద్ధిజేసికొనుట మొ 
దలగు విషయములలో నిషేధముచెప్పబడినప్పటికినీ,శిష్యులను అను 
గ్రహించి,సాంసారిక బంధనములనుండి విముక్తులను చేయుటకు అధ్య 
యనము,అధ్యాపనము చేయుట, శిష్యులను అనుగ్రహించుట మున్నగు 
విషయములలో విరోధమేమియును లేదు. 


గురులక్షణములోని ఆది పదముచే అమానిత్వాది గుణములను సం 
గ్రహించుకోవాలి.'సంపన్న'శబ్దముచే పూర్వోక్తగుణములచేయుక్తుడై ఉండ 


476 


అనుబంధ చతుష్టయము అనబడు 


వలెనని సూచించడమైనది. 


లబ్బాగమః:-- గురుస్తానమునలంకరించిన ఆచార్యుడు స్వగురువుచే 


విద్యోపదేశమునొందియుండాలి.గురువునకు"లబ్బాగమః"అను విశేషణమి 


చ్చుటచే శిష్యుడు తాను యే గురువును ఆశ్రయించదలచెనో,ఆ గురువు 
యొక్క జ్ఞానమును,సంప్రదాయమునుగూడ శోధించవలెనని సంకేతము 
చేయనైనది. 


దృష్టాదృష్ట భోగేష్వనాసక్త:-- దృష్టభోగములు= ఈలోకసంబంధమగు 
భోగములు; అదృష్టభోగములు = పరలోక విషయకభోగములుావాటి యం 
దు ఆసక్తిలేనివాడైయుండాలి.అనగా వాటికి సాధనములగు తపోయజ్ఞ 
దానాదులను,సమస్త కర్మసాధనభూతములైన ధన-దార-పుత్తాదుల 
సంగ్రహమును,శిఖాయజ్టోపవీతాదులను త్యాగముచేసినవాడై యుండాలి. 
అప్పుడే అతడు భోగములందు అనాసక్తుడగుటకు యోగ్యుడగును. 


బ్రహ్మవిత్‌:-- మహావాక్యార్హభూత ప్రత్యగాత్మపరమాత్మల ఐక్యవిషయ 
క నిశ్చయ జ్ఞానము గలవాడు. 


బ్రహ్మణి స్థితః: "బ్రహ్మైవా౭హమస్మి" యను నిత్యఅపరోక్ష స్ఫుట అను 
భూతి నొందినవాడైయుండాలి.అధికారి పురుషునకు ఇటువంటి ఆచా- 
ర్యుని ఆవశ్యకతయ ఉన్నది.శ్రిశంకరులవారు మనీషాపంచకంలో బ్రహ్మ 
నిష్ణని నిశ్చితాభివాయమును చెప్తూ యజుర్వేదోపనిషద్‌ (బృహదారణ్యకోప 
నిషద్‌)లోని"అహంబ్రహ్మాస్మి"(1-4-10)యను మహావాక్యార్థమును అభివర్ణి 


స్తూ శ్లోకమును ప్రవృత్తము చేశారు ట్రహ్మా వావామ-అని. 


శ్లో ॥బ్రహ్మై వాహమిదం జగచ్చ సకలం చిన్మాత్రవిస్తారితం, 


477 


అద్వైత వేదాన్త భూమిక 


సర్వం చైతదవిద్యయా త్రిగుణయాఒశేషం (సేశం)మయాకల్సితమ్‌ | 
ఇల్భం యస్య దృఢామతిస్సుఖతరే నిత్యేపరే నిర్మలే, 
చాణ్జాలోఒస్స్తు స తు ద్విజో౭స్తు గురురిత్యేషా మనీషా మమ॥ 


అహం అనగా అహం శబ్దము మరియు అహం ప్రత్యయము (వృత్తి) ఈ 
రెంటిచే నుపలక్షిత ఆత్మ,బ్రహ్మైవ =పరిపూర్ణ పరమాత్మయే.మరియు ఈ 
చేతనాచేతనాత్మక సమస్తజగత్తు చిదేకరసమగు బ్రహ్మమునందు విస్త 
రింపబడినది.ఎట్లు అధిష్టానమగు సాక్షియందు నిద్దాదోషముచే కల్పిత 
స్వప్నజగత్తు విస్తరింపబడునో,అట్లే అనాద్యనిర్వచనీయభావరూప ఆవర 
ణవిక్షేపశక్తులుగల త్రిగుణాత్మకము దేహాద్యధ్యాసకు కారణమునగు అవి 
ద్యచేత ఈపరిదృశ్యమాన అశేష(సంపూర్ణ) బ్రహ్మాది స్థావరాంతము, ఈశ్వ 
రసహిత సమస్త జగత్తు అధిష్టానరూప బ్రహ్మాభిన్నమగు నాచేత కల్పిం 
చబడినది (రచింపబడినది).ఈప్రకారమైన అసంభావనా విపరీతభావనార 


స. 


హిత దృఢప్రబ్ద = అప్రతిబదదృఢాపరోక్షజ్లానము (అబాధితజ్లానము )యేపు 
ఇ యణ ల ఇ 


రుషశ్రేష్ణునకు ఉండునో (కలుగునో ),అటువంటిజ్ఞాననిష్టాగరిష్ణుడు_చండా 
లజాతివాడుగాని,ద్విజాతివాడుగాని--అతడు నాకు గురువేయని నా ని- 
శ్చితాభివాయము.కావున,ఇటువంటి గురువుయొక్క _ఆవశ్యకతయే 
ముముకువునకున్నది. 


పైన చెప్పబడిన విశేషణములతో యుక్తమైయున్ననూ అతనిచే(గు 
రువుచే )యథేష్టాచరణము (ఇచ్చవచ్చినట్లునడుచుకొనుట ) జరగకూడదు. 
మరేమనగా, 


అభిన్నవృత్తః= అపరిత్యక్త సదాచార శిష్టవిగర్హిత (నిందిత) ఆచరణ లేని 


478 


అనుబంధ చతుష్టయము అనబడు 


వాడై అనగా లోకవ్యవహారమును ఉల్గంఘించనివాడైయుండాలి.దంభ 
ము=ధర్మధ్వజిత్వము =లోకులచే నేను ధార్మికుడనని ప్రకటించుకొను 
ట;కుహకము = ప్రతారణము = పరవంచన ;శాఠ్యము =నిష్టరత;మాయ =పర 
వ్యామోహనము;మాత్సర్యము= గుణములలో _ దోషమునుచూచుట;అనృ 
తము = మిథ్యాభాషణము (అబద్ధముచెప్పుట );అహంకారము= దేహాదులం 
దు అభిమానము;మమత్వము= పుత్ర-శిష్యాదులందు స్వత్వఅభిమాన 
ము; దర్పము=ధనాదినిమిత్తక మదము మరియు ఆదిపదముచే సకల 
దోషములుగ్రహించాలి.ఈదంభాది సర్వదోషశూన్యుడగు ఆచార్యుని అన్వే 
షించవలెను. 


శంక:--ఉపరోక్తలక్షణములు కలిగియున్న మహాత్ముడు సుకృతపుం 


జోదయముచే భాగ్యవశమున ప్తాప్తించిననూ పరోపదేశార్జము ప్రవృత్తము 


కానిచో ముముక్షువుల కళ్యాణము కాదు గదా? 


సమాధానము:_కేవల పరానుగ్రహ ప్రయోజనః=కేవలము పరులను 
అనుగ్రహించుటయప్రయోజనముగలవాడైయుండవలెను అనగా సంసార 
సాగరమునుండి విరక్తినొందిన పురుషుణ్ణి అనుగ్రహించి పరమపదవిని 
పాప్తింపజేయుటయే ఏకైకఉద్దేశ్వము గల్లియుండవలౌెను.గురువునకు ప 
రోపదేశ ప్రవృత్తియందు అన్యమగు యే ఆనుషంగిక ప్రయోజనాంతరము 
యొక్క నిమిత్తముండదు-అని చెప్పుటకు"కేవలము"అను విశేషణము 
జోడింపబడినది. 


శంక:--ఒకవేళ య నిమిత్తము(కారణము ) లేకయే (అపిక్షింపకయే )పరా 
నుగ్రహమునందు ప్రవృత్తుడగునని చెప్పినచో ఉన్నత్తునివలె స్వేచ్చాచా 


479 


అద్వైత వేదాన్త భూమిక 


రియని చెప్పవలసి యుండును? 


సమాధానము:--విద్యోపయోగార్జీ= 'అహైతుక పరానుగ్రహ ప్రవృత్తి'తన 


ను ఆశ్రయించిన అధికారులగు శిష్యులకు విద్యను బధించుటయందే ఉం 
డును.ఉపయోగము అనగా వినియోగము.శిష్యులను ఉద్ధరించుటకే వా 
రిని అనుగ్రహించి తనయొక్క (గురువుయొక్క )విద్యను వినియోగించుట. 
ఇట్లు పైనచెప్పబడిన లక్షణములుగల గురువును మోక్షార్థియగు ము 
ముకువు అన్వేషించవలెను.(ఆనందగిరి టీక).ఈప్రకారముగా ఉపదేశ సాహ 
స్రి(గద్యభాగము)లో శ్రీశంకరులు సూచించిన ఆచార్యుని లక్షణములను 
యథామతిగ తెలిసికున్నాము. 


శ్లో ॥శ్లోత్రియోఒవృజినోఒకామహతో యో బ్రహ్మవిదుత్తమః। 
బ్రహ్మణ్యుపరతః శాన్హో నిరినన ఇవానలః॥ 
అహేతుక దయాసిన్నర్చనరానమతాం సతామ్‌ 1(వి.చూ.34&35) 


"శోతియశ్చన్దో ౬ధీతే"(పాణినిసూత్రము. 5-2-84) - అనుసరించి "శ్లోత్రియ"అన 
గా ఉపనిషత్తులను అధ్యయనముచేసి,వాటి అర్థమును విచారము చే 
సినవాడు అని అర్థము;అవృజినః= పాపములు లేనివాడు; అకామహతః = 
కామములచే పీడింపబడనివాడు; బ్రహ్మ విదుత్తమః= బ్రహ్మవేత్తలలో ఉత్త 
ముడును;బ్రహ్మణి ఉపరతః=బ్రహ్మమునందు లీనమైనమనస్సు గలవా 
డును;నిరిన్టన అనలఇవ = ఇంధనములులేని అగ్నివలె; శాన్తు=శాన్తుడు 
ను;ఆనమతాం = నమస్కరించుచున్న ;సతాం = సత్పురుషులకు;బన్నః =ల 
న్థువును అగు మహాపురుషుడు గురుస్తానమునకు అర్హుడు.శ్లోకములో 
"అహేతుకదయాసిన్గు"అను విశేషణమివ్వబడినది.అనగా నిర్నిమిత్తము 


480 


అనుబంధ చతుష్టయము అనబడు 


(అకారణము)గా ఇతరుల దుఃఖమును పిగొట్టవలెనను ఇచ్చయేది గల 
దో-దానికి సింధువు అనగా ఆశ్రయభూతుడు అని అర్హము.ఈ విశేషణ 
మును ఇంకా విశదీకరిస్తూ చెప్తున్నారు. 


శ్లో[శాన్తా మహాన్తో నివసన్తి సనో వసన్తవల్లోక హితం చరన్నః । 


తీర్జాః: స్వయం భీమభవార్ణవం జనానహేతునాన్యానపి తారయన్తః॥ 
శ్లో |అయంస్వభావఃస్వతఏవయత్సర శ్రమాపనోద ప్రవణం మహాత్మనామ్‌ । 


సుధాంశురేషస్వయమర్క కర్కశప్రభాభితప్తా మవతి క్షితిం కిల॥ 
(వి.చూ.39&40) (అస్మిన్‌ గ్రస్థే 270 పృష్టే) 
వసన్త బుతువువలె లోకులకు(లోకములకు)హితమును చేయు 
నట్టియు,శాన్తస్వభావముగలవారును,తాము స్వయంగా భయంకరమై 
న సంసారసముద్రమును దాటినవారును,కారణమేమియు లేకుండగనే 
ఇతర జనులనుగూడ దాటించుచున్న గొప్పవారగు సత్పురుషులు భువి 
లో నివసించుచున్నారు. 


కారణములేని ప్రవృత్తి ఉండదు గదా? కారణము లేకుండగనే వీరు 
యితరులను యెందుకు తరింపజేయుదురు?అను ప్రశ్నకు సమాధాన 
ము చెప్తూ "అయం స్వభావః"ఇది వారికి స్వాభావికగుణమై యున్నది. 
స్వభావమునకు కారణమేమియని అన్వేషించుట యుక్తము గాదు. 


పంచదారలోని మాధుర్యమునకు కారణమేమని ప్రశ్నించుటలో అర్దము 


లేదు గదా! శ్లోకములోని" ప్రవణ"శబ్దం భావప్రధానము గలది.అనగా పరు 
లయొక్క ఏశ్రమ యున్నదో దానిని నివారించుటలోని(తత్పరత ) అత్యా 
సక్తి.ఇది మహాత్ములకు స్వాభావికమేగాన ఈవిషయమున పరప్రేరణాపే 


481 


అద్వైత వేదాన్త భూమిక 


క్ష లేదని భావము.ఇందులకు "సుధాంశు "ఇత్యాదికము దృష్టాంతము. 
ఎట్టు సూర్యునియొక్క కర్కశ (తీక్ష)మైన కిరణములచే మిక్కిలి తపింపబ 
డిన భూమిని,చంద్రుడు తన చల్లని అమృతకిరణములచే శితలమొన 
ర్చునో,అటువంటి స్వభావముగలవారు మహాత్ములు--అని భావము. 
కిల= ప్రసిద్ధి ద్యోతకము. 


మా 


గురువులకు శిష్యులను ఉద్దరించుటయే ముఖ్యకార్యమని శ్రీవిద్యా 
రణ్య గురుదేవులు 'శ్రీవేదాన్నపజ్చుదశి'మంగళళ్లీోకములో చెప్పియున్నారు. 
శ్లో||నమః శ్రీ శజ్కరానన్స గురుపాదామ్చుజన్మనే। 
౧ ది 
సవిలాస మహామోహగాాహగ్గాసైక కర్మణే!! 
సవిలాసము =సమష్టివ్యష్టి స్ట్రూలసూక్ష్మ ప్రపంచరూప కార్యసహితమ 
ల ల (a) 
గు యే,మహామోహము = బ్రహ్మాత్మస్వరూపమునుకప్పివేయగల మూలా 
జ్ఞానము (అనబడు ),గ్తాహమును = మకరమును (మొసలిని )గాసైకకర్మణే 


= మ్రింగుట (నివర్తింపజేయుట,నాశనముజేయుట)యే ముఖ్యకార్యముగా 


గలిగిన శ్రీశంకరానందగురుదేవుల చరణకమలములకు నమస్కరించుచున్నాను. 
శ్లో[దయాళుం గురం బ్రహ్మ నిష్టం ప్రశాన్తం, 


సమారాధ్య భక్త్యా విచార్య స్వరూపమ్‌। 


యదాప్నోతి తత్త్వం నిదిధ్యస్య విద్వాన్‌, 


పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి ॥(విజ్ఞాననౌక-2) 


దయాళువు,బ్రహ్మనిష్ణుడు మరియు ప్రపంచోపశమరూప కైవల్య 


స్టితియందు స్థిరమైన మనస్సుగలవాడును అగు శ్రీగురుదేవుని విధి 


482 


అనుబంధ చతుష్టయము అనబడు 


పూర్వకముగా ఆశ్రయించి నిర్మల నితాంత భక్తిచే మనోవాకాయములచే 
పరిచర్యలుగావించి,గురుదేవుని ప్రసన్నునిజేసికొని పరిప్రశ్నలుగావించి, 
అతని ముఖారవిందముద్వారా తత్త్వమస్యాది మహావాక్యోపదేశమును 
శ్రవణముజేసి,పిమ్మట మనన నిధిధ్యాసనములుజేసి ముముకు పురు 
షుడు యేనిత్యమగు (త్రికాలాబాధిత ) పరబ్రహ్మతత్తృమునుపొదుచున్నా 
డో, ఆ పరబ్రహ్మమే నేనైయున్నాను. 
శ్లో॥ శ్లోత్రియో బ్రహ్మనిష్టోయః ప్రశాంతః సమదర్శనః। 
నిర్మమో నిరహబ్కారః నిర్ద్వన్గ్వే నిష్పరిగ్రహః। 
అనపీక్షశుచిర్దక్షః కరుణామృతసాగరః॥। 
శ్లో||ఏవం లక్షణసంపన్నః స గురుర్చహ్మవిత్తమః। 


ఉపసాధ్యః ప్రయత్నేన జిజ్ఞసోస్సాధ్యసిద్ధయే॥| (స.వే.సి.సా.సంగ్రహము. 2518252) 


వేదశాస్త్రములను అవగతిపర్యన్తమభ్యసించినవాడును,నిరన్తరము బ్ర 


హ్మస్వరూపానుసంధానపరుడును, జితేన్టియుడును, దేహేన్టియాదులందు 


'నేన'ను భావమును,తద్భిన్నమునందు'నాది'యను భావమును పరిత్య 
జించినవాడును,శీతోష్టసుఖదుఃఖాదులను సహించువాడును,సర్వకామ 
నావర్దితుడును, శిష్యులను తరింపజేయ సమర్భుడును,దయాసముద్రడు 
నగు బ్రహ్మవిదుడు" సద్భ్గురువ"నబడును.ఇట్టి గురువును జిజ్ఞాసువు త 


న లక్ష్యమగు మోక్షసిద్దికొ అకు ప్రయత్న పూర్వకముగా నాశ్రయించవలెను. 
శ్లో అవిద్యా దయగ్రన్చి బన్గమోక్షో భవేద్యతః।! 
అ థి ధి 


తమేవ గురురిత్యాహుర్తురు శబ్బార్థ వేదినః!! (స.వే.సి.సా.సం.254) 


483 


అద్వైత వేదాన్త భూమిక 


దేహము,అన్తకరణము మరియు వాని ధర్మములను,అట్లే ఇంద్రియ 
పాణ ధర్మములను అజ్ఞానవశమున ఆత్మయందు ఆరోపింపబడుచున్న 
వి.ఈ ఆరోపమునకే హృదయగ్రన్థి అనియు,చిజ్ఞడగ్రని అనియు అంటారు. 
ఇది యెవరి ఉపదేశమువలన ఛేదింపబడునో (తొలగింపబడునో ) అతడు 
డుడువని గురుశ బ్బార్ధమునెజిగిన పండితులు చెబుతున్నారు. 


కో||శివ ఏవ గురుసా-క్షాదురురేవ శివస్య యమ్‌! 
అ నె్ద్గ న్వి 


ఉభయోరన్తరం కిళ్చిన్నష్టద్రవ్యం ముముక్షుభిః!!(స.వే.సి.సా.సం.255) 


శివుడే సాక్షాత్తుగా గురురూపంలో అవతరించినాడు.కావున శివుడే 
గురువు.గురువే శివుడు.ఇందులో సందేహంలేదు.అందుచే ముముక్షు 
వులందరు గురువును శివునిగానే భావించాలి.కాని శివ గురు భేదము 
ను యెంత మాత్రము యెంచరాదు. 


శ్లో బన్ఫముక్తం బ్రహ్మనిష్ణం కృతకృత్యం భజేద్గురుమ్‌। 
యస్య ప్రసాదాత్సంసార సాగరో గోష్పదాయతే!! (స.వే.సి.సా.సం.256) 


సంసారబన్గమునుండి విడుదలనొంది నిరన్తర బ్రహ్మానుసన్దాన పరా 
యణుడై,మనుష్యజన్మమునందుచేయదగిన సర్వసంగపరిత్యాగము మొ 
దలగు సర్వకార్యజాతమును చేసినవాడగుటచే కృతార్ధుడైనట్టి సద్గురువు 
ను ముముక్షువులాశ్రయించవలయును. అట్టి శ్రీగురుదేవుని యనుగ్రహ 
ముచేసాధకుడు సంసారమహాసముద్రమును గోవుయొక్క అడుగుము- 
ద్రనువలె అవలీలగా దాటగలడు. 


శ్లో 1శుశ్రూషయా సదా భక్తా ప్రణామైర్వినయోక్తిభిః। 


క్యా 


484 


అనుబంధ చతుష్టయము అనబడు 


ప్రసన్నం గురుమాసాద్య ప్రష్టవ్యం జ్ఞేయమాత్మనః!!(స.వే.సి.సా.సం.257) 


శుశ్రూష (సేవ )చేతను,భక్తియుక్తములగు నమస్కృతులచేతను,వినయ 
విధేయతలచేతను,గురువును ప్రసన్నునిజేసికొ ని ఆపైన తనకభిప్పితమ 
గు నాత్మతత్త్వమునుగూర్చి అడుగవలయును. 


ఇంతదనుక పూజ్యపాదులగు శ్రిఆదిశంకరులవారు ఉపదేశించిన గు 
రులక్షణములనుతెలిసికుంటూవచ్చాము.ఇప్పుడు శ్రిసాధునిశ్చలదాసు 
స్వామీజీవారిచే రచింపబడిన శ్రివిచారసాగరోక్త (తృతీయతరంగము)గురులక్ష 
ణములను అవలోకించెదము. 


--:46.శ్రీవిచారసాగరోక్త గురులక్షణములు:-- 
హిందుస్మాని దోహ (పద్యము): 
వేదఅర్థకూ( భలే పిఛానై,ఆతమ బ్రహ్మరూప ఇక జానై। 
భేదపంచకీ బుద్ధి నసావై,.అద్వయ అమల బ్రహ్మ దరసావై॥ 
భవమిథ్యా మృగతృషా సమానా,అనులవ ఇమ భాఖత నహీ( ఆనా। 
సోగురు దే అద్భుతఉపదేసా,ఛేదక సిఖా న లుంచితకేసా ॥ 


1.అధీతవేదుడై = శ్లత్రియుడై అనగా సకలోపనిషత్తులను అర్జావగతి ప 
ర్యన్తము చక్కగా విచారించినవాడై యుండాలి. 


2.జ్ఞాననిష్ణడై (బ్రహ్మ నిష్ణడై )యుండాలి.అనగా" శ్రోత్రియంబ్రహ్మ నిష్టమ్‌" 


అకా 
(ముం.1-2-12) అను శ్రుత్యుక్త లక్షణములు కల్లియుండాలి. 


3.శిష్యుని బుద్దియందు ఉదయించు పంచవిధ భేదములను నానా 


485 


అద్వైత వేదాన్త భూమిక 


యుక్తులచే నివర్తింపగల సమర్దుడైయుండాలి. 


యద్యపి,"తత్త్వమసి"(ధాం.6-8-7;6-9-4),"అహంబ్రహ్మాస్మి "(బృ.1-4-10), 
"అహమాత్మా గుడాకేశ సర్వభూ తాశయస్థితః"(గఆ.10-20),"క్షేత్రజ్ఞం చాపి 
మాంవిద్ధి సర్వక్షోత్రేషుభారత"(గీత.13-2 ) ఇత్యాది జీవేశ్వరుల అభేదము 
ను ప్రతిపాదించు వాక్యములు మరియు"సర్వం ఖల్విదం బ్రహ్మ"(ధాం.3- 
14-1),"ఐతదాత్మ్యమిదం సర్వం"(ధాం.6-8-7),"బ్రహ్మైవేదం సర్వం"(నృసింప 
త్తర.తా.ఉ.7-3),"నేతినేతి"(బృ.2-3-6),"నేహనానాస్తి కిళ్చున"(బృ.4-4-19;కఠ.2-1- 


11)"మత్తః పరతరం నాన్య త్కిచ్చిదస్తి ధనశ్చాయ''(గత.7-7),"మయా తత 


మిదం సర్వం"(గీత.9-4),ఇత్యాది జగద్బహ్మలకు అభేదమును బీధించు 


వాక్యములు సకలభేదనిరాకరణపూర్వకముగా అద్వైతసిద్దికి పరమప్రమా 
ణములుగానున్న వి.అట్లే,"ఏతస్మిన్ను దరమన్తరంకురుతే అథతస్యభయం 
భవతి" (తై. బ్రహ్మానందవరల్లి.7-4)"ద్వితీయాదైభయం భవతి" (బృ.1-4-2)"మృత్యో 
స్సమృత్యుమాప్నోతి య ఇహనానేవపశ్యతి"(క6.2-1-10) ఇత్యాది శ్రుతులు 
భేదదర్శనము భయ (సంసార ) కారణమని ఘోషించుచున్నవి.కాని,న్యా 
యమునే(యుక్తులనే )బహుమన్యమానముగా (ప్రధానముగా )విశ్వసిం 
చు కుతార్కికులు--1.జీవేశ్వర భేదము,2.జీవులకు పరస్పర భేదము,3. 
జీవజడ భేదము,4. జడఈశ్వరభేదము, 5.బజదజడ (జడపరస్పర ) భేదము 
అని పంచబేధములు గలవని,అద్వైతము సత్యముగాదని,ద్వైతమే సత్య 
మని ప్రలపింతురు.అట్టి పంచభేదములను అనుమానాది యుక్తులచే 
నిరాకరిస్తూ,కుతార్కిక మతములను ఖండిస్తూ,ముముక్షువును కల్పిత 
సంసారబంధనములనుండి విముక్తునిజేయు సామర్థ్యము గల్గియున్నవా 
డే సద్భురువనబడును. 


486 


అనుబంధ చతుష్టయము అనబడు 


శ్లో[మానాభావాదయుక్తేశ్చ న భిదేశ్వరజీవయోః। 


జీవానామచితాం చైవ నాత్మనో న పరస్పరమ్‌ ॥(భేదధిక్కారము-4) 


పంచభేదములను సిద్దిజేయగల ప్రమాణములుగాని,యుక్తులుగాని 


అభావమున్నందున భేదముఅప్రమాణికము మరియు యుక్తిరహిత 
ము.భేదపంచక నిరాకరణ యుక్తులు ఈక్రింది విధముగానున్నవి. 


|.జీవేశ్వరభేదము కల్పితమున్నది (ప్రతిజ్ఞా), అవిద్యామాయారూప 
ఉవాధి కృతమున్నందువలన (హేతువు), ఘటాకాశమఠాకాశ భేదమువల 


(ఉదాహరణము). 


॥|.జీవులపరస్పరభేదము కల్పితమున్నది (ప్ర,సాభాసాన్తకరణరూ 
పిపాధికృతమగుటవలన(హి),నానాఘటాకాశముల పరస్పరభేదమువలి. 


| .జీవజడభేదము కల్పితమున్నది (ప్ర),సాభాసాన్తాకరణము మరి 
యు నిరాభాస నామరూపమయ ఉపాధికృతమగుటవలన(హ),స్వప్నగ 
త చరాచర భేదన్యాయమున(4). 


IV.ఈశజడములభేదము కల్పితము (ప్ర,సాభాసమాయ మరియు 
నిరాభాస నామరూపమయడజపాధికృతమగుటవలన(హి),సాక్షి మరియు 
స్వప్నప్రపంచ భేదమువలౌ (ఉ). 


జ. 


V.జడజడములపరస్సరభేదము కల్పితము (ప్ర),నామరూపమయ 
ఉపాధికృతమగుటవలన (హి),రజ్ఞువునందు కల్పిత సర్పదండాది భేదము 
వలె (ఉ). 


ఈరీతిగా పంచభేదఖండనమునందు పంచప్రకారములయిన అను- 


487 


అద్వైత వేదాన్త భూమిక 


మానప్రమాణరూప యుక్తులు ఇచ్చట సూచించనైనది.ఇంకా అనేక ప్రకా 


రములగు యుక్తులను తెలియగోరువారు భేదధిక్కారాది గ్రంథములందు 
గనందగును.[ఈవిషయము లోగడ 108 వ పేజిలో అధ్యాసమును పురస్కరిం 
చుకొని చెప్పబడినది.ఇక్కడ గురులక్షణ నిరూపణ ప్రసంగమున చెప్పబడుచున్న 
ది.కావున,ప్రకరణభేదముచేతను లేక విషయదార్థ్యతకొ అకు పునః ప్రతిపాదనజే 
యబడినదని భానించగలరు.అంతేగాని, పునరుక్తి దోషముగా తలంచరాదు.సర్వత్ర 


ఇట్లే ఊహించదగును). 


శ్లో॥పౌనరుక్ష్యం న దోషోఒత్ర శబ్బేనార్ధేన వా భవేత్‌। 


అభ్యాసేన గరీయస్త్వ మర్థస్య ప్రతిపాద్యతే ॥ (మానస్ఫ్టాసము 8-4) 


పునరుక్తినిగూర్చి విస్తారంగా తెలియగోరువారు మాచే రచింపబడిన '“్రీభక్తతు 


కారాం అభంగవాణీ” గ్రంథములో పృష్టము 308 నుండి గనందగును. ] 
ఇంకా గురులక్షణాలు (శ్రీవిచారసాగరములో ) ఈక్రిందివిధముగా నున్నవి. 


4.భేదనిరాకరణముగావించి అద్వితీయము,అమలము అనగా అవి 
ద్యాకామకర్మరూప మలరహిత బ్రహ్మమునుశిష్యునియొక్క ఆత్మస్వరూ 
పముగా దర్శింప (సాక్షాత్కరింప ) జేయవలయును. మరియు, 

5.ఆవిద్యాతత్కార్యరూప సర్వసంసారమును మిథ్యారూపముచే ఉపదే 
శించవలను.ఇటువంటి అద్భుతఉపదేశము చేయగలవాడు ఆచార్యుడ 
నబడును. 


శ్లో ॥ ఆచినోతి హి శా 


స్వయమాచరతే యస్తు తస్మాదాచార్య ఉచ్యతే ॥(ద్వయోపనిషత్‌.3) 


488 


అనుబంధ చతుష్టయము అనబడు 


ఎవరు ఉపనిషదాది శాస్తములయుక్క తాత్పర్యార్హమును యధథాత- 


థముగ యెటీంగినవాడై,శాస్తక్తో సదాచారమును స్వయముగా తాను ఆచ 
రిస్తూ,తనను ఆశ్రయించిన శిష్యులను,భక్తులను సదాచారమునందు ప్రవే 
శపెట్టి, వారిని ఆచరింపజేయువాడు “ఆచార్యుడ 'నబడును. కాని, 
శ్లో[జటిలోముండీ లుశ్చోత కేశః;;కాషాయామ్బర బహుకృత వేషః। 
పశ్యన్నపి చ న పశ్యతి మూఢః, హ్యుదర నిమిత్తం బహుకృత వేషః॥ 
(చర్పటపశ్చారికా స్తోత్రము-4) 
జడలు కట్టించుకొని,నున్నగాగుండు గీయించుకొని,వెంట్రుకలు పికి 
వేసి,కాషాయ వస్త్రములుకట్టీ, అనేక వేషాలు వేస్తారు.నిజంగా యీ వేషా 
లు సర్వసంగపరిత్యాగులగు సన్న్యాసులవి.అయితే యీ వేషాలు వేసేవా 


రందజు నిజమైన సన్న్యాసులు మాత్రము కాదు.ఇందులో కొందటు 
ప్ఫ్టాకూటి కోసం మాత్రమే యీ వేషాలు వేస్తారు. 


నిజమైన సన్నాసులు వాపంచిక విషయాలను వదిలిపెట్టి,జీవిత 
పరమార్దం ఏమిటో తెలుసుకొని,దానిని సాధించటానికి సాధనలు చేస్తుం 


టారు.నిరంతరము పరమాత్మకు సంబంధించిన విషయాలను శాస్తాల 


ద్వారా,గురువులద్వారా తెలుసుకుంటూ, శిష్యులకు బ్‌ధిస్తూ,ఆవిషయా 
లనే విచారణచేస్తూ, ధ్యానిస్తూ ఉంటారు. అట్టివారు "'యదృచ్చా లాభ సంతు 
ష్టాః"(4త.4-22) పారబ్దవశమున ప్రాప్తమైన దానిచే తృప్తిగల్లి ఉంటారు.దేహ 
పోషణకు ప్తాధాన్యతనివ్వరు.అలాంటి వారికి సమాజంలో గౌరవముంటుం 
ది.వారిని మహాత్ములుగాపరిగణించి,పిలిచి అన్నంపెట్టి తమ జన్మధన్య 


మైనట్లు భావిస్తారు గృహస్తులు. 


489 


అద్వైత వేదాన్త భూమిక 


అలాంటి గౌరవమర్యాదలు పొందాలన్నా, కడుపునిండా కమ్మని తిండి 


దొరకాలన్నా కొందరు నిమరులు ఆ వేషాలు వేయాలనుకుంటారు. అయి 
తే అట్టివారు చూస్తూకూడా చూడనివారే.అంటే,మోసగాళ్లుగూడ భగవం 
తునికి సంబంధించిన మాటలు మాట్లాడుతారు.వేదాలు,ఉపనిషత్తులలో 
తెలిపిన విషయాలలో రెండుమూడింటిని బండగుర్తులు పెట్టుకొని అక్కడ 
క్కడ కంఠస్థం చేసి,కొన్నికొన్ని పదాలను పుక్కిటపట్టి ఉపన్యాసాలిస్తూ 
మధ్యమధ్య ఆ శ్లోకాలను వల్లెవేస్తూ ఉంటారు.ఇవి గనుక అసలు చేయక 
ఏక వారి బండారం బయట పడుతుంది.అందువల్లు వారుకూడ ముఖంపై 


ప్రశాన్తతను పులుముకొని మహాత్ములలాగా అభినయిస్తూ భగవత్తత్త్వా 


న్నిఅనర్గళంగా బధీస్తారు.అయితే వారుచెప్పే విషయాలయొక్క అంతరా 
ర్భాన్ని ఎన్నడూఏమాత్రమూ విచారణచేయరు.ఆవిషయాలను ఆచరించ 
రు.వారికి ఎటువంటి అనుభూతికూడ ఉండదు.ఇలాంటివారు బిడిగొట్టు 
కొని,కొందరిని శిష్యులుగాజేసికొని, వారికి శిఖాధేదనము (జుట్టుకత్తిరించి) 
పలకపెట్టిసంప్రదాయ చిహ్నములను మాత్రముధరింపజేసి మేము ఆ- 
చార్యులమని చెప్పుకుని--జనమును ఆకర్షించి,కమ్మని భోజనాలు ఆరగి 
స్తూ,జనమునుండి ధనమును పోగుజేస్తుంటారు. ఇట్టి వారిని ఆచార్య శం- 
కరులు మూఢులు అనిచెప్తున్నారు.కావున,ఇట్టివారు ఆచార్య(గురు)ప- 
దవికి అర్హులుకారు.నిజముగా జననమరణరూపసంసారమునుండి తరిం 
చగోరు ముముకువులు ఇట్టివారిని ఆశ్రయించి అమూల్య మైనసమయ 
మును వృథాచేయరాదు.దైవవశమున ప్తాప్తించిననూ వారిని వదలి,పూ 
ర్వోక్త సద్గురులక్షణములుగల ఆచార్యుని శరణుబరిదవలయును. అర్హత 
లేనివారిని వదలి యోగ్యులనుచేరుట దోషముగాదు--భూషణమే. 


490 


అనుబంధ చతుష్టయము అనబడు 


శ్లో |మధులుబ్ధో యథాభృబ్ఞ: పుష్పాత్పుష్పాన్తరం వ్రజేత్‌ । 


జ్ఞానలుబ్ధస్తథా శిష్యో గురోర్లుర్వన్తరం వ్రజేత్‌ ॥(గు.గీ.1-89;కులార్ణవ తం. 13-132) 


తేనెను పానముచేయుట యందభిలాషగల భృంగము(తుమ్మెద) ఎ 
ట్లు దానికి తృప్తిగల్గునంతవరకు ఒకపుష్పమునుండి మరియొక పుష్ప 
మును ప్రవేశించుచున్నదో,అట్లే,బ్రహ్మజ్ఞానామృతమును గ్రీలుటయందబభి 
లాషగల శిష్యుడుగూడ ఒక గురువుచే పరిపూర్ణుడు కానియెడల మరి 
యొకరిని ఆశ్రయించి ధన్యుడు కావచ్చును. ఈవిషయంలో ఎలాంటి సందే 
హము తగదు. 


(ముఖ్యగమునిక:-ఒకవేళ గురుదేవుడు. శ్రోత్రియుడుద్రహ్మా నిష్రుడు 
మరియు దయాణువైయుండినబో అటువంటి సద్దుడువునుగూడ శిష్ప్యు 
డు వదలి వెళ్సినబ్బోవాడు వథబ్రమ్యుడై జన్మ మరణయావ సంసారమున 
తగల్కోనును.) 


శ్రిమద్భాగవతైకాదశ స్కంధమున శ్రీఅవధూత-యదుసంవాదంలో అవ 
ధూత దత్తాత్రేయులవారికి ఇరువది నలుగురు గురువులున్నట్లు తెలి 
యబడుచున్నది.మరియు జనకులవారికి "అవ్చావక్రగీత "యందు అష్టావ 
క్రమునీశ్వరుడు గురువనియు,భారతంలో పంచశిఖుడనియు,శుకబ్రహ్మ 
కైవల్యమున శ్రివశిష్టమునింద్రులు గురువనియు,ఉపనిషత్తులో శ్రియాజ్ఞ్య 
వల్క్యులు గురువనియు,సిద్ధగీతలో సిద్ధులు గురువులనియు వినబడు 
చున్నది.కనుక ఒకయోగ్యుడగు గురువుచెంత విద్యనభ్యసించిననూ స్వ 
రూపవిషయంలో ఇంకా సంశయముండినచో నిశ్చయముగా మరియొక 


గురువునాశ్రయించి ధన్యుడు కావచ్చునని శాస్త్రము నిదర్శనముగా నిలి 


491 


అద్వైత వేదాన్త భూమిక 


చినచో,యిక అయోగ్యుడగు గురువును వదలిపెట్టి యోగ్యుడగు సద్గురు 
వును ఆశ్రయించి ధన్యుడు కావచ్చునని వేరుగా చెప్పవలెనా? లేనిచో నీ 
జన్మమువ్యర్థమైపోవుటయేగాక,పునర్జన్మము  నిశ్చయముగాగలుగును. 
సంశయములేదు."సంశయాత్మావినశ్యతి"అనుగీతావాక్యమే (4-40)ఇందు 
కు ప్రమాణము. 


శ్లో ॥|వక్తార మాసాద్యయమేవ నిత్యా, సరస్వతీ స్వార్జసమన్వితాఒసీత్‌। 
అః అః ఆ a 
నిరస్తదుస్తర్కకళబజ్క పజ్కా నమామి తం శజ్కరమర్చి తాజ్బమ్‌ ॥ 
(సంక్షేప శారీరకము 1-7) 


నిత్యమగు వేదరూపవాణి (సరస్వతి),ఐఏ వక్తను ఆశ్రయించుకొని సమ 
స్త దుష్టతర్క కళంకరూప పంకము(బురద)నుండి ముక్తురాలై,అద్వితీ 


య బ్రహ్మతత్త్వరూప తన వాస్తవిక అర్థయుక్తయై సార్థకమాయెనో,అట్టి 


సర్వపూజ్యచరణులగు శ్రిశంకరాచార్యుల వారికి నమస్కరించుచున్నాను. 


కావున,పూర్వోక్త వివేకాది సాధనచతుష్ట్రయ సంపన్నుడగు పుణ్యపురు 
షుడు బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానముకొటికు, శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ణుడు మరి 
యు ఊహావిహ గ్రహణ ధారణాది పూర్వోక్తలక్షణములుగల సద్దురువు 
ను విధిపూర్వకముగా శరణు వెళ్ళవలయునని శ్రుతిస్మృతులు అధికా 
రి పురుషునికి కర్తవ్యమును బిధీస్తూ శాసించుచున్నవి. ఇతి గుడులక్షణ 


నిడూవణము. 
:47.గురూపసత్తి ప్రకారము :-- 


~~ 


శ్రుతి:-తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్సమిత్పాణిః శ్రోత్రియం 


492 


అనుబంధ చతుష్టయము అనబడు 


బ్రహ్మనిష్టమ్‌ | (ముం.1-2-12)మోక్షాభిలాషియగు అధికారి ఇట్లు నిర్వేదము 
ను(వైరాగ్యమును )పొదవలెను. ఈలోకంలో అనిత్య ఫలసాధనములగు 
కర్కోపాసనలచేతనిత్యమగుమోక్షము లభించదు--అని విచారించి నిత్యవ 
స్తువగుబ్రహ్మముయొక్క సాక్షాత్కారము (అపరోక్షబ్రహ్మజ్ఞానము)ను పొ 
దుటకొజకై అతడు చేతిలో సమిధలు తీసుకొని శ్లోత్రియుడు మరియు 
బ్రహ్మనిష్టుడగుశ్రీగురుదేవుని సమీపమునకు వెళ్ళవలయును (ఆశ్రయిం 
చవలెను). 


సమస్తలోకములు కర్మ సాధ్యములుగాన"'యత్క్మృతకం తదనిత్యమ్‌" 
ఏది కర్మసాధ్యమో అది అనిత్యము--అను న్యాయముచే యీసంసార 


ములో నిత్యమైన పదార్థమెద్దియును లేదు."అనిత్యమసుఖంలోకమ్‌" 


(గీత.9-33)ఈలో కము (లు) అనిత్యములు,దఃఖరూపములు.కర్మ సాధ్యము 

లగు ఉత్పాద్యము,వికార్యము,సంస్కార్యము మరియు వ్తాప్యము--అను 
నవి అనిత్యఫలములు.ఈకర్మ లచేనిత్యము, అమరము, అభయము ,నిర్వి 
కారము,అచలము మరియు స్థిరమగు బ్రహ్మరూపమోక్షము లభించదు. 
ఇట్టి భయశూన్యము,కళ్యాణస్వరూపము,నిత్యమునూ--అగు పదవిని 
తెలిసికొని,దానిని పొదగోరు శమదమాది సాధనసంపన్నుడు సమిత్సా 
ణియై అనగా యజ్ఞొపయుక్తమైన ఎండుకట్టెల భారమును చేతిలో తీసికొ 
ని శ్లోత్రియ బ్రహ్మనిష్ణ సద్ద్గురుదేవుని శరణువెళ్ళవలెను.ఎండు కట్టెల 
యొక్కఅభిపాయమిది-ఈసంసారమునుండి నేను శుష్కకాష్టమువలె 
నీరసమై అనగా సాంసారికకోరికలు సంపూర్ణముగా పరిత్యజించి విరక్తుడ 
నై,హే సద్గురుదేవా!నిన్ను శరణుజొచ్చితిని.ఎట్లు ఎండుకట్టెలతో అగ్ని 
సంబంధమైన తోడనే కాలి భస్మమైపివునో,అట్లు మీయొక్క అనుగ్రహ 


493 


అద్వైత వేదాన్త భూమిక 


ముచే వ్తాప్తమైన ఆధ్యాత్మజ్ఞానాఅగ్నిచే నాయొక్క సమస్తకర్మలు అనబ 
డు కట్టెలు కాలి భస్మమైవివును. "జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కురు 
తేఒర్జున"(గత.4-37)ఇట్లు,అధికారియగు సాధకుడు ఉపరోక్త విశేషణము 
లుగల సద్భురుదేవున్నే శరణువెళ్ళాలి,అన్యులను గాదు,మరియు స్వతం 
త్రముగా బ్రహ్మజ్ఞానాన్వేషణము చేయగూడదు--అని "ఏవ" శబ్బార్థము. 


"భృగుర్వై వారుణి ర్వరుణం పితర ముపససార,అధీహి భగవో 
బ్రహ్మ"(త.3-1)వరుణుని పుత్రుడగు భృగువు,తన తండ్రిని సమీపించి,హే 


భగవన్‌! నాకు బ్రహ్మోపదేశము చేయండి--అని ప్పార్దించెను. 


శ్రతి:--"ఆచార్యాద్ధ్యేవ విద్యావిదితా సాధిష్టం ప్తాపదితి"(ధాం.4-9-3) 
"ఆచార్యవాన్‌ పురుషో వేద"(ధాం.6-14-2)ఆచార్యుని (శ్రీగురుదేవుని )ద్వారా 
పొదిన (తెలిసికొ న్న)విద్యయే సాధుత్వమునొందును.రాణించును.కళ్యాణ 
కారి కాగలదు.ఆచార్యవంతుడగు పురుషుడే(ఎవడు యోగ్యుడైన సద్గురు 
వును పొదియున్నాడో అతడే)సద్రూప ఆత్మనుపొది సుఖశాంతులను 
బడయగలడు. 


స్మృతి :-తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా। 


ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః ॥(గీత.4-34) 


దేహాదిక అధ్యాసకు కారణమైన అనాద్యనిర్వచనీయ స్వరూపాజ్ఞాన 
మునకువిరోధి(నాశకము)యగు సర్వశ్రేష్మ బ్రహ్మాత్మైకత్వవిజ్ఞానము ఎట్లు 
పొదబడునో--అది తెలుసికొనుము.ఆచార్యులనుజేరి,ప్రణిపాతం అనగా 
లస్సగా క్రిందపడడం,దీరరదండనమస్కారముచేసి,పరిప్రశ్న అనగా నాకు 
బంధం ఎట్లు వచ్చినది? ఈబంధవిముక్తి ఎట్లు లభించును?విద్య అనగా 


494 


అనుబంధ చతుష్టయము అనబడు 


ఏమిటి? అవిద్య అనగాఏమిటి? అనిప్రశ్ని ంచడంచేత,సేవయా అనగా గురు 
శుశ్రూష మొదలైన వాటిచేత,వినయంచేత ఆవర్థింప (ఆకర్షింప)బడిన 
ఆచార్యులు,నీకు అజ్ఞానతత్కార్యమగు బంధమును నాశనము చేయగల 


ఆత్మజ్ఞానమును ఉపదేశిసారు.జ్లానినః తత్సదర్శినః= జానవంతులలో గూ 
న దష దాచ న 


డ కొందరు తత్త్వాన్ని యధథాతథముగా (ఉన్న దిఉన్న ట్లుగా )అనుభూతిని 


పొదిన వారుంటారు.అందరికి తత్త్వము బీధపడదు.బ్‌ధపడిననూ శ్రుత్యు 


క లకణములుగల బ్రహ్మతత్త మును ఉన్న దిఉన్నటుగా దర్శింప జాల 
రు.అందుకే"జ్ఞానినః "అను శబ్దముతోపాటు" తత్త్వ 
ముగూడ చేర్చబడినది.దీనివలన భగవంతుని అభివాయమెట్టున్నద 


దర్శినః"అను విశేషణ 


నగా-యథార్థమైన తత్త్వము (తత్త్వ మసిమహావాక్యార్థము )నెటింగి, అను 


భూతినొందినవారు మాత్రమే,మరియు అటువంటివారిద్వారా ఉపదేశింప 
బడిన జ్ఞానమే జీవుని సర్వవిధ బంధములనుండి విముక్తునిజేయ సా 


మర్థ్యము కలిగియుండును. 


సాక్షాత్‌ భగవంతుడే రామకృష్ణాద్యవతారములెత్తి వసిష్ట సాందీపాదు 
లను గురువులుగా స్వీకరించెను.లోకమునకు గురు సంప్రదాయమును 
బ్‌ధించుటకే గదా అతడు(భగవంతుడు)గురువులను ఆశ్రయించినాడు. 
అట్లే, ఉపనిషత్తులనుఅవలోకించినచో నచికేతుడు,సత్యకాముడు, జానశ్రు 
తి మున్నగువారు యమాచార్యులను,గౌతముడు,రైక్స మొదలగు వారి 
ని గురువులుగా గ్రహించియుండిరి.సాక్షాత్‌ శంకరులేయగు శంకరాచార్యు 
లుగూడ అనాది గురు సంప్రదాయమును లోకమునకు చాటి చెబుతూ శ్రీ 
గోవిందభగవత్పాదులను ఆశ్రయించిరి గదా! ఇంతకంటే నిదర్శనము లేమి 
కావలెను? ఇట్టుండగా,గురువు అవసరమా?లేదా?అని వేరుగ చెప్పవలె 


495 


అద్వైత వేదాన్త భూమిక 


నా? ఎందుకనగా, 


"యథా హిరణ్యనిధిం నిహితమక్షేత్రజ్ఞా ఉపర్యుపరి సళ్చారన్నో న విన్భే 
అనృతేన హి ప్రత్యూఢాః” భూమిలో పాతిపెట్టబడిన 

ధనముయొక్క స్థానజ్ఞానము లేనివాడు,ఆ ధనము పైనే ఇటునటు తి 
రుగుతూ ఉన్ననూ ఆ ధనము నెజుగజాలనట్టు, ఈసకల అజ్ఞానిజీవులు 
ప్రతినిత్యము సుషుప్తి కాలములో బ్రహ్మలోకమునకు (హృదయాకాశస్థ 
బ్రహ్మమును)చేరుకొనుచున్నప్పటికిని “నేను బ్రహ్మ భావమునువొకెదినా 
ను” అని తెలియజాలకున్నారు.ఏలయన,అనృతాజ్ఞానరూప దోషముచే 
స్వరూపజ్ఞానమునుండి వంచితులైనందువలన.స్వయముగా తాను బ్ర 
హ్మమే అయియుండియు అవాంబ్రవ్యో స్మ ' అని యజుగజాలకున్నాడు. 
ఆహా! ఆశ్చర్యము.ఇదియే అజ్ఞానముయొక్క అద్భుతమహిమ.ఇటువం 


టి అజ్ఞాతబ్రహ్మమును తెలయపరచి "తత్త్య మనీ, నానీత్యంనంసారి "అని 


బధించగల సమర్హుడు శ్రీగురుదేవుడొక్కడుదప్ప,అన్యులెవరునూ ముల్తో 
కములలోగూడలేరు.ఈసందర్భంలో శ్రివేదాన్రపణ్చాదశి తృప్తిదీపప్రకరణ 
ము 22వ శ్లోకమునుండి 62వ శ్లోకపర్యన్నము దశముని దృష్టాన్తయుక్త 
మగు చిదాభాసుని సప్తావస్టల వర్ణనముద్వారా గురువుయొక్క ఆవశ్య 


కతను గుర్తించగలరు.విసారభయముచే సంకేతమాత్రం చేయనైనది. అందువలన, 
హిందుస్థానీ దోహ:--ఈశ్వరతై గురుమై అధిక,ధారై భక్తి సుజాన। 
బిన గురుభక్తి ప్రవీనహు,లహై న ఆతమ జ్ఞాన ॥ 
వేద ఉదధి బిన గురు లఖై, లాగై లౌన సమాన! 


బాదర గురుముఖద్వార ప్ప, అమృతసై అధికాన ॥(శ్రివిచారసాగర్‌-తృ.తరంగము) 


496 


అనుబంధ చతుష్టయము అనబడు 


వివేకాది సాధన సంపన్నుడుగు సుజ్ల్ఞాని= అధికారి పురుషుడు నిష్క 
పట బుద్దితో ప్రేమపూర్వకముగా పరిచర్యలుచేస్తూ,గురువునందు ఈశ్వ 
రునికంటె అధికభక్తి చేయవలెను.ఏలయన--సకలశాస్త్ర ప్రవీణుడైన 
పురుషుడుగూడ గురూపదేశము లేకుండా జ్ఞానమును పొదజాలడు. 


వేదరూప సముద్రము, గురువు లేకుండా లవణసమానము. కారము 
(ఉప్పు)గా నుండును.ఎట్లు కారసముద్రముయొక్క జలము త్రాగునపు 
డు క్షారతానుభవమై క్లేశము ప్తాప్తించునో,అట్లు గురువును శరణువెళ్ళ 
కుంగా ఎవడు స్వతంత్రముగా వేదార్డ విచారముజేయునో,వాడు భేద రూ 
పమగు క్షారతను= సంశయ, విపరీతములననుభవించి జన్మమరణ రూప 
మగు ఖేదము నొందును . 


ఎట్లు సముద్రజలము స్వభావముచే కారమేయ్రైనను,మేఘము ద్వా 
రా మధురమగునట్లు,ఎవరు అనుభవజ్ఞుడగు బ్రహ్మవిద్గురు(ముఖద్వా 
రమున)ముఖారవిందమునుండి వేదార్థమును శ్రవణముచేసి, విచారము 
జేయునో, వానికి వేదము అమృతము కన్న అధికానంద హితువగును. 


సమ్యక్‌ ప్రకారముచే సాంసారిక దోషములను దర్శించి అత్యంత విరక్తి 
నొందిన సాధనచతుష్టయసంపన్నుడగు పురుషుడే వేదాన్త విచారము 
నకు అధికారియగునని సూచిస్తూ,అతనికి గురూపసదనము(గురువు 


నకు శరణువెళ్ళుట ) అనివార్యమనిగూడ శాస్త్ర్కో గురుసంప్రదాయమును 


ప్రదర్శిస్తూ, తన శ్రేయస్సునుగోరి శ్రిఅర్షునులవారు శ్రికృష్ణ భగవంతుని 
గురువుగా స్వీకరించి,శరణుబిరిదెను. 


శ్లో॥కార్పణ్యదోషోపహత స్వభావః, 


497 


అద్వైత వేదాన్త భూమిక 


పృచ్చామి త్వాం ధర్మసంమూఢ చేతాః। 


యచ్చేయః స్యాన్నిశ్చితం బ్రూహి తాన్న్మే, 


శిష్యస్తేఒహం శాధిమాం త్వాం ప్రపన్నమ్‌ ॥(గీత. 2-7) 


కార్పణ్యము = దైన్యమనెడు-దోషముచే కొట్టబడిన అంతఃకరణముగల 
నేను మరియు సమస్తజగత్తును ధరింపగల సమర్థమగు(జగదధిష్టానమ 
గు)బ్రహ్మమును తెలుసుకొనలేని అవివేకత్వమునొందిన చిత్తముగల నే 
ను,రోగనివృత్తివలె వ్యభిచారి కానిదియు, స్వర్గాదులవలె కర్మసాపేక్షము 
కానిదియు,దుఃఖలేశముగూడ లేనిదియునగు (ఐకాన్తికము,అత్యన్తికము 
నగు )శ్రేయస్సును (మోక్షమును )గూర్చి నిన్నడుగుచుంటిని. 


"నాపుత్రాయ ప్రదాతవ్యం నాశిష్యాయ కదాచన"(బ్రహ్మవిద్యోపనిషత్‌.47) 
"నాప్రశాన్నాయ దాతవ్యం నాపుత్తాయాశిష్యాయ వా పునః"(శ్వ.6-22) పుత్తు 
డు కానివానికి,శిష్యుడు కానివానికి ఇట్టి బ్రహ్మవిద్యను ఉపదేశింపకూడ 
దు--అను శాస్త నియమముచే,నీవు పుత్రుడవు కావు శిష్యుడవు కావు. 
అట్టి నీకెట్లు పదేశింపవలయును?అని యనెదవేమో--నేను నీకు శిష్యు 
డను నిన్ను శరణుజొచ్చితిని.నన్ను కరుణించి బ్రహ్మవిద్యోపదేశముచే శిక్షింపుము 


కార్పణ్యదోషః:--కృపణత్వభావమునకు లేక కర్మకు కార్పణ్యమందు 
రు. అనాత్మాధ్యాస యుక్తమైన దైన్యము అని అర్థము.కొ ంచమైనను తన 
ధనమునకు హానిగల్లినను సహింపలేనివానికి కృపణుడు (లోభి) అంటా 
రు,ఇది లోకంలోప్రసిద్దముగదా! అట్లే, ఎవడు స్వల్పమైనను స్వనాశనము 


నాట 


ను సహింపడో అట్టివాడు కృపణుడు.అజ్ఞాని జీవులు దేహగేహాదులందు 
అహంకార మమకారాలను వదలలేకున్నారు.జీవభావమును త్యాగము 


498 


అనుబంధ చతుష్టయము అనబడు 


జేయుటకు సహింపజాలకున్నారు.పరమపురుషార్థమును పొదకయే శరీ 
రమును త్యాగముచేయుచున్నారు.ఇటువంటి అనాత్మజ్ఞులగు జీవులను 
కృపణులని బృహదారణ్యకములో గార్గి బ్రాహ్మణమునందు చెప్పబడినది. 
"యోవాఏతదక్షరంగార్గ్య్యవిదిత్వా౭స్మాల్స్‌కాత్సెతి స కృపణః"(బృ.3-8-10) 
హేగార్గి!ఎవడు మానవజన్మము పాప్తించినను తన జీవభావముయొక్క 
నాశనమును సహింపక (బాధింపజాలక ),నాశరహితమగు నిత్యశుద్ధబుద్ద 
ముక్త బ్రహ్మమును(తనయొక్క యథార్థస్వరూపమును) తెలిసికొనక 
యీ లోకమునుండి వెళ్ళివివునో(మరణించునో )వాడు కృపణుడు--అని 
కృపణ శబ్దముయొక్క భావార్థము.ఈ భిష్మద్రోణాదులందరు--నా తాతలు, 
గురువులు,తండ్రులు,పుత్ర మిత్ర భాంధవులు నావారు.నా వారినందరిని 
నేనే స్వయంగా యీ యుద్ధరంగమున చంపినచో నా జీవితమునకు 
ప్రయోజనమేమిటి?అను యీ స్వాభావిక(ఆవిద్యక)మమత్వరూప దోష 


ము.దానిచే యుద్దీద్యోగరూప నాక్షత్రియత్వము ఉపహతమైనది- తిరస్కృతమైనది. 


ధర్మసంమూఢచేతాః:_నేనుకర్తవ్యవిమూఢుడనైతిని.అనగా,ధర్మ నిర్ణయ 
ప్రమాణమును తెలియజాలకున్నాను.అనగా,వీరిని వధించుట ధర్మమా? 
లేక వీరిని పాలించుటధర్మమా?అట్లే,యీ పృథ్వీపరిపాలనము ధర్మమా? 
లేక పూర్వానుభూతమగు వనవాసమే ధర్మమా?అను నీ మొదలగు 
సంశయములచే వ్యాప్తమైన మనస్సుగలవాడనైతిని--అని అర్జునుని 
యొక్క అభిపాయము. 


ఈ "కార్పణ్యదోపిపహతస్వభావః "అను శ్లోకము నందు "తద్విజ్ఞానార్థం 
గురు మేవాభి గచ్చేత్‌"(ముం.1-2-12); "భృగుర్వైవారుణిః"(తై.3-1) ఇత్యాది 


స 
శ్రుతులచే చెప్పబడిన గురూపసదన విధి,గురుసంప్రదాయము బీధింపబడినది. 


499 


అద్వైత వేదాన్త భూమిక 


కావున,అధికారియగు బ్రహ్మతత్త్వజిజ్ఞాసువు శ్లోత్రియుడు, బ్రహ్మని 
ష్భుడు మరియు దయాళువునగు సద్దురువు నాశ్రయించి, ఈశ్వరునికం- 
టె అధిక భక్తిగలిగి,తనువును మనస్సును ధనమును మరియు వాణిని 
(వాక్కును )అర్పించి,శ్రద్దాపూర్వకముగా పరిచర్యలు (సేవలు )గావించిన 


చో,శ్రిగురుదేవులు ప్రసన్నులై,శిష్యునికి ఆత్మతత్తోపదేశముజేసి కృతా 


ర్టుని గావించును. 
ఈశ్వరునియొక్క నిష్కామసేవ(ఉపాసన)చేత ధర్మోత్సత్తి(పుణ్యము) 


ద్వారా అంతఃకరణశుద్దిరూప అదృష్ట్రఫలము గల్తును.కాని ఆచార్యులకు 
చేయు నిష్కామసేవచేతనో,అతడు ప్రసన్నుడైనచో,ధర్మముయొక్క అపే 
క్షలేకయే ఉపదేశరూప దృష్టఫలమును మరియు పుణ్యోత్పత్తిద్వారా అం 
తఈకరణ శుద్ధిరూప అదృష్టఫలమును ప్తాప్తించును.అందుకే,గురుసేవ 
ఈశ్వరుని సేవకంటె గొప్పది. 


ధర్మాధర్మముల ఉత్పత్తిద్వారా గలుగునది అదృష్ట ఫలమనబడును. 
ధర్మాధర్మముల ఉత్పత్తిని అపేక్షింపకయే సాక్షాత్తుగా గల్గ్లునది దృష్ట 
ఫలమనబడును. 

యెవరియొక్క వాణి వేదరూప ప్రమాణముతో సమానమో,అటువం 
టి బ్రహ్మవేత్తయగు సద్గురువు పూర్వపుణ్యవశమున పాప్తించినచో,ప్రథ 
మమున సాష్టాంగ దండవత్‌ ప్రణామములాచరించాలి. తదుపరి సేవలలో 


నియుక్తుడు గావలెను. 


శ్లో॥పద్భ్యాం కరాభ్యాం జానుభ్యాం ఉరసా శిరసా దృశా। 


అనుబంధ చతుష్టయము అనబడు 


మనసా వచసా చైవ ప్రణామో౭ష్టాంగ ఉచ్యతే ॥(ప్రపజ్చసార తనము 6-114) 


మాతాపితరులకు,ఆచార్యులకు,వర్ణ-ఆశ్రమ -విద్యావృద్ధులకు కుమారు 
డుగాని శిష్యుడుగాని సాష్టాంగ ప్రణామములుచేయుట సనాతన సంప్రదా 
యము గలదు.రెండు పాదములు,రెండు చేతులు,రెండు జానవులు 
(మోకాళ్ళు),ఉరస్‌ (ఛాతి,వక్షస్టలము) మరియు నుదురు ఈఐదు అంగ 
ములను భూమికి స్పృశింపజేసి,నేను నికృష్ణుడను,అజ్ఞానిని,మీ సేవకు 
డను అను దైన్యమును వ్యక్తముచేయు దృష్టితో, మనస్సులో అదే భావన 
చేస్తూ,మృదుమధురమైన,వినయము ఉట్టిపడునటువంటి స్తుతి మాటల 
చే ప్రణమిల్లుట(వందనమాచరించుట)ను సాష్టాంగప్రణామము-అని పెద్ద 


లు చెప్పుచున్నారు.(గంధర్వతంత్రము 16-91&92)లో ఈక్రిందివిధముగా చెప్పబడినది.! 


శ॥త్యక్తా స్వమాసనస్థానం పశ్చాద్గత్వా నమస్కృతః। 


నిపత్య దండవత్‌ భూమౌ నిపత్య హృదయేన చ॥ 
తథైవ దండవత్‌ భూమౌ దండ ఇత్యుచ్యతే బుధైః ॥ 


నమస్కరించుటకు యోగ్యులగు వృద్దులు (పెద్దలు)తటస్టపడినప్పు 
డు నమస్కారము చేయుటకు అర్హులగు కుమారుడు లేక శిష్యడు తన 
స్థానమును వదలి,పెద్దలకు ఎదురుగావెళ్ళి,కర్రను నిటారుగా నిలిపి వద 
లినచో ఎట్లు తటాలున భూమిపై బడునో,అట్లు భావపూర్వకముగా భూమి 
పైబడి నమస్కరించుటను దండవత్‌ ప్రణామమని బుధజనులు(జ్ఞాను 


లు చెప్పుచున్నారు. 


శ్లో ॥ అభివాదనశీలస్య నిత్యం వృద్దోపసేవినః। 
అ © 


అద్వైత వేదాన్త భూమిక 


చత్వారి తస్య వర్థన్తే ఆయుర్విద్యాయశోబలమ్‌ ॥ (మనుస్కృతి.2-121) 

ఎవరు ఎల్లపుడు వినమ్రులై జ్ఞానవృద్దులగు గురువులకు,బుషి- 
ముని-తపస్విలకు మరియు పూజ్యులగు పెద్దలకు యథీచిత పరిచర్యలు 
చేయుచుందురో,వందనమాచరించెదరో--వారికి ఆయువు పెరుగును. వి 
ద్యావ్రాప్తమగును. యశస్సు (కీర్తి )లభించును.మానసిక (బుద్ధి) బలమునూ 
చేకూరును. 


శ్లో[నమస్కారేణ తుష్యన్తి మహాత్మానః సమన్తతః। 


నమస్కారేణ లభతే చతుర్వర్గం మహాదయమ్‌ ॥ 


శ్లో॥సర్వత్ర సర్వ సిద్ధ్యర్థం నతిరేవ ప్రశస్యతే । 


నత్వా విజయతే లోకాన్‌ నత్వా ధర్మః ప్రవర్తతే ॥ 
శ్లో[నమస్కారేణ దీర్చాయు రచ్చిన్నా లభతే ప్రజాః। 
చతుర్వర్గం లభేద్బక్తో న చిరాదేవ సాధకః॥ 
శ్లో॥నమస్కారో మహా యజ్ఞః ప్రీతిదః సర్వతః సదా । 
నమస్కురు మహాదేవీంప్రదక్షిణంచభక్తితః॥ (గంధర్వ తంత్రము 16-71 నుండి 74) 


నమస్కారముయొక్క మహిమ ఈవిధంగా వర్ణింపబడినది.నమస్కా 
రముచేత మహాత్ములు సంపూర్ణముగా పరితృప్పులై నమస్కర్తలపై ప్రస 
న్నతనొంది పైన పేర్కొనిన విధముగా ఆయువును,విద్యను, యశస్సును 
మరియు బలమును ప్రసాదించి ఆశిర్వదించెదరు.ఉదా:- యుద్దారంభ 
మున శ్రియుధిష్ణరులవారు కురువృద్దులు,గురువులునగు భీష్మపితా 


అనుబంధ చతుష్టయము అనబడు 


మహుడు, ద్రోణాచార్యులు,కృపాచార్యులు మొదలగు పూజ్యులకు నమస్క 
రించినందున వారు ప్రసన్నులై,శత్రుపక్షమున నుండియుగూడ ధర్మరా 
జులవారికి" విజయో౭స్తు" అని ఆశీర్వాదములు పలికిరి.దానిచే(నమస్కా 
రముచే)పాండవులను విజయశ్రి వరించినది. 


నమస్కారముచే అభ్యుదయరూప సాలో క్యాది చతుర్వర్గములు లభిం 


చును.అన్ని దేశకాలములలో సకలప్రయోజనములు సిద్దించుటకు నమ 


స్కారమే చాలాప్రశస్యమైనది.నమస్కారముచే సకలలోకములు జయింప 
బడును.ధర్మమార్గమున ప్రవృత్తుడగును.దీర్ణాయువు లభించును.అవి 
చ్చిన్న సంతానము ప్తాప్తించును.నమస్కారమే ఒక మహాయజ్ఞమగును. 
అంతటా ఎల్లప్పుడునూ ప్రియమును(సుఖమును)చేకూర్చునదగును. 
సాధకుడగు భక్తునికి ధర్మార్థకామమోక్షములను అతిత్వరలో కలుగజే 
యును.అందువలన ప్రకాశ (జ్ఞాన ) స్వరూపిణి, మహామాయ,జగన్మాతయ 
గు మహాదేవికి భక్తిపూర్వకముగా ప్రదక్షిణముచేసి నమస్కరింపుము. 
నమస్కారమనగా, 


"స్వాపకర్షబోధానుకూల స్వీయవ్యాపారవిశేషో నమస్కారః"ప్రణామము 
నకు యోగ్యులగు గురువు లేక ఈశ్వరుని ఉద్దేశించి,నమస్కర్త తనయొ 
క్క నికృష్ణతను--అనగా నేను అల్పజ్ఞుడను,నీ సేవకుడను--అని తన 
న్యూనతను వ్యక్తముచేస్తూ,శ్రద్దా భక్తి పురసరసముగా మనో వాక్కాయ 
ములచే చేయు వ్యాపార(క్రియా)విశేషమునకు నమస్కారమందరు."ణ- 
ము= ప్రహ్వత్వే శట్టే చ" అని ధాతు పాఠము.ప్రహ్వాతా =దీనత,శబ్దము = 
స్తుత్యాది. అనగా దీనుడై సాష్టాంగముగాదండమువలె భూమిపైబడి,మృ- 
దుమధుర వాణిచే భావపూర్వకముగా స్తుతిస్తూ (కీర్తిస్తూ)చేయు వ్యాపార 


అద్వైత వేదాన్త భూమిక 


విశేషమునకు నమస్కారము (వందనము )అందురు. 


"శ్రీవాచస్పత్యమ్‌ "లో నమః శబ్దమునకు "త్యాగము"అని మరొక అర్థ 
ముగూడ చెప్పబడినది."త్యాగే స్వస్వత్వధ్వంసానుకూల వ్యాపారభేదే। 
పుష్పవిందం విష్ణవే నమ ఇతి".త్యాగమనగా,ఏదైనా ఒక వస్తువునందు 
తనకుగల స్వత్వము = అధికారమును వదలుకొని,యెవరికి ప్రదానము 
చేయదలచెనో వారియొక్కఅధికారమును ఆపాదించుట--అనగా ఈవస్తు 
వునందు ఇప్పటినుండి నాకు అధికారములేదు.యికముందు దీనియం 
దు నీకే అధికారము గలదు--అని ఆవస్తువును అతనికి అప్పగించుట = 
త్యాగము లేక దానము అనబడును. ఉదా:-ఈ పుష్పమును విష్ణువు 
కొటికు త్యాగము చేయుచున్నాను ఇత్యాదులు. 


_:48.మంత్రరాజప్రకాశోక్త నమః శబార్లములు:-- 
అమ దధ 


శ్రీపూజ్యపాదులగు శంకరాచార్యులవారి నలుగురి శిష్యులలో ఒకరు 
శ్రీపద్మపాదాచార్యులవారు పంచాక్షరీ మంత్రమునకు భాష్యమును చెప్తూ 
ఏడువిధముల అర్థమును వెలికితీసారు.నముః శబ్దమునకు త్యాగార్హములో వా 


శ్లో॥త్యాగో హి నమసోవాచ్య ఆనందః ప్రకృతేస్తథా | 
ఫలం ప్రత్యయ వాచ్యం స్యాత్‌ త్యాజ్యం పత్రఫలాదికమ్‌ ॥ 


ధి 


త్యజామీదమిదం సర్వం చతుర్ధామిహ సిద్ధయే 1(మంత్రరాజప్రకాశః 1) 


నము; శబ్దమునకు వేదములలో త్యాగము అని అర్హమున్నది.శివాయ 


అను శబ్దములో ని ప్రకృతి అనగా'శివయొక్క అర్థము ఆనందము.మరి 


యు'ఆయ'ప్రత్యయారము ఫలము.మనము సాధారణముగా పూజచే 


అనుబంధ చతుష్టయము అనబడు 


యునపుడు పత్రములు,పుష్పములు భగవంతునికి సమర్పించుకుం 
టాము.అనగా త్యాగము చేస్తాము.అట్లే, శివుని(ఆనంద)పాప్తి కొజికు 
ఇదంరూపముచే ప్రతీయమానమగు యీ సమస్తజగత్తును నమః(త్యాగ 
ము)చేయుచున్నాను."నమఃశివాయ"అను శివపంచాక్షరీ మంత్రమునకు 


సాలోక్య,సామీప్య,సాయుజ్య మరియు సార్షి అనబడు నాలుగు ప్రకారము 


ల ఆనందము అను ఫలమునుగోరి యీదృశ్యజగత్తును త్యాగము చేయు 
చున్నాను- అను భావము గలదు. లేక, 


శ్లో[అథవా నమనిహిచ్యః ప్రణామో దైన్యలబ్బయే । 


దైన్యం సేవా తథా జ్ఞప్తిః సిద్ధిః సర్వస్య వస్తునః ॥ 


నమామి దేవదేవేశం సకామో౭కామః ఏవ వా॥ (మంత్రరాజ ప్రకాశ -2) 


నమః శబ్దమునకు 'ప్రణామము' ప్రసిద్ధార్థము. నాకు దైన్య భావము 
లభించుట కొజకు విష్ట్వాది దేవతలకుగూడా ఈశ్వరుడగు శివుని కొజకు 
ప్రణామము సమర్పించుచున్నాను.దైన్యము = దీనత అనగా సేవ అని 
అర్హము.కావున,హేశివ!నీయొక్క సేవ లేక భక్తినిజేయు సౌభాగ్యమును 
కల్పించుము-అనిభావము."జ్ఞానమిచ్చేన్మ హేశ్వరాత్‌"జ్ఞానంకొ అకు శివు 
ని అర్థించవలను.కావున శివునిసేవచే ఆత్మజ్ఞానము లభించును.మరి 
యు సమరగ్రపదార్థములు ప్తాప్తించును. అట్టే,సకలైశ్వర్యములు సిద్ధించు 
ను.భావమేమనగా,సకాముడై శివునికి ప్రణామము అనగా సేవ,భక్తి 
చేసినచో సమస్తకామనలు పూర్ణమగును.నిష్కాముడై సేవించినచో జ్ఞాన 
ముద్వారా ఆత్మస్థితి (బ్రాహ్మీస్థితి )వాప్తమగును. 


శ్లో ॥నశా నిషిధ్యతే భావవికృతిర్ణగదాత్మనః | 


అద్వైత వేదాన్త భూమిక 


మసనం దేవదేవేశ నేహనానాస్తి శబ్ధతః ॥ 


శ్లో ॥అయేతి గమయేత్యర్ణే తస్మాచ్చుద్దఒస్మి నిత్యశః। 


ప్రణామో దేహగేహాదేరభిమానస్య నాశనమ్‌ ॥(మంత్రరాజప్రకాశః-3) 


"నమఃశివాయ"అను శివపంచాక్షరి మంత్రమునకు మూడవ అర్థము 
ను శ్రిపద్మపాదాచార్యులు ఇట్లు చెప్పుచున్నారు.ఆత్మయొక్క మసనము 
అనగా పరిణామమే యీజగత్తు--అని సృష్టి శ్రతులచే తెలియబడుచు 
న్నది.ఆత్మనఃఆకాశః (తై.2-1-1);యతోవా (తై.3-1);సో=కామయతః (తై.2-6) 
ఇత్యాది. మసనము(నమస్‌ లోని మస్‌)అనగా పరిణామము అనగా వికా 
రము.ఇది ఆరువిధములుగా ఉంటుందని శ్రియాస్కమునింద్రులు చెప్పి 
యున్నారు.1.ఆస్తి,2. జాయతే, 3.వర్ధతే,4.విపణమతే,5.అపక్షీయతే,6.వి 
నశ్యతి.ఈ షడ్భావవికారములు"నమస్‌ "లోని'న'కారముచే నిషేధింపబ 
డుచున్నవి. కావున,యీ పరిణామశిలమగు జగత్తు దేనియందు నిషేధిం 
పబడుచున్నదో,ఆ నిషేధమునకు అవధిభూతమైన వస్తువు(అధిష్టాన 
ము)పరమశివుడు.ఆ దేవదేవేశుడే "నమః 'శబ్బార్మము.అందుచే యిచ్చట 
"నమః"శబ్దము సంభోధనార్థకము.అనగా,హే నమః! (అపరిణామియగు ఓ 
దేవదేవేశా! )అనియర్థము .జగత్తుయొక్క నిషేధమున"నేహనానాస్తి కిళ్చు 
న"(బృ.4-4-19; కఠ.2-1-11)అను వేదమే ప్రమాణము. 


భావము.-_'అధ్యారోపఅపవాద'న్యాయముచే_ఎట్లు వేదములు జగ 
త్తుయొక్క ఉత్పత్తిని చెప్పుచున్నవో,అట్లే వాస్తవిక ఉత్పత్తిని నిషేధము 
గూడ చేయుచున్నవి.ఓశివ! అపరిణామియగు ఆత్మతత్త్వమును నాకు 
ప్రసాదించుము.అప్పుడే నేను శ్రుత్యుక్త నిత్య శుద్ధ బుద్ధ ముక్తమగు బ్ర 


అనుబంధ చతుష్టయము అనబడు 


హ్మమునగుదును.మరియు యీశరీరము, ఇంద్రియములు,వాణము, మ 
నస్సు బుద్ది మొదలగు వాటియందలి ఆహమధ్యాస, అట్లే--గృహారామక్షే 
త్రములు,పుత్ర ధన దార(భార్య)మున్నగు వాటియందలి మమాధ్యాస 
యొక్క వినాశరూప ఫలము ప్తాప్తించును.కావున,యీ అభిమాన వినా 
శనమే వాస్తవిక ప్రణామము(నమస్కారము ) అగును.అందువలన,ఓ న- 
మః।ఓశివ! (అపరిణామియగు కళ్యాణస్వరూపా)నన్నుగూడ నీ యథార్థ 
స్వరూపము వైపుకే (అయ =గతౌ) తీసికెళ్ళుము. ఈనమః శివాయ. 


నిష్కర్ష యేమనగా,శ్రద్దా,భక్తి గల్లి, ప్రహ్వుభావము అనగా దీన భావము 
యె థి - ౧ 

అనగా సేవాభావముచే,అహంకార మమకారములను త్యాగముబేసి,జి 
జ్ఞాసువై శ్రిగురుదేవులకు లేదాఈశ్వరునికి శరణువెళ్ళుటయే యథార్లము 
గా ప్రణామము (నమస్కారము) అగును. ఇదియే నమస్కారము యొక్క 
అంతరార్హము. ఇట్లు కోత్రియ బ్రహ్మనిష్ణుడగు గురువునకు శరణువెళ్లిన 
సాధకుడు (అధికారి గురుసానిధ్యములోజండి తనువు,మనస్సు,ధనము, 
వాక్కులచే ఆచార్యుల పరిచర్యలు (సేవలు) చేయవలను. 


--:49.గురు సేవా ప్రకారము :-- 


తనువును(శరీరమును)అర్పించి సేవచేయుట--అనగా,గురువుయొక్క 
ఆశ్రమమునందు సమ్మార్ణనాది (ధూళి,చెత్త మొదలగునవి లేకుండ-ఊకి, 
నిటితోకడిగి శుభ్రముజేయుట మొదలుకొని )సకల కర్మలు చేయవలెను. 
మజియు గురువునకు చరణసంవహనాది శుశ్రూష చేయవలెను. స్నా 


నమునకు నీరు సిద్దంచేయాలి.గురుదేవులు స్నానంచేసిన పిమ్మట వస్త 


ములను ఉతికి శుభ్రముచేయుట,పూజాగదిని శుభ్రపరచి,పూజా సామ 


అద్వైత వేదాన్త భూమిక 


గ్రులను సిద్ధ పరచుట మొదలగు సేవా కర్మలు చేయాలి.ఆశ్రమములోని 
పశుపక్ష్యాదులకు ఆహారము ఇవ్వాలి.ఫలవృక్షములకు,పూలమొక్కల 
కు నీరు పెట్టాలి.గురువుగారు శాస్త్రమును విద్యార్థులకు బ్‌ధించుటకు పూ 
ర్వము ఆసనాదులను సిద్ధపరచాలి.గామమునుండి బిక్ష తీసుకురావాలి. 


శ్లో॥భికాన్నం భోజయేన్నిత్యం నైకాన్నాశీ కదాచన । 
నివేద్య గురవేఒశ్నీయాద్వాగ్యతస్తదనుజ్ఞయా ॥(బృహన్నారదీయము 1-29) 
శ్లో ॥సమాహృత్య తు తద్భైక్ష్యం యావదర్థమమాయయా । 
నివేద్య గురవేఒశ్నీయాదాచమ్య ప్రాజ్మఖః శుచిః॥ (మను.2-51) 


శిష్యుడు,తనకు మజియు గురువునకు సరిపడు బిక్షను మాత్రము 
నిష్కపటభావముచే తీసికొచ్చి గురువునకు సమర్పించాలి.ప్రతిరోజూ ఒకే 
గృహమునుండి బిక్షను స్వీకరించగూడదు.వాకృంయమనము గల్లియుం 
డి శిష్యుడు,గురువుగారు బిక్షను స్వీకరింపుమని అజ్ఞాపించినపుడు మా 
త్రమె,శుచిర్బూతుడై,పూర్వాభిముఖుడై,ఆచమనాదులుచేసి భికాన్నము 
ను భుజింపవలను. 


దీర్జాయువును గోరువాడు పూర్వాభిముఖుడై,యశస్సును గోరువాడు 
దకిణాభిముఖుడై,ఐశ్వర్యమునుగోరువాడు పశ్చిమాభిముఖుడై,మోక్ష 
మునుగోరువాడు ఉత్తరభిముఘఖుడై భో జనముచేయవలెను.అన్నము 


ను ఆదరపూర్వకముగా గ్రహించాలి. "అన్నం న నిన్యాత్‌, తద్వతమ్‌" (తై. 


3-7);"అన్నేహీదం సర్వం స్పితమ్‌"(ధాం.1-3-6).అన్నమును నిందించగూడ 


దు.ఇది వ్రతము.అన్నమునందే యీసమస్తజగత్తు స్టితమై (ఆధారపడి, 


అనుబంధ చతుష్టయము అనబడు 


యున్నది.అన్నమునుచూసి ప్రసన్నుడై,పులకితుడై,ప్రశంసిస్తూ భగవం 
తుని ప్రసాదమను భావనతో భుజించినచో,ఆ అన్నము శరీరమునకు, 
మనస్సునకు,ఇంద్రియములకు బలమును, తేజస్సును ఇచ్చును.లేని- 
చో వినాశనమునకు హితువగును.పథభ్రష్టుని జేయును. 


ఉచ్చిష్టమైన అన్నమును యెవరికి యివ్వగూడదు.భోజనము 
చేయు నపుడు మధ్యలో ఆగిఆగి (చాలాసేపు 
వ్యవధానమిచ్చి )తినగూడదు.అధి కంగా 
భుజించగూడదు.అతిభోజనము  ఆరోగ్యమునకు,ఆయువునకు బా 
ధ(హాని)కలిగించును.స్వర్గాపవర్గములకు _ ప్రతిబంధకమగును.మూడు 
వేళల్లో సంధ్య మరియు గాయత్రీ జపము చేయాలి . 


గురువు ఆసనముపై కూర్చున్నప్పుడు శిష్యుడు నిలబడి,గురువు 
నిలుచున్నపుడు సమీపమునకువెళ్ళి, వచ్చుచున్నచో సమ్ముఖమునకు 
వెళ్ళి, గురువు పోవుచున్నచో, అతని వెనుక పరుగెత్తి వెళ్లి(గురువుతో) 
మాట్లాడాలి.గురువును పేరుతో ఎప్పుడుగూడ పిలువగూడదు.ఎవరి 
తోనైనా మాట్లాడునపుడుగూడ గురునామమును ఉచ్చరించరాదు."మా 
గురువుగారు" అని మాత్రమే చెబుతూ మాట్లాడాలి. 


గురుశిష్యులు ఎదురెదురుగా కూర్చున్నపుడు, శిష్యుని వైపునుండి 
గురువు వైపునకు గాలి వీచుచున్నచో,గురువు ఎదుట శిష్యుడు కూర్చొ 
నగూడదు. 


శ్లో|యావచ్చోపాధి పర్యన్తం తావచ్చుశ్రూూషయేద్గురుమ్‌ । 


గురువద్గురుభార్యాయాం తత్పుత్రేషు చ వర్తనమ్‌ ॥(పైబ్లలోపనిషత్‌. 4-8) 


అద్వైత వేదాన్త భూమిక 


గురువుయొక్క ఉపాధిరూప శరీరమున్నంతవరకు గురుసేవ చేయు 
చుండవలౌను.ఒకవేళ గురువు గృహస్టుడైనచో గురువునందువల గురు 
భార్యయందును,గురుపుత్రులయందును పూజ్య భావన కలిగియుండాలి. 
కాని,వారికి గురువునకువలె తైలమును మర్దించుటగాని,స్నానము చే 
యించుటగాని,కాళ్లుపట్టుటగాని,వారి ఉచ్చిష్టమును భుజించుటగాని- 
ఈ పనులు చేయగూడదు. 


శ్లో॥వ్యత్యస్తపాణినా కార్యముపసంగ్రహణం గురోః। 


సవ్యేన సవ్యః స్పష్టవ్యో దక్షిణేన చ దక్షిణః॥ (మను.2-72) 


విడివిడి చేతులతో శిష్యుడు తన కుడి చేయితో గురువుయొక్క కుడి 
పాదమును,ఎడమ చేయితో ఎడమ పాదమును స్పృశించి ప్రణామము 
చేయవలెను.యువకుడైన శిష్యుడు యువతియగు గురుభార్యయొక్క 
పాదములు తాకి నమస్కరించగూడదు. 


శ్లో॥గురుపత్నీ తు యువతిర్నాభివాద్యేహ పాదయోః | 
పూర్ణవింశతివర్షేణ గుణదోషా విజానతా ॥(మను.2-212) 


పూర్తిగా ఇరువది సంవత్సరములు దాటినవాడును,మంచిచెడులు 
విచారించు యోగ్యతగలశిష్యుడు,యువతియగు గురుపత్నియిక్క చరణ 
ములంటి ప్రణామము చేయగూడదు.దూరమునుండియే నమస్కరించ 
వలెను.పురుషులందు దోషారోపణచేయుట స్రీలయొక్క స్వభావము.కా 


వున,బుద్దిముంతుడగువాడు స్త్రీలపట్ల చాలా సావధానముగా నుండవలెను. 


మనుస్మృతి ఆధారముగా ఇంతదనుక గురుసేవా ప్రకారమును సంక్షే 


అనుబంధ చతుష్టయము అనబడు 


పముగా తెలుసికున్నాము.విస్తారముగా తెలియగోరువారు అచ్చట గనం 
దగును. ఇప్పుడు శివోపనిషత్‌ ఏడవ అధ్యాయము ఆధారముగా గురు 
సేవా ప్రకారమును తెలుసికొందము. 


శ్లో ॥శివజ్ఞానార్థతత్త్యజ్ఞః ప్రసన్న మనసం గురుమ్‌। 


మజ 
శివః శివం సమాస్థాయ జ్ఞానం వక్తి నహీతరః ॥ 


గురుంచ శివవదృక్త్యా నమస్కారేణ పూజయేత్‌ ॥(7-4,5) 


"అయంఘటః"ఇది ఘటము (కుండ )ఉన్నది.1 .ఇచ్చట"ఇది ఘటము” 
అనునది ఘటవిషయక జ్ఞానము.2.ఈజ్ఞానమునకు విషయము ఘట 
ము.3.ఈ జ్ఞానము ఎవరికి గలిగినదా- ఉదా:దేవదత్తుడు.ఇతడు జ్ఞాత 
అనబడును.అనగా 1.జ్ఞానము,2.జ్ఞ్లేయము (జ్ఞానమునకు విషయము- 
అర్థము), 3.జ్ఞాత--ఈ మూడింటిని కలిపి" త్రిపుటి" అంటారు.సకలఘట, 
పటాది వ్యావహారిక వస్తువులకు సంబంధించి యీత్రిపుటి ఉంటుంది. 
కాని,బ్రాహ్మీస్థితిలో (బ్రహ్మమునందు )యీత్రిపుటి ఉండదు."నచైకం 


తదన్యద్‌ ద్వితీయం కుతస్సా్యాత్‌"(దశళ్ళ క్లోకి-10). "ఎకమేవా౭ద్వితీయం" (ధాం. 


6-2-1) అని చెప్పుటగూడ ఆవిద్యకమే.జ్ఞాత జ్ఞానం జ్ఞేయం సర్వం 
బ్రహ్మమయం. "సర్వం ఖల్విదం బ్రహ్మ"(ధాం.3-14-1)కావున, 

శివుడు = కళ్యాణ స్వరూపుడు = మంగళస్వరూపుడు =ఆనంద స్వరూ 
పుడు."సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ"(తై.2-1-1)అని చెప్పబడినట్లుగా జ్ఞాన 
ముగూడ శివుడే (బ్రహ్మమే).అందువలన శివ(బ్రహ్మ ) జ్ఞానము మరియు 
శివుడు (బ్రహ్మము)వేరుగాదు.కావున,బ్రహ్మమునందు త్రిపుటి ఉండదు. 
"నివ; కేవలోఒహమ్‌" ఇదియే శివునియొక్క తత్త్వము =యథార్థస్వరూ 


అద్వైత వేదాన్త భూమిక 


పము."బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి"(ముం.3-2-9)అను శ్రుత్యుక్త ప్రకారముగా 
బ్రహ్మ (శివుని) తత్త్వమును తెలుసికొని,అనుభూత మొనర్చుకున్న గురు 
దేవులుగూడ బ్రహ్మమే,శివుడే, ఈశ్వరుడే. 


శివ జ్లానార తత్తభ్యు=శివజానమునకు అరము=విషయము 
ఇధి = గః ఇ థ్‌ 

శివుడు.అతని తత్త్వము క యథార్థస్వరూపము (దానిని), జ్ఞః =తెలిసికొ న్న 

వాడు=గురుదేవుడు మరియు ప్రసన్న మనస్సుగలవాడు;శివశివం స 

మాస్తాయ=సాక్షాత్‌ శివుడే(నిర్గుణనిరాకారపరబ్రహ్మమే సాధకానుగ్రహా 

ర్థము),శివం = గురుదేవునిరూపంలో (మాయికమగుఉపాధినిస్వేకరించి); 


జ్ఞానం వక్తి=జ్ఞానమును బిధించును.ఇతరులు కారు. 


"స్యాత్సరమేశ్వరస్యాపీచ్చావశాన్మాయామయంరూపం సాధకానుగ్రహా 


ర్థమ్‌"(బ్ర.సూ.భాష్యమ్‌.1-1-20).పరమేశ్వరుడుగూడ సాధకులను అనుగ్రహిం 
చుటకొజకు స్వ ఇచ్చచేత మాయామయరూపమును (సగుణమగు గురు 
రూపమును)ధరించును."మాయా హ్యేషా మయా సృష్టా యన్మాం పశ్యసి 
నారద!"(మ.భా.శాన్తిపర్వము.339-45)ఓనారద! ఈ సంపూర్ణ జగత్తు నాచేతనే 
రచింపబడినది.ఇదంతా నాయొక్క మాయాస్వరూపముగా తెలుసికొను 
ము.ఈ సమస్త భూతగణములచే యుక్తుడనగు నన్ను నీవు చూడలేవు. 
తెలుసుకో లేవు.ఎందుకనగా పారమార్షికదృష్టిచేత నేను సకల గుణము 
లచే వినిర్ముక్తుడను. 


శ్లో॥దేశికాకృతిమాస్తాయ పశోః పాశానశేషతః | 
ఛిత్వా పరం పదం దేవి నయత్యేనమతో గురుః॥ 


శ్లో ॥ సర్వానుగ్రహకర్పత్వాదీశ్వరః కరుణానిధిః । 


అనుబంధ చతుష్టయము అనబడు 


ఆచార్యరూపమాస్థాయ దీక్షయా మోక్షయేత్పశూన్‌ ॥ 
శ్లో||శివరూపం సమాస్థాయ పూజాం గృహ్ణామి పార్వతి! 


గురురూపం సమాదాయ భవపాశాన్నికృన్నయే!! (కులార్ణవ 
తంత్రము.13-62,63,66) 
దేవి పార్వతీ!సాక్షాత్‌ శివుడనగు నేను దేశిక(గురు)రూపమును ధరించి 
పశువుల (జీవుల)యొక్క సమస్త భవపాశబంధములను నాశనము చే 
సిపరమపదమునకు కొనిపోవుదును.ఇదియే గురువుయొక్క విశిష్టత 
యని తెలియుము.సర్వానుగ్రహకర్తయగు శ్రిగురుదేవులు సాక్షాత్‌ కరుణా 
నిధియగుపరమేశ్వరుడే.అట్టి నేను ఆచార్యరూపమును ధరించి శరణు 
జొచ్చిన శిష్యులకు దీక్షనొసంగి సకలపాశములను త్రెంచి ముక్తిని ప్రసా 


దించెదను.సర్వవ్యాపకుడనై పరమానంద శివతత్త్వమునందదధిష్టితుడనై 


యుండియు తద్వ్యతిరిక్తమగు దేవ,గురురూప సగుణసాకారమునాశ్ర 


యించి భక్తులొనరించు పూజలనందుకొనుచుంటిని.విశేషమేమంటే జీవు 
ల భవపాశబంధనములను తెగటార్చి,విముక్తులను జేయుటకొఅికే నేను 
గురురూపంలో ప్రకాశించుచున్నాను. "సవిలాస మహామోహ గ్లాహగ్గాసైక 
కర్మణే".(వే.పం.1-1)ఈ శ్లోకార్థముయొక్క అర్థమును పృష్టము 482లో 
తెలుసుకొని వచ్చాము. 

శ్లో1శ్రీగురుం పరమం తత్త్వం తిష్పన్తం చక్తురగ్రతః। 


మన్దభాగ్యాః న పశ్యన్తి హ్యన్నాః సూర్యమివోదితమ్‌!!(కులార్ణవ తన్రము 13-59) 


అవజానన్తి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్‌ |(౧త.9-11) 


అద్వైత వేదాన్త భూమిక 


గ్రుడ్డివాడు సూర్యుని చూడజాలనట్లు,గురురూపంలో (మనుష్యరూపం 
లో) పరతత్త్వమే కండయెదుట కనుపించుచున్నను మందభాగ్యులగు 
మూఢజనులు నన్ను తెలియజాలకున్నారు. 
అందువలన,సాక్షాత్పరమేశ్వరుడే గురురూపంలో ప్రత్యక్షదైవముగా 
నిలిచియున్నందున,గురువునకు శివునికివలె నమస్కరించి అత్యంత 
శ్రద్ధతో పూజింపవలెను.శ్వేతాశ్వతర శ్రుతిగూడ ఈవిషయమునే చెప్పుచున్నది. 


శ్లో॥యస్య దేవే పరాభక్తిర్యథా దేవే తథా గురా। 
తస్యైతే కథితా హ్యార్దాః ప్రకాశన్తే మహాత్మనః॥(6-23) 


ఎవరికి పరమేశ్వరునియందు అత్యంతభక్తిగలదో,అతడు పరమేశ్వరుని 
యందువలెనే గురువునందుగూడ అంతటి భక్తిగల్లియుండవలెను.ఎందు 
కనగా,వేసవిలో మిట్టమధ్యాహ్నము పయనించుచున్న పథికునియొక్క 
తపింపబడుటచే కలుగు శిరోవేదన శాంతించుటకు జలాశయమును చేరు 
టకంటె వేరొండు ఉపాయము లేదు. ఆకలితో తీవ్రముగా బాధపడుచున్న 
పురుషునకు భోజనము తప్ప ఆకలి బాధ శాంతించుటకు మరొక సాధన 
ము లేదు.అట్లే గురుదేవుని కృప కలుగకుండా బ్రహ్మవిద్యాప్తాప్తి అత్యంత 
కఠినమగును.కావున,"ఈశ్వర్‌ తే గురు మేం అధిక ధారై భక్తి సుజాన" 
(వి.సా).ఈశ్వరునికంటెగూడ గురువునందు అధికభక్తి గల్లియున్న ముఖ్యా 


ధికారికే ఉపనిషత్కథిత తత్త్వము (జీవబ్రహ్మలఏకత్వము )ప్రకాశింపబడు 


ను.అనగా తెలియబడును_అనుభవగోచరమగును.సరే,ప్రకృతమునను 


సరించెదము.గురుసేవా ప్రకారమును గురుసాన్నిధ్యంలో శిష్యుడు పాటిం 
చవలసిన నియమములను శివోపనిషత్‌ ఈక్రిందివిధముగా నుడువుచున్నది. 


అనుబంధ చతుష్టయము అనబడు 


శాస్తాధయనమునకు పూర్వము,ముగిసిన తరువాత,ప్రశ్నించున 


పుడు,భోజనము చేయుటకు పూర్వము మరియు తరువాత,భుజించి 
శయనించునపుడు శిష్యుడు గురువునకు నమస్కరించవలెను.శిష్యుడు 
ఏదేని కార్యార్థమై గ్రామాంతరమునకు వెళ్ళునపుడు గురువునకు ప్రద 
క్షిణముచేసి నమస్కరించి వెళ్ళాలి.తిరిగి వచ్చిన పిమ్మట మరల సాష్టాం 
గ దండవత్రణామము ఆచరించాలి.అట్లే,గురువుగారు గామాంతరము 
వెళ్ళుటకు పూర్వము మరియు తిరిగి వచ్చినపిదప శిష్యుడు గురువు 
నకు నమస్కరించవలెను.విశేష పర్వదినములలో పవిత్రమగు పూజాద్ర 
వ్యములచే నారాధించవలెను. శిష్యుడు ఏదైనా వ్రతదీక్ష,ఉపాసన అనుష్మిం 
చుటకు పూర్వము గురువునకు నమస్కరించి గుర్వాజ్ఞను పొదవలెను. 
ముగిసినపిమ్మట ఆశీర్వాదములు పొందాలి. గురువుగారు ఉపయోగించు 
వస్తువులు--పాదరక్షలు,గొ డుగు,వస్త్రములు,ఆభూషణములు,జపమాల, 
దండము,కమండలాది పాత్రలు,శయ్యాసనాదులను శిష్యుడు ఉపయోగిం 
చగూడదు.వికటహాసము,నిష్టీవనము (ఉమ్మి వేయుట),గొప్పగా శబ్దము 
చేయుట,ఆవలించుట,కాళ్లుచాచుట మున్నగునవి గురుసన్నిధిలో చేయ 
కూడదు.విలువైన వస్త్రములు,రుచికరమైన భోజనములు వర్జించవలెను. 
గురుదేవుని ఆసనముకంటె శిష్యుడు క్రిందుగా కూర్చోవాలి. గురుమూర్తి 
శయ్య (పడక )కంటె శిష్యుని పడక తక్కువ ఎత్తులో క్రిందుగా ఉండాలి. 
గురుదేవుడు విషయాంతరమునందు నిమగ్నమైయున్నపుడు, భుజిం 
చుచున్నపుడు,యితరులతో మాట్లాడునపుడు,విశాంతి  తీసికొనుచు 
న్నపుడు శిష్యుడు గురువుతో మాట్లాడగూడదు. నిద్రించునపుడు లేపి 
మాట్లాడగూడదు.గురువు వచ్చుచున్నపుడు లేచి దూరంగా నిలబడాలి. 


అద్వైత వేదాన్త భూమిక 


గురువుగారు పిలిచిన వెంటనే వెళ్లి ఆజ్ఞాపించమని అడుగాలి.గురువు 
గారు ఎదురుగా ఉన్నపుడు దంతధావనము చేయుట,వంటికి నూనె ప 
ట్టించుట,ఉన్నతాసనముపై కూర్చొనుట,బట్టలు మార్చుకొనుట,మొదల 
గు పనులు చేయగూడదు.గురుదేవుడు శిష్యునికి ఏమైనా ప్రసాదించు 
నపుడు,శిష్యుడు వినమ్రుడై దోసిలిలోగాని,పాత్రలోగాని గురు ముఖము 
ను వీక్షిస్తూ ప్రేమతో స్వీకరించి,జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి.గురువుయొ 
క్క మాటలను,చేష్టలను అనుకరించి అభినయించరాదు. 


గురువుగారు మరియు పరమగురువు(గురువుయొక్క గురువు) 
ఇద్దరూ సమాన స్థానంలో (ఒకేచోట) ఉపవిష్టలైయున్నపుడు నమస్కార 
ముగాని,పూజ(ఆరాధన)గాని మొదలు పరమగురువునకు ఆచరించాలి. 
అటుపైన పరమగురువుగారి ఆజ్ఞచేత స్వగురువునకు ఆచరించాలి.గురు 
వునకుఅర్పించకుండా శిష్యుడు బిక్షనుభుజింపగూడదు.మొదలు తాను 
భుజించిన పిమ్మట గురువుగార్కి నివేదించగూడదు.శిష్యుడు ఏదైనా కా 
ర్యార్థమై బయటకు వెళ్ళవలసివచ్చినచో,గురువునకు విషయము తెలిపి, 
వారిఆజ్ఞను గైకొని వెళ్ళవలయును.కార్యము పూర్తిఅయిన పిదప మళ్ళీ 
గురువునకు నివేదించవలౌను.ప్రతిరోజు శిష్యుడు తననిత్యకర్మలు (సంధ్య; 


అగ్నిహాత్రము ) ముగించుకొని,గుర్వాజ్ఞచే శాస్తాధ్యయనము చేయవలెను. 


గురువునకుసరిపడు నిత్యావసరవస్తువులు--మట్టి(గంగమట్టి ),భస్మము, 
గోమయము (ఆవుపేడ ),పవిత్రనదీ (గంగా ) జలము,పత్రములు,పుష్పము 
లు,తైలము,సమిధలు ఇత్యాదులు సమకూర్చపెట్టాలి.ఇంతేగాకుండా గు 
రువునకు అవసరమగు బెషధములు, ఆహారపాత్రలు,వస్తములు,శయ్యా 


సనాదులను సర్వప్రయత్నములచే ధనవంతులను అర్జించి తీసుకురావాలి. 


అనుబంధ చతుష్టయము అనబడు 


శ్లో॥పర్యటేత్‌ పృథ్వివీం కృత్స్నాం సశైల వనకాననామ్‌ । 


గురుబైషజ్య సిద్ధ్యర్థమపి గచ్చేద్రసాతలమ్‌ ॥(శవో.7-29) 


గురువునకు కావలసిన ఓషధులకొజకు--సంపూర్ణ పృథివిని పర్యటిం 
చియైనను,పర్వతశిఖరముల నధిరోహించియైనను,కొండలతోకూడిన దట్ట 
మైనఅడవులందు సంచరించియైనను,చివరకు పాతాళమునకు వెళ్ళవల 
సి వచ్చినను నిస్సంశయముగా,నిర్భయముగా వెళ్ళి తీసికురావాలి. 


మరియు, ప్రాణములను అర్పించవలసివచ్చినను గుర్వాజ్ఞను ఖండించ 
గూడదు.గుర్వాజ్ఞను శిరసావహించి పాలించినచో భవసాగరమునుండి త 
రించగలడు(ముక్తుడగును).ఉల్లంఘించినచో నరకమును పొదగలడు. 
గురుదేవుడు ఆదేశించిన ప్రతికార్యమును విచారించకుండా ఆచరించాలి. 
మార్గముగుండా పయనించునపుడు గురువుగారుశ్రమించినచో ప్రయ 
త్నపూర్వకముగా అనునయించి శిష్యుడు విశ్రమింపజేయాలి.ఆకలిదప్పి 


గురువుగారికి తైలముతో శరీరమర్దనము, అభ్యంగస్నానము చేయించా 
లి.రాత్రిపూట అంగసంవాహనము,పాదసంవాహనము చేయాలి.పాతశా 
లమున సత్సంగమండపమును సమ్మారనాదులు గావించి శుభ్రపరచి 
అలంకారములచే (పుషమాలలచే )సుసజ్ఞితము చేయాలి.గురుదేవుడు 
కూరొ ఎనుటకు ఆసనమువేసి,గంథధము మరియు వ్యాసపీఠము మున్న 
గునది సిద్ధపరచి, గురుదేవుని రాకకై నిలబడి వేదియుండవలెను. 


శ్లో॥గురోర్ని నాపవాదం చ శ్రుత్వా కర్గా పిధాపయేత్‌ । 
౧ ది ణ 


అద్వైత వేదాన్త భూమిక 


అన్యత్ర చైవ సర్పేతు నిగృహ్గీయాదుపాయతః ॥(శివో.7-36)(మను.2-200) 


శ్లో॥గురునిన్దాకరం దృష్ట్వా ధావయేదథ వాసయేత్‌। 


స్థానం వా తత్పరిత్యాజ్యం జిహ్వాచ్చేదాక్షమో యది ॥(గురుగీత 2-70) 


ఎవరైనా దుష్టులు గురువును నిందించునపుడు ఆ స్తానంలో ఉండరా 
దు.విధిలేక ఉండవలసి వస్తే తన రెండు చెవులను మూసికొనవలెను. 
గురువుపై అపవాదమును ప్రయత్నముచే నిగ్రహింపవలెను. 


గురుదేవున్ని నిందించేవాడినిచూసి--ఒకవేళ వాని జిహ్వాచ్చేదనము 
చేసే సామర్థ్యము లేనిచోఆస్థానమునుండి వానిని దూరంగా తరిమి వేయ 
వలెను.ఒకవేళ వాడు అక్కడే ఉండినయెడల,స్వయంగా తానే ఆ చోటు 


ను వదిలి వెళ్ళఐలాను. 


గురువు శిష్యుని పిడించినను,కొట్టినను తిరిగి గురువునకు అప్రి 
యము చేయరాదు.తిరగబడి అప్రియముగా మాట్లాడినచో శిష్యుడు నరక 
మునకు వెళ్ళును.గురువే తల్లి,తండ్రి,సాక్షాత్‌ శివుడేయను నిశ్చయము 
గలవానికి మోక్షము ఎంతమాత్రమును దూరము లేదు. 


శ్లో॥అజ్ఞానపజ్కనిర్మగ్నం సముద్ధరతే జనం యః। 
శివజ్ఞానాత్మ హస్తేన కస్తం న ప్రతిపూజయేత్‌ ॥(9వో.7-41) 


అజ్ఞానమను బురదలో మునిగిపోతున్న జనులను ఆత్మజ్ఞానమొసంగి 
యెవరు కరుణచే ఉద్దరించుచున్నారో,అటువంటి దయాళువగు శ్రిగురు 
దేవుని యెవరు పూజింపరు?పూజింతురని భావము.ఇట్టి భావనచే ఈ 
శ్వరాభిన్న సద్దురుదేవుని పూజించువాడు సర్వపాప వినిర్ముక్తుడై అంత్య 


అనుబంధ చతుష్టయము అనబడు 


మున పరమపదవిని పొదగలడు.ఇంకా పెక్కు నియమాలు గలవు. 
విస్తారభయముచే వ్రాయుటలేదు.తెలియ గోరువారు మనుస్మృతి రెండవ 
అధ్యాయమును సంపూర్ణముగా,శివోపనిషత్‌ ఏడవఅధ్యాయమున మరి 


యు కులార్లవతన్రము పండ్రండు,పదమూడవ ఉల్లాసములు గనందగును. 


మనస్సును అర్పించు ప్రకారము:--గురువునందు సాక్షాత్‌ ఈశ్వర 
భావన ఉంచుకొని పూజాదికము చేయాలి. శ్రిగురువునందు ఈశ్వరభావన 
ఉంచుప్రకారమిట్టున్నది.ఎట్లనగా--గురువెప్పుడు శిష్యునిపై వాత్సల్యము 
చూపునో,అప్పుడు విష్ణురూపుడని భావించాలి.గురువెప్పుడు కోపించు 
నో,అప్పుడు శివరూపుడని భావించాలి.గురువెప్పుడు రాజసవ్యవహార 
ములందు తత్పరుడగునో,అప్పుడు బ్రహ్మరూపుడని భావించవలయు 
ను.గురుదేవుడెప్పుడు శాంతుడుగానుండునో,అప్పుడు శీతలవాహినియ 
గు పవిత్రగంగారూపుడని భావించాలి. మరియు గురువెప్పుడు వాగ్తూప 
కిరణములచే అజ్ఞాన(భ్రమ)రూప అంధకారమును దూరము చేయునో, 
అప్పుడు భాస్కరుని (సూర్యుని )గాభావించవలెను. ఈరీతిగా బ్రహ్మవేత్తయ 
గు శ్రిగురుదేవులయందు శిష్యుడెప్పటికిని ఈశ్వరభావనయే ఉంచవల 
యును. స్వప్నమందును దోషదృష్టి రానియగూడదు. 


శ్రీగురు నివాసస్తానము కాశీక్షేత్రము.వారి చరణోదకము విష్ణుపద 


నిసృత పవిత్రమైన గంగాజలము.సాక్షాత్‌ విశ్వేశ్వరుడే గురుదేవుడని భా 
వించవలెను.శ్రీగురుమూర్తియొక్క చరణములే తీర్థరాజమగు ప్రయాగ 
ము.అట్టి గురుదేవుల శ్రిచరణములకు పునఃపునః; నమస్కారములు.ఎ 
ల్రపుడు సాధకుడు గురుమూర్తియిక్క స్మరణము(ధ్యానము ),గురునా 
మ జపము చేయుచుండవలను.సదా తూచ తప్పకుండా గుర్వాజ్ఞను 


అద్వైత వేదాన్త భూమిక 


పాలించాలి. ఎప్పుడు సత్యమునే పలుకవలను. గురువుకంటె అన్యమగు 
భావన కలలోగూడ తేగూడదు. 

సంపూర్ణ బ్రహ్మజ్ఞానము గురుముఖమున స్టితమైయున్నది.అది గురు 
దేవుని అనుగ్రహమువలన, అతడు ప్రసన్నుడైనపుడు మాత్రమే లభించు 


ను.అందువలన,పతివ్రత స్త్రీ( కులీన స్తీ)/సర్వథా సర్వప్రకారములచే తన 


పతిసేవయందే ఎట్లు సంలగ్నమైయుండునో,అట్లు సాధకుడు నిరంతర 
ము భక్తియుక్తుడై సద్గురుసేవా,ధ్యానాదులందు నిమగ్నుడై యుండవలె 
ను.సాధకుడు తన వర్ణాశ్రమధర్మములను,కులధర్మములను,తన యొ 
క్క ఐశ్వర్యమును కీర్తిని సంపూర్ణముగాపరిత్యజించి,పునః వాటిని స్వప్న 
మందైనను స్మరించకూడదు.తన కళ్యాణమునుగోరి,అన్యచింతనము మా 
ని, కేవలము గురుసేవాతత్పరుడై యుండవలెను. 


సాధకుడు మనస్సులో ఇట్లు చింతించవలెను.ఈ శరీరము ఒకనాడు 
క్రిమి కీటకాదులకు,పశుపక్ష్యాదులకు ఆహారమగును.బంధు మిత్తాదుల 
చే ఇది కాల్చి బూడిదచేయబడును.భస్మరూపంలో మిగులుతుంది.జల 
సమాధి చేయబడినచో చేపలు,మొసళ్ళకు ఆహారమగును.జంతువుల 
కు భోజనమైనచో విష్టారూపములో (మలరూపంలో ) మిగులుతుంది. ఇటు 
వంటి అశాశ్వతమగు దుర్గంధమయ మలమూత్ర కఫ రక్త త్వగ్మాంస ఆస్తి 
మున్నగు వాటితోగూడిన హేయమగు శరీరమందు మోజుపడి,దీనిని 
రక్షించుకొను మిష(సాకు)చేగాని,శారీరక సుఖములకొఅకుగాని శ్రీగురు 
దేవుని సేవలనుండి వంచితుడను కాగూడదు.దేవతలకుగూడ దుర్గభమ 
గు గురుసేవాభాగ్యమును కోల్పోగూడదు.శరీరమునుగూడ సమర్పించవ 


లసి వచ్చినను గురుసివనుండి వైదొలగను--అను దృఢసంకల్పము బూనవలెను. 


అనుబంధ చతుష్టయము అనబడు 


శ్లో॥అద్వైతం భావయేన్నిత్యం సర్వావస్థాసు సర్వదా। 
కదాచిదపి నో కుర్యాదద్వైతం గురుసన్నిధా॥ (గురుగీత.60) 
శ్లో॥నాద్రైతవాదం కుర్వీత గురుణా సహ కుత్రచిత్‌ ॥(యోగశిఖోపనిషత్‌.5-59) 


శిష్యుడెంత విద్వాంసుడైనను,జ్ఞానియైనను గురుసాన్నిధ్యంలో ఎప్పు 
డుగూడ అద్వైతభావన చేయగూడదు."అద్వైతం పరమార్థతః"(ఆగమ.17) 
పారమార్థికముగా ఉన్నది అద్వైతమే.ఈభావన ఎల్లప్పుడు అన్ని అవస్థ 
లయందును ఆంతర్యమున భావనచేయుచుండవలెను.కాని,గురువుతో 
గాని,గురుసాన్ని ధ్యంలో యితరులతోచర్చించునపుడుగాని అద్వైతభావన 
తీసికురాగూడదు.వ్యావహారిక (కల్పిత )బెపాధికభేదమును స్వీకరించి గు 
రుసేవలో సమర్పితముగావలెను. ఎక్కడైనా,ఎప్పుడైనా ద్వైతవాదులతో 
శాస్త్రర్థము చేయునపుడు ఒకవేళ గురువుఆజ్ఞనొసంగినచో శిష్యుడు 
అద్వైతమునుగూర్చి మాట్లాడవచ్చును. 


శ్లో[యథా గురుస్తథెవేశో యథైవేశస్తథా గురుః। 


పూజనీయో మహాభక్తా న భేదో విద్యతే ఒనయోః ॥(యో.+. 5-58) 


గురుస్వరూపమేదియో అదియే ఈశ్వరుని స్వరూపము. ఈశ్వరుని 
స్వరూపమేదియో అదియే గురుస్వరూపము.సచ్చిదానంద రూపముచే 
యిద్దరికి యిసుమంతయును భేదములేదు.కావున,ఈశ్వరుని యందలి 
భక్తివలనే గురువునందుగూడ అత్యధిక భక్తిగలిగి ఆజీవితము పూజించవ 
ల౮ను(సేవించవలెను). 


శ్లో॥ఆజీవితం త్రయః సేవ్యావేదాన్సో గురురీశ్వరః। 


అద్వైత వేదాన్త భూమిక 


పూర్వం (ఆదా)జ్ఞానాప్తయే పశ్చాత్మృతఘ్నత్వనివృత్తయే ॥(దత్తపురా.6-2) 


శ్లో ॥|యావచ్చోపాధిపర్యన్తం తావచ్చుశ్తూషయేద్దురుమ్‌ | 


గురువద్గురుభార్యాయాం తత్పుత్రేషు చ వర్తనమ్‌ ॥ (పైంగలోపనిషత్‌. 4-8) 


జీవించియున్నంత వరకు నిత్య నిరంతర ఆదరపూర్వకముగా వేదాన్త 
చిన్తనము చేయుచుండవలెను.దానిచే జీవుని కళ్యాణమగును.మరి 
యు వేదాన్తశాస్త్రమునుబ్‌ధించిన గురుదేవులనుగూడ ఆజీవితము సేవిం 
చవలెను.అట్లే,ఎవరి అనుగ్రహముచే గురుశాస్త్రములు లభించినవో,అట్టి 
ఈశ్వరుణ్ణి చివరి ఘడియలవరకు ఆరాధించవలెను. 


శరీరరూపఉపాధి ఉన్నంతవరకు గురుదేవునియొక్క శుశూష(సేవ) 
చేయుచుండవలెను.గురువును సేవించిన విధముగానే గురుభార్యను. 
గురుసంతానమునుగూడ సేవించవలెను. 


ధనార్పణరూపసేవ:--పత్ని ,పుత్రులు,భూమి,పశువులు,వాహనములు, 
భృత్యులు (దాసదాసిలు),గృహము,ద్రవ్యము,ధాన్యము ఇవన్నియును ధ 
నముగానే వ్యవహరింపబడును.వీటినన్నింటిని విడిచిపెట్టి త్యాగియైన 
గురువును శరణుబ్‌రదవలయును.దీనిని ధనార్పణమందురు. ఇదొక ప్రకా 
రమైన ధనార్ప్వణమేయగును.ఏలయన--గురువు స్వతః త్యాగియగుట 
వలన,అతనికి లౌకిక ధనముయొక్క అపేక్ష ఉండదు,గావున నతడు 
అంగీకరించడు.ఆగురువుయొక్క ప్రాప్తర్ణము సకలధనసంపత్తిని త్యాగ 


కథ 
ముచేయుటవలన, అట్టి త్యాగముగూడ గురువునకే అర్పణ మనబడును. 


గురువు గృహస్తుడైన పక్షమున సకలము అతని స్వాధీనము చేయా 


అనుబంధ చతుష్టయము అనబడు 


లి.భార్య మొదలుకొని వ్రీహిపర్యన్తము సర్వస్వము ధనములోనే అంత 
ర్ఫూతములుగావున,భార్యా పుత్రులనుగూడ అర్పణజేయుట--అనగా, 
తాను సహితము భార్య పుత్రులుగూడ గురుదేవుని సేవలో యథోచిత 
ముగా నియుక్తులుగావలెనని భావము.దీనికి ప్రకారాంతరమగు ధనా 
ర్పణమని పేరు. 


బ్రహ్మవిద్యాచార్యులు గృహస్తులుగూడ ఉంటారా?అని శంకించవలదు. 
యాజ్ఞవల్క-,ఉద్దాలకాది గృహస్తులు బ్రహ్మవిద్యాచార్యులైనట్లు వేదమున 

న సి ద థా నో = న 
తెలియబడుచున్నది. 


వచనార్పణప్రకారము:--సచ్చిష్యుడు ఎల్లపుడూ గురుదేవుని గుణగణ 
ములను ప్రసంగమునుచుచి కీర్తిచుచుండవలెను.కలలోగూడ గురువు 
యొక్క దోషములను చూడగూడదు.చెప్పగూడదు.ఎప్పుడుగూడ గురు 
వును నిందించగూడదు. ఒకవేళ గురువును నిందించినచో-- 


"స యాతి నరకాన్‌ ఘోరాన్‌ యావచ్చన్దదివాకరమ్‌ "(గురుగీత-56) 


అతడు సూర్యచంద్రులున్నంతవరకు ఘోర నరకమున పడియుండును. 
శ్లో॥హుబ్కారేణ న వక్తవ్యం పాజ్ఞశిష్యైకదాచన | 
గురోరగ్రే న వక్తవ్యమసత్యం తు కదాచన ॥ 
శ్లో॥గురుం త్వంకృత్య హుంకృత్య గురుసాన్ని ధ్యభాషణః। 
అరణ్యే నిర్జలే దేశే సమృవేదృహ్మరాక్షసః ॥ (గురుగీత. 58,59) 


బుద్దిమంతుడగు శిష్యుడు ఎప్పుడుగూడ అహంకారయుక్త వచనము 


అద్వైత వేదాన్త భూమిక 


లచే గురువును హుంకరించి (గద్దించి) పలుకరాదు.గురుసాన్నిధ్యంలో ఎ 
ప్పుడూ అసత్యము పలుకగూడదు.గురువును "నీవు "అని సంబధించిన 


గాని,అహంకారయుత శబ్దములు ప్రయోగించినగాని,మరియు శాస్తార్ధ 


మున గురువును ఓడించి సంతసించునటువంటి శిష్యుడు--ఘోరమైన 
అరణ్యములో ,నిర్దనప్రదేశములలో బ్రహ్మరాక్షసుడై జన్మించును. 


ఏవ్యక్తి మునిగణముచేతగాని,సర్పగణముచేతగాని, దేవగణముచేతగా 
ని శపింపబడునో,అతనిని గురుదేవుడు రక్షింపగలడు.వెయ్యేల? మృత్యు 
వునుగూడ పారద్రోలి,తిరిగి ఆయువును ప్రసాదించును. ఉదా:--శ్రీవ్యాస 
భగవానులు శంకరులవారికి పదహారు సంవత్సరముల అధిక ఆయువు 
నిచ్చి లోకోద్ధరణ కార్యమునకు ప్రోత్సహించి, ఆజ్ఞాపించెను.మరియు, దీని 
కి విపరీతముగా గురువుయొక్క ఆక్షోశమునకు యెవడు గురియగునో వానిని" 


శ్లో॥అశక్తా హి సురాద్యాశ్చ అశక్తా మునయస్తథా । 
గురుశాపేన తే శీఘ్రం క్షయం యాన్తి న సంశయః ॥(గురుగీత-బృహత్‌ 106) 


అమరులగు దేవతలుగాని,మునులుగాని ఆది పదముచే యక్ష,కిన్న 
ర,గంధర్వులుగాని గురుశాపమునుండి ముక్తుని జేయుటకు అసమర్భుల 
గుదురు. వీరందరిని తత్హ్హణమే గురుశాపము నశింపజేయును.ఈ విష 
యంలో సాధకుడు సంశయింప పనిలేదు. ఎప్పుడైతే దేవతలు,మునులు 
మున్నగు వారుగూడ గురుశావిపశమమునందు ఆశక్తులగుచున్నారో, 
యిక సామాన్యమానవులు గురుశాపమునుండి రక్షింపగలరా? (కైము 
తిక న్యాయము)కావున,గురువును ఎప్పుడుగూడ,ఎక్కడగూడ ద్వేషిం 


చుట, నిందించుట, చెడుగా ఆలోచించుట మొదలగునవి చేయరాదు. 


అనుబంధ చతుష్టయము అనబడు 


శ్లో॥శివేరుష్టే గురుస్తాతా గురౌరుష్టే న కశ్చన। 


లబ్ధ్వా కులగురుం సమ్యగ్గురుమేవ సమాశ్రయేత్‌ ॥ (గురుగీత. 44) 


శివుడు ఒకవేళ కోపించినచో గురువు రక్షించగలడు.కాని,గురువే కోపిం 
చినచో ముల్లోకములలో ఎవరునూ  రక్షింపలేరు.కావున,సద్గురువును 
పొది, ఎల్లపుడు అతనినే ఆశ్రయించి, అతని శరణములోనే ఉండవలెను. 


శ్లో॥వన్దే గురుపద ద్వన్గ్వం వాజ్మనశ్చిత్తగోచరమ్‌ (45) 
సర్వశ్రుతిశిరోరత్న విరాజితపదామ్చుజః! 
వేదాన్తామ్చుజసూర్యో యస్తస్మె శ్రీ గురవే నమః ॥(37) 


శ్రిగురుదేవునియొక్క చరణయుగళమునకు నేను ప్రణమిల్లు చుంటి 
ని.నిర్గుణపరమాత్మయన్న నోఅవాజ్మ నసగోచరడు (వాక్కునకుగాని,మన 
స్సునకుగాని విషయముగానివాడు ).కాని,ముముక్షు జనకళ్యాణార్ణము 
నిరుణనిరాకార పరమాత్మయే సగుణసాకారమగు గురురూపంలో నవత 
రించినందున"వాబ్మనశ్చిత్తగోచరమ్‌ "వాక్కునకు, మనస్సునకు మరియు 
చిత్తమునకు విషయమగుచున్నాడు.అటువంటి శ్రీగురుదేవుని పాదయు 
గళమునకు నేను నమస్కరించుచున్నాను. 


సమస్త శృతిశిరస్సులు = వేదాన్నములు = ఉపనిషత్తుల రహస్యార్థము = 
ప్రతిపాద్య విషయము (పరబ్రహ్మతత్త్వము ) శ్రీగురుదేవుని చరణకమలము 
ల యనుగ్రహముచేతనే తెలియబడును.కావున,సకలోపనిషత్తులు అన 
బడు రత్నములు గురుదేవుని పాదారవిందములను విరాజితమై = విభూ 
షితమై (ఆశ్రయించి )ఉన్న వి.సూర్యుడు కమలపుష్పములను వికసింప 


అద్వైత వేదాన్త భూమిక 


జేసి మధువును (తేనెను ) మధుపములకు (తేనెటీగలకు,తుమ్మెదలకు) 
అందజేయునట్లు--శ్రీగురుదేవుడు ఉపనిషదర్ధమును వికసింపజేసి(వి 
స్పష్టముగ విప్పిచెప్పి)ముముక్షుజనులకు అందించి వారిని జననమర 
ణరూప విపత్తునుండి కాపాడి బ్రహ్మానందమునందజేసి ధన్యులను జే 
యుచున్నాడు.అటువంటి గురుమూర్తియుక్క చరణద్వంద్వమునకు 
నేను నమస్కరించుచున్నాను. 


శ్లో॥అజ్ఞాన తిమిరాన్ఫస్య జ్ఞానాశ్థున శలాకయా । 
౧ ఇ థి శ జ 


చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః॥(బృహద్నురుగీత. 34) 


శ్లో[యత్సత్యేన జగత్సత్యం యత్పకాశేన భాతి తత్‌। 


యదానన్భేన నన్దన్ని తస్మై శ్రీ గురవే నమః॥(36 బృ.గు.గీ) 


ఏదేని నిమిత్తముచే దృష్టి నశించిన గ్రుడ్డివానికి వైద్యుడు ఓషధులచే 
తయారుచేయబడిన అంజనమును శలాక(పుల్ల)చే కంటిలోవేసి లేక 
కాటుకపెట్టి దృష్టిదీషమును పోగొట్టి నయనములను ఎట్లు నయముచే 
యునో,అట్లే శ్రీగురుదేవుడు స్వరూపాజ్ఞానముచే అంధులైన అజ్ఞాని జీవు 
లకు జ్ఞానమనే అంజనమును ఉపదేశరూప శలాకచే అజ్ఞానాంధకారము 
ను నశింపజేయును. అటువంటి శ్రిగురుదేవునకు నా నమస్కారము. 


ఎవరియొక్క సత్యత్వమును ఆధారముగాజేసికొని ఈజగత్తునకు అస్తి 
త్వము సిద్దించుచున్నదో, ఎవరి ప్రకాశముయొక్క సహాయముచే ని 
జగత్తు భాసించుచున్నదో, ఎవరియొక్క ఆనందలేశముచే సమస్తపాణి 
కోట్లు ఆనందింపబడుచున్నవో--అటువంటి పరబ్రహ్మస్వరూపుడగు శ్రీ 


అనుబంధ చతుష్టయము అనబడు 


గురుదేవునికి నాయొక్క ప్రణామములు. 
శ్లో॥శ్రీనాథ చరణద్వంద్వం యస్యాం దిశి విరాజతే । 
తస్యై దిశే నమస్కుర్యాదృక్త్యా ప్రతిదినం ప్రియే ॥(50) 


హే ప్రియే(పార్వతి ) శ్రీనాథుని(గురుదేవుని)యొక్క పాదయుగళము 
ఏ దిశయందు విరాజమానమై యున్నదో,ఆ వైపునకు ప్రతిదినము భక్తి 
భావయుక్తమై నమస్కరించవలెను. 


శ్లో॥స్వదేశికస్యైవ శరీరచిన్తనం,భవేదనన్తస్య శివస్య చిన్తనమ్‌ | 
స్వదేశికస్యైవ చ నామకీర్తనం, భవేదనన్తస్య శివస్య కీర్తనమ్‌ ॥(54) 


స్వగురువుయొక్క దేహచింతనము చేయుటయే అనంత గుణగణాలం 
కృత భగవంతుడగు శివునిస్వరూప చింతనమగును.అట్లే, స్వదేశికుని 
(గురువు)యొక్క నామసంకీర్తనమే అనంత స్వరూపధారియగు శివుని 
నామ సంకీర్తన మగును. 


అగ్ని సాన్ని ధ్యంలోఉంచబడిన వెన్న కరిగి ఎట్లు అవశ్యముగా రూపాం 
తరము నొందునో,అట్లే,సద్గురు సాన్నిధ్యంలో నివసించు పాపాత్ముడుగూ 


డ సాధువు కాగలడు.ఉదా:-బుద్ద దేవుని సమక్షములో దురాచారియ 


గు 'అంగుళిమాలి' సదాచారి(సాధువు)గా మారినాడు. 


ప్రదీప్త అగ్నిజ్వాలలు ఎట్లు ఎండుకట్టెలను,పచ్చికట్టెలను సకలమును 
వ అట్టే శ్రీగురుదేవుడు తన కటాక్షవీక్షణములచే శిష్యుని 
మస్త పాపములను క్షణమాత్రముననే భస్మము చేయును. 


అద్వైత వేదాన్త భూమిక 


శ్లో ॥దీపదర్శనమాత్రేణ ప్రణశ్యతి తమో యథా । 
సద్నురోర్టర్శనాద్దేవి తథా౭జ్ఞానం వినశ్యతి ॥(కులార్ణవ తంత్రము 13-116) 
౧ ౦౧ ౧ Cy ణ 


ఓ దేవీ!దీపమును దర్శించినంత మాత్రముననే ఎట్లు అంధకారము 
నశించునో,అట్లే,సద్గురుదేవుని దర్శనమాత్రముచేతనే అజ్ఞానరూప అంధ 
కారము సర్వనాశనమగును. 


శ్ల॥యస్మాదనుగ్రహం లబ్బ్వా మహదజ్ఞానముత్సృజేత్‌ | 


తస్మై శ్రీ దేశికేద్దాయ నమశ్చాభిష్టసిద్ధయే ॥(గు.గ.బృహత్‌.56) 


ఏ గురుదేవునియొక్క అనుగ్రహమును అనగా కృపాదృష్టిని పొది 
మనుష్యుడు మహాఘోర అనర్థకారియగు అజ్ఞానమునుండి విముక్తుడ 
గుచున్నాడో,అటువంటి శ్రీగురుదేవునికి నా యభీష్ట(మోక్ష )సిద్ధ్దికొటికు 
నమస్కారములు. 


శ్లో ॥అఖణ్ణమణ్ణలాకారం వ్యాప్తం యేన చరాచరమ్‌। 
తత్పదం దర్శతం యేన తస్మై శ్రీ గురవే నమః ॥(గు.గీ.బృహత్‌. 67) 


ఈపరిదృశ్యమాన (ప్రత్యకానుమానాదులచేగోచరించు )పిండ బ్రహ్మండాది 
చరాచర జగత్తునంతటిని అణువణువున వ్యాపించి,సర్వాధివ్టానమై,సృష్టి 
స్టితిలయములకు కారణముగాచెప్పబడు (తటస్థలక్షణమునకుపలక్ష్యమ 
గు) తత్పదం = పరబ్రహ్మతత్తము = శుద్ధచైతన్యము,యేన,దర్శితం =యెవ 
రిచే దర్శింపబడినదో= సాక్షాత్కరింపబడినదో-అటువంటి శ్రీ గురుదేవులకు 
నాయొక్క నమస్కారము. ఇచ్చట"పాదోఒస్యవిశ్వాభూతాని" (త్రి.మ.నా.4-4; 
ఛాం.3-12-6)మరియు"యతో వా ఇమాని"(తై.3-1)ఇత్యాది శ్రుతులను,అట్టే, 


అనుబంధ చతుష్టయము అనబడు 


ఈసందర్భంలో శ్రీ మద్భగవద్గీత ఏడవ అధ్యాయము 6& 7 శ్లోకములను 
మరియు తొ మ్మిదవఅధ్యాయము నాలుగునుండి పదవ కో క పర్యంతము 
గనందగును. 
పై"అఖణ్ణమణ్ణలాకారం"అను శ్లోకమునకు"అధ్యారోపాపవాద" న్యాయ 
ముద్వారా సంపూర్ణవేదాన్లమును ఘటింపజేసి=అన్వయించి తెలుసుకో 
వచ్చును.విజ్ఞులకు సూచనమాత్రము చాలును గదా! 
శ్లో ॥బ్రహ్మానన్గం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం, 
అ ద శ = 
ఆః డ్‌ 
ద్వన్వ్యాతీతం గగనసదృశం తత్త్వమస్యాదిలక్ష్యమ్‌ । 
ఏకం నిత్యం విమలమచలం సర్వధీసాక్షిభూతం, 


భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి ॥ (శ్రి యోగవాసిష్టము యొక్క 
చరమ శ్లోకము; శుకరహస్యోపనిషత్‌ 1 ఖం; గురుగీత.2-111)) 

జ్ఞానోపదేశముద్వారా పరమసుఖమును ప్రసాదించువాడు,అద్వితీ 

య జ్ఞానమూర్తియును,సుఖదుఃఖాది ద్వంద్వరహితుడును, ఆకాశము 


వలెనిర్మలము,సర్వవ్యాపకము,సర్వాధారము;తత్త్యమస్యాది (ఛాం.6-8-7) 


వేదానమహావాక్యములయొక్క లక్ష్యార్ధరూపము, ఏకము,ప్తాగ్‌ ప్రధ్వంసా 
భావరహితము (త్రికాలాబాధ్యము),శుద్ధము,నిశ్చలము,సకల ధీ(బుద్ధి) 
వృత్తులకు సాక్షియైనవాడు,సాంసారిక భావనలకు అతీతము,సత్త్వ,రజ, 
తమములు_అను మూడుగుణములు లేనివాడును మరియు బ్రహ్మా 


నందస్వరూపుడను అగు సద్భురుదేవులకు నమస్కరించుచున్నాను. 


హిందుస్తానీ దోహా: సాత్‌ సమందర్‌ మసికరై, లేఖని సబవన రాఈ । 


అద్వైత వేదాన్త భూమిక 


ధరతీ సబకాగజకరై, గురుగుణ లిఖా న జాయ్‌ ॥ 
శ్లో ॥అసితగిరిసమం స్యాత్కజ్ఞలం సింధుపాత్రే, 
సురతరువరశాఖా లేఖనీ పత్రముర్వీమ్‌ | 
లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం, 
తదపి తవ గుణానామీశ పారం న యాతి ॥(పుష్పదంతాచార్యులు) 


సర్వసమర్భుడవగు నోఈశ్వరా!సమగ్రసాధనకలాపమును సమకూర్చు 
కొని నీయొక్కగుణగణమును వ్రాయబూనినను నీ అనంతగుణముల అం 
తు జిక్కదు.సముద్రమును సిరాబుడ్డిగజేసికొని,దానిలో నీలాచలపర్వత 
మంత సిరా(మసి=స్యాయి)ని నింపుకొని,కల్పవృక్షంయొక్కగొప్పశాఖను 
లేఖనముగా(కలముగా )మార్చుకొని,సంపూర్ణ భూమండలమును కాగి 
తముగా జేసికొని,సాక్షాత్తు విద్యా అధిష్టాత్రియగు వాగ్దేవి సరస్వతియే ఎల్ల 
కాలము (అనుక్షణం)వ్రాయబూనినను నీ గుణగణముయొక్క పారము 
ను(అంతమును )చేరుకో జాలదు. అట్లీ, ఈశ్వరాభిన్న గురుదేవుని గుణగణ 
ముయొక్క అంతమునుగూడ చేరుకోజాలదు--అని అన్వయము. 


శ్రీగురుదేవులకు సమమగు వస్తువుగాని,వ్యక్తిగాని ముల్లోకములలో 
గూడలేదు(లేడు). 


శ్లో॥దృష్టాన్తో నైవ దృష్ట స్తిభువనజరఠరే సద్నురో ర్హానదాతుః, 


స్పర్శశ్చేత్తత్ర కల్ప్యః స నయతి యదహాస్వర్ణతామశ్మసారమ్‌ | 


న స్పర్శత్వం, తథాపి శ్రితచరణయుగే సద్నురుః స్వీయశిశ్యే, 


అనుబంధ చతుష్టయము అనబడు 


స్వీయం సామ్యం విధత్తే భవతి నిరుపమస్తేనవా౭లాకికోపి ॥ 


శ్రిజగద్గురు శంకరాచార్యులవారు వారి"శతశ్లోకి"” యను గ్రంథారంభము 
న సద్ద్గురుదేవునియొక్క యోగ్యతను మరియు మహత్మ్యమును మొద 
టి శ్లోకముద్వారా వర్ణించి యున్నారు.ఎందుకనగా! "యస్య దేవే పరా 
భక్తి" (శ్వ.6-23)యెవరికి దేవునియందువలె గురువునందు పరమభక్తి గల 


దో,వారికే శ్రుత్యుక్త తత్త్వము ప్రకాశింపబడును.జ్ఞానదానముజేయు సద్దు 


రువులకు సదృశముగా శోభించు దృష్టాంతము త్రిభువనములలో యెక్క 
డనూ దొరుకదు.వ్యావహారికమైన క్షుద్రవిద్యలను నేర్పించు గురువులకు 
యోగ్యమగు దృష్టాంతము కదాచిత్‌ యెక్కడైనా దొరుకవచ్చు.కాని "నహి 
జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే"(౧త.4-38) జ్ఞానమునకు సదృశమైన 
(సమానమైన )పవిత్రమగు వస్తువు యీజగత్తులోలేదు--అని శ్రీకృష్ణపర 
మాత్మ జ్ఞానముయొక్క పవిత్రతను చెప్పియున్నందున,అటువంటి పర 
మ పవిత్ర జ్ఞానదానముజేయు శ్రిగురుదేవులను పోల్చి చెప్పుటకు నానా 
చిత్ర విచిత్రమైన వస్తువులతో నిండియున్న త్రిభువనములలో ఒక్క దృ 
ష్టాంతముగూడ దొరకదు.ఒకవేళ లోహము(ఇనుము)ను బంగారముగా 
మార్చగల్ను పరుసవేధిని సద్గురువులకు దృష్టాంతముగా చెప్పెదమన్న 
చో,అదియును సరిపడదు.కారణమేమనగా,స్పర్శవేది లోహమును పూ 
ర్వస్థాయినుండి ఉచ్చస్థాయికి అనగా సువర్ణముగా మార్చగలదేమోగాని, 
స్పర్శత్వమును మాత్రము ప్రసాదింపజాలదు.అనగా,తనవలె మరొక 
లోహమును పుత్తడిగా మార్చగల యోగ్యతను మాత్రము అనుగ్రహింప 
జాలదు.కాని,సద్గురుదేవుని చరణయగళమును ఆశ్రయించి శ్రద్దా భక్తి 
పురఃసరముగా సపర్యలుజేయు శిష్యుని అనుగ్రహించి తన స్వరూపునిగా 


అద్వైత వేదాన్త భూమిక 


మార్చి ధన్యుడిని జేయును.అందుకే,వివిధ విచిత్ర వస్తువులతో,దేవ 
తిర్యగాది ప్రాణులతో విలసిల్లు త్రిలోకములలోగూడ సద్నురుదేవులకు 
తుల్యమగు ఉపమానము దొరకదు.ఎట్లు లౌకిక దృష్టాంతము లేదో,అట్లీ 
అలౌకిక(ప్రపంచాతీత) మగు దృష్టాంతముగూడ _ దోరుకదు.ఎందుకంటే, 
"జ్ఞానీత్వాత్మైవ మే మతమ్‌"(గఆ.7-18),"బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి"(ముం. 
3-2-9) ఇత్యాది ప్రమాణములచే జ్ఞానియగు సద్నురుదేవుడు సాక్షాత్‌ 
పరబ్రహ్మస్వరూపుడుగా ధృవీకరించబడినందున,అలౌకికమైన పరమా 
త్మకు సమానమైన అన్యవస్తువులేదు. "హేతు దృష్టాన్తవర్థితమ్‌"(బ్ర.బిం.9). 
కావున,పరబ్రహ్మస్వరూపుడగు శ్రిగురుదేవులకు అలాకిక దృష్టాంతము 
గూడ లేదు.సారాంశమేమనగా,సద్గురు సాంగత్యములేనిదే,వారు ప్రస 
న్నులై అనుగ్రహించనిదే యే సాధకుడుగూడ కృతార్ధుడు కాజాలడు శ్రీ 
గురుదేవులకు శరణు వెళ్లకుండా,ఆశ్రయించిన పిమ్మట శిష్యుని అధికార 


విషయంలో గురువునకు నిశ్చయము కలుగనిదే ఎప్పుడుగూడ తత్తో 


పదేశము చేయనెంచడు. (తలపెట్టడు, విచారించడు).కాని, శిష్యుని యోగ్య 
తను గుర్తించి ఒక్కసారి తత్వోపదేశము చేసినచో--అంతే 
కళ్యాణమయ్యితీరుతుంది.సందియము లేదు.అందువలన,గురూపసదన 
ము(గురువునకు శరణువెళ్ళుట ),గురుసేవ,తద్వారా గురువును ప్రసన్న 
ము జేసికొనుట-మరియు వారి ముఖారవిందమునుండి మహావాక్య 
మును శ్రవణముచేయుట మున్నగునవి పరమపురుషార్థ్మమునకు ఉ 
త్కృష్ట సాధనములని గ్రహించవలెను. 


ఇంతదనుక గురుసేవా ప్రకారము,గురువుయొక్క మహాత్మ్యము మరి 
యు ఆవశ్యకతనుగూర్చి విసారముగా తెలుసికుంటూ ఎచ్చాము.శ్రద్దా 


అనుబంధ చతుష్టయము అనబడు 


పూర్వకముగా త్రికరణశుద్ది గరిగి గురుదేవులకు పరిచర్యలుచేసి,అతని 
ని ప్రసన్నుని జేసికొన్నపిమ్మట శిష్యుడు యేమిచేయవలెనో ఆ ప్రకార 
మును శ్రిజగద్దురు శంకరులవారు ఈక్రిందివిధముగా ముముక్షువుల 
యందు కరుణగలవాడై బీధించుచున్నారు. 


శ్లో॥తమారాధ్య గురుం భక్త్యా ప్రహ్వః 


ప్రశ్రయసేవనైః। 


ప్రసన్నం తమనుప్తాష్య పృచ్చేత్‌ జ్ఞాతవ్యమాత్మనః ॥(వి.చూ.36) 


పూజ్యుల యందతిశయమగు ప్రేమ= భక్తి-ఇది మనో ధర్మము. దాని 
చేత ప్రహ్వః=వినయమును ప్రదర్శిస్తూ శరీరమువంగినవాడై,దోసిలి యొ 
గ్గినవాడై,ప్రశ్రయసేవనై= వినయముట్టి పడునట్లు మృదుమధురముగా 
మాట్లాడుట = ప్రశ్రయము. సాష్టాంగప్రణామము, _పాదసంవహనము(పాద 
ములొత్తుట),గురుదేవుని ఆజ్ఞప్రకారము మెలగుట మొదలగునవి- 
సేవనములు. "భక్త్యా ప్రహ్వః ప్రశ్రయ సేవనైః తమారాధ్య" అని చెప్పుటచే 
ఆరాధనముచేయు మనస్సు,వాక్కు,శరీరము అనుమూడు కరణముల 
ను శుద్ధముగ నుంచుకొనవలెనని చెప్పబడినది.ఇట్లు త్రికరణశుద్దిచే గు 
రుదేవులను సేవించి,నిష్కపటమగు ఆ సేవచే ప్రసన్నుడైన,తన విషయ 
మున అభిముఖముగా నున్న,గురువును--అనువ్తాప్య = ఆయన నిర్దేశిం 
చిన సమయమున ఆయన సమీపమున యథావిధిగ వినమ్రుడై యుం 
డి,ఆత్మ యథార్థస్వరూప విషయమున తెలియదగిన విషయమును గూ 
ర్చి ప్రశ్నింపవలెను. 


శిష్యుడు గురువును ప్పార్టిపవలసిన విధానమును భగవత్పాదులు 
జిజ్ఞాసువులయందు దయచే నిమ్న ప్రకారముచే బీధించుచున్నారు. 


అద్వైత వేదాన్త భూమిక 


శ్లో[స్వామిన్నమస్తే నతలోకబన్టో, కారుణ్యసిన్టో పతితంభవాబ్దా | 
౧ = ధి ధి ధి 


మాముద్ధరాత్మీయకటాక్ష దృష్టా బుజ్వ్యాతికారుణ్య సుధాభివృష్ట్యా 1137. 


స్వామీ!మీ చరణారవిందములకు నమస్కారము.తమకు నమ్రులగు 
వారలకు తల్లిదండ్రులవలె దుఃఖమును దూరము జేయువాడా! నతలోక 
=నీకు నమస్కారంచేయు జనులయొక్క దుఃఖమోచకుడువుగావున 
అటువంటి నీకు నా నమస్కారము అని భావము.ఓ అవ్యాజ(అహేతు 
క)దయాసముద్చుడా!నేను జన్మజరారోగమరణానర్థసంకులమగు సంసార 
సముద్రములోబడి కొట్టుమిట్టాడుచుంటిని.మీయొక్క కటాక్ష వీక్షణముల 
చే నన్ను యీ జన్మాది బంధములనుండి నిర్ముక్తునిజేయుము.బ్రహ్మ 
సాక్షాత్కారముచే సకలపాపములు దొలగింపబడిన నీపవిత్రకటాక్ష దృష్టి 
పాతముచే నన్ను సమస్తపాపములనుండి విముక్తినిగావింపజేసి సంసార 
సాగరమునుండి తరింపజేయుము--అని తాత్పర్యము.శ్రుతిమాతగూడ 
చెప్పుచున్నది. 


"యస్యానుభవపర్యనా బుద్దిః సత్వేప్రవర్తతే | 


© 
తద్ధష్టిగోచరాస్సర్వే ముచ్యన్తే సర్వకిల్చిషైః" ॥(వరాహాపనిషత్‌.4-43) 


బ్రహ్మానుభూతి నొందినవారి దృష్టి ప్రసరించిన అందరి పాపములును 
తొలగిపోవును.లోకములో అగాధజలములో పడినవానికి పొడవైన త్రాడు 
నుగాని,కట్టనుగాని అందించినచో దానిని ఊతగాగొని ఎట్లు పైకి వచ్చునో, 
అట్లే నిత్య శుద్ద బ్రహ్మానందానుభవరూప బుజువైన (సరళమైన )దృష్టిని 
కరుణతో నీవు నాపై ప్రసరింపజేసినచో,దానిని ఊతగా గైకొని నేను యీ 
అగాధ భవసాగరమునుండి బయట పడుదును.తరించెదనని భావము. 


అనుబంధ చతుష్టయము అనబడు 


లేక,సూర్యమండలము, దీపము మున్నగు వాటినుండి కిరణములు పుం 
జీభూతములై త్రాడువలె బయల్వెడలి అంధకారమును అదృశ్యము గా 
వించి ఎట్లు వస్తువులను ప్రకాశింప (తెలియ)జేయునో,అట్లే చక్షురింద్రియ 
ముగూడ తేజోరూపముగాన దానిద్వారా బ్రహ్మనిష్ణుడగు గురుదేవుని 
హృదయమునుండి నిసృత(వెలువడు )కారుణ్యదృష్టి(కిరణములు )శిష్యు 
నిపై సంక్రమించి అజ్ఞాన చీకట్లను బహీర్చి స్వస్వరూపమును అభివ్యక్త 


ము జేయునని భావము.అతికారుణ్య సుధాభివృష్ట్యా= అత్యంత కారుణ్య 


ము.అదియే సకలతాపహారకమగుటచే సుధయని (అమృతమని)రూప 
కము=ఆరోపించబడుచున్నది.అది యే దృష్టియందు పరిపూర్ణముగా 
వ్యాపించియున్నదో-అది అతికారుణ్య సుధాభివృష్టియగును.ఆ అతి కా 
రుణ్యమగు అమృతము వర్షించుటచే జన్మమరణములు నివర్తింపబడి 
పరమశాంతిరూప మోక్షమును బ్‌రిదునని ప్రసిద్ధము.యుద్దమున మర 
ణించిన వానరులను అమృతము కురిపించి ఇంద్రుడు పునరుజ్జీవితుల 
ను చేసెనని రామాయణమున ప్రసిద్ధము.ఆ అమృతమే అట్టిదనిన, 
యిక బ్రహ్మనిష్పసద్నురుదేవునియొక్క అనుకంప(కరుణ)తోగూడిన అ 
మృతవృష్టిరూప దృష్టిఅపారము అగాధము అగు జననమరణరూప 
దుఃఖమును పోగొట్టి జన్మరాహిత్యమును ప్రసాదించగలదనుటలో అతిశ 
యోక్తిగాని,సందేహముగాని లేదు. 


--:50.సంపూర్ణ శరణాగతి: 


తనను ఉద్దరించుకొనుటలో ఆలస్యమును ఎంత మాత్రము సహింప 
లేని శిష్యుడు తనకుగల తీవ్రముముక్షుత్వమును ప్రకటించుచున్నాడు. 


అద్వైత వేదాన్త భూమిక 


శ్లో॥దుర్వార సంసారదవాగ్ని తప్తం, దోధూయమానం దురుదృష్టవాతైః। 
భీతం ప్రపన్నం పరిపాహిమృత్యోః శరణ్యమన్యం యదహం న జానే ॥38. 


నలుమూలల వ్యాపించి తాపమును కలిగించుటచే వనమునందలి 
అగ్ని,దావాగ్ని (దావానలము)అనబడును.అటువంటిదే యీ సంసారము 
గాన సంసారదవాగ్ని అని చెప్పబడినది.పారబ్ద (దురదృష్ట)ప్రతికూల వా 
యువులచే ఉద్ధతమై నాచే స్వయముగా నివారించుకొనుటకు శక్యము 
కాని యీసంసార దవాగ్నిలో మాటిమాటికి కంపింపబడుచు యిటునటు 
దొర్జాడుచుంటిని.మృత్యువునుండి భయపడినవాడను,నిన్ను శరణుజొ 
చ్చినవాడను అగు నన్ను మృత్యువునుండి రక్షింపుము.ఎట్లు కుంభవ 
రము కురిసినచో దావానలము చల్లబడి,వనము రక్షింపబడి, వన్యవ్తాణు 
లకు ప్తాణదానముజేయబడునో,అట్లే నీయొక్క కటాక్షదృష్టిచే అతికారుణ్య 
సుధాభివర్షణముచే నా యీ సంసారదవాగ్నిని చల్తార్చి, ఆత్మజ్ఞానము 
ను ప్రసాదించి మృత్యువునుండి కాపాడుము--అని పూర్వళ్లీకముతో 
అన్వయము.గురువును అభిముఖునిగజేసికొనుటకై--నివు దప్ప మరొక 
శరణ మెద్దియును లేదని చెప్పుచున్నాడు.నాకు మీకంటె అన్యమగు 
రక్షకులెవరును లేకుండుటచే నన్ను ఉపేక్షింపకుడు--అని భావము. 


ఇట్లు సర్వస్వమును పరిత్యజించి,సద్గురువే అనన్యగతిగా భావించి, 


తనకు శరణాగతుడై,వినమ్రుడై,తదనుగుణమగు వాక్కుచే దీనుడై ప్పార్టిం 


చగా,దానిచే వ్యంజితమగు శిష్యునియొక్క భక్తినిజూచి "ఇతర మేదియు 
లేక ఆర్తుడెయున్న ఇతనిని సర్వవిధముల రక్షింపవలెను"అను నభిష్తా 
యముచేతనకభిముఖమైనట్టియు,కరుణామృతమును కురిపించు సాను 


అనుబంధ చతుష్టయము అనబడు 


గ్రహకటాక్షములచే తనను పవిత్రునిచేయుచున్న దేశికోత్తముని(గురు 
వును),తనకు బంధమోచనోపాయము నుపదేశింపుమని ధైర్యముగా 


పార్టించుచున్నాడు. 


ఓప్రభూ!సద్గురు శిఖామణి! ఆధ్యాత్మికాది తాపత్రయముతో గూడిన 
సంసారదుఃఖరూప దావానలజ్వాలలచే పీడితుడనై మీకు శరణు జొచ్చి 
తిని.బ్రహ్మానందరసామృతముచేగూడి పవిత్రమై అత్యంతశితలమై యొప్పె 
డి శ్రుతిసుఖ(చెవులకింపైన )వాక్యామృత ధారలను మీ ముఖకలశము 
నుండి నాపై వర్షింపజేసి నా తాపము నుపశమింపజేయుడు. ఓ స్వామీ! 
యెవనిపై మీ కటాక్ష వీక్షణము ఒక్క క్షణమైనను ప్రసరించునో,వాడు 
ఉపదేశ పాత్రుడై మీయంగీకారమును బడిసినవాడై ధన్యుడగును. 


గురుదేవుడు తొందరగా తనను అనుగ్రహించుటకొజకు పూర్వోక్త 
"భీతం ప్రసన్నం" ఇత్యాది వచనములను స్పష్టము చేయుచున్నాడు. 


శ్లో॥కథం తరేయం భవసింధుమేతం కావా గతిర్మే కథమో౭స్త్యుపాయః। 


జానే న కిళ్చితృపయావ మాం ప్రభో సంసారదుఃఖ-క్షతిమాతనుష్వ ॥42. 


నివారింప శక్యముగాని జటిలమగు యీసంసారదుఃఖజాల సంద్రము 
నుండి నేనెట్లు తరించగలను?ఒకవేళ ఈవిధముగానే యున్నచో నాకు 
గతియేమి?నాకు ఏమి ఫలము ప్రాప్తింపనున్నది.అన్ని విధముల దుఃఖ 
మేయని తాత్పర్యము. "దుఃఖమేవసర్వంవివేకినః" (యో.సూ.2-15).అందువ 
ల్ల,సకలదుఃఖ సముదాయరూప యీసంసార సముద్రమును దాటుటకు 
పాయమేమున్నది.నాకు మాత్రము ఏమియును తోచకున్నది. భీతుడనై 
న నన్ను రక్షింపుము.ఈ రక్షణమునే"సంసార దుఖ క్షతిమాతనుష్వ" 


అద్వైత వేదాన్త భూమిక 


అని చెప్పుచు స్పష్టము చేయుచున్నాడు. ఈ సాంసారిక దుఃఖమును 
కారణ సహితముగా నశింప జేయుమని యర్థము. 


శ్లో ॥ భగవన్‌! కరుణాసిన్గ!భవసిన్గేర్భవాన్సరిః। 
స ధి ధి సం 
యమాశ్రిత్యాఒశ్రమేణైవ పరం పారం గతా బుధాః॥ (స.వే.సి.సా.సం.258) 


హే కరుణా సిన్టో!=ఓ కరుణా సముద్దుడా!; భగవన్‌=ఓ భగవంతుడా 
(షడ్గుణైశ్వర్యసంపన్నుడా);భవాన్‌ =మీరు;భవసిన్గో= సంసార సాగరమున 
కు; తరిః= తెప్ప (నౌక )లాంటివాడవు.సంసారసాగరమును దాటుటకు మీరే 
నాకు నౌకారూప ఆలంబనము (ఆశ్రయము ).అటువంటి మిమ్ములను 
ఆశ్రయించి యింతకు పూర్వము ఎందరో బుధజనులు ఏమాత్రము 
ఆయాసము లేకుండా సంసార సముద్రమును దాటివెళ్ళిరి.కావున 
నన్నుగూడ అటులనే కృతార్థునిజేయ వేడుకొనుచున్నాను. 


శ్లో॥జన్మాన్తర కృతానన్త పుణ్యకర్మఫలోదయః। 


అద్యసన్నిహితోయస్మాత్త్వత్కృపాపాత్రమస శ్రహమ్‌ ॥(స.వే.సి.సా.సం.259) 


ఓ దేశికోత్తమా!తమకు నాయందు సంపూర్ణానుగ్రహము గలుగుటచే 
నేడు నా గతజన్మలలోజేసిన అనేక పుణ్యకర్మలన్నియు ఫలించినవని 
నమ్ముచున్నాను. 


శ్లో[దుష్పారే భవసాగరే జనిమృతి వ్యాధ్యాది దుఃఖోత్కటే | 
ఘోరే పుత్రకళత్రమిత్రబహుళ గ్లాహాకరే భీకరే ॥ 


కర్మోత్తుంగ తరంగ భంగ నికరైరాకృష్యమాణోముహుః। 


అనుబంధ చతుష్టయము అనబడు 


యాతాయాత గతిభ్రమేణ శరణం కిష్చోన్న పశ్యామ్యహమ్‌ ॥ 


(స.వే.సా.సం.292)స్వామీ!నేను సంసారమున _ జననమరణాదులవలన 
మహా దుఃఖము ననుభవించుచున్నాను.ఈసంసారము నాకొక సముద్ర 
మువలె కన్పట్టుచున్నది.దీని యావలి ఒడ్డునుచేరుట మిక్కిలి కష్టతమ 
ముగా నున్నది.ఇందు పుత్ర మిత్ర కళత్తాదులు అనువారు మొసళ్లవలె 
పీడించుచున్నారు.పుణ్యపాపకర్మలు అను పెద్ద తరంగములు ఇహపర 
లోకములందు రాకపొకలను కలిగించుచున్నవి. కావున,ఎంత మాత్రము 
విళిన్తిని పొదజాలకున్నాను.ఇట్టియెడ నన్ను చేరదీసి రక్షించువారు 
యివరును గానరాకున్నారు. 


శ్లో॥కేన వా పుణ్యశేషేణ తవ పాదామ్చుజద్వయమ్‌ । 


దృష్టవానస్మి మామార్తం మృత్యోస్తాిహిదయాదృశా ॥(293) 


పూజ్యడవగు 5 గురుసత్తమా!నా పూర్వపుణ్యముచే తమ పాదపద్మ 
ములను దర్శించగలితిని.తమరు భక్తులను పరిపాలించుటకు అవతరించి 
న భగవత్స్వరూపలని నా దృఢవిశ్వాసము.కాన,తాము దయాదృష్టిని నా 


ప్రసరింపజేసి జన్మమరణరూప సంసారసముద్రమునుండి పరిరక్షింపుము. 
శ్లో॥వదన్తమేవం తం శిష్యం దృష్ట్యేవ దయయా గురుః। 
దద్యాదభయ మేతస్మై మా భైషీతి ముహుర్ముహుః ॥(స.వే.సి.సా.సం.264) 


"కథం తరేయం భవసింధుమేతం"ఇత్యాది వాక్యములచే సూచితమగు 
శిష్యునియొక్క భయమును వెంటనే తొలగింపవలెనను అభిలాషతో పర 
మకారుణికుడగు శ్రీగురుదేవుడు అభయ ప్రదానము చేయుచున్నాడు. 


యేనెవ యాతా యతయో౭స్యపారం, 


లా 


తమేవ మార్గం తవ నిర్దిశామి [1(వి.చూ.45) 


హే విద్వాన్‌ = ఓవిద్వాంసుడా! మాభైష్ట = భయపడకుము;తవ =నీకు; 
అపాయః= అపాయము;నాస్తి= లేదు."నీవు భయపడకుము" అని శ్రీగురు 
దేవుడు అభయమొసంగినాడు.పూర్వోక్త వివేకాది సాధనములను సంపా 
దించుకొని,గురుకరుణలేనిదే జన్మమరణదుఃఖమును తరించుట శక్యము 
గాదను నిశ్చయముతో నన్ను శరణుజొచ్చితివి.కావున తెలియదగిన 
విషయము నీకు తప్పకుండా తెలియును నాయనా! అని సూచించుటకై 
'విద్వన్‌'అని సంబిధించినాడు."తద్విజ్ఞానార్థం"(ముం.1-2-12) అను శాస్త్ర విధి 
ప్రకారముగా నీవు ఆచరించుచున్నావు నాయనా!కావున,"నహి కళ్యాణ 
కృత్కశ్చిద్భుర్గతిం తాత గచ్చతి"(4త.6-40)మంచి పని చేయువాడెన్న టికిని 
చెడిపోడు--అను స్మృతివాక్యానుసారము నీకు అపాయమేమియును లే 
దు.అందువలన ,"కథంతరేయం”, "కావాగతిర్మే"ఈభయంకరమగు సంసార 
సముద్రమునుండి నెనెట్లు తరింతును?నాకు గతియేమి?అని భయము 
జెందకుము.ఇట్లు ముందుగ ఓదార్చి,"కతమో౭ఒస్తుపాయః"అను ప్రశ్న 


య్యే 


కు సమాధానముగ"సంసారసిన్భీస్తరణే= స్తు పాయః"సంసార సముద్రము 


నుండి తరించుటకు ఉపాయమున్నది నాయనా! అని చెప్పుచున్నాడు. 
ఆ విషయమున విశ్వాసము దృఢమగుటకై ఆ ఉపాయమును సప్రమా 


ణముగ చెప్పుచున్నాడు.ఏ ఉపాయముచే ప్రయత్న శిలురగు సన్న్యాసు 


అనుబంధ చతుష్టయము అనబడు 


లు యీ సంసార సముద్రముయొక్క అంతమును(ఆవలి తీరమును) 
చేరుకొనిరో, ఆ మార్గమునే నీకు ఉపదేశింతును. 


శ్లో ॥వేదానాార్థ విచారేణ జాయతే జ్ఞానముత్తమమ్‌ | 
తేనాత్యన్తిక సంసార దుఃఖనాశో భవత్యను ॥(వి.చూ.47) 


ఆ ఉపాయ విశేషమును గురుదేవుడుపదేశించుచున్నాడు.వేదాన్నా 


రృము="వేదాన్తో నామ ఉపనిషత్పమాణమ్‌".పరమ ప్రామాణికములగు 


ఉపనిషత్తుల వేదానములనబడును.వేదములయొక్క చివరి భాగముల 
గు ఉపనిషత్తులయొక్క యే అర్థము = తాత్సర్య విషయము = ఉపక్రమో 
పసంహారము మొదలగు తాత్సర్యనిర్ణాయకములగు షట్‌(ఆరు)లింగము 
లచే ఉపనిషత్తులలో ప్రతిపాద్యవిషయము= సజాతీయ, విజాతీయ స్వగత 
భేదరహితము,నిత్య-శుద్ధ-బుద్ధ-ముక్త స్వభావమును అగు యే పరమా 
త్మస్వరూపమున్నదో-దానియొక్క,విచారేణ = తన్నిర్ణయమునకు అను- 
కూలమగు మానసవ్యాపారముచేత (శ్రవణ,మనన,నిదిధ్యాసనముచేత), 
ఉత్తమం=సంశయ _ విపరీతభావనలచే మిశ్రితముకాని,జ్ఞానం = నిర్ణయ 
ము కలుగును.తేన = ఆనిర్ణయము (జ్ఞానము )చేత,అత్యన్తిక సంసారదుఃఖ 
నాశః= జన్మ మరణరూప సంసారదుఃఖముయొక్క సమూల నాశనము; 
అను=జ్ఞానము కలిగిన వెంటనే; భవతి= కలుగును. 


అధికారియై విధిపూర్వకముగా తనను శరణుజొచ్చిన జిజ్ఞాసువును 
ఆదరించి పరమగోప్యమగు బ్రహ్మవిద్యను అవశ్యముగా బధించవలసిన 
నియమమును శాస్తము--ఆచార్యునికి అవశ్యకర్తవ్యముగా బీధించుచున్నది. 


తస్మై స విద్వానుపసన్నాయ సమ్యక్పశాన్తచిత్తాయ శమాన్వితాయ | 


అద్వైత వేదాన్త భూమిక 


యేనాక్షరం పురుషం వేద సత్యం ప్రోవాచ తాం తత్త్వతో బ్రహ్మవిద్యామ్‌ ॥ 
(ముం.1-2-13) 

సమ్యక్‌ =శాస్త్ర విధిననుసరించి;ఉపసన్నాయ=గురు సమీపమునకు 
వచ్చినటువంటి;ప్రశాన్తచిత్తాయ = దర్పము మొదలగు దోషములు తొలగిం 
పబడినవాడును;శమాన్వితాయ = బాహ్యేన్చియములుతత్తద్విషయాలనుం 
డి ఉపరమింపబడినవాడును(శమముగలవాడును) =అనగా సంపూర్ణ 
ముగా బాహ్యప్రపంచమునుండి విరక్తుడైనవాడును అగు అధికారి శిష్యు 
నికి,శ్లోత్రియుడు బ్రహ్మనిష్టుడునగు గురువు ఆ విజ్ఞానమును ఉపదే 
శించవలెను.ఎటువంటి  విజ్ఞానమును?ఏ పరావిద్యద్వారా "'యత్తదద్రే 


శ్యం..."(ముం.1-1-6) అదృశ్యము = బుద్దన్టియములకు (జ్ఞానేంద్రియములకు) 


విషయము కానివాడును;అగ్రాహ్యం = కర్మేంద్రియములకు విషయము- 
కానివాడును;అగోత్రం = గోత్రము (కులము )లేనివాడును;అవర్ణం = వర్ణించద 
గిన స్టూలత్వాది లేక శుక్షత్వాది ద్రవ్యధర్మములు లేనివాడును; సంసారి 
జీవులకువలె శబ్బమునుగ్రహించు శ్లోత్రేంద్రియముగాని,రూపమును విష 
యముచేయు నేత్రేంద్రియముగాని--జఉపలక్షణముగా యే యింద్రియము 
లు లేనివాడును; నిత్యః= అవినాశియును;విభుః = బ్రహ్మాది స్థావరాంతము 
సర్వప్తాణులరూపంలో తానే అయియున్నందున ఆకాశమువలె సర్వవ్యా 
పకుడును;స్టూలత్వమునకు కారణము (ప్రయోజకము)లగు శబ్బాది ధ- 
ర్మములు లేనివాడుగాన అత్యన్త సూక్షమైనవాడును;శబ్బాదిగుణరహి 
తుడగుటచే అవ్యయుడు = నాశరహితుడును(అవయవ రహితుడగుటచే 
శరీరమువలె నాశనములేనివాడును ) మరియు స్థావరజంగమరూప సమ 
స్త ప్రపంచమునకు కారణమును--అగు ఏఅక్షరపురుషుణ్ణి అధికారి జి- 


అనుబంధ చతుష్టయము అనబడు 


జ్ఞాసువు తెలుసికొనునో, అటువంటి పరబ్రహ్మతత్త్వమును (గురువు- 


శిష్యునికి )/ఉపదేశించవలెను.పురుషుడనగా  (పూర్ణత్వాత్‌,పురిశయనా 
ద్వా పురుషః) = సంపూర్ణవిశ్వమును పూర్తిగా వ్యాపించియున్నందున 
మరియు శరీరమునందు,అట్లే బ్రహ్మాండమునందు అసంగభావముచే 
శయనించి యున్నందున అక్షరబ్రహ్మము పురుషుడనబడుచున్నాడు. 
తన వాస్తవిక స్వభావమునుండి ఎప్పుడుగూడ విచలితుడు కానందున 
అక్షరుడనబడుతున్నాడు.అనగా అవయవరహితుడగుటచే శరీరమునకు 
వల అవయవ అన్యథాభావరూప పరిణామము (షడ్భావవికారము )లు 
లేనందున అనగా అశరీరి అయినందువలన పరబ్రహ్మము--అక్షరుడగు 
ను. అందుకే అక్షతుడు మరియు అక్షయుడు అనబడును. ఇటువంటి 
అక్షరపురుషుణ్ణి యే విజ్ఞానముచేత ముముక్షు సాధకుడు తెలుసికొనగ 
లుగునో, అటువంటి బ్రహ్మవిద్యను ఆచార్యుడగు అంగీరసుడు శౌనకునికి 
చక్కగా బీధించెను.అందువలన,అన్యమగు ఆచార్యులందరుగూడ పూరో ర 
క్త రీతిచే వారిని సమీపించిన శిష్యులకు అదేవిధముగా బ్రహ్మవిద్యోపదేశ 
ము చేయాలి--అను శ్రుతి సంకేతమును స్పష్టీకరిస్తూ భగవాన్‌ భాష్యకా 
రులు"వ్రవాచ "అను పదమునకు "ప్రబ్రూయాత్‌ "అని అర్థము చెప్పియు 
న్నారు.ఎందుకంటే,న్యాయపూర్వకముగా తనను ఆశ్రయించిన శిష్యునికి 
బ్రహ్మవిద్యనుపదేశించి అవిద్యారూప మహాసముద్రమునుండి తరింపజే 
యుట ఆచార్యునికి కర్తవ్యము (నియమము న్నది. 

. శ్రీమన్మహాభారతము శాన్తిపర్వము 308 వ అధ్యాయములో వశిష్ణుడు 


మరియు కరాలుడను పేరుగల జనకునికి జరిగిన సంవాదములో శ్రీ 
వశిష్టభగవానుడుఉపదేశమునకు అధికారి మరియు అనధికారిని గూర్చి 


అద్వైత వేదాన్త భూమిక 


వరిసూ:--- 
ణి 


అలి 


ఓ రాజా!వేదములయందు ఎవనికి శ్రద్ద లేదో అటువంటి వానికి ఆత్మ 
జ్ఞానోపదేశము చేయకూడదు.ఆత్మజ్ఞాన పిపాసియై జిజ్ఞాసుభావముచే 
శరణుజొచ్చినవాడే ఉపదేశమును వినుటకు అధికారియగును.32. 


ఎవడు అసత్యవాదియో,పరవంచకుడో, నీచుడు,కపటస్వభావము గల 
వాదో,నేనే పండితుడనని అభిమానించువాడు,ఇతరులను కష్టపెట్టు వా 
డు--అగు మనుష్యునికి ఉపదేశమివ్వగూడదు.అయితే, ఈజ్ఞానోపదేశ 
మును ఎవరికి అవశ్యముగా నీయదగునో- అదిగూడా వినుము. 33. 


గురుశాస్త్రములపట్ల అకుంఠిత శ్రద్ధగలవానికి,అమానిత్వాది గుణ 
ములుగలవానికి,ఎప్పుడునూ పరనిందజేయనివానికి,విశుద్దాన్తుకరణ 


ముగల సాధకునికి,సూక్షబుద్దిగల విద్వాంసునికి,శాన్తాక్త కర్మలనాచరిం 


చువానికి,క్షమాశీలునికి,సకలవ్తాణులకు హితమునుచేకూర్చు స్వభావ 
ము గలవానికి,ఏకాన్తవాసి,శాస్త్రవిధిని ఆదరించువాడును,వివాదము 
చేయనివానికి,బహుశ్రుతుడు (అనేకశాస్తములను శ్రవణము చేసినవాని 
కి,విజ్ఞునికి,ఎవరికిని అపకారము చేయనివానికి మరియు బాహ్యేంద్రియ 
అంతరింద్రియ నిగ్రహముగల పురుషునికే ఈఆత్మజ్ఞానోపదేశమును ప్రదా 
నము చేయవలెను. 34. 35. 


పైన పేర్కొనిన సద్గుణములు ఎవనియందు బిత్తిగాలేవో,వానికి ఉపదే 
శించగూడదు. విశుద్ధ పరబ్రహ్మస్వరూపజ్ఞానమును ఒకవేళ గుణహీను 
డుగు పురుషునికి ప్రదానముచేసినచో,అది వానికి కళ్యాణకారి కాజాల 
దు.మరియు కుపాత్తునికి ఉపదేశించిన వక్తకుగూడా కళ్యాణకారి కాజాలదు.36. 


అనుబంధ చతుష్టయము అనబడు 


ఓనరేంద్రా!ఎవడు శాస్తాక్త వ్రత,నియమాలను పాలించడో,అతడు రత్న 


పూరితమగు యీ సంపూర్ణ పృథ్వీరాజ్యమును అర్పించెదనన్ననూ,అత 
నికి ఆత్మజ్ఞానోపదేశము చేయగూడదు.కాని,ఎవడు జితేన్ధియుడగు అధి 
కారి పురుషుడో, అతనికి నిస్సంకోచముగా యీ ఉత్తమ జ్ఞానోపదేశము 
జేయుట నీకు ఉచితమగును. 37. 


అట్టే, శ్రీ మద్భాగవతము తృతీయ స్కంధము ముప్పది 
రెండవ అధ్యాయములో కపిల భగవానుడు తన తల్లియగు దేవహూతికి 
తత్త్వజ్ఞానోపదేశము చేసినపిమ్మట, ఈక్రింది విధంగా చెప్తున్నాడు. 


శ్లో ॥నైతత్ధలాయోపదిశే న్నావినీతాయ కర్షిచిత్‌ | 


న స్తబ్బాయ న భిన్నాయ నైవ ధర్మధ్వజాయ చ ॥39. 


శ్లో॥న లోలుపాయోపదిశే న్న గృహారూఢ చేతసే। 
నాఒభక్తాయ చ మే జాతు న మద్భృక్త ద్విషామపి ॥40. 
శ్లో ॥శ్రద్ధధానాయ భక్తాయ వినీతాయానసూయవే । 
భూతేషు కృత మైత్రాయ శుశ్తూషాభిరతాయ చ॥ 41. 
శ్లో |బహిర్జాతవిరాగాయ శాన్తచిత్తాయ ధీయతే । 
నిర్మత్సరాయ శుచయే యస్యాఒహం ప్రేయసాం ప్రియః॥ 42. 
శ్లో॥య ఇదం శృణుయాదమృ శ్రద్ధయా పురుష స్సకృత్‌ । 


యో వా౭భిదత్తే మచ్చిత్త స్సహ్యేతి పదవీం చ మే ॥ 43. 


అద్వైత వేదాన్త భూమిక 


హే అమృ!(ఓ తల్లీ!)నాచే చెప్పబడిన సర్వవేదాన్నారరూప యీ 


పరమగోప్యతత్త్వమును అధికారికి మాత్రమే బధించదగినది.కాని,అన 


ధికారికి కాదు.ఖలునికి=పరులను కలవరపెట్టి దుఃఖింపజేయు దుష్ట 
నికు,అవినీతిపరునికి,స్తబ్బాయ = మూర్చునికి,భిన్నాయ = దురాచారునికి, 

ధర్మధ్వజాయ = డాంబికునికి,విషయలోలునికి, ఎల్లప్పుడూ పుత్ర భార్యా 
దుల యోగక్షేమముల పైనే ఆసక్తిని చూపువాడికి,నిరంతరము ధనార్జన 
మే లక్ష్యముగా భావించువానికి,నా భక్తుడు కానివానికి(పూర్తిగా భగవం 
తుని మరచిపోయే వానికి),భగవంతుని మీద యే మాత్రము భక్తి, శ్రద్ధ 
లేకుండుటయేగాక,భగవంతుని మీద భక్తి గలవారిని ద్వేషించే వారికి-ఈ 


తత్త్వృజ్ఞానమును ఉపదేశించగూడదు. 


అయితే, ఈ బ్రహ్మవిద్యను యెవరికి ఉపదేశించదగినది? అను ప్రశ్నకు 
సమాధానము చెప్తూ:-శ్రద్దధానాయ = శ్రద్ధగలవానికి,శుశూూషాత్వరాన్వి 
తాయ=సేవచేయుటలో అత్యంతాసక్తిగలవానికి,బహిర్దాతవిరాగాయ = బా 
హ్యీన్ధియ విషయవిరక్తి(దమము)గలవానికి,భగవంతుని భక్తిగలవానికి, 
నీతిపరునికి,ఇతరుల బెన్నత్యము గాంచి అసూయజెందని వానికి, సకల 
భూతములను (పాణులను)ప్రేమించు వానికి,శాన్సచిత్తాయ = శమము గల 
వానికి, వేదశాస్త్రములను చదివినవానికి,పరులయెడల మాత్సర్యము లే 
నివానికిని,శారీరకంగానూ,మానసికంగానూ నిర్మలంగా,శుచిగా ఉండేవా 
రికిని, ఎల్లప్పుడూ పరమాత్మనే పూజించు వారికిని, తన కిష్టమైన సకల 
వస్తువులకంటె నాయందే అత్యధిక ప్రీతిగలవానికి--ఈ తత్త. శాస్త్రమును 


ప 
ఉపదేశించవచ్చును. 


హే అమృ!నాచే చెప్పబడిన యీ అష్టాధ్యాయములలోని తత్త్వబ్ఞాన 


అనుబంధ చతుష్టయము అనబడు 


మును ఏ పురుషుడు భక్తి శ్రద్ధలతో ఒక్కసారియైననూ శ్రవణము చేసినా 
గాని,యితరులకు చెప్పినాగాని,అతడు నాయందే చిత్తమును సమర్పించి 
నవాడై,వైరాగ్యసంపన్నుడై,నన్నే ఉపాసిస్తూ అంత్యమున నన్నే చేరుకొ 
నును.ముక్తుడగునని తాత్పర్యము. 


మరియు, శ్రి యోగవాశిష్టము స్థితిప్రకరణము ముప్పది తొమ్మిదవ 
సర్గలో శ్రీవాల్మీకిమహర్షులవారు పరమ కరుణతో-- ఇట్లు బీభించిరి. ఎవని 


బుద్ది పరిపూర్ణముగా శాస్తాదిజన్య పరిజ్ఞానము లేనిదగునో,అటువంటి 


వానికి "సర్వం ఖల్విదం బ్రహ్మ; బ్రహ్మైవేదం సర్వం "(ఛాం.3-14-1; నృసింహో 
7-3)అను ఉపదేశము శోభించదు.ఎందుకనగా,అర్దవ్యుత్సన్న పురుషున 
కు దృశ్యసంబంధమగు(భోగ)దృష్టియే ఉండును.గాన,అతనికి ఎల్లప్పు 
డూ దృశ్యభావనయే కలుగుచుండును. అందువల్ల, అతడు తత్త్వబ్‌ధ నుం 
డి వంచితుడగును. (చ్యుతుడగును). 21. 


కాని,తత్త్వబీధరూప పరమదృష్టిని పొదినవానికి వైషయిక స్పృహ 
ఉండదుగాన, అతనికి "ఇదంతయూబ్రహ్మమే"యను ఉపదేశము నిశ్చయ 
ముగా ఉపకరించును. 22. 


ప్రశ్న :-అయితే,అర్థవ్యుత్సన్న (శాస్తాదిజన్యపరిజ్ఞానము పరిపూర్ణము 
గాలేని అనగా ఆపాతజ్ఞానంగల ) పురుషునకు ఏ విధముగా ఉపదేశము 
చేయాలి? 


సమాధానము:--మొదలు శిష్యుణ్ణి శమదమాది గుణములచే విశుద్ధ 
ము చేయాలి.అనగా "త్వంపదార్దశో ధన "గావించాలి. తదనంతరము శుద్ద 
మగు నీవు సర్వవ్యాపకమగు బ్రహ్మముచే నభిన్నుడువు తత్త్వమసి" 


అద్వైత వేదాన్త భూమిక 


(ధాం.6-8-7)"సర్వం ఖల్విదం బ్రహ్మ"అని బధించాలి.(యో.వా.4-39-23; మహో 


5-104) 
శ్లో ॥అజ్ఞస్యార్థప్రబుద్ధస్య సర్వం బ్రహ్మేతి యో వదేత్‌ । 
మహానరకజాలేషు స తేన వినియోజితః॥ 


అజ్ఞానికిగాని లేక అర్దప్రబుద్దునికి (అనధికారికి )గాని "అంతయూ బ్రహ్మ 
మే"యని ఉపదేశించువాడు,ఆ అజ్ఞానిని మహానరకజాలములో పడద్రోసి 


న వాడగును. (యో.వా.4-39-24; మహో 5- 105) 


ఎవని బుద్ది ప్రబుద్ధమైనదోభోగేచ్చ క్షీణించినదో,ఆశలు (కామనలు) 
నశించినవో--అటువంటి మహాత్మునియందు అవిద్యారూపమలము ఉం 
డదు.అందువలన, అతనికి "తత్త్వమసి "(ఛాం.6-8-7)"సర్వం ఖల్విదం బ్రహ్మ" 
(ధాం.3-14-1)అని ఉపదేశించుట ఉచితము. (యో.వా.4-39-25; మహో, 5-106) 


శ్లో[అపరీక్ష్య యః శిష్యం ప్రశాస్యతి విమూఢధీః। 


స ఏవ నరకం యాతి యావదాభూతసంప్లవమ్‌ ॥ 


ఎవనికి తత్త్వజ్ఞానము కలుగలేదో(అతత్త్వజ్ఞాని),అతడు మరొక అనధి 


కారిని శిష్యునిగా జేసుకొని,వానిని పరీక్షించకుండగనే ఉపదేశించినచో,ఆ 


అతత్త్వజ్ఞాని- ఇతరులను మోసగించువాడు ప్రళభయపర్యన్నము నరకము 


న బడును. 26. 


శ్రికృష్ణభగవంతుడు శ్రిఅరునుల వారికి సంపూర్ణ గీతా శాస్త్రమును 
బు (3%) = 
బ్‌ధించిన మీదట బ్రహ్మవిద్యా సంప్రదాయ విధిని చెప్తూ: 


శ్లో॥ఇదం తే నా తపస్కాయ నాభక్తాయ కదాచన । 


అనుబంధ చతుష్టయము అనబడు 


న చాశుశ్రూషవే వాచ్యం న చ యోఒభ్యసూయతి ॥ (శ్రీమద్భగవద్గీత.18-67) 


ఓ అర్జునా! సర్వజ్ఞాడను,పరమ ఆప్పుడను,పరమేశ్వరుడనగు నేను 
జె న 


సర్వశాస్తములయొక్కరహస్యార్ణరూప ఈగీతాశాస్తమును నీయొక్క జన్మ 
= (a) = 


మరణరూప సంసారనివృత్తికొణకు ఉపదేశించితిని.ఇటువంటి గీతాశాస్ర 
మును, శబ్బాది విషయములనుండి శ్లోత్తాది ఇంద్రియములను నిగ్రహింప 
లేని అతపస్కునకు ఎట్టి అవస్థలోనూ (ఎట్టి పరిస్థితిలోనూ, ఎటువంటి 
సంకటము పాప్తించిననూ )ఉపదేశించ కూడదు. 


ఏపురుషుడు ఇంద్రియనిగ్రహము గలవాడైననూ,బ్రహ్మ విద్యోపదేష్ట 
యగు గురువునందును, ఈశ్వరునియందునూ భక్తిలేనివాడగుచో-అటు 
వంటి అభక్తపురుషునికిగూడా ఈగీతాశాస్త్రమును ఎప్పుడుగూడా ఉపదే 
శించగూడదు. 


ఏపురుషుడు ఇంద్రియనిగ్రహముగల్లియు,గురువునందు, ఈశ్వరుని 
యందునూ భక్తిగల్షియుండియూ గురువునకు యథోచిత సేవచేయనివా 
డగుచో--అటువంటి పురుషునికిగూడ ఈగీతాశాస్తమును ఎప్పుడుగూ 
డా ఉపదేశించగూడదు. 


ఓ అర్జునా! ఏపురుషుడు ఇంద్రియనిగ్రహముగళల్లి, గురువు మరియు 
ఈశ్వరునియందు భక్తిగర్లి యుండి,గురుశుశూూషా పరాయణుడైననూ, 
సర్వజ్ఞాడనూ,సర్వవ్యాపకుడనూ,సర్వస్వరూపుడనూ,వైషమ్య నైర్గుణ్యాది 
దోషరహితుడనూ--అగు నాపట్ల అసూయగలవాడగుచో_అటువంటి వాని 
కిగూడా ఈగీతాశాస్త్రమును ఉపదేశించగూడదు.అనగా,భగవాన్‌ వాసుదే 
వుడనగు నన్ను ఒక పరిచ్చిన్న దేహధారిగనూ,అల్పజ్ఞుడుగనూ,ఆత్మ 


అద్వైత వేదాన్త భూమిక 


ప్రశంసాదిదోషములు గలవానిగనూ తలంచి,నాయొక్క ఈశ్వరత్వమును, 
ఉత్కృష్టతనూ సహింపజాలనివాడై నన్ను ద్వేషించునో--అటువంటి పురు 
షునికి ఈ గీతాశాస్త్రమును బీధించగూడదు. 


శ్లోకంలోని'కదాచిత్‌'అను పదమును అతపస్కునికి, అభక్తునికి, సేవ 
చేయనివానికి మరియు అసూయపరునికి--సర్వత్ర సంబంధమును తెలి 
యవలెను. ఈగీతాశాస్త్రమును ఎవరికి ఉపదేశించవలెననగా,ఏపురుషు 
డు మనస్సుతోపాటు శ్లోత్రాది సకలఇంద్రియనిగ్రహరూప తపస్సుగల 
వాడో,గురువు మరియు ఈశ్వరునియందు అవ్యభిచారియగు భక్తిగల 
వాదో,గురుసేవారూప శుశ్తూషాపరాయణుడో మరియు పరమేశ్వరుడనగు 
నాయందు అనురాగము గలవాడో-అటువంటివానికి సంసార తారకమగు 
యీ గీతాశాస్త్రమును ఉపదేశించవలెను. ఒక్కొక్క విశేషణము లేకున్నా 


గూడ గీతాశాస్తోపేదేశము చేయుటకు అర్హుడు కాదు-అని చెప్పుటకే 


శ్లోకంలో నాల్నుసార్లు 'న' కారము ప్రయోగించబడినది. 


బుగ్వేద సంహితా భాష్యారంభమున ఉపిట్దాత ప్రకరణములో శ్రీసా- 
యణాచార్యులవారు ఇట్లు చెప్పియున్నారు.అధికారి పురుషునికే బ్రహ్మ 
విద్యను ఉపదేశించాలి,అన్యులకు కాదు.ఎవడు విధిపూర్వకముగా వేద 
వేదాంగములను అధ్యయనముచేసి ఆపాత(ప్రాథమిక )వేదార్థజ్ఞానము 
ను పొదలేదో,విషయాభిముఖ ప్రవృత్తిగల అనాత్మజ్ఞడో,వైరాగ్యము లేని 
వాడో,చిత్తశుద్ధి-వినయము లేనివాడో,అట్టివానికి బ్రహ్మవిద్యోపదేశము చే 
యగూడదు.ఇంకా,సప్రమాణపూర్వకముగా శ్రిసాయణాచార్యులవారు ఈ 
క్రింది విధంగా అనుగ్రహించిరి. 


అనుబంధ చతుష్టయము అనబడు 


విద్యా హ వై బ్రాహ్మణమాజగామ గోపాయ మాం శేవధిష్ట్రే=హమస్మి | 
అసూయకాయానృజవే=తాయ మా మా బ్రూయా వీర్యవతీ తథా స్వామ్‌॥ 
యమేవ విద్యాశుచిమప్రమత్తం, మేధావినం బ్రహ్మచర్యోపపన్నమ్‌। 


అస్మాఇమాముపసన్నాయ సమ్యక్‌,పరీక్ష్య దద్యాద్వైష్టవీమాత్మనిష్థామ్‌ ॥" 
(శాట్యాయనీయోపనిషత్‌) 

"విద్యాభిమానినీదేవతా భ్రాహ్మాణముపదేష్టారమాచార్యమాజగామ | అగత్య 
చైవం పార్థయామాస"శిష్యులకు ఉపదేశించు ఆచార్యుడగు బ్రాహ్మణని 
వద్దకు విద్యాభిమానిదేవతవచ్చి ఈవిధంగా ప్పార్టించినదాయెను.ఓ బ్రాహ్మ 
ణోత్తమా!పురుషార్ట హేతువగు నేను నిన్ను నిధివలె నాశ్రయించితిని.అ 
ట్టి నన్ను అనధికారికి ఉపదేశించక రక్షింపుము.ఎవడు నిర్మలమైన అం 
తకరణముగలవాడో, అభిమానశూన్యుడో,ఆత్మ తత్త్వమును తెలుసికొనుట 


కు జాగరూకుడైయున్నాడో,సూక్షాతి సూక్ష్మమగు ఆత్మయాథాత్మ్యమును 


తెలుసికోగల సూక్ష్మబుద్దిగల మేధావియో,ఎవడు కఠరుద్రోపనిషత్‌ 5, 6, 
7లో చెప్పబడిన అష్టవిధమైథునమునకు విపరీతమగు బ్రహ్మచర్యము 
గలవాడో,ఎవడు విధిపూర్వకముగా గురుసమీపమునకేతెంచి,శరణుబిరి 
ది,ఉపయుక్తమగు సేవజేసి గురువును ప్రసన్ను నిగాజేసికొని,వినమ్రుడై 
బ్రహ్మతత్త్వజిజ్ఞాసువై పరిప్రశ్న లుజేయునోీ_అటువంటి అధికారిని పరీక్షిం 
చి(అతని యోగ్యతను విచారించి)వైష్ణవీ విద్యను(బ్రహ్మవిద్యను)ఉపదే 
శించవలెను 


మోక్షహీతువునగు నాయందు, ఉపదేష్టవగు నీయందు ఎవనికి శ్రద్ద, 
ఆదరభావములేదో, ఎవడు అసూయగలవాడో,ఆర్థవము (సరళ స్వభావ 


అద్వైత వేదాన్త భూమిక 


ము)లేనివాడో,ఇంద్రియ మనంబులను జయించలేని మూర్చుడ్సోఎవడు 
స్నానాచమనాది ఆచారనియమహీనుడోోఅటువంటి శిష్యాభాసులకు(శి 
ష్యునివలె మాత్రము కన్పట్టువారలకు)నన్ను ఉపదేశింపకుము.ఇట్లు, 
అనధికారులకు బ్‌ధించక నన్ను రక్షించినపుడే,నేను నీ హృదయము 
న స్థిరపడి ఫలము నిచ్చుదాననగుదును. 


య ఆతృణత్యవితథేన కర్ణావదుఃఖం కుర్వన్నమృతం సంప్రయచ్చన్‌। 


తం మన్యేత పితరం మాతరం చ తస్మై న ద్రుహ్యేత్కతమచ్చనాహ। 
(సంహితోపనిషత్‌.3-6) 
ఇట్లు ఆచార్యునికి నియమము చెప్పిన పిదప, ఇప్పుడు శిష్యునికి 
నియమము చెప్పబడుచున్నది.దేవత్వమును లేక మోక్షమును ప్రసా 
దించు = అమృతస్వరూపమగు సత్యవాణి (అవితథవాణి ) యగు వేదవాక్య 
ములను, శిష్యులయొక్క యోగ్యతానుసారము, వారికి ఆయాసము (దుః- 
ఖము)కలుగని_ విధముగా,మందప్రజ్ఞలగు బ్రహ్మచారులకు ఒక బు 


క్కునుగాని,అర్ద బుక్కునుగాని,అదియునుగూడ ధారణ చేసికోలేని అతి 


మందప్రజ్ఞులకు ఒక పాదముగాని,పాదైక దేశమునుగాని వినిపించి(అ 
ధ్యయనము చేయించి), వారిని ఉద్ధరించుటయే ముఖ్యకర్మగా భావించి, 
అమృతత్వ మార్గమును చూపించు ఆచార్యుణ్జి,నిజమైన సచ్చిష్యుడు త 
నకు ముఖ్యమగు తల్లిదండ్రులుగా భావించవలెను.పూర్వ సిద్ధ జన్మదాతే 
లగు మాతాపితరులు నికృష్ణమగు మనుష్యశరీరమును ప్రధానము చేసి 
నందున అముఖ్య తల్లిదండ్రులగుదురు.కావున,ముఖ్యమగు మాతా 
పితృరూప ఆచార్యునికి ఎప్పుడునూ,ఎక్కడనూ,ఏవిధమైన ద్రోహము 
చేయకూడదు. 


అనుబంధ చతుష్టయము అనబడు 


అధ్యాపితా యే గురుం నాద్రియన్తే వివా వాచా మనసా కర్మణా వా! 
యథైవ తే న గురోర్చోజనీయాస్తథైవ తాన్న భునక్తి శ్రుతం తత్‌! | (శాట్యా) 


గురువుయొక్క ముఖారవిందముద్వారా విద్యాభ్యాసము (వేదాధ్యయ 
నము)చేసియునూ,వినయోక్తులచే గురువుయొక్క హితచింతన పూర్వ 
కముగా గురుశుశూషచేత గురువును ఆదరించని శిష్యాభాసులగు అధ 
మ విప్పులు,గురువునకు భోజనము ఈయదగినవారు కారు.అనుభవ 
యోగ్యులు కానివారియందు గురువు కృపనుజూపడు.అనగా గురుదేవు 
ని కృపకు పాత్రులు కారు.ఎట్లు వారు గురువుచే రక్షింపదగినవారు కారో, 
అట్టే,ఆ అధమ శిష్యులను గురువుచే ఉపదిష్టమైన వేదవాక్యములు 
గూడ రక్షింపవు. ఫలప్రదములు కావు--అని భావము."ధర్మ ఏవ హితో 
హన్తి, ధర్మో రక్షితి రక్షితః"(మనుస్కృతి.8-15)అను నియమము అనువర్తించును. 
యస్తే న దుహ్యేతృతమచ్చనాహ తస్మై మా బ్రూయా నిధిపాయ బ్రహ్మన్‌॥। 

(శాట్యా) 

కావున,భో ఆచార్య!ఎవనిని శుచిత్వాదిగుణయుక్తమగు ముఖ్యశి 

ష్యుడని భావించెదవో,ఎవడు బ్రహ్మచర్యాది సద్గుణసంపన్నుడై విధపూ 


ర్వకముగా నిన్ను శరణుజొ చ్చునో,ఎవడు అతిసూక్ష్మమైన బ్రహ్మతత్త 


మును గ్రహించగల _ కుశాగ్రబుద్దిగల్గియుండునో,ఎవడు  ఉపదేష్టవగు 
నిన్ను,విద్యానిధిరూప నన్ను అనాదరించడో,ద్రేహము తలపెట్టడో, అటు 
వంటి నీ విద్యానిధిని పరిపాలించు ముఖ్య(అధికారియగు )శిష్యునికే, 
బ్రహ్మన్‌= వేదవిద్యానిధిరూప నన్ను- ఉపదేశింపుము. 


గురురేవ పరో ధర్మో గురురేవ పరా గతిః! 


అద్వైత వేదాన్త భూమిక 


ఏకాక్షరప్రదాతారం యో గురుం నాభినన్టతి! 
తస్య శ్రుతం తథా జ్ఞానం స్రవత్యామఘటామ్బ్చువతీ!|(శాట్యా) 
"ధర్మో విశ్వస్యజగతః ప్రతిష్టాధర్మే సర్వం ప్రతిష్టితమ్‌"(మహానారా 


© 


యణోపనిషత్‌)సమస్తజగత్తుకు ధర్మమే ఆధారము,అధిష్టానం.ఆ జగద 
ధిష్టానము పరబ్రహ్మమే. బ్రహ్మమునెటిగినవాడు బ్రహ్మవిత్‌ అనబడును. 


"బ్రహ్మ విదృహ్మై వభవతి"(ముం.3-2-9)బ్రహ్మవేత్త బ్రహ్మమే యగుచున్నా 


డని శ్రుతివాక్యము.కావున బ్రహ్మస్వరూపుడగు శ్రీ గురుదేవులే ధర్మము 
యొక్క పరాకాష్ట పరమగతియగును.అట్టి శ్రీగురుదేవుడు తన ముఖార 
విందమునుండి "ఓమిత్యేకాక్షరం బ్రహ్మ "(ధ్యా.బిం.9;గీత.8-13)అను శ్రుతిస్కృతి 
ప్రసిద్ధమగు బ్రహ్మస్వరూప ఏకాక్షరమైనను బీధించినాగాని,శిష్యునిచే 
అతడు జీవితాంతం పూజింపదగినవాడగును. అట్టుండగా,ఒకవేళ శిష్యు 
డు సద్గురువును ఆదరించనిచో అతడు కృతఘ్నుడనబడును.తాను 
గురువుద్వారా విన్నది,తెలిసికున్నది-సంపూర్ణ జ్ఞానం పచ్చికుండలో 
వొసిన నిటివలె నిరర్థకము కాగలదు. 


ఈప్రకారముగా విద్యాదేవతచే వ్తార్దింపబడినందున ఆచార్యుడైనవాడు 
ముఖ్యశిష్యునికే వేదవిద్యోపదేశము చేయాలి _ అను నియమమును 
వేదమే విధించినది. 


విద్యాసంప్రదాయ విషయంలో మనుస్మృతి ఈక్రిందివిధంగా చెప్పుచున్నది. 
శ్లో॥నా పృష్టః కస్యచిద్భయాన్నచాన్యాయేన పృచ్చతః। 


జానన్నపి హి మేధావీ జడవల్లోమాచరేత్‌ ॥(సన్యాసోపనిషతు 2-102) 


అనుబంధ చతుష్టయము అనబడు 


శ్లో[అధర్మేణ చ యః ప్రాహ యశ్చాధర్మేణ పృచ్చతి । 
తయోరన్యతరః ప్రతి విద్వేషం వాధిగచ్చతి ॥ 
శ్లో ॥ధర్మార్గా యత్ర న స్యాతాం శుశ్రూషా వాపి తద్విధా। 
తత్ర విద్యా న వక్తవ్యా శుభం బీజమివోషరే ॥(మనుస్కృతి. 2-110,111,112.) 


అడగకుండా ఎవరికి జ్ఞానమును (విద్యను )బ్‌ధించగూడదు.అన్యాయ 
ముగా(కపటభావముతో ) అడిగినవాడికినీ ఉపదేశించగూడదు. అటువంటి 
సందర్భములలో సర్వము తెలిసినవాడైననూ ఏమి తెలియని వానివలె 
ఉండవలెను.ఎందుకంటే,అధర్మముగా అడిగినవాడైననూ,సమాధానము 
చెప్పినవాడైననూ--ఇద్దరిలో ఎవరో ఒకరు మరణింతురు.లేదా వారిద్దరిలో 
పరస్పరము విద్వేషమైనా కలుగుతుంది.ఎవరికి విద్యను బిధించినచో ధ 
ర్మముగాని,ధనముగాని మరియు సేవగాని లభించదో, అటువంటి వానికి 
విద్యను బీధించినచో--ఉషర (ఎడారి) భూమిలో మంచివిత్తనములు నాటి 
నచో ఎట్లు నిషృలములగునో, అట్లు వ్యర్థమై వివును. 


ఉపరోక్త శాస్తనియమములను దృష్టిలో ఉంచుకొని శ్రీ శంకర దేశికులు 
ఉపదేశసహస్రి పార్టివ ప్రకరణము డెబ్బదిరెండవ శ్లోకములో ఇట్లు 
సెలవిచ్చియున్నారు. 


శ్లో ॥ప్రశాన్తచిత్తాయ జితేనియాయ ప్రహీనదోషాయ యథ్‌క్తకారిణే । 


గుణాన్వితాయానుగతాయ సర్వదా ప్రదేయమేతత్సతతం (సకలం) ముముక్షవే ॥ 


ఎవని చిత్తము శాంతించినదో= ఇహపరభోగములనుండి ఉపశమించి 
నదో,ఎవడు తన సకలేంద్రియములపై విజయమును పొదినాడో,ఎవని 


అద్వైత వేదాన్త భూమిక 


మనోగత రాగద్వేషాది సమస్తదోషములు ఉపక్షీణమైనవో,గురుశాస్తముల 
ఆదేశానుసారము ప్రవర్తించునో(ఆచరించునో),శాస్తములో చెప్పబడిన ఆ- 
త్మజ్ఞానమునకు ఆవశ్యకమైన గుణములు వినమ్రత,కరుణ మొదలైన 
వాటితో యుక్తుడైయుండునో, ఎల్లప్పుడూ శ్రీగురుదేవుని అనుసరిస్తూ,అ- 
తని అడుగుజాడలలో నడుచుకొనువాడై,గురుశుశూూషాతత్పరుడై, ఉత్క 
టమగు మోక్షేచృగలవాడైయుండునో--అటువంటివానికి సమస్తవేదాన్త 
రహస్యములను, బ్రహ్మాత్మై కత్వవిజ్ఞానమును (బ్రహ్మవిద్యను )ఉపదేశించ 
వలెను.కాని,అయోగ్యులగు అనధికారులకు బీధించగూడదు.ఇది శాస్త్ర 
ముయొక్క శాసనము--ఆదేశము. 


సంసారదుఃఖమువలన భయకంపితుడై శరణుజొ చ్చిన శిష్యునికి 
మొదట గురుదేవుడు అభయప్రదానము చేయవలసిన కర్తవ్యమును 
పూర్వము తెలిసికుంటూ వచ్చాము.ఆ తరువాత శిష్యుణ్ణి తన సాన్నిధ్య 


ములో గాయత్య్యాది జపము, అగ్నిహోత్తాదికర్క్మలు,యథీచిత పరిచర్యలు, 


దైవోపాసనరూప అనుష్టానములు మున్నగునవిచేయించి, ఆధ్యాత్మ విద్య 
కు కావలసిన అంతఃకరణశుద్ధి,చిత్తెకాగ్రత మరియు శమాది సాధనాల 
పాప్తి-ఇత్యాదులు కలుగజేసి, శిష్యుణ్ణి యోగ్యునిగా తీర్చిదిద్దాలి.పిమ్మట 
అతని యోగ్యతను పరీక్షించి,ఆపైన పైనవివరించిన శ్రుతిస్పృతులలో 
చెప్పబడిన అధికారియై తనను ఆశ్రయించిన మోక్షార్ధియగు శిష్యునికి 
అవశ్యముగా బ్రహ్మవిద్యను ఉపదేశించవలెను-- ఇట్టి విధిననుసరించి, 
సద్గురువు తన కర్తవ్యముగా భావించి,శిష్యునికి మోక్షసాధనమగు బ్రహ్మా 
త్మైకత్వ ప్రతిపాదక మహావాక్యోపదేశముమును చేయవలయును. 


ఓ పండితుడా!నీవు మృత్యుభయమును విడువుము.వాస్తవంగా 


అనుబంధ చతుష్టయము అనబడు 


విచారించినచో నీవు సత్యజ్ఞానానన్ట బ్రహ్మస్వరూపుడవు. ఇట్టి నీకు మర 


ణమెన్నటికిని సంభవింపనేరదు.నీవు జబ్ఞాన్తిచే దేహేన్టియ సంఘాతమును 


నీ స్వరూపంగా భావించుకొని దేహధర్మమగు మరణము 'నాకు' గలదని 
విపరీతంగాఆరోపించుకొనుచున్నా వు.నిద్రించువానికలవరింతవలె నన్ను 
మృత్యువునుండి కాపాడుమా!అను నీ వాక్యము అసత్యమేయగును. 


నిద్రాదోీషముచే ఆవరింపబడినవాడై సర్పము మొదలగు క్తూరజంతు 
వులు తనను పీడించుచున్నటుల స్వప్న మునుజుూచి"అయ్యో!మరణిం 
చితిని,ఇక బ్రతుకను,వాణములు ఏపుచున్నవి.నన్ను రక్షించువారెవ 
రు?"అని బిగ్గరగా కేకలుపెట్టును.ప్రక్కనే పడుకున్న తండ్రి మున్నగువా 

౧ ల 

రు అతనిని చేతితో తట్టి మల్కొలిపి"ఏమిరా? అబ్బాయి!ఏదో పలుకుచు 
న్నావు,కలవరించుచున్నావు? "అనియడుగగా ఏమియు లేదని చెప్పు 
ను.వాని స్వప్నవాక్యములన్నియు అర్జరహితములే యగుచున్నవిగదా! 


ఒకడు మందాంధకారములో తాడుయొక్క నిజరూపమును తెలియ 
క సర్పమని భ్రమజెంది"పాము పాము పాము"అని బిగ్గరగా అజిచుచూ 
భయముతో గడగడ వణకుచుండెను.ఇంతలో ఒక ఆప్పుడు,ధైర్యవంతుడు 
దీపము తిసుకుని వచ్చి ఆ పాము దగ్గరకు వెళ్ళి చూసి, ఏమిరా?పాము 
పాము అని కేకలువేయుచుంటివి.ఇది పాము కాదురా తాడు.అని యథా 
ర్థమును తెలుపగా,బ్తానపురుషునియొక్క ఆక్రందనాదికమంతయును 
భ్రమమాత్రముగానే మిగులుచున్నది. 


నిద్రయందు కలగనినవాని వచనములవలెను,తాడునుజూచి పామని 
భ్రమపడినవాని మాటలవలెను, నీవు "ఆత్మకు జననమరణాది సంసార 


అద్వైత వేదాన్త భూమిక 


స్తో > క్త 


| 


నా? 


రజ్దునర్పన౦ంగతి 


బ్తాన్యాప్రతీతః సంసారో వివేకాన్నతు కర్మభిః। 


నహి రజ్ఞారగారోపో ఘంటాఘోషాన్ని వర్తతే ॥ 


మ ‘ 


QR 3 ఇ GE 


స 
MANN 
ANN 

నయా 


కా 
= 


Pre 
m= 
fm 


క్ష 
3 


ఓ 
' 


ళ్‌ 


రజ్ఞునర్నస౦గలతి 


558 


అనుబంధ చతుష్టయము అనబడు 


దుఃఖము గలదని"చెప్పినదంతయు అజ్ఞానవిలాసమే యగుచున్న ది. 


కావున నీవు ఆత్మయాథాత్మ్యమును బాగుగా విచారించి భయమును 


పరిత్యజింపుము. 


నీవు అనిత్యములగు దేహాదులయొక్క జన్మమరణాది ధర్మముల 
ను అజ,అజర,అమరమగు ఆత్మయందు ఆరోపించుకొని"నేను జన్మమ 
రణములుగలవాడ"నని దుఃఖించుచున్నావు.ఇదంతయు అజ్ఞానవిలా 
సము(కార్యము )గావున,ఇట్టి భయమును వీడి నీ స్వరూపానందమును 
అనుభవింపుము. 


శ్లో|| అజ్ఞానయోగాత్సరమాత్మనస్తవ హ్యనాత్మబన్సస్తత ఏవ సంసృతిః। 
తయోర్వివేకోదిత బోధవహ్ని రజ్ఞానకార్యం ప్రదహేత్సమూలమ్‌|॥(వి.చూ.49) 


పరమాత్మవేయగు నీకు,అజ్ఞానయోగాత్‌ = అనాదియైన అవిద్యా సంబ 
న్థమువలన,అనాత్మబన్థః= అనాత్మలగు స్టూలసూక్ష్మ కారణశరీరములం 
దు ఆత్మత్వబుద్ధ్ది,దానివల్లనే జన్మము వృద్ధాప్యము మరణము సుఖము 
దుఃఖము జడత్వము ముదలగు ధర్మముల అధ్యాసరూపమగు సంసా 
రము.ఆ ఆత్మానాత్మల-వివేకము అనగా భేదజ్ఞానము,దానివలన గల్లు, 
బ్‌ధవహ్ని అనగా సాక్షాత్కారరూప అగ్ని,సమూలం = అజ్ఞనరూపమగు బీ 
జముతో గూడినదియు,అజ్ఞానజనితమును అగు అహంకారం మొదలుకొ 
ని దేహమువరకునుగల బంధమును,దానివలన గర్లిన జన్మమరణాది 
రూప సంసారమును, ప్రదహేత్‌ = పూర్తిగా భస్మముచేయును. ఈవిధము 
గా సంసారమునకు కారణము అనాత్మబంధము,దానికి కారణము నీకు 
గల అజ్ఞానసంబంధము.అది నివర్తించుటకు ఉపాయము పరమాత్మ జ్ఞా 


అద్వైత వేదాన్త భూమిక 


నము;దానికి కారణము ఆత్మానాత్మవివేకము--అని చెప్పినట్లయినది. 
అజ్ఞానమువలన గల్గిన బంధమునుండి విముక్తి గావలెనన్నచో జ్ఞానము 
తప్ప మరియే ఉపాయమునులేదు.కావున వేదాన్తవిచారమువలన గల్లు 
ఉత్తమజ్ఞానము సంసారదుఃఖనాశకమనుటలో ఉపపత్తి చూపబడినది. 


ఇట్టు,తనను శరణుజొచ్చిన వానికి ప్రథమమున అభయప్రదానము 
జేయుట గురువుయొక్క కర్తవ్యముగాన,ఇంతదనుక భయనివృత్తిని 
జేస్తూ ఇంచుక ఊరట గల్లించుటకొబికు సామాన్యరీతిగా గురువుగారు 
శిష్యునికి,సంసారహేతువు స్వరూపావరక అజ్ఞానమును,దాని నివృత్యు 
పాయము (జ్ఞానము )ను,దానికి కారణమగు ఆత్మానాత్మవివేకమును 
(విదారమును)సంగ్రహముగా నామమాత్రంగా బధీంచిరి. 


--:51.పరిప్రశ్న:-- 

ఇట్లు శ్రీగురుదేవులు బిధించగా-నపుడు శిష్యడు చక్కటి వివేకము గలవాడు 

గావున,వినమ్రుడై విచారపూర్వకముగా పరిప్రశ్నలు చేయుచున్నాడు. 
హే గురువర్యా!తమరు ఆత్మకు జన్మమరణాది దుఃఖము లేదని, 
అది కేవలం అజ్ఞానకల్పిత మిథ్యాఆరోపణ మాత్రమేయని సెలవిచ్చి, 
దానిని సమర్దించుటకై రెండు దృష్టాంతములను చూపితిరి.స్వప్నంలో 
కనుపించు సర్ప వ్యాఘాది దుష్ట జంతువులు,కలగన్న వానికి మాత్రమే 
కనుపించును.ఇతరులకు అగుపడవు.కావున అతని వచనములన్ని 


యు బ్రాన్తిసిద్దములనుటలో సంశయము లేదు.అట్లే తాడును జూచి 


పాము అని భ్రమజెందిన వానికి మాత్రమే భయము గల్లును,కాని ఇత 
రులకు కలుగనేరదు.కావున అతని ఆక్రందనాదికమంతయు అయథా 


అనుబంధ చతుష్టయము అనబడు 


ర్థమనుట యథార్థము.ఇక ఆత్మకుగల జననమరణాది దుఃఖమన్ననో 
సకల ప్రాణులకు అనుభవసిద్ధమై యున్నది.ఈ విషయంలో యెవరికినీ 
భేదాభిపాయము లేదు.కావున,ఇట్టి దుఃఖమంతయు మిథ్యయనుట 
మందప్రజ్ఞాుడనగు నాకు అసమంజసముగ తోచుచున్నది. 


శ్లో|| ప్రత్యక్షేణానుభూతార్థః కథం మిథ్యాత్వమర్హతి। 
చక్షుషోవిషయం కుంభం కథం మిథ్యా కరోమ్యహమ్‌॥| 
శ్లో|విద్యమానస్య మిథ్యాత్వం కథం ను ఘటతే ప్రభో! 
ప్రత్యక్షం ఖలు సర్వేషాం ప్రమాణం ప్రస్ఫుటార్థకమ్‌!1(స.వే.సి.సా.సం.271&72) 


స్వామీ!లోకంలోప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము, 
అర్జాపత్తి మరియు అనుపలలబ్లీ-అను షట్పమాణములు సుప్రసిద్దము 
లు.వాటన్నిటిలో ప్రత్యక్షము ప్రబలమైనదిగదా! అలాంటపుడు, ప్రత్యక్షగోచ 


రములగు విషయములన్నియు అసత్యములనుట కడువిచిత్రముగనున్నది. 
శ్లో మర్శ్యస్య మమ జన్మాది దుఃఖభాజోఒల్పజీవినః। 
బ్రహ్మత్వమపి నిత్యత్వం పరమానన్గతా కథమ్‌॥! 
శ్లోక ఆత్మా కస్త్వనాత్మా చ కిము లక్షణమేతయోః! 
ఆత్మన్యనాత్మధర్మాణాం ఆరోపః క్రియతే కథమ్‌॥। 
శ్లో||కిమజ్ఞానం తదుత్పన్న భయత్యాగోఒపి వా కథమ్‌! 


కిము జ్ఞానం తదుత్పన్న సుఖపాప్తిశ్చ వా కథమ్‌॥! 


శ్లో||సర్వమేతద్యథా పూర్వం కరామలకవత్సుటమ్‌। 


అద్వైత వేదాన్త భూమిక 


ప్రతిపాదయ మే స్వామిన్‌! శ్రీగురో! కరణానిధే! | 
(స.వే.సి.సా.సం.273 నుండి 276) 


హే గురుదేవా!జన్మజరామరణాది దుఃఖములననుభవించుచున్న ట్టి 
యు,స్వల్పకాలము మాత్రము జీవించునట్టియు నేను, సత్యజ్ఞానానంద 
బ్రహ్మస్వర పుడనెట్టగుదును?మరియు ఆత్మ అనగా యమి?అనాత్మ 
అనగా యేమి?ఆత్మ మరియు అనాత్మలయుక్క ప్రత్యేక లక్షణములేవి? 
ఆత్మయందు దేహేన్చియాదులు,వాని ధర్మములు ఎట్లారోపింపబడుచు 
న్నవి?అజ్ఞానమనగా నమి?తజ్ఞన్య దుఃఖమును వదలుటెట్లు? జ్ఞానమ 
నగా నేమి?దానివలన సుఖమెట్లు గల్గును? ఈవిషయములన్ని టిని చే- 
తిలోని ఉసిరికాయవలె విస్పష్టముగ తెలియగోరుచున్నాను.కావున మీ- 
రు నాపై కరుణామృతవర్షమును కురిపించి నా సంశయములన్ని టిని 
నివర్తింపజేసి నన్ననుగ్రహింప ప్రార్థన. 


క్లో శుష్కవేదాన్తదన్తీశ బృన్దసన్హాపకేసరి । 


అసజాననయోగీనో గురుర్విజయతేతరామ్‌ ॥ 
౧ టి © 


శ్లో॥ అతీతవైరాగ్యమఖణ్జబిధ,కదాను మే సిద్ధ్యతి హే దయళో । 


సమాధియోగస్య పరస్య నిష్టా;సర్వేషు భూతేషు సమత్వబుద్దిః॥ 
_గురుప్రసన్నతా,ఉపదేశవిషయే ఆశ్వాసః:-- 


శ్లో||ధన్యః కృతార్థస్త్వ మహో వివేకీ, శివప్రసాదస్త్వయి విద్యతే మహాన్‌! 


విసృజ్య తు ప్రాకృత లోకమార్గం, బ్రహ్మాఒవగన్తుం యతసే యతస్త్యమ్‌॥ 


(స.వే.సి.సా.సం.277) 


అనుబంధ చతుష్టయము అనబడు 


నాయనా!నీవు మిక్కిలి ధన్యుడవు.నీ జన్మము సఫలమైనది.సామా 
న్యజనులందరు తుచ్చమైన సాంసారిక విషయాలయందే ప్రాకులాడుచుం 
దురు.నీవుమాత్రము అలాగాక బ్రహ్మసాక్షాత్కారముకొటికు సర్వస్వము 
ను పరిత్యజించి ఆత్మానుభూతికై పరితపించుచుంటివి.ప్రయత్నము 
చేయుచుంటివి.దీనిచే పరమేశ్వరానుగ్రహము నీయందు సంపూర్ణముగా 
గలదని స్పష్టమగుచున్నది. ధన్యో ఒసి వత్స! ధన్యో=సి! 


లోకంలో శివానుగ్రహములేనిదే,తలచిన కార్యము నెరవేరదు.మోక్ష 
ముకొజకు ప్రయత్నింపవలెనని బుద్దిపుట్టదు.వేదాన్తశ్రవణము చేయుట 
కు ఇచ్చయే జనించదు.ముక్తిమాట బత్తెలకే లేదు.ఇట్టియెడ సకల సద్దు 


ణసంపన్నుడవగు నీయందు శివానుగ్రహము కలదనుటలో సందియము లేదు. 


పరమేశ్వరుని అనుగ్రహముచేతనే శ్రీశుకుడు,నారదుడు,జనకుడు 
మొదలగు వారెందరో మహానుభావులు సంసారసాగరమును తరించియు 
న్నారు.అనేక జన్మములందు పరమభక్తితో పరమేశ్వరుని ఆరాధించిననే 
గాని మోకదాయకమగు భగవదనుగ్రహము కలుగనేరదు. ప్రసంగవశ 
మున భగవదనుగ్రహమునకు పాత్రులై పరమపదనిపానమును అధిరో 
హించిన ప్రహాదాది పరమభాగవతోత్తములను స్మరించినచో మన జన్మ 
ధన్యమగునుగదా! 


శ్లో||ప్రహాద నారద పరాశర పుణ్ణరీక 


వ్యాసామృరీష శుకశౌనక భీష్మ దాల్భ్యాస్‌! 


రుక్కాబ్గదార్జున వసిష్ట విభీషణాదీన్‌ 


పుణ్యానిమాన్సరమభాగవతాన్‌ స్మరామి॥! 


అద్వైత వేదాన్త భూమిక 


అర్థం స్పష్టమ్‌. 


మానవులకు బహుజన్మ సుకృతవశమున గలిగిన భగవదనుగ్రహ 
మువల్లనే ఆత్మానాత్మ వివేకము పొడముచున్నది."ఈశ్వరానుగ్రహాదేవ 
పుంసామద్వైత వాసనా"(అవ.గీ).అట్లు గలిగిన వివేకమువల్లనే నీవు ముక్తి 
కొజికు ప్రయత్నించుచుంటివి.మోక్షముకొబికు ప్రయత్నించుటయే వివేక 
ముయొక్క పరమప్రయోజనము. 


మనుష్యుడు తాను పురుషుడుగాను, బ్రాహ్మణుడుగాను జన్మించుట 
కు పరమప్రయోజనము ప్రత్యగభిన్న పరమాత్మ యాథాత్మ్యజ్ఞానమును 
పొదటయే.మోక్షముకొబికు ప్రయత్నించుటయే.కావున,అట్లు చేయకు 
న్నచో సర్వసాధనలు,ప్రయత్నములు నిష్టలమే యగుచున్నవి. 


శ్లో||ప్రశ్న స్సృమీచీన తరస్తవాయం యదాత్మ తత్త్వావగమే ప్రవృత్తిః। 


తతస్తవైతత్సకలం సమూలం నివేదయిష్యామి ముదాశృణుష్వ!! 
(స.వే.సి.సా.సం.282) 
నాయనా! నీయొక్క ప్రశ్న చాలా ఉత్కృష్టమైనది. నా హృదయము 
ప్రపుల్లితమైనది.చాలా ఆనందము కలుగుచున్నది.నీవు ఆత్మస్వరూప 
మును తెలిసికొనుటకు అత్యంత ఆసక్తుడవైయున్నావు.కావున ఆత్మ 
తత్తమంతయు సయుక్తికము,సప్రమాణపూర్వకము మరియు అనుభ 


వ 
వానుసారముగా నీకు బీధించెదను. ప్రసన్నచిత్తుడవై శ్రద్దతో వినుము. 


శ్లో[యస్య ప్రసాదాదహమేవ సర్వం,మయ్యేవ సర్వం పరికల్పితం చ। 


ఇత్సం విజానామి సదాత్మరూపం, తస్యాంఘ్రిపద్మం ప్రణతో౭స్మి నిత్యమ్‌ ॥ 


అనుబంధ చతుషయము అనబడు 


శుక్తాం బ్రహ్మవిచారసారపరమామాద్యాం జగద్వ్యాపినీం, 


వీణా పుస్తకధారిణీమభయదాం జాడ్యాన్సకారాపహామ్‌ ॥ 
హస్తేస్సాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం, 
వనే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదామ్‌ ॥ 
శ్ఞో[యదత్ర సౌష్టవం కిచ్చిత్తద్గురోరేవ మే నహి। 
యదత్తాసౌష్టవం కిచ్చిత్తన్మమైవ గురోర్నహి ॥ 
ఇతి అనుదింధ చతుద్దయము అనబడు ఆడ్ర్రాత వేదన్ల భూమిక సమాప్తమ్‌ | 


॥ ఇతి శమ్‌ ॥ 


:శ్రీ సద్గురుపాదుకాస్తవము:-- 


వ ౧ 


శ్రిస సమంచితమవ్యయం పరమప్రకాశమగోచరం 


భేదవర్ణిత మప్రమేయ మనన్తమాద్యమకల్మషమ్‌ | 


నిర్మలం నిగమాన్ల్తమద్వయమప్రతర్క్య్యమబ్‌ధకం 


ప్రాతరేవ హి మానసాన్తర్భావయేద్దురుపాదుకామ్‌ ॥1॥ 
నాదబిన్దుకళాత్మకం దశనాదభేద వినోదకం 
మంత్రరాజవిరాజితం నిజమణ్ణలాన్తర్భాసితమ్‌ | 
పంచవర్ణమఖణ్జ్ఞమద్భుత మాదికారణమచ్యుతం 
ప్రాతరేవహి మానసాన్తర్భావయేద్భ్గురుపాదుకామ్‌ ॥2 ॥ 
వ్యోమవద్భహిర న్తరస్థిత మక్షరం నిఖిలాత్మకం 
కేవలం పరిశుద్ధమేకమజన్మ హి ప్రతిరూపకమ్‌। 
బ్రహ్మతత్త్వ వినిశ్చయం నిరతానుమోక్షసుబిథకం 
ప్రాతరేవ హి మానసాన్తర్భావయేద్భురుపాదుకామ్‌ ॥ 3 ॥ 
బుద్దిరూపమబుద్దికం త్రితరైకకూటనివాసినం 
నిశ్చలం నిరతప్రకాశక నిర్మలం నిజమూలకమ్‌ । 


పశ్చిమాన్తరఖేలనం నిజశుద్దసంయమిగోచరం 


శ్రీ సద్గురు పాదుకాస్తవము 


ప్రాతరేవ హి మానసాన్తర్భావయేద్ద్గురుపాదుకామ్‌ ॥ 4 ॥ 
హృధ్గతం విమలం మనోజ్ఞవిభాసితం పరమాణుకం 
నీలమధ్య సునీలసన్నిభమాదిబిన్ననిజాంశుకమ్‌ | 
సూక్ష్మ కర్ణికమధ్యమస్థిత విద్యుదాది విభాసితం 
ప్రాతరేవ హి మానసాన్తర్భావయేద్నురు పాదుకామ్‌ ॥5 ॥ 
పంచపంచహృషీకదేహమనశ్చతుష్కపరస్పరం 
పంచభూతసకామషట్కసమీరశబ్దముఖేతరమ్‌ | 
పంచశోక గుణత్రయాది సమస్తధర్మ విలక్షణం 

ప్రాతరేవ హి మానసాన్తర్భావయేద్ద్గురుపాదుకామ్‌ ॥ 6 ॥ 


పంచముద్రసులక్ష్యదర్శనభావమాత్రనిరూపణం 


విద్యుదాది ధగద్దగిత్వరుచిర్వినోద వివర్దనమ్‌ | 


చిన్ముఖాన్తరవర్తినం విలసద్విలాసమమాయకం 
పాతరేవ హిమానసాన్తర్భావయేద్ద్గురుపాదుకామ్‌ 17 
పంచవర్ల శుచిర్విచిత్ర విశుదతత్స విచారణం 
ణి ధథ = 
చంద్రసూర్యచిదగ్ని మణ్ణలమణ్ణితం ఘనచిన్మయమ్‌ | 
GC GC 


చిత్కళాపరిపూర్ణమన్తర చిత్సమాధినిరీక్షణం 


వాతరేవ హి మానసాన్తర్భావయేద్శురుపాదుకామ్‌ 18॥ 


హంసచార మఖణ్ణనాద మనేకవర్ణమరూపకం 
శబ్దజాలమయం చరాచరజన్తుదేహనివాసినమ్‌ | 
చక్రరాజమనాహతోదృవమేకవర్ణమతః పరం 
ప్రాతరేవ హి మానసాన్తర్భావయేద్భురుపాదుకామ్‌ ॥ 9 ॥ 
జన్మకర్మ విలీనకారణ హేతుభూతమభూతకం 
జన్మకర్మనివారకం రుచిపూరకం భవతారకమ్‌ | 
నామరూపవివర్ణితం నిజనాయకం శుభదాయకం 
ప్రాతరేవ హి మానసాన్తర్భావయేద్భురుపాదుకామ్‌ ॥10॥ 
తప్తకాంచనదీప్యమాన మహాణుమాత్రమరూపకం 


చనికానరతారకె రివముజ్య లం పరమాస్పదమ్‌ । 
gs ప్ప 


నీలనీరదమధ్యమస్థితవిద్యుదాది విభాసితం 


పాతరేవ హి మానసాన్తర్భావయేద్భురుపాదుకామ్‌ 111 
స్టూలసూక్ష్మ సకారణాన్నరఖేలనం పరిపాలనం 
విశ్వతైజసపాజ్ఞచేతసమన్తరాత్మ నిజాంశుకమ్‌ | 
సర్వకారణమీశ్వరం నిటలాన్తరాళవిహారకం 

పాతరేవ హి మానసాన్తర్భావయేద్గురుపాదుకామ్‌ 112 


॥ఇతి శ్రీమచ్చంకరాచార్య విరచిత శ్రి సద్గురుపాదుకాస్తవ సృంపూర్ణః ॥ 


శ్రీ అద్వైత మకరన్టము 


ర 
శ్రీ లక్ష్మీధరకవి విరచిత 
శ్రీ అద్వైత మకరన్థః 
ళ్లో॥కటాక్షకిరణాచాన్త నమన్మోహాబ్బ్దయే నమః। 
అనన్నానన్ట కృష్ణాయ జగన్మబృళమూర్తయే ॥1॥ 
య ద ౬ ౧ = 
శ్లో[అహమస్మి సదా భామి కదాచిన్నా హమప్రియః। 
బ్రహ్మైవామతః సిద్దం సచ్చిదానన్దలక్షణమ్‌ ॥ 2 ॥ 


శ్లో|మయ్యేవోదేతి చిద్వోమ్ని జగద్గన్టర్వపత్తనమ్‌ | 


అతోఒహం న కథం బ్రహ్మ సర్వజ్ఞం సర్వకారణమ్‌ ॥ 3 ॥ 


శ్లో॥న స్వతః ప్రత్యభిజ్ఞానాన్ని రంశత్వాన్నచాన్యతః। 


నచాశ్రయవినాశాన్న్మే వినాశః స్యాదనాశ్రయాత్‌ ॥4॥ 
శ్లో॥న శోషప్లోషవిక్లేదచ్చేదాశ్చిన్నభసోమమ | 

సత్యైరప్యనిలాగ్న్యమృః శసైః కిముత కల్పితైః॥5 ॥ 
క్లో అభారూపస్య విశ్వస్య భానం భాసన్నిధేర్వినా | 

కదాచిన్నావకల్పేత భా చాహం తేన సర్వగః॥ 6 ॥ 
క్లో[నహి భానాదృతే సత్త్వం నర్తే భానం చితోఒచితః। 


చిత్సంభేదోఒపి నాధ్యాసాదృతే తేనాహమద్వయః॥ 7 ॥ 


క్లో॥న దేహో నేనియం చాహం న ప్పాణో న మనో న ధీః। 
మమతాపరిరబ్ధత్వాదాక్రీడత్వాదిదం ధియః॥8 ॥ 
క్లో॥సాక్షీ సర్వాన్వితః ప్రేయానహం నాహం కదాచన । 
పరిణామపరిచ్చేద పరితాపైరుపప్లవాత్‌ ॥9 ॥ 
॥సుప్తేహమి న దృశ్యన్తే దుఃఖదోష ప్రవృత్తయః। 
అతస్తస్యైవ సంసారో నమే సంసర్తు సాక్షిణః॥10॥ 
ళ్లో॥[సుప్తు సుప్తిం న జానాతి నా౭సుప్తే స్వప్నజాగరౌ। 
ప్నసుషుప్తేనాం సాక్ష్యతోఒ౭హమతద్దశః॥11॥ 
శ్లో॥ విజ్ఞానవిరతిః సుప్తిస్తజ్ఞన్మ స్వప్న జాగరాౌ । 
తత్సాక్షిణు కథం మే స్యుర్నిత్యజ్ఞానస్య తేత్రయః॥12॥ 
ళ్లో ॥షడ్వికారవతాం వేత్తా నిర్వికారోహమన్యథా | 
తద్వికారానుసంధానం సర్వథా నావకల్పతే ॥ 13 ॥ 
క్లో॥తేన తేన హి రూపేణ జాయతే లీయతే ముహుః। 
వికారి వస్తు తస్యైమామనుసంధాతృతా కుతః॥14॥ 
శ్లో॥న చ స్వజన్మ నాశం వా ద్రష్టమర్హతి కశ్చన । 


తౌ హి వాగుత్తరాభావ చరమప్రథమ క్షణా ॥15॥ 


క్లో॥న ప్రకాశేఒహమిత్యుక్తిర్యత్పకాశైక నిబంధనః। 


శ్రీ అద్వైత మకరన్టము 


స్వప్రకాశం తమాత్మానమప్రకాశం కథం స్పృశేత్‌ ॥16॥ 

క్లో॥తథాప్యాభాతి కో౭ప్యేష విచారాభావజీవనః। 
అవశ్యాయశ్చిదాకాశే విచారార్కోదయావధిః॥17॥ 

శ్లో ఆత్మాజ్ఞానమహానిద్రా జృమ్బితే౭స్మిజ్ఞాగన్మయే | 
దీర్ణ్షస్వప్ని స్ఫురన్యేతే స్వర్గమోకాది విభ్రమాః॥18॥ 

క్లో॥ జడాజడవిభాగోజయమజడే మయి కల్పితః। 


భిత్తిభాగే సమే చిత్ర చరాచర విభాగవత్‌॥19॥ 


శ్లో॥చేత్యోపరాగరూపా మే సాక్షితాపి న తాత్తికీ। 


ఉపలక్షణమేవేయం నిస్తరజ్గబిదమ్బుధేః॥ 20 ॥ 
శ్లో॥ అమృతాట్టేర్నమే జీర్ణిమృషాడిణ్ణిరజన్మ భిః। 
స్ఫటికాబ్బేర్నమే రాగః స్వాష్న సంధ్యాభ్రవిభ్రమైః ॥ 21॥ 
శ్లో॥స్వరూపమేవ మే సత్త్వం న తు ధర్మో నభస్త్వవత్‌। 
మదన్యస్య సతోఒభావాన్నహి సా జాతిరిష్యతే॥22॥ 
శ్లో॥స్వరూపమేవ మే జ్ఞానం న గుణః స గుణో యది। 
అనాత్మత్వమసత్త్వం వా జ్ఞీయాజ్ఞేయత్వయో: పతేత్‌॥23॥ 


క్లో అహమేవ సుఖం నాన్యదన్యచ్చేన్నైవ తత్సుఖమ్‌ | 


అమదర్గం నహి ప్రేయోమదర్హం న స్వతః ప్రియమ్‌ ॥ 24 ॥ 


శ్లో॥నహి నానా స్వరూపం స్యాదేకం వస్తు కదాచన । 
తస్మాదఖణ్ణ ఏవాస్మి విజహజ్ఞాగతీం భిదామ్‌॥25 ॥ 
శ్లో॥పరోక్షతాపరిచ్చేద శాబల్యాపోహనిర్మలమ్‌ | 
తదసీతి గిరా లక్ష్యమహమేకరసం మహః॥26॥ 
ళ్లో॥ ఉపశాన్తజగజ్జీవ శిష్యాచార్యేశ్వరభ్రమమ్‌ | 
స్వతః సిద్ధమనాద్యన్తం పరిపూర్ణమహం మహః॥27॥ 


ళ్లో॥ లక్కీ ధరకవేః సూక్తి శరదమ్చోజసంభృతః। 


అద్వైత మకరన్ఫ్‌షయం విద్వదృృబ్సిర్నిపేయతామ్‌ 128 ॥ 


॥ ఇతి శ్రీ లక్ష్మీధరకవి విరచిత శ్రీ అద్వైత మకరన్ష సమాప్తః॥ 
15 శ్రి కృష్ణార్పణమస్తు ॥ 
ఈ సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై । 


తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ॥ 


